BHARATA SWATANTRYODYAMA CHARITRA, PART-] (History 
of the Freedom Movement In India); English Original: Sri Tara- 
chand —- Translation : Prof. B. Lakshminarayana Rao ; First Edition, 


1973, pp. 704-352. 


© MINISTRY OF EDUCATION, 
GOVERNMENT OF INDIA, 1965 — English Version 


+ € TELUGU AKADEMI — Telugu Version 
HYDERABAD, Andhra Pradesh 


First Edition 1973 


0 7 ఠి 
(౮ Copies : 3,000 
ర 
kL 


Published by TELUGU AKADEMI, HYDERABAD-500029 (Andhra 
Prasiesh) under the Centrally Sponsored Scheme of Production 
of Books and Literature in Regional languages at the University 
level, of the Government of India in the Ministry of Education 
aod Social Welfare (Department of Culture), New Delhi, 


టర 


All rights whatsoever in this book are strictly reserved and 
no portion of it may bé reproduced by any process for any pur: 
pose without the written permission of the copyright owners. 


Price: Rs. 15-50 


PRINTED IN INDIA 
Text at Chary & Co., 103 Sardar Patel Road, Secunderabad. 
Jacket at M/s. Dolton Press, 
Hyderabad-500001, Andbra Pradesh, 


భూమిక 


స్వాతంత్ర్యానంతరం దేశకాల పరిస్థితుల సృష్ట కళాశాలలలో గూడా విద్యా 
బోధన మాళ్ళథాసలోనే జరపడం అభిలషణీయమని అధిక సంఖ్యాకులై న విజ్ఞులు, విద్యా 
వేత్తలు, అధికార అనధికార (పముఖులు ఛభావించినారు. తత్పర్యవసానంగా మన 
రాష్ట్రంలో ముదట ఇంటర్మీడియట్‌ స్థాయిలో, ఆ తరవాత డిగీ స్థాయిలో శెలుగును 
బోధనాభామ చేయడానికి ఆం(ధ్యపదేక్‌ (పభుత్వము, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు 
(పగతిశీలమై న చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో విద్యార్థులకు, అధ్యాపకు 
లకు అవసరమైన పాఠ్య గంభఛాలు (text-books), పఠనీయ [గంథాలు (reading 
material) |పచురించే బాధ్యత తెలుగు అకాడమికి అస్పగించినారు. 

ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించడంలో ఉండే సాధకబాధకాలు సవా 
దయులకు తెలియనివి కావు. మొదటిసారిగా తెలుగులో విభిన్న శాన్త్రృవిషయాలవై 
[గంథర చన చేయించవలెనంశే నమర్థులె న రచయితలను, సంపాదకులను నియమించి, 
వారు సకాలంలో నిర్దుష్టమైన (వాత్యపతులను మాకు అందించే విధంగా కార్య [కమాలను 
రూపొందించి నడపడం, వారికి నముచితరీతిని పారిభాషిక వచాలను అందించడం, పున్తకా 
లకు అవసరమైన చిత్రాలు తయారుచేయించడం వంటి పనులన్ని టిని స్మకమంగా 
సమన్వయించవలె. తరవాత అందంగా ము దించవ లె, అప్పుడే విద్యార్థులకు నకాలంలో 
పు_స్థకాలను అంద జెయ్యడం సాధ్యమవుతుంది. ఈ అన్నింటికీ మాకు లభించిన వ్యవధి 
చాలా తక్కువ అనే విషయంతోపాటుగా మన రాష్ట్రాన్ని నంకోభస్థితి ఆనరించి ఉన్నద శే 
సంగతి కూడా అందరికి తెలిసినదే, అయినా, ళక్రియుక్తు లన్నిటినీ కేంద్రీకరించి అకాడమి 
చాలావరకు విజయవంతంగానే ఆ సవాలును ఎదుర్కొనగలిగింది. 

విశ్వవిద్యాలయ స్థాయిలో శెలుగులో శ్యాన్ర్రగంఛాలను ప్రచురించే కార్య 
క్రమాన్ని మేము మూడు దశలుగా విభజించుకొన్నాము. అవి : 

1. మౌలిక మైన పాఠ్య, పఠనీయ (గంథాలు (Original text-books and 
reading material) (ప్రచురించడం. 

2. ఆంగ్ల భాషలో ఉన్న కొన్ని (ప్రామాణిక శాస్ర గంథాలకు తెలుగు అను 
వాదాలను ప్రకటించడం. 

లి. కొన్ని శాస్తాంశాలవై న మౌలికాలైన బృహచ్వా వ్రసాలు(%10[%08౯29 15) 
రచింప జేసి [పరటించడం, 

వీటిలో మొదటి అంచెగా ఇంటర్మీడియట్‌, డిగీస్టాయి పాఠ్య, పఠనీయ[గంథాల 
(ప్రచురణ దాదాపు ముగియవచ్చింది. 

ఇంటర్మీడియట్‌ స్థాయిలో మొత్తం 12 శాస్త్రాలలో రమారమి 60 మౌలికములై న 


౪ 
రాష్ట్రంలో విభిన్న! పాంతా లలో అ ఛ్యాపకుల 


పాఠ్య[గ్రంఖాలు (పచురించడ మే కాకుండా, 
ను కూలంకషంగా విమర్శింప జీసినాము. 


|పశినిధులను నమావేశపరిచి, ఆయా [గ ౦ంఛాల 
చళ్చా ఫలితాలను నిపుణుల, సంపాదకుల, రచయితల దృష్టికి తెచ్చినమీదట ఆయా (గ్రంశా 
లను పరిష్మరించినాము. 

డిగీ స్థాయిలో 21 శాస్త్రాలలో చాచాపు 800 మౌలికమైన పఠనీయ్మగ ౦థాల 
(ప్రచురణ కూడా మేము చేపట్టినాము. మూడు విశ్వవిద్యాలయాలలోను అమలులో ఉన్న 
పాఠ్య| ప్రణాళికలను నమన్వయపరి చి, కొందరు సామాన్య విషయం (general study) గా, 
మరికొందరు ఐచ్చిక విషయం (Optional or elective) గా చదివే శా స్త్రవిషయాలను 
నంబద్ధ ంచేసి (గ్రంథాలు తయారుచేయించవలని వచ్చింది. ఇంతవరకు మొదటి, రెండవ 
సంవత్సరాలలో కావలసిన చాచాపు 200 వు_్సకాలను వెలువరించడం జరిగింది. తక్కిన 
[గ్రంథాల [ప్రచురణ కూడా త్వరలోనే పూర్తి కాగలదని ఆశిస్తు న్నాము. పూర్తి అయిన 
వెంటనే వీటిని కూడా తుణ్ణంగా పునర్విమర్శించే కార్య కమాన్ని రూపొందించటం 


జరుగుతుంది. 

ఉన్నత పాఠశాల స్థాయిలో కూడా విద్యార్థుల పరిశ్రమ పాఠ్య[గ ంఛాలకుమా [త మే 
పరిమితం కారాదనీ, ఆయా పాశ్యాంశాలమీద విస్త్యృతాధ్యయనం (extensive study) 
చేయించడం అత్యావళ్యకమనీ విద్యావేత్తల అభిప్రాయం. అటువంటప్పుడు కళాశాల 
స్థాయిలో విస్తృతాధ్యయనం ఎంత ముఖ్యమో వేరే చెప్పనక్కరలేదు. ఈ స్థాయిలో 
విన్తృతాధ్యయనానికి ప్రామాణిక [గ్రంథాలు విరివిగా లభింప చేయడం అకాడమీ ధ్యేయం, 
ఈ దృష్టితోనే కొన్ని [పామాణికగంథాల అనువాదాలూ, కొన్ని ముఖ్య శాస్తా9ంశా 
లవై బృహద్వా్యాసాలూ |పచురించవలెనని అకాడమి తలపెట్టింది. ఒకపక్క పఠనీయ 

ఇ (గష్టథాలను సిద్దం చేయిస్తూనే ఇందుకు కూడా (ప్రయళ్నాలు అరంభించినాము. దీనివల్ల 
వాగులో శాశ్రువిద్యాభ్యాసం చేసే విద్యార్థి కి, శా న్ర్రబోధనచే సే అ ధ్యాపకునకు ఎంతో 
మేలు నమకూరగలదని మా విశ్వాసము. 

'మేము చేపట్టిన అనువాదాల శార్య|క్రమం ఈవిధంగా ఉంది - శాన్ర్రగంఛాలు 
అనువాదం చేయగో శేవారిని ఆయా శాస్తాలలో ఎన్నుకొన్న ఒకటో రెండో |పామాణిక 
(గంథాలలోనుంచి కొన్ని పుటలు అనువదించి పంపవలసినదిగా మేము కోరినాము, 
ఆవిధంగా వచ్చిన నమూనా అనువాదాలను నిపుణులైన విశ్వవిద్యాలయాచార్యులకు పంపి 
ఎన్నిక చేయించినాము. ఒక్కొక్క [గంథానికి, వి _స్త్‌ ్రతినిబట్టి, ఒక రినిమించి అనువాదకులు 
ఉండవచ్చు, కాని ఒక్కొక్క (గ్రంథానికి ఒక్కొక్క పర్య వేవకుడు మా(త్రమే ఉంటాడు. 
ఆయా ప్రత్యేక (గ్రంథాలలో ఉండే సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకొని ఈపర్య వేవకు 
లను నియమించడం జరిగింది. 

ఉన్నత విద్యాబోధన భాషగా తెలుగు స్యుపలిష్టితం కావలెనన్న కోర్కెతో శి 
వంచన లేకుండా మేము చేస్తున్నపని విజయవంతం చేయడంలో మాకు ఎంతో మంది 
అండదండలు లఖించినాయి. కేంద రాష్ట్ర్యిపభుత్వాల జౌచార్యము, అకాడమి పాలక 
వర్గం _ చేదోడువాదోడు, విశ్వవిద్యాలయాలతోడ్చాటు ;  వివిధకళా శాలాధి కారులు, 
అధ్యాపకులు, రచయితలు, నిపుణులు, సంపాదకులు, ము(డాపకులు, బ్లాక్‌ మేకర్స్‌ 


Xx 

అంద జేన్తున్న సవోయ సవాకాళాలు, విధి నిర్వవాణలో మా ఉద్యోగి బృందం చూపు 
తున్న [శ్రద్ధాసక్తులు - ఇవన్నీ మా విజయ హేతువులే. వీరందరికి మా కృగజ్ఞతలు. 

ఈ [గంథ (ప్రచురణలో మాకుతోడ్పడిన ముఖచి(త్రర చయిత (శ్రీ ఎ. నత్యంగారికి 
మా కృతజ్ఞతలు, 

అప్పుడప్పుడు అంతో ఇంతో మారుతూ ఉండే పాఠ్య|ప్రణాళికలను దృష్టిలో ఉంచు 
కొని, మా (ప్రచురణలవై సహృదయులై న విజ్ఞులు, అనుభవంగల అధ్యాపకులు చేసే 
సూచనలను గమనించి, సముచిత రీతిని ఈ [గంథాలను పరిష్కరించి పునర్ముద్రించే 
విషయంలో మేమెప్పుడూ సావధానులమయ్యి ఉన్నాము, మునుపటివలెనే మునుముందు 
కూడా విద్యార్థులు, అధ్యాపకులు, విజ్ఞులు మాకు సహాయ సవాకారాలను అందించగల 
రనే మా విశ్వాసము. 


తొలిపలుకు 


అధికారము, స ర్యోన్మృష్టత అనేసి, జ్ఞూనాన్ని అనుసరించి సిద్ధిస్తాయని మానవజాతి 

పరిణామ చగి[ఆవల్ల (ధువమౌతుంది. మానవునికి, ల బానసముపాగిన సామరాంన్నిబశే, 
0 లః జ ఇల లు 
అతనికి పాఠికోటిలో ఉత్కృష్ట స్థానం సిర్ధించింది. ఇక, జ్ఞానాన్ని నముపార్షించి 
సద్వినియోగం చేయడంలో మిక్కిలి సమర్థులె నవారికి మాత మే, మానవ సంఘంలో 
ఉత్క్చుష్ట్ర స్థానం లభించింది, (పాచీనకాలంలో పురోహితులు, మంత వాదులు తమ 
జ్ఞ నాధిక్యత నుబట్లి గంఘంలో (ప్రొబల రం సంపాదించినారు. కనుక, అట్టి (పొబల్యాన్ని 
తమకు సిద్దింప జేసిన జ్ఞానాన్ని, వారు పరమ రవాన్యంగా చాచి రమీంచుకొంటూ వచ్చి 
నారు. విజ్ఞానాన్ని చాచి ఉంచడానికిగాని, కొద్దిమందికి మాత్ర మే పరిమితం చేయడానికి 
గాని ప్రయత్నించడం, ఆశ్ళవినాళకరమనీ, అట్టి [ప్రయన్నంవల్ల విజ్ఞానం నశించడ మే 
కాక, నంఘంలో తమకరుగల (పాబల్యమూ అధికారమూ నశిసాయనీ వారు (గ్రహించలేదు. 
(ప్రత్యే: మైన వన్గాలవారికీ కూటముల వారికీ మాత మే విజ్ఞానాన్ని (ప్ర'క్యేకించి సంకుచిత 
పరచినందువల్ల , దేశ[పజలు ఎంత నష్టవడినారన్న విషయానికి భారతదేశ చర్మితలో 
ఉదాహారణ లనేకము లున్నాయి. 
ట్స్‌ కంర లే . అజ a 

భౌతిక సంపదవలె కాక, జ్ఞానము, (పసార వ్యాపక ములవల్ల నే అభివృద్ధి చెందు 
తుంది. అనేకవిషయాలలో చాల సంకుచిత దృక్పథం కలవాడు జౌరంగ జేబు. బహిష్కార 
నీతి నవలంబించి, తన రాజ్యాధికారాన్ని సంరశి ంచుకోడానికి [పయత్నించినాడు. ఐనా, 
అధికార (పాబల్యాన్ని సిద్ధింపచేనే ఉ_త్తమసాధనం జ్ఞానమే అని, తత్చాధాన్యాన్ని 
గుర్తించిన కొడ్డిమంది భారత సార్వభౌములలో ఇత డొకడు. తనకు విద్యాబోధ గావించిన 
పండితు డొఃప్పుడు (పత్యశాదరాన్ని ఆశించగా, జారంగ జేబు ఈవిధంగా అతనికి సమా 
ధాన మిచ్చినొడు. “మనన్సును పాతువాదానుబద్ధం కావించేదే, నిజమై న తత్త ్వశాన్ర్రం. 
అకిబఖీయములై న తార్కిక |పమాణములతో తప్ప, ఇశరములతో తృ్రిపొందని విధంగా 
అది మనస్సును శిజిస్తు ౦ది. అట్టి తత్త్వాన్ని నీవు నాకు బోధించలేదు. మానవస్వభావ 
పరిచయం నాకు కలిగించి, అన్ని సమస్యలలోనూ మానవ (పకృతి (పథమ సూత్రాలతో 
సమన్వయపరచే శికణ నిచ్చి, విశ్వమును గూగ్చిన పర మోచా_త్తభావనను కలిగించి, విశ్వ 
రచనా విన్యానమును గూర్చీ, విశ్వమునందలి వివిధభాగ ముల స|క్రమగతిని గూర్చీ నాకు 
చాలినంత నీవు బోధించియుంశు, ఆరిస్టోటలుకు (Aristotle) రుణపడిన అలెగ్జాండరు 
కంచు ఎక్కువగా నీకు నేను రుణపడి ఉండేవాడిని.” పరిపాలకుడై నవానికి అవసరమైన 
జ్ఞానాన్ని గూర్చి జారంగ జేబు ఈవిధంగా తన అభ్మిపాయాన్ని (పకటించినాడు. “భూమివై 
గల (పతి మానవజాతినీ గుర్తించి (ప్రక్యేకించే లతణాలను, ఆయా జాతుల సాధనవంపవ, 
బిలసఇపదొ, వారి యుస్థవిధానాలు, వారి మత, (పవ_ర్థనలు, (వభుత్యవి ధానము,= 


ల్‌ 
మున్నగు విషయాలను ]పతిరాఖ్య పరిపొలకుడూ ఇలుసుకోవలసిన అవనరమున్నది.ో 
(పపంచ రాజ్యముల పుట్టుక, వాటి అభ్యువయము, జీణత, ఇఆ్య్యదులను గూర్నీ, ఆయా 
శాజ్యములలో పర్పడిన మహో పరివ_గ్గనాలకు, విప్ల వాలకు, కారణము లైన సంఘటనలు, 
ప్రమాదములు, తప్పులు, ఇక్యాదులను నుగూర్చి, శెలిసికోడానికి అనువైన చారి[లిక [కమ 
వఠనము, _ పరిపాలకుల విర్యాశికణలో ముఖ్యభాగంగా ఉండవలెనని జొరంగ జేబు 
గు ర్తి ంచినాడు. 

బుద్ధిళ క్రి సంపన్నుడైన జారంగ జేబుకు ఇట్టి శికణ లభించియుండి, జాతి, మత, 
కుల, శాజకీయాఖి పాయములతోనూ, వ్యక్తుల స్థానముతోనూ పన్నక్తిలీక, ప్రజలందరికీ 
నమానమైన విధంగా న్యాయాన్ని (వవ ర్రింపచేయడంవల్ల నే జాతి యొక్క సంపదా, అభ్యు 
దయమూ సిద్ధిస్తాయని, “అతడు (గహించియుం'కే, భారత చేశ చరి|త్ర పరిణామము ఏ 
వీధంగా ఉండేదో అని వా చడానికి ఆసక్తి కలుగుతుంది. ఆ విషయమెట్లున్నా, రాజ్య 
ముల అభివృద్ధి కీణతలకు హేతువులై న ఆధార సూత్రములను, భిన్నపరిపాలన వ్యవస్థలకు 
లోనై న మానవుల (పతి వర్తన విధానములను, చక్కగా అవగావాన చేసుకోవడం, 
(ప్రజా న్యవవార పరిపాలనకు పూనుకొన్న వారికి అత్యవసరమనే జారంగశేబు అభి 
(పాయాన్ని, మనం అ౦ంగీకరించకతప్పదు. 

అట్టి చార్మితిక వ్యాసంగానికి గల [పాధాన్యం ఈ అధునాతన యుగంలో ఇంకా 
ఎక్కువయింది. అంతేకాదు. మానవుని మనుగడ కే అది ఆవళ్యకంగా ఏర్పడింది. (ప్రజా 
స్వామ్య వ్యవస్థ ఏర్పడియున్న నేటి (ప్రపంచంలో - సాంవ్రచాయకంగా (వజాస్వామ్య 
(పభుత్వ మేర్చడని బేశాలకు కూడా ఇది చాలవరకు వర్షిస్తుంది. తన దేశం ' అనుసరించే 
(ప్రభుత్వ నీతి విషయంలోనూ, కార్య (ప్రణాళిక విషయంలోనూ, దేశంలోని (వతి వ్యక్తికీ 
బాధ్యత ఉంది. విజ్ఞానశాస్త్ర, సాంకేతిక శాస్త్రములలో జరిగిన అభ్యుదయము కారణంగా, 
మానవ సౌభాగ్యము వివిధ దేశముల పరన్బ్సర నంబంధముతో పెన వేనుకొన్నది. కావున, 
వ్యక్తుల బాధ్యత తమ దేశముల సరిహద్దులను దాటి ఇతర దేశములపట్ల కూడా వర్తించ 
వలసిన పరిస్థితి ఏర్పడింది. అంశకేకాదు, కడపటికి, మన బాధ్యత సమగ పపంచానికీ 
వర్తించవలసి ఉంటుంది. ఒక దేళములో జరిగిన (వతి నంఘటనకూ (వతి ధ్వనిగా తక్కిన 
అన్ని దేశాలలోనూ (పతి (క్రియలు జరగడం తప్పవు. కనుక, మానవజాతి భవిష్యత్తు 
విషయంలో పూర్వపురాజులు, [పభువులు కూడా వహించని బాధ్యత నేడు నమాజము 
లోని పతి వ్యక్తీ వహించవలనిఉంది, (వ్రజాపాలకులై న రాజులకు చారి(త్రిక శిక్షణ 
'వ్యాసనంగములు అ:స్యవనరమని జొరంగ జేబు గుర్తించి యుండినాడు. (ప్రజాస్వామ్య గణ 
తంత (ప్రభుత్వము 'నెలకొనియున్నట్టి మన భారతదేశములోని పౌరులందరికీ, అట్టి 
చారిత్రిక శితణ నేడు అతా్యవళ్యక మై మె యున్నది. 

"రెందు శశాబ్దాల కాలం పర దేశ (పభుత్వాధికా రానికి లోబడి యుండిన అనుభవం 
కారణంగా భారతీయులు, ఇతర దేశాల తీణతాపరనముల హేతువులపట్ల సులభ శ్నీఘంగా 
ఆవేగాన్ని పొందుతారు, నెమ్మదిగా, (క్రమేణా, తమ స్వాతం[ త్యాన్ని మరల నంపాదించు 
కొన్న భారతీయులు, పూర్వము జరిగిన విషాదోదంతము మరల జరగకుండా ఉండ 
డానినై, తాము నేర్చిన గుణపాశాన్ని పవిత్ర విషయంగా స్థాపించ దలచుకొన్నారు* 


ణా 
అదికాక, భావర దేశం స్వాతం[త్యాన్ని గోల్పోయిన విధములోను, ఆ స్వాశతం[ తాన్ని 
పునః నంపాదించుకొన్న విధానములోను కొన్ని అపూర్వములై న లక్షణాలున్నవి. ఈ 
లకణాలకారణంగా, భారత. దేళచరి త అర్థ _భావగర్భితమె, (పపంచాని కంతటికీ 
(పయోజనశకారిగా ఉన్నది. అందును విశేషంగా మహాత్మాగాంధి అభివృద్దికి తెచ్చిన 
అహింసాత్శక సం|గామ |ప్ర[ క్రియ, మానవుల పరస్పర నంబంధ విసయకములై న శ్లేశకర 
సమస్యలన్నిటికీ పరిష్కార మార్గంగా కనబడుతుంది. కనుక, భారత చేశ స్వాతం| తోద గ్ర 
మము యొక్క వివిధావస్థలను సమ్మగంగాను, |పామాణికంగారూ చరిత రూపంగా 
రచియింపచేయడానికి, స్వారం[త్య సం|పా షి తర్వాత సమావేశమైన (పథమ చారి(తిక 
అఖిలేఖ సంఘంశారు తీర్మానించడంలో, ఆళ్చర్యములేదు. ఈ సంఘముయొక్క శిఫా 
ర్సును, సరణీయులు మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ గారు వెంటనే ఆమోదించడమే 
కాక్క చానిని అమలు జరపడానికి తగిన చర్యలు వెంటనే జరగవలసిందిగా ఆచేశించిరి, 

అధికార సంస్థ ద్వారా ఈ కార్యం జరగవలసిందని కొందరు అభిిపాయపడిరి, 
కానీ, అట్టి సంస్థలు ఈ కార్య నిర్వహణకు అనువై నవి కాజాలవని గ్రహించడం జరిగింది. 
(పథమంగా జాతీయహితము, ఇారతిక ప్రామాణికత, అనే (ప్రయోజనాల ననుసరించి, 
భారత దేశ స్వాతం[త్యోద్యమ చరిత్ర వా_్షవికంగానూ, పవపాతరహితంగానూ ఉండడం 
అవసరం. ఇట్టి పనికి ఏ పభుత్వ సంస్థ పూనుకొన్నా, ఆనాటి [పభుత్వపు అభి పాయాలూ, 
భావాలూ రచనలో (పతిబింబింపళపోవు. ఇక రెండవది,- చరిత రచనకు వలసిన ముడి 
పదార్థాలు చారిత్రిక వావ విషయాలు, ఇవి దేశమంతటా, పలుచోట్ల వికీర్ణ మై ఉన్నవి, 
స్వాతం[తో్యోద్యమంలో సాతాత్తుగా పాల్గొన్న వ్యక్తులవద్ద కూడా చాలా విషయాలు 
నిలిచిఉన్నాయి. అట్టివారికిగల పవ పాతాభిప్రాయాలను, విశిష్ట మానసిక (పకృతులను, 
సవ్భ్యాదయంతో సర్దుకొని, వారి నుంచి చార్మితిక విషయాలను, అధికార సంస్థలు 
(ప్రామాణిక విధానముల ద్వారా (గహించగలవా, అనే నంళయం కూడా. కలిగింది. 
కనుక, (పభుత్వ ప తాగారాలలోనూ, స్వంత ప్యతాగారాలలోనూ ఉద్యమము యొక్క 
కడపటి అవస్థ లలో పాల్గొన్న (స్త్రీ పురుషులవద్దనూ, దేశమంతటా వికీర్ణ మె విస్తగమై 
ఉన్న, ఈ చార్మితిక వా_న్తవవిషయముల సం[గవాణకు జాతీయ స్థాయిలో (ప్రయత్నం 
అవనరమయింది. 

ఆనాడు భారత (వభుత్వ విద్యాశాఖకు సలవోదారుడుగా ఉండిన డాక్టరు తారా 
చంద్‌ అధ్యకతలో, (ప్రసిద్ధ విధ్యావంతులతో కూడిన విచకణ సమికి ఒకటి, ఈ కార్యా 
చరణకు (పథమ (పయత్నంగా ఏర్పడింది. చార్మితిక విషయముల "సేకరణకు తగిన 
మార్గములను, సాధనములను సూచించడము, చారి[తిక రచన కై తీసుకోవలసిన ఇతర 
(పయత్నములను వివరించడము - ఈ నమితియొక్క పర్యాలోచనాంళములు. చరిత 
కారులతోను, రాజకీయ సేవకులతోను కూడిన ఒక శేం[ద్ర వ్యవస్థను పర్పర చడ మే'కాక, 
చేశముయొక్క. వివిధ(పాంళాలలో కూడా అట్టి వ్యవస్థ లను ఏర్పర చవలసిందని ఈ సమితి 
వారు సలవో ఇచ్చిరి. తగనుగుణంగా, డాక్టరు సయ్యద్‌ అహామ్మద్‌ అధ్యకుడుగా, 
(శ్రీ ఎన్‌. ఎన్‌. ఘోష్‌ కార్యదర్శిగా, "కేంద నంపాదకీయం ఏర్పాటయింది. 1958 లో 
జరిగిన మొదటి సంపాదకీయవర్ల సమావేశాన్ని ఉద్దేశించి, మౌలానా అజార్‌ గారు 


౧౦ 

[వనంగిన్తూ, స్వాతం త్ర్యోర్యమ చరిత్ర రచన వా_న్తవికంగానూ, సథపాతరహితంగా నూ 
ఉండవలసిన ఆవళ్యగమును గూర్చి నొక్కి చెప్పినారు. భావొ * చేరంవల్ల నిగ్గయాలు 
విదూపాన్ని పొందుతాయి ; అట్టి నిగ యాలను ఆధాగకడిన కాల! మం జాతీయ 
హితానికి విరుద్దంగా పరిణమిస్తుంది. కనుక, స్వానం్యత్యు లాభాగంతరం భావో [దేశాన్ని 
పరివారించడం మిక్కిలి అవసరం ; దానిని పరిహరించడం సాధ్యంకూడా, ఈ చరిత్ర, 
[ప్రధానంగా ఛాజకీయ  నమరోదంతానికి సంబంధించినదే ఐనా, సారస్వత, విద్యా, 
సాంఘిక సంన్కరణ రంగాలలోనూ, విజ్ఞానశా(న్ర్ర పర్మిశమ రంగాల్లోనూ కలిగిన జాతీయ 
వైళన్యానికి కూడా (ప్రాధాన్యం ఇవ్వవలసి ఉగ్నోదని 'జలియపేనిగ. 

నంపొద5 వర్గం మూడు సంవత్సరాల కాలం కృషిచేసి, వివిధ [పాంతీయ సంపాదక 
నంగల సహాయంతో, భారత దేశంలోని వివిధరంగాలలో జరిగిన జాతీయ వైళన్యానికి 
య అన్ని విషయాలనూ సేకరించింది. కేంద [ప్రభుత్వ చారి[తిక వ(తాగారా 
లనూ, వివిధరాష్ట్రాల ప్యతాగారాలనూ మా[తమేకాక, జాతీయ స్థానిక వార్తా ప్యతిక 
లను కూడా ఉపయోగించుకొని, వాటి నుండి చారి తికాంశాలను సేకరించుకొన్నారు. 
అన్తే, విభిన్న ళాజకీయ వజాలకు చెంది, సాంఘిక ఆర్జికాది విషయములలో, విభిన్న అభి 
(పాయాలుగల వ్యక్తుల సాజ్యాన్ని కూడా [(గహించిరి, చార్మితిక వీవయం సాధ్యమైనంత 
సమ[గంగా ఉండవలెననే ఉద్దేశంతో, ఇతర దేశాలలో లభించే చారి[తిక సొమ[గిని కూడా 
సంపాదించుకొన్నారు, 

ఈ విధంగా, నంపాద కీయ నంస్థ ఎంతో (ప్రయోజనకరమైన సేవచేసింది. కాని, 
క్లుప్త ప్రయోజనోద్దేళంతో తాత్కాలికంగా మాత మే ఏర్పడినది, ఈ సంగ, చరి[త్ర రచన 
కవసరమైన విషయాన్నంతటినీ 'సేకరించడానికిగాని, చేకరించిన చారిత్రిక విషయాన్ని 
విడదీసి, శోధించి, వ్యాఖ్యానించి, పరరూపమైన  చరి[త్రను రచించడానికి గాని, ఇట్టి 
"తాత్కాలిక సంస్థ సమర్ధ మైనది కాజూలదని, శీఘమే వ్యక్తమయింది. పండిత సంప్ర 
దాయానికి దాసులై న చర్మితకారులూ, రాజకీయాలలో స్వయంగా పాల్గొంటున్న రాజ 
కీయ వాదులూ, కూడా, ఈ సంపాదక వర్గంలో చేకియున్నారు. ఈ రెండు వర్గాల 
వారింగల భిన్నద్భక్పథమూ |పయన్న భ్లేనమూ, మూల విషయ సేకరణకాలంలోనే 
గో చరించినవి. సేకరించిన మూల విషయాన్ని వివరించి వ్యాఖ్యానించే సందర్భంలో, ఈ 
భిన్నద్భక్పథాలూ?, విభిన్నాథిపాయాలూ మరింత జావోటంగా వ్యక్త మైనవి, కనుక, 
ఇక ముందు జరగవలసిన చారి| తిక సామ్మగి సేకరణ కార్యం, జాతీయ ప్తతాగారా 
లకునూ, వ్యాఖ్యానించి చరిత్రను రచించే కార్యం, (ప్రభఖ్యాతుడైన ఒక విద్యావంతునికీ, 
అస్ప జెప్పవలెననే నిర్ణయం జరిగింది. ఈ కార్య నిర్వహణకు తగిన యోగ్యత, సామ 
ర్థ్యము కలవాడూ, ఇది వరకు [వణాళిక సమితికి అధ్యతుడూ ఐన, తారాచంద్‌కు ఈ 
పనిని అప్పగించినారు. సేకరించిన చార్మితిక సామ్మగిని శోధించి, ఏకీకరణ మొనర్చి, 
భారత దేశ స్వాతంత్ర్యోద్యమ చరితను రచించే బాధ్యత, అతనివై పడింది. 

విశాలమూ, భావనాత్శక మూ ఐన వ్యాఖ్యాన మాన్లాన్ని అనుసరించి, తారా 
చంద్‌, బిటీషు పరిపాలనకు పూర్వపు భారత దేళ పరిస్థి తులను సమ్మగంగా వర్షించి 
యున్నాడు. అంతేకాక, |బ్రిటను దేశము యొక్క అభ్యుద యానికీ భారత దేశము యొక్క 


౧౧ 
త&ీణతకూ కానగగములై న హేతువులను, మనము [౧ హించవలెననే ఉద్దేశంతో, ఆ కాలానికి 
సంబంధించిన భారతదేశ యూరోమురేళిల చరి తలను, తులనార్భర ఏధానంతో వివరించి 
మన యదుట ఉంచినాదు. ఈ విష యాన్ని పాఠకులే [౫ హించనలరు. వా _స్టషిక డక 


థాన్నీ, చారి రిం (వమాణ ప్ఫృగినీ అవలంవీంచి, అనిడీ చర్మనను రచించినాడు. ఆయా 
సందర్భాలలో చా౮| గక (సమాణాయను అనుసరించి నిందాస్తు తులను అంటగొట్ల ట్రీడానికి 
[పయత్నించి నాటే శాన, జాతీయ పకపాశాన్ని కాని జాతి దురఖి పాయాన్ని కానీ అనున 
రించి కాదు. చాగి[ నిక పిసయములను వ్వా: రించిన విధానము, వాటినిగూర్చి వివరించిన 
అఫ్మిపాయము, "కీవలం గచయినవి. అవని అన్ని సిర్ధాంతాలనూ, వ్యాఖ్యలనూ, అంనరూ 
అంగీకరించక పోవచ్చు. కాని పరపూర్ష మైన నై_పుణ్యముతోను, క శాద్భృష్టితోనూ 
చారి[తీక విషయాలను ఉచిగ [క్రమంలో కూర్చినాడ వే విషయాన్ని అందరూ అంగీక గిస్తారని 
నా విశ్వాసము 
భారత దేళ స్వాతం[త్య నష్టము, చాని వునఃణంపొగన, అనే ఉదంతము, మానవ 
జాతి చరిత వ్యాసంగములో అత్యాకర్ణ ణీయమై న ఘట్టము. గర్వింపదగిన |పాచీన 
చై భవంతో, ! “మగ నుందరంగా వర్ణి ల్లిన కళలతో, ళిల్పరచనా కౌళలంతో ఒప్పి, బహుళ 
మైన మానవ సంవపదతోనూ, వస్తు? నంపదతోనూ. విలసిల్లిన ఒక గొప్పజాతి, దై దై న్యాన్నీ 
అపజయాన్నీ అనుభవించవలసి వచ్చింది. “మాజములొ కని అన్ని వరాలలోనూ తరగతుల 
లోనూ జాతీయ భావం ప్రసరించి ఉండడంలోనే జాలియొక్క బలం ఇమిడి ఉన్నదనే 
సత్యాన్ని, భారతీయులు శతెలునుకోలేదు. అశ్లే, ఇతర దేశాలలో విజ్ఞానశ్వాస్త్ర సాంకేతిక 
శాస్తారం అలో జరిగిన అభ్యువయాన్ని అనుసరించి, తాము అభ్యుదయాన్ని పొంద లేదు. 
పరాజయంవల్ల కలిగిన డ్రై న్యస్థితి కారణంగా జూతీయవైై తన్యం, భారతీయులలో ఇతోధి 
కంగా ఉత్పగ్నమయింది. దానికి తోడుగా, పాళ్ళాశ్య పరిపాలకులు (పపేళ పెట్టి న విజ్ఞాన 
శా(న్ర్రయు క్ర క్తమైన ఆధునిక విద గ్రయుొక్క (పబలళప్తు లు, ఈ (పాచిన భారతజాతిని ఒక్క 
సారిగా కదలించి వేసినవి. ఈ రెండూ పాతువులుగా, జా జాతి పునరుజ్జీవనం (పొరంభమయింది. 
ఆవిధంగా జాతిలో [పవళించిన తోభ నేటికిని, జాతిజీవనము యొక్క అన్ని స్థాయిలలోనూ 
వ్యాపించి, సాంఘిక వ్యవస్థ లలోనూ మనోభావ విషయాలలోనూ, మళభావ [ప్రవృత్తుల 


Db 
లోనూ కూడా, విస్తారమైన పరివ గలను కలిగిస్తూ ఉన్నది. జాతీయవై తనం ఉద్దీపనం 
వా ధరా వాతి కట రా (a) 


కావడంతో, జాతీయాత్యాభిమానం మరల. పర్చడింది. రెండవ | సవంచ యుద్ధానికి 
కారకములై.న పపంచ శక్తులు కూడా, భారతజాతి పునరుణ్లీ స్టీవనానికి దోవాదం చేసినవి. 
అంతతో భారత దేశంలో స్వాగం|త్య భావం సిద్ధించింది. 
ఒకొక్క నంపుటికీ నాలుగైదు వందల పుటలుం డేటట్టు, మూడు సంపుటాలలో 

భారత దేశ స్వాతం[తో వ్‌ల్‌మ చరిత్రను రచించవలెనని, మా అధి పాయము. |బిటీషు 
వారి సర్వాధిపళ్యాన్ని? ీప్పనికరి కావించిన పానిపట్‌ యుగ్గ్వము జరిగిన రెండువందల 
సంవత్సరాల తర్వాత, నేడు ఈ [పథమ సంపుటి వెలువడుతూ ఉన్నది. భారతీయుల 
జీవితాన్నీ, చరినినూ తీర్చిన (ప్రాచీన చారి(త్రిక పరివర్తన పరంపరలను పళశ్చాద్భూమిగా 
వేసుకొని, సర్జైనిమి: సవ శతాబ్దపు భారతదేశ సాంఘిక రాజకీయ, సరత ఆర్థిక 
ఫరిస్థితులను గ సంపుటం వివరిస్తుంది, పాళ్ళాశ్య దేశాలతో పోల్చి చూ స్టే చలన రహితంగా 


౧౨ 
తోచే భారతీయ పమాజంవై, |కియా శ క్షమైన పొళ్చాత్య సంస్కృతి యొక్క సంఘట్టనం 
ఎట్టిదో సులభంగా మనం [గహించడాన్నిక , యూరోపులో ఆధునిక యుగాన్ని [వచే 
"పెట్టి పరివర్హనల చరిత్ర, 'స్థూలంగా ఇందులో వర్షి ౦పబడింది. 
భారత దేశంలోనూ, ఇతర దేశాలలోనూగల "పెక్కు అధికార అనధికార సంస్థలూ: 


స్రీ పురుషులూ నహాకరింపకపో తే ఇంతటి మవోకార్యం సాధ్యమె ఉండేదికాదు. ఈ 


వ మవోకార్య నిర్వవాణను పూ.ర్తిచేయడంలో సవోయపడిన వారందరికీ మనం 
రుణపడియున్నాము. వారికి మాకృతజ్ఞ తలు. విస్థవాత్శర మైన అవస్థా పరివ_ర్హనకాలంలో, 
ఛారలీయులకూ (బిటీషు వారికీ మధ్య, సంబంధాలు వ్యత్య_న్తములుగానూ, పరస్పర 
విరుద్ధములుగానూ ఉండినవి. అతి విస్తృతమైన చారి(త్రిక సామ్మగిని (శద్ధాన క్తులతో 
శోధించి, భిన్న (వవృత్తులకు ఐక్యమును గూశ్చే సూత్రాలను వాటి నుండి (గ్రహించిన 
డాక్టరు తారాచంద్‌ కును, అతని సహో ద్యోగులకును, మనము అంతకం'కు ఎక్కువగా 
రుణపడియున్నాము. 


న్యూఢిల్లీ, / 
జనవరి 26, 1961. హుమయూన్‌ కబీర్‌ 


రి 
అరిక 


స్వాతం|త్రోన్యమ చరిత్రను రచించడానికి పూనుకోవడంలో, నన్ను పెక్కు 
సమస్యలు ఎదుర్కొన్న వి. ఎచ్చటి నుంచి చరిత్ర రచన (ప్రారంభించవలెను ? 1885 లో 
భారత జాతీయ కాం|గను స్థాపిత మైనప్పటి నుంచి, అనేది ఒక జవాబు. కాని, | క్రమంగా 
అభివృద్ధి చెందుతున్న జాతీ యోద్యమము యొక్క వ్యవస్థిత భావవ్య క్రీ క రణమే కాం|7స్‌. 
కనుక, జాతీయ చైతన్యముయొక్క వికాసాన్ని వివరించక, కాం(గాసుయొక్క ఉత్పత్తి 
వికాసాలను వివరించడం, సాధ్యముకాని పని. ఐతే, జాతీయ చైతన్యము ఎప్పుడు ఉత్పన్న 
మెనది? 1857 వ నాటి దవానరూప సర్వనాశక నంఘటనలోనా, లేక అంతకు 
పూర్వమేనా * అంతకంటె పూర్వపు రామ్‌ మోవాన్‌ రాయ్‌ కాలమువరకు పోవడం 
అవసరమయింది. కాని, [బిటీషువారి విజయ నంఘటన కారణంగా ఉత్పన్న మైన ఫలమే, 
శామ్‌ మోవాన్‌ రాయ్‌. కనుక (బిటీషువారి సంఘటన న్వభావాన్ని, ఆది నుండి పరిశీలించి 
వివరించడం, తప్పనిసరి అనే నిశ్చయం, జరిగింది. 

నన్నెదుర్కొన్న మరియొక |పశ్నకు జవాబు చెప్పడం మరింత కష్టమయింది. 
స్వాతం|త్ర్య సంపాదన చరిత్రను వర్శించడం మా|త్రమే నా కర్తవ్యంకాదు. స్వాతం |త్రోక్ట 
ద్యమ చరిత్ర (క్రమ పరిణామాన్ని చిత్రించడం నాపని. స్వాతం|శ్యం అనేది నిషేధార్థక 
భావం. అస్వాతం[త్యము లేదనే భావాన్ని మాత్రమే అది అనుమితి ద్వారా తెలియ 
చేస్తుంది. స్పష్టమైన వాస్తవ లక్షణార్థాన్ని అది తెలియచేయదు. పర ప్రభు త్వాధిపత్యాన్ని 
(తోసివేసి, రాజకీయ పరమాధిశారాన్ని సంపాదించుకొన్న తర్వాత, ఆ నమాజము 
యొక్క శీల న్వభావము లెట్టివి, అనే విషయాన్ని స్వాతం|త్యము అనే పదము 
సూచించదు. స్వేచ్చ అనేది పరాధికార రాహిత్యము మా్యతమేశాదు. అది అంతక ంచును 
విశిష్టమైనది. [ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తన చేశ వ్యవహారాలను దిద్దుకోవడము, 
పౌరులందరికీ సమాన మైనవిధంగా, స్వేచ్చా సమశ్వములను స్థిరీకరిం చడ ము, అనే, విధివిహిత 
మెన లకణములతో కూడిన [(పజాస్వామ్య సమాజాన్ని, స్వాతం[తయము అనే శబ్దం 
ఇలియశేస్తుంది. ee 

పద్దెనిమిదో శ తాబ్బంలో [బిటిషువారు కలుగచేసుకొన్న జోక్యము ఫలితంగా, 
భారత దేశము స్వాతంత్ర్యాన్ని గోల్పోయింది. ఐనా, సుమారు రెండు వందల సంవత్స 
శాలు సాగిన |బిటీషు (ప్రభుత్వ సంరకణ కాలంలోనే, భారతదేశము స్వాతం[ తాన్ని 
మరల సంపాదించుకొంది. దీన్ని అనుసరించి రెండు సమస్యలు ఉత్పన్న  మౌతున్నమవి. 
ఏకారణంవర్ణు భారత దేశం స్వాతం(త్యారిన్ని గోల్పోయింది ? నైతిక విషయంలోను, 
భౌతిక సంపద విషయంలోను ఈ స్వాతం[త్య నష్టంవల్ల కలిగిన పరిణామ మెట్టిది ? ఇక, 
స్వాతం(త్యపున నృంపాదనకు తగిన యోగ్యత భారత దేశానికి ఏ విధంగా సిద్ధించింది ? అనేది 


౧౪ 
"రెండవ (వళ్న. అదివరకే గ్వుశం[త మైయుండిన యూరోవు ఖండము, [8మంగా స్వేచ్చను 
సంపాదించుకోడానికి వేయి సంవళ్సరాలకాలం ప పట్టింది. ట్యూటానిక్‌ జన-జాతులు రోమన్‌ 
స్మామాజ్య (పాంతాలలో నెలవులు పర్పరచుకొగ్నప్పటినుంచి, ప ధ్రైనిమిదో శ తాబ్బ్దంవరకు 
జరిగిన కాలమిది. కాని, పరదేశీయుల ఆ(మణకుగాని, వర (పభున్వ పాల గాన 
యూరోపు, లోబడ లేదు. భారతదేశ విషయం తద్భిన్నమైనది. మొదట తన సార్వభామాధి 
కారాన్ని పరులకు నమర్చణ గావించి, తరువాత ఆపత్కర్యమై న మార్గాన్ని అనుసరించి, 
స్వయం పరిపాలన పభుత్వాన్ని సాధించుకోవలసి వచ్చింది. ఈ |ప్రభుగ్వసంపాడనా 
లన్నీ, రెండువందల న నంవగ్సరాలలోనే, [అనగా స్వేచ్ళా సిద్ధికి యూలోవుఖండము 
తీసుకొన్న కాలంలో ఐవవభాగం మాృాతమే] పూర్తి కావలసి వచ్చింది. 

ఈ స్వాతం[త్య సాధన, భారతదేశములో ఎట్లు జరిగినదనే వివయాన్ని వివరించ 
డానికి ఈ విషయంలో పాళ్ళాత్య పం, అనుభవము ఎట్టివో, సంగ్రహంగా 
నై నా వివరించడం మంచిదని, నాకు తోచింది. కాబట్టి, యూరోవులో జరిగిన నంఘుటనల 
చరి గను భారత స్వాత౦(తో్యోగ్యమ చరిత్ర ఉపోద్ధాత ౦లో నం|గవాపరచి చెప్పడానికి. 
సాహాసించినాను. 

భారత దేశము స్వారం|త్యాన్ని సాధించుక వడం, అద్భుశకర మైన లోకో త్త 
విషయం. ఒక గొప్ప నాగరకత జాతీయవగా పరివ రన హస. ఈ సం. 
సిద్ధి. స్వార og సంపాదన [పయాణకాలమంళటా, ఈ ఉప్‌ బ్రమము పర| పభుత్వముయొక్క- 
పల. మాత మేకాక, తన దేశములోని అవి వేశాన్ని కూడా (వతిఘటిం చవలసి 
వచ్చింది. పర|వభుత్వ వినయంలోనూ నూతన నమాజంలోని వ్యక్తు లవిషయంలోనూ 
కూడా జరిగిన నై తిక సంఘర్ష ణమే స్వాత య్యతోోద్యమమని, సొరాంశంగా వర్ణించవచ్చు. 
ఇతర దేశాలలో జరిగిన ఇట్టి నంఘర్షణలు రక్తపాతముతో కూడుకొన్నవి. కాగా, 
భారత దేశంలోని స్వాతంత్ర్యోద్యమం తీవమైనచై నా, సం'తాపకర కష్టములతో కూడిన దే 
ఐనా, అహింసాత్మకంగా సాగింది. 

స్వాతం్యత్య చరిత్ర అనేది ద్వంచ్వాత్శక (ప్రక్రియ.  [పాచీన వ్యవస్థ యొక్క 
వినాళంతో ఉద్యమం |ప్రారంభమయింది. కనుక, చాని మొదటి 'వయన్నం విరోధ భావ 
యుక్త మైనది. పథైనిమిదోళతాద్టి మధ్యకాలంలో (ప్రారంభమైన ఈ (ప్రక్రియ 185% నాటి 
పిస్టవరూపంగా పరిణమించడం, విరోధభావయు క్త మైనదని తర్కం. ఒక నూతన వ్యవస్థ 
నిర్ణమనం చెంది, 1857 తరువాతి అర్ధళ శతాబ్దంలో (క్రమంగా శక్తిమంతం కావడం ' 
ఉద్యమము యొక్క. రెండవ మెట్టు, (పాలీన నూతన వ్యవస్థ లకూ, |ప్రాక్పక్చిమ నంస్కృతు 
లకూ సంఘర్షణ జరగడము, se రెండు వర్గాలకూ సంయోజనం సిద్ధించి, భారత 
జాతీయ శాజ్యమనే నూతన నమాజము (ప్రపంచములో పఏర్పడడము అనేది మ వమెట్టు, 

ద్వంచ్వాళ్మక మై న ఈ చారిత్రిక వస్తువును మూడు సంపుటాలలో శేను వర్షి ంచి 
యున్నాను. చర్చనీయాంశానికి మొదట నిర్జిష్టమైన విషయాన్ని, ఈ సంపుటం వివరిస్తుంది. 
స్వాతం! త్యోద్యమ చరి[తను రచియింప చేయనశనశే ఉద్దేశము, భారత |ప్ర 


శాఖకు మం|[తిగా ఉండిన మౌలానా అబుల్‌ కలాం అజార్‌ గారికి, 
పాండిత్య రాజనీ 


భుశ్వ విద్యా 
మొవట కలిగింది. 
లిజ్ఞ తలు మేళవించిన అసాధారణ వ్యకి మౌలానా అజాద్‌. (పాచీన 


OX 
వ్యవస్థ లోని నాజూకుతనము, సంస్కృతి, మరిన్నీ, "స్వేచ్చా అభ్యువ యాలపట్ట ఆధునిక 
జొత్సుక్యము, ఇతనిలో "పెన వే 
ణలో గడచిపోయింది. స్వాశం|త్య [ప్రయోజనము ధ్యేయంగా తిన సర్వస్వాన్నీ ధార 
వోనినాడు. అద్వితీయమైన అతని వాగ్టోరణి, నమకతో కూడిన నిక యళక్రి, వివేచ 
నాత్మవ మై న ఆదేశము, హృావయనై శాల్యంతో కూడిన దేశభక్తి, తీక్చమైన ఉత్సావాము, 
ఆశ్మాిమానము, ఉదాత్త ధ్యేయనిషి,= అనే అన్ని శక్కులనూ భారతదేశ స్వాతంయ్యత్య 


నుకొన్నవి. అశని జీవితంలో చాలభాగం ఉద్యమ సంఘగ్గ 


సిద్ధి కానుకగా, అర్చించినాడు. ఐనా, తీవోంభఘర్ల ణ జరుగుతున్న కాలంలోనూ, 
తాత్కాలిక శాంతి నెలకొన్న రోజులలోనూ కూడా, జ్ఞాన సంపావనపట్ల తనకుగల [శ్రద్దా 
సర్త్తుంను విడిచిపెట్టిన వాడు కాడు, CENA: రమైన జ్ఞాపకశక్తి అతనిది, ఉర్లూ, 
పష్షియన్‌, అరాజికొ, మొదలై న వలుభాషల కొవితకూ, పలుదేశముల చరి తలకూ, మత 
సంబంధ మైన విగోత్తుకా అనని మసన్సు ఒక జ్ఞాన భాండా౮ మె ఉండినది, (గొ ంథముల 
మధ్య కాలం గిదపద ంవల్ల ను, సొరక్వోత వా్యనం౫మువల్లి ను, అగనికి లభించినంత 
సంతోషము మరెందును అలభించలీదు. భారత దేశానికి నెస్వశయ్యత్యం సాధించద౦ అతనికి 
గాఢ'నురాగ మైన విషయం. స్వారం|గ్ర్యసిద్ధి తర్వాత, ఆ వీరగాథను రచియింపచేయడం 
అత డెంతో అభిమానంతో ఆదరించిన కోరిక. 

విద్యాశాఖలో నాలుగు గంవర్సరాల కాలం వారితో పనిచేసీ భాగ్యం నాకు 
౭భించింది, చరిత్రలో నాకుగల ఆసక్తి వా రెరుగుదురు. కనుక, నన్ను ఈ పనికి పూనుకో 
వంసిం ని వారు కోరడంతో, నేను నంతోషంతో (గ్రహించినాను. నా వాగయానికి 
అభిమానకర మైన కార్యాన్ని నిర్వహించే అవకాశాన్ని కలిగించినందుకు నేను వారికి 
కృతజ్ఞ డను, జా. వి. జి. దిఘ్క డాక్టరు ఆర్‌. శె. పార్టు, డా. బి. ఎమ్‌, భాటియా, 
వంటి ముగ్గురు సిద్వాంనులను నాకు సవీయులుగా వారు నియమించినారు, ప్య్చైనయ 
పూర్వకమెన (శద్ధానక్తులతో, సంపూర్ణ మైన మనస్సుతో, వారు కృషిచేసినారు. 
ఈ (౦ఖాన్ని రచించడంలో గమనార్హమైన విషయాలను ఒదిగించిఉన్నారు. ఈ సంపు 
టాన్ని పూర్తిశేయడంలో వారు నా కిచ్చిన అమూల్యమైన నవోయానికి నే నెంతో 
క్టతజ్ఞు డను. నాకు ఆలంబకంగా నిలిచిన (శ్రీ) హుమయూన్‌ కబీర్‌ (విజ్ఞాన సంస్కృతి 
శాఖామం డి) గారికి నా నమస్కారాలు, ఈ చర్మిత రచనా విషయంలో వారు చూపిన 
ఉత్సుక తా ఆనర్హిలకు, వారిని అభికందిన్నున్నాను.. ఈ కార్యనిర్వహాణ వివయంలో 
ఏర్పడిన కష్టాలను, - అందునూ ముఖ్యంగా, (గ్రంథ (పరటనకు నంబంధించినవాటిని- 
జయించడం, వారి అభిమానము లేకుంచు, సాధ్యమయ్యేది కాదు. తమ [గంథాగా రాల 
లోని చారితికాభిలేఖలను, [గంథాలను, పరిశీలించడానికి నాకు ఎంతో సౌలభ్యంకలి 
గించిన, జాతీయ చారి కాభిలేభఖాగారాధ్యతులకూ, కలకత్తా జాతీయ (గంథాగారా 
ధ్యతులకూ నను క్చాతజ్ఞ డను. 
న్యూఢిల్లీ, 


జనవర ల$, 1961, తారాచంట్‌ 


(ప వేశిక 


ఒక విశిష్ట ప్రయోజనాన్ని ఉద్దేశించి, ఈ [గ్రంథరచనకు పూనుకొన్నట్టు, (గంథస్థ 
విషయాన్ని బట్టి స్పష్టమౌతుంది, రచనా (పణాళిక కూడా ఈ (ప్రయోజనానికి అను 
గుణంగా. నిక్మితమయింది. స్వాతంత్ర్యోద్యమ [ప్రక్రియలో జరిగిన సంఘటనలను, 
ఉద౦తాలను, వరుసగా వర్ణించడం మాత్రమే చరిత్రకాదు, అనే సత్యాన్ని (గ్రహించిన 
వాడు (గంథక_ర. భారత స్వాతంత్య్ర వినాశానికి మూల హేతువులైన విషయాల పరి 
శోధనతో, [గ్రంథాన్ని |పారంభించినాడు. ప్రకృతి నిద్ధములైన భౌగోళిక పరిస 
రాలు, విస్తారమైన భూభాగము, నహానళీలమైన (పజాబాహుళ్యము, అఖండ మైన మూల 
సాధనాలు, - ఇత్యాది సౌకర్యాలతో ఏర్పడినది ఇండియా దేశం. అతి_పాచీనమైన నాగర 
కతకు, సంస్కృతికి, విజ్ఞానానికి, ఆకరమైనది భారగజాతి. సమృద్ధమైన వ్యవసాయము, 
(ప్రపంచ దేశాలను కూడా మభ్య పెట్టిన చేతి పరిశ్రమలు, అభివృద్దిలో ఉండిన దేశం ఇది, 
వై భవోవేతములై న రాజ్యాలు, సా[మాజ్యాలు కూడా, ఆయాకాలాలలో వర్ధిల్లినవి. 
అనేక దండయా|త్రలకు, ఆ[కమణలకు గురియైనా కూడా, చేశం తన వ్యక్తి త్వాన్ని, 
విశిష్టతను, గోల్పోలేదు. దేశంలోని పారిశ్రామిక వస్తువుల వాణిజ్యము ఆధారంగా, 
విదేశాల వెండిబంగారాలు దేశంలోనికి [పవాపా రూపంలో వచ్చి, దేశాన్ని సంపన్నం 
కావించినవి, అట్టి భారతజాతి, కేవలం వర్తక వ్యాపారాల ఇండియాకు వచ్చిన విదే 
శీయులకు, అల్ప సంఖ్యాకులకు, నులభంగా వళ మైపోయింది. వశ మెపోవడ౦కాదు; తన 
చేతులకు తానే సం శెళ్ళు తగిలించుకొని, చాస్య జీవితాన్ని కోరుకొని, లొంగిపోయింది. 
ఆంతర జాడ్య మేదో, జాతిని ఆక్రమించి, దుర్బల మొనర్చి, మనస్సును వికల మొనర్చి 
యుంశేతప్ప, ఈ సంఘటన జరిగి యుండేదికాదు. ఆ జాడ మేది, దాని |పవృశ్తి 
ఎట్టిది, అనే మూల విషయ పరిశీలనతో ఉపక్రమిస్తాడు (గ్రంథకర్త, 

భారతజాతిని ఇట్టి హీన స్థితికి శెచ్చినజాడ్యం, కేవలం బాహ్యాజీవిత సంబంధ మైనది 
కాదు. జాతి సైఠ్యానికి మూలా ధారములై న సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలన్నిటినీ 
ఆ|కమించి, వాటిని (థష్ట మొనర్చిన ఆంతర జాడ్యమిది. 

మతం పేరిట సృష్టికి వచ్చిన కులవ్యవస్థ, సమాజాన్ని ముక్కలు ముక్కలుగాచేని, 
(ప్రజల అన్యోన్య సంఘీభావాన్ని నళింపచేసింది. అతి స్వార్థపరులై న పురోహిత వర్గంచారు 
కల్పించిన అంధవిశ్వాసాలవల్లను, అర్థర హితము లై న బాహ్యాచారఠాలవల్ల ను, మూఢ 
భక్షి వల్లను, (ప్రజలలో భావస్వాశం[త్యం నశించింది. ఒక దేశంలో నివసిస్తూ, ఒకే దేశంపై 
అధారపడి జీవిస్తున్న (ప్రజా సమ్తమూ, ఒకే జాతి వర్గము, అనే భావమే దేళంలో 
ఉత్చన్నంశాలేదు. కనుక నే, విదేశీయుల దండయా[తలను దేళోపద్రవాలుగా [ప్రజలు 
భావించి, (పతి (క్రియకు పూనుకోక పోయిరి. 

i 


౧౮ 
ర్స pee చేథంలో వర arn 

జాతీయ భావోద యాన్ని కలిగించే విద్యావిధానం కూడా దళం వర్చ్పడ లేదు, 
లౌకిక జీవితానికి ఆవళ్యక మైన విద్యావిధానాన్ని స్థాపించడానికి, రాజులూ పూనుకో 
లేదు; విద్యాబోధనలు వృ త్తిగాగల (కావ్యాణులూ పూనుకోలేదు. పారలౌకిక సంబంధ 
మైన విర్య ఒక్కుళు ఉన్నత వర్గాలలో వ్యాపించింది. (ప్రజల జీవితానికి నిప్ప యోజన 
లైన ధర్ముశాన్త సంహితలను, తర్కమీమాంసాది శాస్త్రాలను, చర్విత చర్వణం 
కావిస్తూ, |బతకడ మే పండితుల వృత్తిగా పర్పడింది. శువ్క్యపాండిత్యానికి, కుత ర్కాలకు, 
ఆకర మైన ఈ విద్యవల్ల, పండితయా చకుల సంఖ్య, పురోహితుల సంఖ్య, “వెరిగిందేశాని, 
చేళ సౌభాగ్యానికి అణుమా[త్రమూ (ప యోజనం కలుగ లేదు. అజ్ఞానాంధకారంలో మునిగి, 
అంధవిశ్వాసాలకు, పురోహితుల ఆంకలకు బద్ధ్బులై పడియున్న (వజానీకంలో జాతీయ 
భావోడయం కలిగే అవకాళ మే లేకపోయింది. 

[గామసీమలను ఆ|శయించి, “కేవలం ఉదరపోవణ మే జీవిత ధ్యేయంగా బతుకుతున్న 
వారు సామాన్య్యప్రజలు, అర్భి కాభివృద్ధి పయగ్నం కాన్కి బీనితాన్ని బాగుపరచుకొనే 
ఉత్కాంతలుకాని, వీరి భావపరిధిలో లేనివి. (పాపంచిక సుఖజీవిత మే అస్థిరమని, దానికి 
సామాన్యులు దూరంగా ఉండడమే మోత హేతువని మతబోధకుల (ప్రచారం. పట్టణసీమల 
లోని నంపన్నవర్గాలవారికి, రాజులకు మ్మాతమే యోగ్యమైనది ఐశ్వర్యం, అనే భావాన్ని 
(ప్రజలకు నూరిపోసినారు. కనుక, ఉత్సాహళ క్రీ, ఉద్యమ (పయగ్నమూ (ప్రజలలో 
ఎన్నడూ ఉత్తేజనం పొందలేదు, ఇక, దేశపరిపాలన విషయంలో, (ప్రజలు పూర్తిగా 
బాహ్యులై నవారు. ఇట్లు, శీవలం (పొణపోషణ శావించుకొని, కాలం వెళ్ళబుచ్చే మానవ 
రూప పశువుల స్థితిలో, (ప్రజానీకాన్ని నిలిపింది మవవ్యవన్థృ 

రాజకీయ వ్యవవోశాలు, శీవలం రాజులకూ, వారి ఆశితులదూ మ్మ్‌ామే సంబం 
థించినట్టి ని, చేశ శ్రేయన్సును కాని, [1పజాశేయస్సునుకాని, ఏమాత్రమూ పట్టించుకోక, 
స్వాతిళయాన్ని, భోగజీవితాన్ని, మాత మే, పోషించుకొంటూ వచ్చిన అతి స్వా్యాసగులు 
వీరు. పరస్పర ఈన్ష్యా భావాలతో, ద్వేషాలతో, ఒకరిపై ఒకరు యుద్ధాలు సాగిస్తూ, 
దేశాన్నీ (పజానీకాన్నీ నష్టకష్టాలకు గురిచేసిన అవివేకులు. హిందువులమని, ముస్ఫిముల 

ల ల ౧ 
మని చెప్పుకొంటున్నాకూడా, మత విశ్వాసము, ధర్మనిష్టలేని పాషండులు. పర దేశీయులను 
అహ్వానించి, వారి సహాయంతో ఇతర చేశీయ రాజులను నాళంకాపించి, తన్మూలంగా 
స్వదేశాన్ని ధ్వంసంకావించిన మాతృ ఘాతుకులు, మహమ్మద్‌ ఘోరీని పిలిపించి, తన 
" కూతురిని, అల్లుణ్ణి, చంపించి, ఢిల్లీ రాజ్యాన్ని కూలదోసిన జయ చర్మదుడు, తాను హిందు 
వని చెప్పుకొన్నాడు, ఢిల్లినగనరంవై చాడి జరపడానికి నాదిర్‌ పాను (ప్రోత్సహించిన 
వ్యక్ని ముస్లిం సేనా నాయకుడు. దక్కానులోని బహమనీ ముసిము రాజ్యాలవై దీర్గ 

౧ mn ల = ఖు 

కాలం దండయా[త సాగించిన జొరంగ జేబు పన్నగ ముస్లిమ్‌. హిందూరజపుత్ర రాజ్యా 
లవై ముల్కొ-గిరి దండయాత్రలు సాగించిన మవాశాష్ట్ర9లు కూడా, హిందువులే. ఢిల్లీ 
న ౧ 

(పజలను సామూహిక సంహారానికి గురిచేసి, ముస్లిములను హిందువులను కూడా నమా 
నంగా హతమార్చిన అహమద్‌ షా అజ్వ్జాలీకూడా ముస్లి మే. మథురా, బృందావన్‌, గోకుల, 
పుణ్యకేత్రాలను ధ్వంనంచేసి ఏడు రోజులు యమునానదిని రర్త[ప్రవాహంలో 
ముంచినప్పుడు, ముక్కోటి దేవతలలో ఒక్కరూ సహాయపడ లేదు. “హిందూ పద్‌ పొదపా 


౧౯ 
హీని” స్థాపించినామని ఆడంబర వాక్యాలు పల్కిన మహారామ్ట్రిలు, ఆ సమయంలో ఇతర 
హిందూ |పొంతాలలో ముల్కొ-గిరిదాడులను జరుపుతూ ఉండినారు. నురాజ్‌-ఉద్‌ - 
దౌలాకు (దోవాంభేసి, వ్షైవు సింవోనికి నక్కమం|తి త్వాన్ని నెరసిన మీర్‌ జుమ్లా, మున్ఫీం 
సేనానాయకును. ముస్టిం నవాబులూ, హిందూరాబాలూ, భాగతబేశానికి చేస్తూ ఉండిన 
చేవ ఇటిఏ. 

లు 

దేశంలోని |[కధాన వరార్రైన హిందువులకు ముస్టిములకు మధ్య, ఆర్పరాని 
చిచ్చును రగులుకొల్చిగవారు... పండితులు, పురోహితులు, ఉలామాలు, మౌల్వీలు, 
కాబటి, దేశంలో, రాజకీయ ఐకో స్టర, అనేదే ఏర్పడలేదు. అజ్ఞాను లైన (పజల నిస్సృవాయ 
స్థితి, విజ్ఞాన విషయక మైన హీనస్థితి, చేశ రాజుల పరస్పర వైషమ్యాలు, కులమళ సంబంధ 
మైగ ఉన్నాన (ఫవృత్తులు, దేశాన్ని ఛి(గం గావించి, దుర్చలమొనర్శినలి. 

ఈ పరిస్థితులను ఉపాయ శౌళలంతో స్వ్వస యోజనార్థం ఉపయోగించుకొని, దేశీ 
యుల సవోయనంపదతోనే, దేశీయుల సాధనాలతో నే చేశీయరాజులను, ఒక్కొక్కరినే 
నశింప జేసి, ఆంగ్లేయులు దేశాన్ని వళపరచుకొని, రాజ్యాన్ని స్థాపించుకొన్నారు. 

ఇదివర కే, ఈస్టిండియా కంపెనీ మాత్రమేకాక, కంపెనీలోని, చిన్నాపెద్దా 
ఉదో్యోగులుకూడా, దేశంలో అన్ని విధములైన వ్యాపారాలనూ సాగిస్తూ, చేశవ_ర్లకులను, 
"చైతులను, వృత్తి కాగ్భికుణను దోచుకొంటూ ఉండిరి, ఇప్పుడు, దేశాధివత్యం లభించ 
డంతో, అధికా 5రీ తార్టి జరిగే దోపిడీ (పొరంభమయింది. వంటలతోనూ, నేత పరి|శమల 
తోనూ కళకళలాడుతూ, [ప్రపంచ దేశాలకు కూడా వస్తువులను ఎగుమతి చేస్తూ, “(ప్రాచ్య 
చేశ భండారమని”, (పసిద్ధిచెందియుండిన బెంగాలు |పాంశాన్ని పూర్తిగా ఊడ్చివేసి, 
(పజలను పీర్చి సిప్పిచేని, ఇంగ్లాండు దేశాన్ని సంపన్నం కావించుకొన్నారు (బిటిషు పరి 
పొలకులు. కంపెనీ ఉద్యోగులం: రూ, యభాళ క్రిగా, ఇండియా ధనాన్ని సం[గహించు 
కొని నుఖ జీవితాన్ని గడవడానికై ఇంగ్లాండును చేసుకొన్నారు. సంవత్సరానికి 40000 
పౌనుల ఆదాయంవచ్చే, ఆ్థీని స్లైవు ఒక్కడే జమచేసుకొన్నాడు ; తన బంధువుల 
నిమిత్తం 50000 పొనుల మొత్తాన్ని [దవ్యరూపంలో తరలించుకొ”నిపోయినాడు. దేశం 
లోని ధనాన్ని దోచుకోడానికి కీరు అవలంబించిన మార్గాలు అనేకములు. (పాచీన రాజ 
వంశాల మూల కోశాలన్నీ కాళీ ఐపోయినవి. 

పారిశ్రామికంగా అత్యు(చ్చయ స్థితిలో ఉండిన భారతదేశాన్ని, కేవలం ముడి 
సరకులను ఉశ్చాదించే వ్యావసాయిక దేశంగా మార్చి వేసినారు (బిటిషు పరిపాలకులు. 
ఇండియాలో వీరు అవలంబించినవి, - సా_మాజ్యవాదము, 'వాణిజ్యవాదము. తాము 
జయించిన పర జేశాల మూలసాధనాలను, (ప్రజలను తమదేశ |(పయోజనాలకై ఉపయో 
గించుకోవడం, ఈ రెండు వాదాలకూ సమానమైన అంశం. దీనిని, అతి సమర్థశతో వీరు 
నిర్వహించుకొ న్నారు. 

కాని, వీరు అవలంబించిన విధానాలే వీరి సా్యమాజ్య వినాశానికి పాతువులై నవి. 
నష్టకష్టాలకు గురియైన పారి! శామికులు, వ్యాపారస్థులు, ఉన్న తోదో|ోగావకాశాల నుంచి 
బహిమ్మృతులై న విద్యావంతులు, - మొదలైన వారితో ఒక నూతన (పజావర్గం దేశంలో 
సృష్టికి వచ్చింది. భారత జాతీయోద్యమానికి పూనుకొన్న మధ్యమ తరగతి, ఈవర్గమే. 


=౨90 

జాతీ యోద్యమాన్ని, స్వాతం (తో్యోవ్యమంగా వరిణమింపచేన, నూరు సంవత్సరాల కాలం 
(బిటిషువారితో శాంతి నమరం సాగించి, పర్యవసానంగా స్వాం తాన్ని సాధించిన 
వ్యక్తులు ఈ వగ్గములో ఉత్పన్న మైగవారే, 

భారతరేశం స్వాశం్యత్య్యాన్ని గోల్పోయిన |ప్రకియను, గమ్మగంగా, చాగి| తిక 
సాక్యుంతో, నిష్పథపారంగా చిత్రిస్తుంది, ఈ మొదటి సంపుటి, మన స్వార్థము, సంకుచిత 
భావాలు, ఈర్ష్యా ద్వేషాలు, మత నంబంధము లై న (భష్టాచారాలు, మూఢవిశ్వాసాలు, 
పరమత అనపాన భావాలు, స్వాతిశయ మత దురహంశారాలు, న్నిషృయోజకములు, 
భావచ్వైతన్య (పతిబంధక ములు, ఐన ఉన్నత వ్యర్గాలవారి చదువులు,- ఇవి భారత దేశ 
జీవితాన్ని ఆకమించిన చీడపురుగులు. దేశాన్ని దుర్చులమొనగ్చి, (పజల ఐక్యభా వాన్ని 
నశింపచేసి, శత్రువుల (ప్రవేశానికి నులభ మార్గాలు కల్పించి, దేశాన్ని పరుల హ_న్టగత 
మొనక్చినవి, ఉన్నత వగ్గాలవారి ఈ (పవృత్తులే, 

యువతీ యువకులు, ముఖ్యంగా విద్యార్థులు, ఈ (గంథాన్ని చదవ వలసిన 


అవసరం ఎంతైనా ఉంది. 
ads లక్ష్రీనారాయణజరాబ్‌ 


విషయసూచిక 


ఉవోదాతము 
ఖు 


సింవోవలోకనము - యూరోవులో జారీయతా నికానం - |[పాచీన 
యూరోపునాళం - భూస్వామ్య వ్యవస్థ ఉత్పత్తి - భూస్వామ్య విధానం 
లోని |గామం = కులీన వర్గము, నైనిక వ్యవస్థ - వై ర్త పురోహిత 
సంస్థ, చర్చి - పట్టణ జీవితం - భూస్వామ్య వ్యవ్య తీణించడము - 
రాజ్యముయొక్క ఉదయము - వాణిజ్యవాద పద్ధతి - పారిశ్రామిక 
వివ్హవము, జాతీయత - 


. మొగల్‌ సామాజ్య &శీణ పతనాలు 1.26 


జారంగ జేబు, అతని ఉ_గ్తరాధికారులు 1 - నాదిర్‌ పా దండ 
యాత 7 - అవామర్‌ పా అబ్దాలీ దంఢడయా।తలు 9 - మరాశా కల 
వోలు, ఢిల్లీ పతనము 21. 


| పద్దెనిమిదో శతాబ్దంలోని సామాజిక వ్యవస్థ 27.88 
భారత దేశ చరి|త లకుణాలు 27 _ ఇండియా భూభాగ ముయొక్క_ 

స్థితి 29 _ (ప్రజానీకం 86 - కులవ్యవస్థ 45 _ జనజాతులు 57 _ (గామ 

వ్యవస్థ 64 _ పట్టణ వ్యవస్థ 66 - ((గామం, నమాజ జీవిత కేం|దం 67 _ 

[గామము నిర్వహించే క_రవ్యాలు 68 - [గామ పరిపాలన విధానము 

74 ఎ 


. భారతదేశ రాజకీయ పద్దతులు 84 = 129 
రాజ్యము 84 _ 'న్యాయవరి పాలన వ్యవస్థ 95 _ (పభుత్వ పరిపాలన 
98 _ (ప్రజలు 100 _ పరిపాలకుల న్యూనత 108 _ జాటువర్గాలు 114 - 
మవారాష్టు)లు 115 - సిక్కులు 128 = 
బ 


. పదెనిమిదో శతాబములోని ఆరిక పరిసితులు 180-152 
© a) ® (౧ 


పట్టణాలలోని వ్యాపారము, పరిశ్రమలు 180 - పారిశామిక 
వ్యవస్థ 182 _ ఉత్పాదన 186 - విదేశవాణిజ్యము 187 _ వ్యవసాయ 


హీనస్థితి 142 _ వలలు, కూలీలు 145 - ఆవోర ధాన్యాల వినియోగము 


D2 
148 _ | సజల జీవన [ప్రమాణం 149 _ ఆర్థికాభివృద్ధికి (పతిబంధ కాలు 


151. 
ర్‌, సాంస్కృతిక జీవితం - విద్య, కళలు, సొరస్వతము 1568-182 


13 దో శతాబ్దంలో, అభిపాయ, భావ, [పవృత్తులు 158 - 
ఇస్తాము మశ సంస్థలు 155 _. మత విషయంలో వర్గాలు 158 _ హిందూ 
Lt 
మన ఛావాలు 15s విగ 108 _ కళలు, వాన్వుశిము, సారన్వుగము 
14 
6. భారత దేశాన్ని (బిటేషువారు జయిం చడం 1893-228 


ఇండియాకు సము[దమార్గం ఏర్పడడం 108 - యూరోపులోని 
వాణిజ్యవాదం 194 _ ఈస్ట్‌ ఇండియా కంపెనీ 139 - కంపెనీ సమస్యలు 
190 - కంపెనీ రాజ్య విగరణం 198 - ఆంగ్లేయుల ఆ[క్రమణకు 
పూర్వపు బెంగాల్‌ 207 - ఆంగ్లేయులు జెంగాలును జయించడం 212 - 
ఆంగ్లేయుల విజయానికి మూలములై న “హేతువులు 2౨14 - తరువాతి విజ 
యాలు, రాజ్యవిస్తరణము 219 - "పైది రాబాద్‌ నై జామ్‌ 220 _ 
మెసూర్‌ 221 _ మవారాష్ట్ర)లు _ 9౨1 _ సింధ్‌ 224 _ పంజాబ్‌ 224 _ 


Ts బ్రిటిషు పరిపొలనాభివృద్ధి 1798 వరకు 299.267 


ప్లాసీకి పూర్వం ఇండియా 22౧ _ సాం|[ప్రదాయక రాజకీయ 
స్వరూపం 229 _ ప్లాసీయుద్ధము, తగనంత ము 281 _ కంపెనీ ఉద్యోగుల 
దోపిడి, చౌరనంము ౨88 - వారెన్‌ హేస్టింగ్స్‌, ఆంగ్లేయుల నిజన్వరూప 

జొనీ ట ౧ ల 

(పకాళనం 288 - పరిపాలనలో పరివర్తనం 2&1 - పిట్‌ [పతిపాదించిన 
ఇండియా చట్టము 214 - శారన్‌ వాలీస్‌, కంపెనీ బహదూర్‌ 246 - 
కంపెనీ [ప్రభుత్వ సూ తాలు 248 _ జాళ్వన సరిమ్కూరం విర! - పరిపాలన 
నుంచి భారతీయుల బహిప్కారం కర్‌ర్‌ _ నెన్య వ్యవస్థలో భారతీయుల 
హీననీతి 957 - నాంయపరిపాలనలో జాతి వివవ £01 - నై న్యవ్యవస్థ 
టీ: లి రుం ఓ ®@ 


8. (బిటిషు పరిపాలనాభివృద్ది, 1798 నుంచి ]185/ వరకు' . 268-295 


యూరోపు ఆర్థిక రాజకీయ విప్ప వాల ఆఫాతం 963 _ యూరోపు, 
ఇంగ్లాండు విగ్ర ౬ ఇండియా ఆర్థిక వ్యవస్థ వై కలిగిన పరిణామాలు 270 - 
ఇంగ్లాండు పారిశ్రామిక విస్టవం బి70 _ పరిపాలన వ్యవస్థలో నూతన 

౧ ® 

వై శన్యోత్సావాం 211 _ | బిటిషు పరిపాలన స్వాఖావ౦ &ి72 - అభ్యుదయ 
వాదులు 272 _ ఎవా౦ జెలిస్టులు 278 _ సం[పదచాయవాదులు ల్రి74 _ పరి 
పాల నాభివ్యగ్టి చరి[త 975 _ 1318 నాటి శాపనం 275 _ 1888 నాటి 
శాసనం 275 = 165 నాటి శాసనం లి76 _ పరిపాలన ప్యతుల మార్చు 


౨9 
వల్ల కలిగిన ఫలితాలు 277. 1798 తర్వాగ |డిటిషువార వై.ఖగిలో 
భూమి పిపారాలు 27: _ పౌర విపాలన 
1 న 


లి | “లోథ య 
యొక్క అర్ధ సై గ “భావం 2౩7 _ శివిల్‌ సేవాశాభా 2౩9 _ |థిటిష 
పరిపాలన ఫలితాలు 291. 
9, 'బిటిషు పరిపాలనయొక్క సాంఘిక అ్థిక పరిణామాలు 296-815 


[గామీణ ఆర్థిక వ్యన కిఫలం5ావనం 296 _ భూముల ఒడం 
ఒడినలు 293 _ జమీందారీల అన్యా |కాంగము 299 - స్వార్థసాధన, వ్యవ 
సాయంలో మాంగో గ = తీ08  వడీవాంపారసులు, రె తు చారీ పరిష్కూ 

| ల డడ ల 4, యా 
రాలు తి౦ం*4 _ ఇండియా మధ్య తరగతి ఉగ్భవం 807 _ (గ్రామీణ సంస్థల 
చౌ ఖీల్యం 810 _ అతిభార మైన ళిస్యలు, వంవసాయ మాండ్య 812 = 


10. (బిటిషు పరిపాలనయొక్క సాంఘిక 
ఆర్థిక పరిణామాలు, వ్యాపార పరిశ్రమల &ణత 816-845 


17డో శతాబ్దంలో ఇండియా పాసి శామి:' వాణిజ్భాధిపత్యం 
816 = ఇంగ్లాండు క గంరడణవాదం 818 - ఇండియా 
పకి|శమలు మీణించడం తీరిది _ ఆర్థిక &ణగకు అంతర్గత 'పాతువులు లి26 _ 
వ్యవసాయము జీణించడం శ్రి23 _ “వ్యాపారాన్ని కగ్నంతేయడ 0 823 _ 
అంత శ్రేశీయ వ్యాపారం 828 _ విదేళ వ్యాపారం తపి _ తాట 
సిద్దాంత యు ౦ లికలి _ ఇండియా వ్యాపార వ్యవ్య లో మార్చు కి84 - 
విచేళ వ్యాపార రుణ శేఎము లికిగ్‌ _ వ్యవ "సెయాఖి భివృస్టి 889 _ ఇండియాను 
వలన రాజ్యం చేయడం 40 - వలన me వె_ఫయ్యం ఏ12 = రవాణా 
సౌకర్యాల అభివృద్ధి 844 - ఇండియా ఐళ్వర్య పరీవాహం శీ44 _ 
ఇండియా నష్టముతో ఇంగ్లాండుకు లాభసిద్ధి 845 _ ముగింపువాక్యం జ 
848. 


ఉపోద్దాతము 


1. సింహావలోకనము 


పద్ధెనిమిదో శతాబ్దంలో, భారతదేశం |బిటీషువారి ఆధిపత్యానికి వళమైపోయింది. 
ఇండియాకు వేలకొలదిమైళ్ళ దూరములో నివసించే ఒక పరజాతి, భారతదేశ పరిపాలనాధి 
కారాన్ని చేజిక్కించుకొని, దేశభవిష్యత్తును నడపడానికి పూనుకొన్నది. ఇట్టిది జరగడం, 
భారత దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈవిధమైన దేశా క్రమణము భారతీయులకు, నూతన 
మైన అనుభవం, పూర్వము ఎన్నో దండయా(తలకు దేశం గురిఅయింది. పదేపదే భారతదేశ 
భూభాగాలు తాత్కాలికంగా విజేతల ఆధిపత్యానికి వశమైనాయి. ఐనప్పటికీ, అట్టి సందర్భాలు 
స్యల్పములు ; పరాక్రమణ కొన్దికాలం మాతమే నడిచింది. పర్షి యావారి ఆఖమేనియన్‌ 
స్నామాజ్యము భారతదేశముయొక్క_ సరిహద్దు భూభాగాలను వశంచేసుకొని, సింధునది 
(ప్రాంతాల నుంచి కప్పాన్ని లాగుకొంది. ఇది ఒక ఉదాహరణ, కాశ్మీరుపైనా, వళ్చిమో త్తర 
(పాంతం పైనా, కుషానులు దండయా[తలు సాగించి, ఆ ప్రాంతాలపె శతాబ్దకాలం పెగా తమ 
ఆధిపత్యాన్ని సాగించినారు. వహ్ల్హవులు, శకులు, హూణులు గావించిన దండయాతలు శీఘ 
కాలికములై న సంఘటనలు మ్మాతమే. ఘజ్నీవీద్‌ రాజ్యంలో, పంజాబును కూడా కలుపు 
కొన్నారు. సింధు ప్రాంతాన్ని అరబ్బులు పరిపాలించినారు. తాత్కాలిక పరవరిపాలనకు 
సంబంధించిన ఈ (పాసంగిక సంఘటనలేకాక, భారతదేశంపై అనేక చండయా[తలు సాగించిన 
ఈ శ తువులు, దేశాన్ని కొంతకాలం కొల్లగొట్టి మరలిసోయినారు, అట్టివారిలో, అలెగ్జాండరు, 
తైమూర్‌, నాదిర్‌ షా, అహమద్‌ షా అబ్దాలీలు ప్రముఖులు. మధ్యయుగ తొలిభాగంలో వచ్చిన 
టర్కు_లు, తరువాతికాలంలో వచ్చిన ఛగ్చే ముఘలులు మాత్రమే, భారతదేశంలో అధిక 
భూభాగాన్ని ఆక్రమించి శకాశ్వతములై న సామాజ్యాలను నెలకొల్పిన విజేతలు, 

పళ్చిమోతర భారతదేశంపై అధికారం నెరపిన కుషాను విజేశలు పూర్తిగా భారతీయు 
లై పోయిరి. భారతీయమతాన్ని, భాషలను, సంపదాయాలను అవలంబించి, భారత సమాజ 
ములో ఒక భాగంగా కలిసిపోయిరి. తొలిరోజులలో ఆఫ్గనిస్తాన్‌ నుంచి, మధ్య ఏషియానుంచి, 
వచ్చిన విజేతల చరిత వేరు. మహమ్మద్‌ ఘబినీ, షహాబుద్దీన్‌ ఘోరీ, బాబర్‌లను అనుస 
. రించి వచ్చిన ముస్టిము సైనికులూ, వారి క్యప్తానులూ (02062105), విద్వాంసులూ, వర్త 
కులూ, మున్నగువారు, శళకులూ, హ్యూఛీలు (yuehchis) హూణులువలె, తమ (పత్యేకతను 
కోల్పోలేదు. తమ మతాన్ని అంటి పెట్టుకొంటూ, తమ సంస్కృతిని చాలవరకు రక్షించు 
కొంటూ వచ్చిరి. ఐనా, ఈ దేశంలో శాశ్వతంగా నిలిచిపోవడానికీ, తమ పూర్వపు నెలవులను 
త్యజించడానికీ నిశ్చయించుకొని, భారతదేశీయలతో తమ జీవితాన్నీ, భవిష్యత్తునూ చేర్చి 
వేసిరి. జీవనమునకు సంబంధించిన కార్యరూపావసరముల (ప్రాబల్యఎవళ్లి, (ప్రజలతో సాంఘిక 


మొ 


గా? 


ii భారత స్వాతం[తోోద్యమ చరిత టి 
సంబంధాలను ఎక్కువ చేసుకోవలసి వచ్చింది. నూతన పరిస్థితుల (ప్రాబల్యాన్నిబస్ట, 
పరిపాలనవిధానము యొక్క. (ప్రయోజనాలనుబటి, (ప్రభుత్వానికీ, కాసనానికీ, సామాజిక 
వ్యవస్థకూ సంబంధించిన తమ అభ్మిపాయాలను మార్చుకొనిరి. పరదేశీయ (ప్రవర్తనలను, 
సంప్రదాయాలను చాలవరకు వరిత్యజించి, భారతీయ జీవిత స్వభావములను, సంస్కృతిని 
(గ్రహించి, జీర్ణి ంచుకొనిరి. వివిధమత భండారమైయున్న భారతదేశం, మరియొక నూతన 
మతాన్ని చేర్చుకొని, పుష్షి చెందింది. నానావిధ చి తవర్ణ శోభిత మెయుండిన భారత నాగరికత, 
నూతనాంశముల మేళనంవల్ల రూప వై విధ్యాన్ని పొందింది. 

ఇట్లు, ముస్టిములు భారత దేశాన్ని ఆకమించడంపల్ణ, 1పాచీన భారత సమాజములలో 
పెక్కురాజకీయ సాంస్కృతిక పరివర్తనలు కలిగినప్పటికీ, పురాతన నసంస్కృతియొక్క 
పునాదులుకాని, కట్టడములుకాని, ఎక్కు_పమార్పుకు లోనుకాలేదు. నూతనాగతులై న ఈ 
విదేశీయులకు భారతీయులు తమ నాగరికతను పంచి ఇవ్య్వడమేకాక వారి నాగరికతను 
తాముకూడ ఇతోధికంగా పర్మిగహించినవారైరి. విజేతలు (ప్రవేశపెట్టిన నూతన సాంఘిక 
పద్ధతులను, వర్తనలను, భారతీయులు నేర్చుకొనిరి. ఏకేశ్వరోపాననకు ఇస్తాము ఇచ్చే 
(ప్రాధాన్యము, ముస్తిముల కులత త్వ (వ్య క్తి భేద) రహితమైన సామాజిక వ్యవస్థా త త్వము, 
ఇవి భారత సమాజంలో (పతి [క్రియారూపమైన అలజడిని కలిగించినవి. తతృలితంగా 
బయలు దేరిన ఉద్యమాల (పాబల్యంవల్ల, హిందూమత సాంఘిక వ్యవస్థలలో పరివర్తనం 
కలిగి, రండు మతస్థులవారి భావాలకు పద్ధతులకు సన్ని హితత్వం ఏర్పడింది. ముస్టిముల 
భాషా సారస్వతముల (వభావం, హిందువుల భాషా సారన్వతముల పై బాగా వ్యాపించింది. 
నూతన శబ్రజాలం, పలుకుబళ్లు, సాహిత్య (పృక్రియలు దేశంతో స్టిరపడినవి. నూతనాభి 
(ప్రాయాలు, నూతన కావ్య వస్తువులు, దేశీయుల భావవపంచాన్ని వి స్హరింపచేసినవి. ఒక 
నూతన సారస్వత భాష ఏర్పడింది. మధ్యస్థములై న ఇండో-ఆర్యన్‌ వ్యవహార భాషలనేక 
ములు మార్చులకు లోనై, ఆధునిక సారస్వత భాషలుగా వికసించినఏ. వాస్తు శిల్పము, చిత 
కళ, సంగీతము, ఇతర సాధారణ కళలు,- మొదలై నవాటిలో విస్తారమైన మార్పులు ఏర్పడి 
నవి, రెండు సంస్కృతుల అంశములూ మేళవించిన నూతన విన్యాసాలు, భంగిమలు, కళ 
లలో ఉదయించినవి. పదమూడో శతాబ్దంలో [ప్రారంభమైన ఈ సాంన్మ్భృతిక మేళన 
(పక్రియ ఐదువందల సంవత్సరాల కొలం సాగింది, 

లోడీ కుటుంబానికి చెందిన ఆఫ్గన్‌ రాజపుశాన్ని, పదహారో శతాబ్దంలో బాబరు పడ 
[దోసినాడు. బాబరు వంశీయులు భారతదేశ పయోజనాలతో గాఢంగా ఐక్యాన్ని పొంది, 
రాజకీయెక్యానికీ, సాంస్కృతిక సామరస్యానికీ దోహదం కలిగించే పరిపాలన విధానాలను 
చాలవరకు పాటించిరి. భారత జేశంలో విశాలభాగంపై మొగలు సామాజ్యం వ్యాపించడం 
కారణంగా బహుళగాఢ మైన పరిణామాలు సిద్ధించినవి, (పాచీనములై న జన-జాతి రాజ్యాలనూ, 
సర్యతింత స్యతంతములైన ఇతర రాజ్యాలనూ, మొఘలు సా[మాజ్యం తుడిచి వేసింది. 
(ప్రాచీనకాలం నుంచీ దేశంలో నెలకొని యుండిన అనేక రాజ్యాల స్వాతంత్ర్యం, ఇదివరకే 
మౌర్య, కుషాన్‌, గుప్ర, స్మామాజ్యాల అధికార పాబల్యంవల్ణ పరిమితమై ఉండినది. ఆ 
రాజ్యాల బహుళ సంఖ్యను పరిమిత మొనర్చి, కేంద పభుత్వాధికారానికి లోబడిన భాగాలుగా 
చేసి, ఏకమైన ఒక సామాజ్యాన్ని కల్పించుకొన్నారు మొగలులు, దేశపు సరిహద్దు (ప్రాంతా 


నంపుట] ఉపోద్దానము iii 
లలో మ్మాతము, అర్థన్వతంత్రములై న స్వల్పరాశ్యాలు, కొన్ని సామంతరావ్యాలు, అధీన 
రాజ్యాలు, నిలిచిపోయినవి. 

మొగలు సార్యభౌములూ, హరి కార్యక ర్తలూ, కూడా, కళాసారస్వతాలను పోషించిన 
వివేకవంతులు. ఆధునిక నంస్క్యృతికి లోనైన హిందూమత ప్రచారానికి సాధనములూ, భీ 
మతానికి |వసారసాధనములూ ఐన బజ్‌, అవధి, బెంగాలి, మరాఠీ మొదలైన ఆధునిక 
భాషల అధివృద్ధికి రాశాదరణ లభించింది. సార్వభౌముని ఆస్టానమూ, ఆతని ప్రాంతీయ 
గవర్నరుల ఆస్థానాలుకూడా, కళాసంస్క్భతులకరు కేందములై నవి. పర్యతసీమలు, రాజస్థాన్‌, 
మధ్యభారతము, దక్కన్‌ - మొదలైన పాంతాలలోని హిందూ పరిపాలకులు, మొగలుల 
ఆదరణ పోషణల, కింద వికాసానికి వచ్చిన |ప, కియా విన్యాసాలను అనుకరిస్తూ వచ్చిరి. 

మొగల్‌ రాజకీయ విధానమూ భారతదేశపు సాంస్కృతిక ఆదర్శాలూ - రెండూ ఒకే 
సాంఘిక - ఆర్థిక ఆధార వీఠముపె ఏర్పడినవి. కొన్ని నూమ్మాంశముల మార్చులవిషయంలో 
తప్ప, ఈ ఆధారంయొక్క సమగ వ్యక్తి త్వానికి, ప్రాచీన మధ్యయుగాల చర్మితకాలమంతటా 
ఏవిధమైన భంగమూ కలుగలేదు. ఆర్యులు భారతదేశంలో స్థిరనివాసాలను ఏర్పరచుకొన్న 
నాటినుండి ఈ ఆధారం ఏర్పడుతూ వచ్చింది. 

రః సాంఘిక - ఆర్థిక వ్యవస్థయొక క్రమపరిణామం, భారత దేశ చర్మిత యొక్క 
వ్యక్తి త్స లక్షణం, భారతచేశ జాతుల బహుముఖ సంస్కృతిలో ఏర్పడిన సామరస్యానికి, 
ఈ సాంయిక - ఆర్థిక ఆధారమే మూలము. ఈవిధంగా, భారతదేశం అనేక మతాలకు, 
భాషలకు, జాతులకు ఆకరమై యుండినా, జీవితవిషయంపట్ట భారతదేశీయుల (ప్రధాన భావాలు, 
శత సహ సాబ్దాలుగా స్థిరంగా నిలిచిఉన్నవి. బహుముఖములై యున్న ఈ సంస్కృృతులం 
దంతటా యుగాల త“బడిగా ఒకానొక భారతీయ విశిష్టగుణం వ్యావ్లమై ఉన్నది. ఆర్యుల 
నివాస స్థానాలలో ఉత్పన్నమైన ఈ భారతీయ సాంఘిక_-ఆర్థిక వ్యవస్థా, దేశములోని ఆదిమ 
వాసులు ఆర్యజాతిలో మేళవించి పోవడమూ, ఈ రెండూ, ఎక్కువ పరివర్తనం చెందక, 
పందొమ్మిడో శతాబ్దంపర కూ నిరంతరంగా సాగుతూరావడం అనేది, మిక్కిలి గమనింపదగిన 
విషయం. జాతికి ఆకారాన్ని ఇచ్చే అచ్చు, యూరోపులో వలెకాక, భారతదేశంలో ఒక్కసారిగా, 
శాశ్వతంగా ఆడిలోనే ఏర్పడిందని, తరువాతికాలంలో ఏ విధమైన చలనమూ దానికి కలుగ 
లేదనీ, దీని అర్థము. తండోపతండాలుగా వలసవచ్చిన ఆర్యులు,- బహుశా తరంగముల 
విధంగా కాపచ్చు,- దేశం (పవేశించి, వివిధ పాంశాలలో నివాసాలు ఏర్పరచుకొన్న తొలి 
రోజులలోనే, ఈ జాతి నంయోజన్నవకియ ప్రారంభమయింది. ఆయా (పాంతాలలోని 
ఆదిమనివానులు వివిధమార్గాలలో, భిన్నసంఖ్య వర్గాలుగా ఈ ఆర్యులతో కలిసిపోయినారు. ఈ 
విధంగా భిన్నప్రాంతాలలో భిన్నసామాజిక వ్యవస్థలు స్థిరపడినవి, కాని, అట్టి వ్యవ్యలన్నిటి 
లోనూ, తరతమ భేదాలతో ఆర్యలక్షణాలు నిలిచేఉన్నవి. ఒకసారి స్థిరపడిన ఠః సంప 
దాయాలు తరువాతికాలమున జరిగిన ఆయా జాతుల స్థానచ లనములవల్లకాని, అలజడులవల్ల 
కాని మార్పుపొందలేదు. ఆర్య, దావిడ, ఆదిమజాతుల సంపర్క సంయోజన ములవల్ల ఏర్పడి 
నవి ఈ సంపదాయాలు. తాత్కాలికంగా జరిగిన విదేశీయుల _దాడులుకాని, శాక్వతంగా 
వశ 


a 
౪ 


యిన ఆక్రమణలుకాని, అఖండమైన (పజానీకాన్ని స్పృశించడ పోవడం కారణంగా, 


సంపదాయలకు ఆధారములై న మూలతర్త్వాలు, తద్వికసిత భాగాలు, ఏమాత్రమూ మార్చును 


iv భారత స్వాత ౦| తోద బ్రమ చరిత్ర [మొరటి 
అందలేదు. తరువాతికాలంలో భారతదేశానికి వలసవచ్చిన జాట్‌, గుజార్‌, శక, హూణశాతు 
లన్నీ మహాసము[దములోనికి [పవహించిపోయిన విర్హకాలుపలవలె, విస్మృత భారత జాతిలో 
లీనమైపోయినవి. 

ముగల్‌ విజేతలు తమ స్మామాజ్యాన్ని పదమూడో శతాబ్దంలో స్థాపించడంతో, ఒక 
నూతన సంస్కృతి భారతదేశంలో (ప్రవేశించింది. 1పాచీన నూతన సంస్కృతులకు సాహ 
చర్య సంపర్మాలు కలగడమూ, ఒకదానినుండి మరియొకటి [గహించడమూ జరిగింది. 
ఆ ప్రక్రియలో, నంమ్మిశితమైన ఒక సన్ని వేశము ఉత్పన్న మయింది. 

సమాజానికి ఆధారములై న జాతి, ఆర్థిక వ్యవస్థలు ఎంతమ్మాతమునూ మారలేదు. 
(గామీణవర్గానికి స్వయంసమర్థమైన ఏకకంగా (Unit) (గామజీవనం సాగుతూనే ఉంది. 
వ్యవస్థా విషయంలోకాని, పద్ధతులలోకాని ముఖ్య పరివర్తనం కలుగక, వపరిశమబూ, వర్త 
కమూ ఎప్పటివలె జరుగుతూనే ఉన్నాయి. హిందూ ముస్టిము సంఘాలు రెండు వర్గాలుగా 
స్త రీకృతములై నాయి. ఆడే, విశేషాధికారాలతో పరిపాలకులై యున్న భూస్వాముల కులీన 
వర్గమూ, పరిపాలన కార్యక్రమాలకు దూరమైన అధికారరహిత (పజానీకమూకూడా, రండు 
వేరువర్గాలుగా నిలిచేఉన్నవి. రాజకీయవిధానంలో ఎట్టి మార్పూ రాలేదు. దేశరక్షణకూ, 
అరాజకత్వ నిర్మూలనకూ ఆవశ్యక మైన సైన్యాన్ని సిద్ధపరచుకోవడము, దాని పోషణకై. 
(పజలనుండి పన్నులను వసూలుచేయడము అనేవి మాతమే (పధానములై న [పభుత్వ కార్య 
(క్రమాలు, కనుక [పభుత్యాన్నీ పజలనూ దగ్గరగా తెచ్చే సంబంధానుబంధాలు అత్యల్బములు, 
బలహీనములు. శానన నిర్మాణ కార్యకమంకాని, న్యాయపరిపాలనకాని, [పజల అవధిలో 
లేదు. న్యాయ నిర్మాణ నంఘాలు లేవు, వ్యక్తుల వ్యవహారాలకూ, సివిల్‌ వ్యవహారాలకూ 
సంబంధించిన వ్యాజ్యాల నిర్ణయం, చాలవరకు అనధికార అభికరణాల (ఏజెన్సీల) చేతుల్లో 
ఉండింది. 

మతవిషయంలో, కిందివర్గాల ప్రజలు పూర్తిగా అంధవిశ్వాసంలోనే మునిగిఉన్నా, 
విద్యావంతులై నవారిలో ఏమ్మాతం మార్పూ లేకపోయినా, సాధారణంగా ఒక మతం మరియొక 
మతం నుండి కొన్ని అంశాలను (గహించడమూ, ఇవ్వడమూ జరుగుతూ వచ్చింది. ఇస్టాము 
(పథావంవర్ణ హిందువులలో నూతన మతాభిపాయాలూ, మతశాఖలూ బయలుదేరినవి. 
ముస్టిములలో విశాలభావాలుగల సూఫీవర్గాలవారూ, విద్వాంసులూ, పాందూ తత్త్వశాస్త్ర 
సిద్ధాంతాలను, ఆంతరంగిక శిక్షణకు సంబంధించిన పద్ధతులను అవలంబిస్తూ వచ్చిరి. ప్రతిభా 
సృష్టికి సంబంధించిన కళాసారస్వత రంగాలలో, హిందూ ముస్టిము విన్యాసాలకు విస్త లత 
సంయోజనం సిద్ధించింది. కాని, న్యాయశాఖ విషయములో పరస్పర సంయోజనం కలుగలేదు. 

సాంస్కృతిక సంబంధమైన పరస్పర సంబంధాలు మాతం తప్పక ఏర్పడినవి ; కాని 
అందువల్ల జాతీయ భావోదయం కలుగలేదు. సంప్రదాయవర్గాలూ, మతవర్గాలూ, అతికఠిన 
మైన అచ్చులలో నిలిచి ఉండడంవల్ల, రెండు జాతులనూ సంయోజనపరిచే జాతీయత 
సిద్ధించలేదు. 

(పభుత్వం కూడా ఇట్టి భావోదయానికి దోహదం చేయలేదు. ఒకే భూభాగంలో 
నివసించడం కారణంగా ఏర్పడిన సంపక్కంతప్ప, రంకు వర్గాలకూ ఐక్యభావాన్ని కూర్చే 
(ప్రయత్నమేి జరగలేదు. దేశభక్తి భావాన్సికాని, దేశవానులై న | పజలందరితోనూ |పకి 


ని 


జ bd ఫో a 
సంపుటి] ఉ ద్దాతము ఇ 


కీ పాటించవలసిన ఐక్యభావాన్ని కాని, ఆర్థిక సాంమెకాభివృర్ధులు కూడా కలిగించలేదు. 
పర్ధెనిమిదో శతాద్దారంభమునాజి కే శిఎలావస్థరు వచ్చిన యుగలుస్మామాజ్య సౌధం, 

శతాబ్దం గడిచేకొద్దీ మరింత +థిలమౌతూ వచ్చింది. కేంద్రాధికార దౌర్చల్యానికి (పతి క్రియగా 
రాజ్యముయొక్క.. ఆర్థిక బీఏతం దెబ్బతిన్నది. రాజ్యముయొక్కు ఆదాయము శ్షీణించడము, 
సంచారమార్ష వ్యవస్థకు భంగము కలగడము జరిగినవి. వర్తక వ్యవసాయాలు స్థానికములు 
కాసాగినవి. అపకేం,దీకరణ శక్తులు (Centrifugal forces) |పబలం కాజొచ్చినవి. 
వస్థ (కమవ్యవస్థలకు భంగంకలిగింది. (వభుత్వవరిపాలనలోనూ, వ్య క్తిజీవితం 
లోనూ, గూడా నై తికవ్యవస్థ భగ్నమయింది. స్నామాజ్యం చిన్నచిన్న ముక్కలుగా చీలి 
పోయింది, కనుక, వరదేశీయల ఆక్రమణసూ, అంతఃశతువులనూ, ఎదుర్కోడానికి తగిన 
సామర్థ్యం భగ్న మైవోయింది. పరిస్థితు లెట్టివెయున్న ఈ సమయంలోనే యూరోపురాజ్యాల 
ఏజెంట్లు భారతదేశ వ్యవహారాలలో జోక్యం కలిగించుకోడానికి ఆరంభించినారు. 

1493లో వాస్కో డగామా క్యాలికట్‌ రేవులో అడుగు పెట్టిన నాటినుండి, ఏషియా 
యూరోపుఖండాల మధ్య, నూతనసంబంధం పారంభమయింది. హీస్సానిక్‌ ద్వీపకల్పము 
నుంచి మూరులునూ (M0075), బాల్కన్‌ (పాంతాలకు కొత్తగా చొచ్చుకొనివచ్చిన టరు 
లునూ, పదహైదోశతాబ్దంలో వెనుదిరిగి పోవడంతో, ఈ రెండు ఖండాలకూ మధ్య ప్రాచీన 
కాలమునుంచి ఉండిన స్పర్థ, సంఘర్షణ అంతమైనామి, ముస్టిములను వెన్నాడి తరుముతూ 
వచ్చిన స్పానియర్థులూ, పోర్చుగీసులూ, సముదాలను గాలించినారు. అబిసీనియాలోని 
“పెస్టర్‌జాన్‌' రాజ్యమని వర్ణింపబడే పౌరాణికరాజ్యంతో తమ పాశ్చాత్య డకియన్‌ సేన 
లను కోలవడానికీ, ఉత్తర్మాఫికాకూ పళ్చిమఏషియాకూ చెందిన ముస్టిములను ద్విమార్గ సైని 
సంచలనం ద్వారా నశింపచేయడానికీ, వీరు [పయత్నించిరి. ఇట్టి యుద్ధనీతిక (502668౭160) 
ఆశయాలను అనుసరించి, వీరు ఆ ఫికాఖండాన్ని చుట్టుకొనివచ్చి, అరేబియా సముద్రాన్ని 
దాటి, భారతదేశపు వశ్చిమ సమ్ముదతీరాన్ని పమేంచిరి, 

పోర్చుగీసువారి ఈ సాహసకార్యం, సువ్యాప్రమైన పరిణామాలను కలిగించింది. టర్కీ 
దేశానికీ, అరబ్బీదేశాలకూ సంబంధించిన పడవలను ఇండియా నము ద్రాలనుండి తరిమి వేయడం 
మొదటి పరిణామం. ఆబ్బాసీద్‌ క్యాలిఫేట్‌ కు, పూర్వంనుంచీ కూడా భారత దేశానికీ పశ్చిమ 
వీషియాదేశాలకూ మధ్య, ప్రశాంతంగా జరుగుతూ వచ్చిన వర్తక వ్యవవోరాలు ఇంతతో 
అంతమైనాయి, ఇండియాయొక ఎగుమతి దిగుమతి సరకులు ఇంతవరకు, ఇండియా పడవల 
లోను, ఏషియాదేశాల వడపలలోనూ, రవాణా అయ్యేవి. ఈ పడవలను పోర్చుగీసువారు 
నమ్ముదంలో ముంచివేయడం, భారతదేశ నౌకానిర్మాణ పరిశ్రమకు మారణాఘాతమమింది, 
అంతేకాక, భారతీయుల సమ్ముదీయ కార్యకలాపాలు ఆగిపోవడంతో ఇండియాహ ఆగ్నేయ 
భాగ ఏషియాకూ ఉండిన సాంస్కృతిక సంబంధాలు విచ్చిన్నమైనాము. గంగానదీ పాంతానికి 
పైన, బర్మానుంచి ఇండోనేషియావరకూగల డేశాలు భారతదేశ [పభావపథమునుండి తొలగి 
పోయినవి. తాయిలాండ్‌, ఇండోచై నా, ఇండోనేషియా దేశాలలో వై భవో పేతములై న శాశ్యత 
మహాకార్య నిర్వహణలకు ఉత్తే జకమై, మలయా, సుమా, జావా, తూర్చుద్వీవముండలాలను 
వ్యాపించి విలసిల్లిన మహాస్మామాజ్యాల అభివృద్ధికి తోడ్పడి, ఆయ్యాపాంతాల జాతులకు 
నూతన మతనాగరకతలను అందించిన భారతీయ సాం స్కృృతికాభివృద్ధి, ఈ దేశాలలో ఒక్క 


తో 


vi భారత స్వాతం|త్రో్ట్టద రమ చర్మిశ [| మొగటి 


సారిగా అంతం గావింవబడింది. 


ముడి ఆ స్యాం మని నటం ° ల 
అంతకంచె ఎకు (వగా, కండియా వ టి పబశం అర్థవంతమైన 
స యం తం చరా MoV 
క్ర మ. నూతన విజ్ఞానళాస్త్ర పరిశోధ కలిగిన వ్యక్ష్మపతిస్థ, సామాజిక 
భదతలు అనే నూతన ఆదర్శ్భాలతో నూ, భౌలికా వ అలయ సామర్థ్యములు ఆస నూతన 


స్వప్నదర్శన నంతోనూ, నూతనోజ్జీవన నూతన ఆత్మవిశ్వా 
ఖండాలన్నిటిలో నూ సంపన్నమైన భారతదేశాన్ని తలు 

(పథ్యాత, వై భవోపేతులైన అక్బరు షాజహానులనాడు, తాల చెప్పుకోతగిన 
నంపదతో, (పపం ంచ విఖ్యాతి కెక్కిన కళలతో, త్తే పంతమెన సంస్కృతితో వి 
భారతదేశము, పర్ధిని నిమిదో శతాబ్దంనాటికి తన [క్రియాత్మక శక్తిని కోశ యి ఉండినది. 
వల్లిలు, కులాలు, వంశాలు, be చిన్న రాజ్యాలు, - చ 
రహితమైన ముద్దగా ఏర్పడియుండిననాటి దే దేశం, మొగలు స్నామాజ్యంలో సుజద్ధమె ఉండ 
లేదు. ren అధీశతను నామమా[తంగా వహించి ఉండినది. కేవలం వ్యవ వసాయముపె 
ఆధారపడింది, దేశముయొక్క_ ఆర్థికవ్యవస్థ, వ్య సవసాయవిధానము ఆదికాలమునాటిది ; ఆయా 
[ప్రాంతాలకు మ్మాతమే పరిమితమైనది దాని వ్యవ వస్థావిధానము ; ఆహారవస్తువుల ఉత్పాదన 
మాత మే దాసి ధ్యేయము. స్వల్ప ప్రయోజనంతో * అల్ప[పమాణ?లో మాతమే, పర్మిశమ 
వ్యవస్థ జరుగుతూ ఉండినది. ధనవంతుల ఉప పయోగార్భం భోగవస్తు విలాసవస్తువులను తయారు 
చేయడము, లేదా, స్థానిక బజారుల సాధారణావసరములరు తగిన వస్తువులను తయారు 
చేయడము, మాత్రమే నాటి వర్శ్మిశమలకు ఉద్దిష్టమె ఉండినది. ద్రవ్యరూపమైన చెలామణికి 
ఈ పరిశ్రమలలో పాధాన్యం లేదు. ఈ పరిస్థితికి విరుద్ధంగా, యూరోపుఖందం, సము దాంఠర 
వర్తకాన్ని 'పెంపొందించుకుంటూ, అమెరికానుంచి వెండి, బంగారు రూపమైన నిధులను దిగుమతి 
చేసుకొన్నది. తత్కారణంగా, వ్యాపారానికి, _పరిశమలకు మంచి దోహదం కలిగింది 
వేగంగా అధివృద్ధి చెందుతూ వచ్చిన మూలధన (పోద్బృలంవల్డ, వి శేషజ్ఞత (Specialisa- 
tion) ఆభివృద్ధి చెందుతూ వచ్చింది. భూస్వాములై న కులీవపర్షంవారి వాళ ధాన్యం తగ్గింది. 
వర్తకులకూ న బ్యాంకర్ణ రూ (ప్రాధాన్యం ఏర్పడింది. యారో వీయల మనస్సులకు బంధ 
కలిగించి నూతన పరిశోధనకూ, ఆవిష రణానికీ (పేరకమైన పరిశీలనాత్మక ద 
శాస్తో9ద్యమ (ప్రభావం, భారతీయుల (పజ్జపై ఇంకను (ప్రసారం కాలేదు. యూరి వ. 
అరాజక భూస్వామ్య సంస్థల ను సంయోజన పరచి, సునంఘటిత జాతులుగా మార్చిన భా 
వేశాలు భారతీయ సామాజిక వెయ కిక ప్రవర్తనలకు ఉత్తే జనం కలిగించలేదు. స 
మత(ప్రధానమైన యుగం అంతరించి, హేతువాద (పధానమైన యుగం |[వవేస్తూ ఉంది. 
ఇక భారతదేశంలోనో అత్యుదాత్తురై నవారి దృక్పథమంతా (పపంచాతీత విషయం పె 
నిలిచింది; పరమాత్మతో సంయోగం పొందడమే, వారి ఉన్నతోన్నత ఆశయం. 

భారతదేశ ప్రాభవం, పదహేడో శతాబ్దంలో అత్యుచ్చశిఖరాన్ని అందుకొంది; మధ్య 
యుగ సంస్కృతికి అది పరాకాష్టదశ. ఐనప్పటికీ శతాబ్దాలు గడిచేకొద్దీ, యూరో పయ 
నాగరకత, ఆకాశమధ్య సీమను చేరుకొన్నది. భారత గగన సీమలో నీకటి" అలముకోడానికి 
(ప్రారంభించి, శ్నీఘమే దేశంపై అంధకారం నెలకొన్నది, నై తిక అవ్యవన్థకు, రాజకీయ అన 
వ్యస్తతకు సంబంధించిన నీడలు, దీర్చంగా వ్యాపిస్తూ వచ్చినవి. 


a 
| (ల 


ఉపోధ్ధాతము vii 


2 


ఆతిదూరంలోని స్మామాజ్యా న్ని స పోర్చుగల్‌ మితిమీరిన 


[ప్రయత్నానికి పూనుకొంది. కనుక, అది స్పానిష్‌ రాజ్యానికి అనుబంధంగా ఏర్పడడంతో, 
సామాజ్య నిర్వహణ (ప్రయత్నాన్ని విరమించుకొంది. వదహేడో శోతాబ్దారంఖికాలంలో 
'స్పెయిను దేశం, (పవ రంచా చాన్నంతా దాసోహం అనిపించే స్థీతి౮ రోఉన్నట్లు కొసబడింది. కాని 
పుచ్చిపోయిన ఆర్థి కప్యవస్థవల్టనూ, సంకుచితమైన మతాంధతవల్లనూ, స్పెయిను, కష్టాలతో 
చిక్కుకొంది చి వీ, నవినములే, ఐనా నెదర్‌ లాండ్స్‌, హ్‌, ఇంగ్లండ్‌ వంటి రాజ్యాలు 
స్పెయిన్‌ గర్వాన్ని ఈ అణచి వేసినవి. స్పెయిన్‌ నౌకాదళాలను సమాదాలనుంచి పారదోలి, 


నాయకత్వాన్ని పశంచేనుకొన్నవి, క్రమంగా, సాామాజ్య నిర్మాణమనే పోటీనుంచి, నెదర్‌ 

లాండ్‌ తప్పుకుంది, వదెనిమిదోశతాబ మధ్యకారానికి, ఫ్రాన్స్‌, ఇంగండులు మ్మాతమే 
ఖు యు se వ్‌ 

రంగంలో నిలిచిఉన్నవి. తొలిరోజుల్లో ఫాన్స్‌ ఈ పందెంలో పురోగమిస్తున్నట్లు కనబడింది, 


నాహసపంతములూ, వినూత్నములూ ఐన పరిపాలన విధానాలను ఆపలంబించడంవల్ల 


ఖ్‌ 


ఫ్రాన్సుకు, దక్కనులో సార్వభౌమ ప్రభావము ఏర్పడింది. కాని, 1733లో విన్షవరూపంగా 


ఖ్‌ = 


ఉప్పతిల్రిన ఆంతరంగిక సంఘర్షణయొక్క- ఛాయ, దెశాంతరాలకు పాకింది. శతా 
ధు a 


జగ 


pape: కార్యకర్తలకు మాతృదిళం నుంచి లభిన్తూఉండిన ఆలంబనం ల లోపించినందువల్ల, 
వారి న్యామాజ్య నిర్మాణప్రయత్నం, సాధ్యంకానిదయింది. స ప్తవార్షిక యుద్దంవల్ణ (ఫ్రాన్సు 


దేశపు సామాజ్యకాంష ఆగిపోయింది. కాగా సా, యాజ్య నిరా ఖ్‌. పూర్తిగా ఆంగ్లేయు 


1; 
లకు దక్కింది, 


(శెంచివారు కనిపెట్టిన పద్ధతులను ఆంగ్లేయులు గ్రహించడం మాత్రమేకాక, ఆ పద్ద 
తుంను [ప్రయోగించే విషయంలో వారిని మించిపోయిరి. భారత దేశంలోని వరిపాలకమల న్య్యూన 
తలను, అవివేకాలను, పూర్తిగా ఉపయోగించుకొని, భారతీయుల సహాయంతోనే సమ్మగ 


భారత దళానికి యజమానులై రి. అభనివేశ రాజ ్యస్థాపనలోో, కొన్ని anes కూడా ఇమిడి 
యున్నాయి. ఆంగ్లేయులు ఈ'దెళాసికి వచ్చినది వర్తకంవల్ల లాభం గడించడానికి; రాజ్యా 
నికి ఆదాయంగా వచ్చిన ధనాన్ని ఇండియా సరకుల ఉత్ప త్తికీ విక్రయానికి ఉపయోగించి, 


న జర ర త 


సరకులను ఎగుమతిచేస్తూ వచ్చిరి. వ్యాపారావసరాలకూ; భూమిశిస్తువనూలురూ, పరిపాలన 
వ్యవస్థను ఏర్పరచవలనసిన ఆవళ్యకం ఏర్పడింది. కళా సారస్వత, త త్వ్వళాస్త్ర, మతసంజంధ 
న సంవన్న పురాతన. నంస్క బతిగల భారతజాతి, ఇప్పుడు, మృత ప్రాయ మెయున్న 
ఎఘీక విధానమనే శవభారాన్ని మోస్తూ, నైతిక భౌతిక జీవన విషయంలో ఆధునిక మై, 
అభ్యదయగామియై, విజయవంతమై, గర్విన్తున్న (బిబను దేశానికి ముఖాముఖిగా నిలిచి, 


ఎదుర్కోవలసి వచ్చి ంది, 
_్రౌక్ప ఎ్చీము ఖండాల ఈవిధమైన సమాగమఎపల్ద, విచిత్రంగా, పరస్పర విరుద్ధములై న 


మా. 


వ 
అఆ 


ఫరితాలు ఉత్పన్నమైనాయి. వాటిల మంచిచెడుగులు రెండూ మిశితమై ఉన్నాయి. ఇండియా 
ఆర్థిక వ్యవస్థ రూపొంతరమంది, |బిటనుదేశపు ఆర్థికవ్యవస్థవ (ప్రయోజనకరంగా సంయో 
జింపబడడం, మొదటి ఫలితం. దాని ననుసరించి దారిద్యము, (ప్రజానంఖ్య, వ్యవసాయ 
భూములపై ఒత్తిడి దేశములో పెరిగిపీయినవి. భౌతిక |దవ్యవిషయంలో విస్తృతమైన 
వప్రప్రషం (ప్రారంభమయింది. ఇక, భారతీయుల మనస్సు గాధంగా [పచలితం రావడం, రెండవ 


— 


ఫలితం. అ అధికారాన్ని CIA విమర్శించే చె తన్యం ఒకవైపు ఉత్పన్న మయింది. మరిన్ని, 


viii భారత స్వాతం[త్యోర్యమ చరిత [మొదటి 
పాళ్చాత్యుల హేతుయు క్షమైన శాస్త్రవిజ్ఞాన పద్ధతిని భారతీయులు జీర్ణించుకొన్నారు. మరియొక 
వైవు, పునరుజ్జీవన (ప్రవృత్తులు బలిష్టములై, తమ [ప్రాచీనుల గొప్పతనాన్ని గూర్చిన అభిమా 
నాన్ని పెంచినవి, తత్పరిణామంగా, న్నిదాణమై ఉండిన జాతీయ భావం మేల్కొన్నది. 
అంతతో తప్పనిసరిగా, స్యాతంత్యవాంఛ ఉత్పన్న మయింది. స్వతంతము, బాధ్యతా 
యుతము ఐన (ప్రజాస్వామ్య (వభుత్వ స్థాపనతో కూడినది ఈ స్వాతంత్యవాంఛ, 
ఈ స్వాతంత్య భావోదయంతోపాటు, కులమతభేదాలకూ, వర్గవిభేదాలకూ సంబంధించిన 
దుష్టభావనలు కూడా, పెకి వచ్చినవి. వర్మపభుత్వాధి పత్యానికి లోనుకానట్టి స్వాతం త్యం 
భారత దేశముయొక్క అనుభవంలో ని దే, పూర్వము అట్టి స్వాతం్యత్యం చాలకాలం నడిదింది. 
కాని, స్వేచ్చ అనేది భారతదేశానికి నూతనమైన భావరూపం, ఐనా, ఇట్టి స్వేచ్చాభావ 
రూపం భారతదేశానికి పూర్తిగా క్రొ త్రడైనట్టు తోచదు. ఆత్మరు నంబంధించిన ఆంతరంగిక 
స్వేద్భానుభూతి అనేది, భారతీయ తత్త్వశాస్త్రముయొక్క- ప్రధాన విషయం. ఐనా, సామాజిక 
రాజకీయరంగాలలో (పవృ త్తమయ్యే స్వేచ్చఅనే భావం, వీరికి నూతనంగా పొడకట్టిన దర్శనం, 

ఈ పరివర్తనము యొక్క |పృక్రియావిధానమే, ఈ (గంథంలో వర్ణితమైన వస్తువు, 
భారతదేశం రూపాంతరాన్ని పొందడము, జాతీయచై. తన్యం అభివృద్ది చెందడ ము, అనేవి, 
పాశ్చాత్య సంస్కృతియొక్క_ సంఘట్టనవల్ల ఏర్పడిన పరిణామాలు. 

జాతీయత అనేది పాళ్చాత్యదేశాలకు అధునాతనమైన విషయమే. పద్ధినిమిదో శతా 
బ్దంలో ఈ (ప్రక్రియ, యూరోపులోని పడమటిదేశాలకు మ్మాతమే పరిమితమై ఉండింది. 
అక్కడినుంచి, అది క్రమంగా, పందొమ్మిదో శతాబ్దంలో మధ్య యూరోపుదేశాల కూ, తూర్పు 
యూరోపు దేశాలకూ (ప్రసరించింది. తరువాత, ప్రపంచములోని ఇతర దేశాలన్నిటినీ 
వ్యావించింది, 

యూరోవులో జాతీయ సంస్థలు ఏర్పడడం, అతి అధునాతనమైన సామాజికాభివృద్ధి. 
భూస్వామ్య వ్యవస్థతో ఆరంభమైన యూరోపు, వదహారోళలాబ్దంలో వ్యాపారోద్యమ సంస్థగా, 
పరివర్తనం పొందింది. పద్ధినిమిదోళతాబ్ద మధ్యకాలం తరువాత, పారి శ్రామిక మూలధనీకరణ 
వ్యవస్థగా, జాతీయ వ్యవస్థగా పురోగమించింది. తద్భిన్నంగా, ఇండియాలో పద్దెనిమిదో 
శతాబ్దాంతం వరకు కూడా, యూరోపులోని, భూస్వామ్య వ్యవస్థతో పోల్చదగిన (పాచీన 
విధానమే, నిలిచి ఉంది. అంతట, పాళ్చాత్య నంఘట్టన ఫలితంగా, [ప్రాచీన వ్యవస్థయొక్క_ 
పడికట్టు భగ్నము కావడమూ, త త్పాబల్యంవల్ల పరివర్తన పక్రియ (ప్రారంభమై, “తుది 
పరిణామం'గా స్వాతంత్ర్యము సిద్ధించడ మూ జరిగింది. 

చారిత్రిక (పక్రియ అనేది, ఆయా |పాంతాల అవధులకు మాత్రమే పరిమితమై ఉండదనే 
సత్యం, ఈ విధమైన _పవంచోద్యమంవల్ల (ధువమౌతుంది. భూభాగంలోని వివిధ పాంతా 
లలో నివసించే జాతులు, ప్రత్యేకంగా ఉన్నారని సూలదృష్టికి తోచినప్పటికీ, ఒక ఖండము 
నుండి మరియొక ఖండానికి వ్యావించే |పభావపాబల్యానికి అవి లోనుకాక తప్పదు. కనుక, 
ఒక దేశంలో జరిగే విషయాలను, తక్కిన భూభాగంలో జరిగే సంఘటనల నుండి వేరుపరచి 
పరిశీలించడం సాధ్యము కాదు. చరిత అనేది, తా త్తి ఇకద్భృష్ట్యా, ప్రపంచ చర్మితే. భూమిపై 
మానవజాతి ఏర్పడినప్పటి నుంచీ కూడా, భౌగోళిక ఆవరణం (environment) మాతమే 
కాక, మానవ పర్యావరణం కూడా, మానవజీవిత చర్మితపై తన |పభావాన్ని చూవినది, 


ఉపోద్ధాతము ix 


2 


/. కారణములవల్లనే, పాళ్చాత్య మానవ సంస్థల చరితను వరిశీలించి, జాతీయ 
థావాధివృర్ధిన, ఆదినుండి ఫలసిద్ధివరకు, వివరించవలసిన ఆవశ్యక మేర్చడింది. భారత 

Mri | జు Cae, మ? గల ళు ల 
తీయభాపం ఉత్పన్నం కావడమూ, కదపట స్వాతం త్యం స్యించడమూ, అనే 
ఆ క్రి 


ఈ పాశ్చాత్య చరిత్ర తోడ్పడుతుంది. 


11. యూరోపులో జాసీయతావికాసం, 

న యూరోపుయొక్క నాశం 
యూరోపులో జాతీయత ఆలస్యంగా ఉదయించింది. ఐనా, దాని మూలములు చాల 
లోతున, పురాతన చరిత్రలోనే పాతుకొనిఉన్నవి. యూరోపు జాతీయతా ఉత్పత్తి తికి, అనే 
కొంశాల సంయోగం, త. కాని, ఆ అంళాల కారం "వ! 'కియ జరిగింది వివిధకాలాలలో. 
వీటిలో, జాతి, సంస) బ్రాలలిః అనే రెండూ అత్మిపాచీనకాలం నాటివి. యూరోపు రాజ్యాల 


శీ 


లోని శాతిసంయోజనం, దేశానికీ దేశానికీ భిన్నద్షఉిన్నా, వాటిలోని [పధానమూలాంశం 


మాతం, ఆర్యజాతి సంబంధ మైనది. క్రీపూ. ద్వితీయ సహ స్రాద్దీలో, ఆర్యులు ఈ (పాంతా 
లలో నలకొనడానికి ఆరంభించిరి. ఆర్యజన- జారులలో (మలు, రోమనులు అలిశయమైన 
విజయాన్నీ, కీర్తి పతి తిష్టలనూ పు నారు వారు న్‌ వించి పోషించిన సంన, రాత్రులు, 
ఆధారపీఠాలుగా, నేటి యూరోపు జీపితసౌధాలు నిర్మితములైై నవి. 

నివాసాలు ఏర్పర చుకొన్న ఆర్యజాతులలో (కులు, రోమనులు (ప్రథములు. సంస్థా 
స్థాపకులు గ్రీకులు, సాట్‌లండ్‌నుంచి ఇరానువరకూ వ్యాపించిన సామాజ్యమంతటా, 
రోమనులు, పురాతన (గీనుసంస్కృతిని వ్యాపింపజేసిరి, ఈ సామాజ్యం అనేక శతాజ్ఞాల 
కాలం నిలిచినది. ఈ సా|మాజ్యం తుదకు అనాగరక జాతుల చేతులలో ిథలమయింది. ఫ్‌ 
రక పర్గాలుకూడా పూర్వం, ఆర్యళాఖలోనివే. కాని, వీరు రైన్‌, డాన్యూబ్‌నదులకు 
అవతలి భూభాగాలలో నివసించినవారు, ఆర్యుల ఈ రెండవ స్థానాంతరణ (Migration) 
తరంగంపల్ల మిక్కిలి ఆర్థవ ంతములై న పరిణామాలు కలిగిన న. 

అనాగరకట్యూటానిక్‌ జనజాతులు, సామ్రాజ్య | ప్రాంతములలో (ప్రవేశించడం చాల 


| 
టవ 


పూర్వమే జరిగింది, పలుశరాజ్దాలవరకు సా[మాజ్యపు సరిహద్దులు స్థిరంగా, నిలిచి ఉండినవి. 
సామాజ్యరక్షణకు సమర్శమైన పథకాన్ని, రోమను సార్వభౌములు కూర్చియుండడంవల్ల 
ఆనాగరకశాతులవారికి (వడేళం లభించలెదు. కాని, ఆంతరంగికములై న ఒ త్రిడులవర్ణనూ 
నిర్పంధిములవల్లనూూ, తరువాకకాలంలో సా సామాజ్యముయొక్క. శక్తి సామర్గ్యయులు శీణించి 
నని, అ 878లో ఆడియనోపాల్‌ వద్ద జరిగిన యుద్ధములో, రోమన్‌ సేనలు పూర్తిగా 
ఆపజయాని, పొందినవి, సొ సార్వభౌ ముడైన న్యాలెన్స్‌, యుద్ధంలో హతుడైనాడు, ఆపె 
నూరు నంవత్సరాలలోగా, గాథ్‌, వ్యాండల్‌ , (ఫ్రాంక్‌ జాతులూ, ఇతర ట్యూటానిక్‌ జన 
జాతులూ, సామాజ్యంపె (చాలి, (ప్రాంతాలను ఆకమించుకొన్న వి. 


మన్‌ రక్షణ స్థానాలను ట్యూటానిక్‌ జనజాతులు పడగొ ట్టుచుండిన కాలంలో నే, 


గ 


రియొక ప్రాణాంతక మైన అవాయం ఏరాడింది. హూణు దీపకి న సపుభలాల పైబడి 
"గంలో We తూర్పు పడమర య. 


గ్‌ 
సి, రైన్‌నది వరకు తమ ఆక్రమణను సాగించిరి. తర్వాత, తమ 


x భారత స్వాతం(తో్యోవ్యమ చరి[త | మొవటి 
నాయకుడై న ఆటిల్హా సైన్యాధివత్యంలో, ఒక మహాసైన్యంగా బయులుచేరి, రైన్‌నదిని దాటి, 
నేటి, ఫ్రాన్స్‌ అనే గాల్‌ ప్రాంతాన్ని (వవేశించిరి. కాని, మారియేకస్‌ వద్ద జరిగిన (కీ.అ. 451) 
యుద్ధములో రోమనుల (తిష్ట నిలబడింది. హమూణుల [వవాహం వెన కుపీరిగింది. రోమను 
నైన్యానికి సిద్ధించిన అంతిమ విజయమిది. శ్నీఘకాలంలోనే, కీ, అ. 476 లో, రోము, 
గాథుల హదన్తగతమైపోయింది. అంతతో సనాతన నగరమని _వఖ్యాతిగాంచిన రోము యొక 
మహోన్న త భవనం, మ టిలో కలిసిపోయింది 


రోమనులు వ్యవస్థ: రించిన జీవనవిధానం సమూలంగా సపెకలింపబకింది. నూతనంగా 


గూ 


వచ్చి నెలకొన్న కు తమ స్వంత|[పవర్తనలను, ఆచారాలను, సంస్థలను పాటిస్తూ వచ్చిరి, 
రోమన్‌ |పాచీన సంస్క తిలోని అవశేషాలను ఈ జాతులవారు 'గహించినారు. కాని, 
యూరోపులో నూతన సంస్కృతి ఉత్పన్నమయింది. 

రోము పతనమైన తరువాతి కాలంలో, దాడి వచ్చిన ఈ జాతులు స్థిరపడి, నూతన 
వ్యవస్థను ఏర్పరచడానికి [పయత్నం చేసినారు, 'ఫాంకులకు పరిపాలకుడై న వు 
(Charlemagne) ఎనిమిదో శతాబ్దంలో, రోమన్‌ సామ్రాజ్యాన్ని పునరుబీవింవ చేసినాడు 
కూడా. కాని, తొమ్మి దోళతాబ్దంలో కెరోలిం 8౫ ఏ5 (Carolingian) విధానంకూడా శిథిలమై 
. పోయింది. అంతట మూడో సంజోభ తరంగం బయలుదేరింది. స్కాండినేవియా భూముల 
లోని జౌత్తరేయులు (Northmen) లేక వ్ర కింగులూ (Vikings), బాల్టిక్‌ సము దతీరము 
నుంచి స్టావులూ (Slavs), తూర్పు నుంచి మగ్యారులూ (Magyars), దక్షిణం నుంచి 
స్యారసీనులూ (Saracens), యూరో a కోని ట్యూటానిక్‌ సంఘాలకు ఒత్తిడి కలిగించ 
సాగిరి, (వీటన్‌, ఫాన్స్‌, జర్మనీ దే దేశాలలో (పవేశించిన వై కింగులు కర్తినీ, అగ్నినీ, ర 
ఉపయోగించి నాశనం గావించిరి. సామాజ్య భూములపై చిరకాలం పర్యటించిన స్టావులు, 
తూర్పు యూరోపులో స్థిరనివా వాసం ఏర్ప రచుకొనిరి, 

ఈలోగా, ఉ _త్తర్మాఫికాను జయించిన అరబ్బులు స్పెయినులో (వవేశించినారు. అచ్చటి 
గాథీక్‌ రాజ్యాలను కూలదోసి; ప్రెకెనీను (౪?6౧669)లను దాటి, (ఫాన్సులోనికి చొచ్చు 
కొని ్మపవేశించిరి, కాని, సరిహద్దులవద్ద |ఫాంకులు వారిని అడ్డగించి, పురోగతిని అవి 
వేసిరి. 


wg 


ఈ విధంగా భయంకరమైన సామూహిక సంహారంలో, సంక్లోభలో, హింసాకాండలో, 
యూరోపుజాతుల పునాదులు ఏర్పడినవి. “కీ.ఆ., 476 మొవలు (క్రీ.అ. 1000 వరకు సాగిన 
యూరోపుచరిత్ర అంతా, ఆరాజకమూ సంక్షోభాత్మ్యకమూ ఐన ఒక యుగంగా బాహ్యచృష్టికి 
గోచరిస్తుంది. చ చరితను నడవిన సూకాలనుకాని, స్థిరపడిన సంస్థలనుకాని గమనించడానికి 
సాధ్యంకాదు” అని, వినోగెడాఫ్‌ (తింటు వతం ల వలసవచ్చిన జన 
జాతులు రోమన్‌ సాామాజ్యాన్ని కూలదోసినవి, మగ్యారులు, మూరులు కావించిన దండ 
యాతలవల్లనూ, జొత్తరేయులు జరిపిన డోవిడులవల్ణనూ, రోమన్‌ సామాశ్యానంతరం 
ఆ wie వృద్ధికివచ్చిన జనజాతి సంఘాలమధ్య, పలక కల్లోలఘూ ఏర్పడినవి. (పాణా 

క్రి ధనానికి, అత్యంతమూ (పమాదకరములైన పరిస్థితులు ఏర్పడినవి. మధ్యయుగాలలో 
ఒక రూపాని న్న గెకొన్న యూరోపు సమాజముయొక్క ఆకారాన్ని, ఈ పరిస్థితులే నిర్ణ 
యించినవి, ine అన్నిచోట్లా లోపించడంతో, పను; ్నలివిధానం కూడా నశించింది 


సంపుటి] ఉపోద్దాశము xi 


ఆర్థికవ్యవస్థ అ నవ ప్రసమైనంమవల్ల విస్తార మైన సంఘవర్గాలకు జీవనాధారం కరవయింది. 
ఉత్పత్తి ఎనుకబడది, ప. క్షీణించింది. కనుక వినిమయ హీన ఆర్థిక వ్యవస్థతో 


(Natural economy) యూరోపు మరల జీవితాన్ని [పారంభించవలసి వచ్చింది. హింసా 
కాండనుంచి Ss ఆధారములై న పాథమిక పదార్థముల, సంపాదన, అనే 
రెండూ మానవుని ముఖ్యసమనంలై నవి. ఈ సమస్యల పరిష్కారం, నూతన సామాజిక 
సు ఏర్పరచడానిరై రోమన్‌, ట్యూటానిక్‌ 
తృలితంగా, భూస్వామ్యరూపమైన సామాజిక 


pa వ్యవ 
మూడో యూరోపు. నగర 5 | 
[కీ.పూ. ఎనిమిదోళతాబ్దము నుంచి, |క్రీ.ఆ. నాలుగోళతాబ్దం కడపటివరకూ జరిగిన వండెండు 
వందల సంవత్సరాలు ఈ మొదటి "యూరోపుయొక క జీవితకాలం. జనజాతి సంఘాలతో 
ఏర్పడి, ట్యూటానిక్‌ యూరోప్‌ అని వ్యవహరింపబడిన _రెండవ యూరోపు, మొదటి 
యూరోపుయొకు).. వినాశం తర్వాత దాని బుగ్గిలోనుంచి ఏర్పడింది. కాని, తొమ్మిదో 
శతాబ్దం కడపటినాటికి ఇది కూడా శిథిలమైపోయింది. ఈ విధంగా, యూరోపు నాగరకత 
యొక్క [కమాభివృద్ధి రెండుసార్లు భగ్నమయింది. భూస్వామ్య వ్యవస్థ అనే మూడో 
యూరోపుయొక జీవనగతి తొమ్మిదోళతాబ్దంలో (ప్రారంభమయింది, అది, క్రమక్రమంగా 
'ఒక విలక్షణమైన నాగరకతను పెంపొందించుకొన్నది, ఈ నాగరకత, పద ఘూ డోళతాబ్దం 
నాటికి అత్యుచ్చదశకు వచ్చింది. 

పదమూడో శతాబ్దంనుంచి, పశ్చిమ యూరోపు కాతులు భూ స్వామ్యవిధానం నుంచి 
బైటపడి, వ అధిపృద్ధిచెంవడానికి పారంభించినవి. ఈ రూపాంతరీకరణం 
అనేక విప్పవాలఫలితం. మధ్య యుగాలరో యూరోపుయొక్క_ ఆకారాన్ని ఏర్పరచిన అచ్చును 
బద్దలుకొట్టడానివై ఉత్పన్నమైనవి ఈ విష్టవాలు. ఇట్టు జరిగిన రూపాంతరీకరణము. పద్ధిని 
మిదోళరాబ్ద మధ్యకాలానికి పూ క. 

మాన వుని ఉనికికి ఆధారారైన మూడు |పాథమికావసరాలను అనుసరించి భూస్వామ్య 

న సన సృష్టి కివచ్చింది. అవి, (1) ప్రాణరక్షణ, (2) హపోషణానికి అవసరములై న 


యొక నవవ భూ; గమ్య విధానంతోకూడిన సమాజమే, 
రాజ్యాలతో ఏర్పడిన నీకు _ రోమన్‌ యూరోపు మొదటిది, 
ధా 


వ 
పదార్థాల ఉత్పాదన, (8) నైతిక మతవిధానముల ద్యారా ఆంతరంగిక సంఘర్షణల పరి 
ష్కారం,- అనేవి, 

మానవుని ఉనికికి ఆహారం ఆవశ్యకము. కాని, ఆహారంతో మా;తమే అతని జీవితం 
పరిపూ ర్హికాడు. ఆత్మ సంత్భ పికి సంబంధించిన అవసరాల ఒత్తిడికూడా అతనిపై ఉంది, 
దేహావసరముల కంటె కూడా, ఆత్యతృ ప్తిని కూర్చే ఆవశ్యకాలు ఎక్కువ 'పబలములై నవి, 
ఆశలూ, భయాబూ, మానవుని జీవితాన్ని సంశయ. గస్తు) చేసాయి. ఆశలను పూ దర్తికావించు 
కోడానికీ, భయాలను తొలగించుకోడానికీ అతడు సదా (పయత్నిస్తాడు. మధ్యయుగకాలపు 
యూరోపులోని భయంకర పరిస్థితుల్లో, జీవితాన్ని చుట్టముటిఊన్న పీడలనుంచి తప్పించు 
కోవలెనని మానవుని కోరిక. సౌమ్యమూ, సీతియుక్తమూ ఐన (పవర్తన విధానాలను ఆత్మ 
అపేక్షిస్తుంది. సామాబీక దౌర్జన్య ముపట్ట విముఖతా, అవినీతి, క్రౌర్యము, హింస, అనువాని 


కన్‌ ళీ , క్‌ ai 
xii భాకర స్వాత౦' తో్యోద్యమ చక్ర [మొ టి 
పట అనహంమూ, మానపుగికి కలిగింది. చూనసికములై న ఉన్నతాశయాలను వరిపూర్తి 
ద a వా నా 
జ , ప పం మను 
పొండించుకోడాసికి, తన (పతిష్టను నమ్రుంచుక్‌ డాగిరి, తన ఆంతవహంగవ 'స్వచ్చాథావాన్ని 
క్‌ు క జ ప్‌ న వి జ 
నులిమివేస్తున్న సాంఘిక రాజకయ భం లాలను నడలించుకోడానికి, అతనిలో ఒక (ప్రబల 
మెన (పేరణకలిగింది. 
4 
ఈ విధంగా నిక, ఆర్థిక, మతవిషయికములు అనే మూడు ఆంశాలు, మధ్య 


సాంఘకార్థిక వ్య వస్థను రూపొండించినాయి. 


వందల సంవత్సరాలకాలం పట్టింది. తర్వాత క్రమంగా తీణదళ ఆరంభమై, భూ స్వామ్య- 
నశించి, పర్యడసానంలో వ్యాపారోద్యమ ధనీకరణవిధానం ఏర్పడింది * 

భూస్వామ విధానాన్ని అనుసరించిన ఉత్పాదనవిధానాలు, వి సృృతిచెదుకున్న సమాజము 

యొక్క అవసరాలను తీర్చలేక పోయినవి. అందువల్ల, ఉత్పాదన సాధనములకు యజమాను 

లైన వారితో, కార్మికులకు గల సంబంధాలు తెగిపోయినవి. ఈ సంబంధ విచ్చేదనం 

యూరోపులోని వివిధ దేశాలలో వివిధకాలాల్లో జరిగింది, భూస్వామ్యవ్యపస్థ ఇంగ్లాండులో పవ 

హేడో శతాబ్దంలో అంతరించింది; (ఫాన్సులో పద్ధినిమిదోళతాద్దాంతంలోనూ, జర్మనీ రవ్షి 

యాలలో తరువాలికాలంతోనూ, అంతరించింది. 

సెనిక సేవతో వ్యవసాయభూముల కట్టుబడి జతవడి యుండడమే భూస్వామ్యవి ధానం 
యొక్క సారాంశం, వ్యక్తికీ వ్యక్తికీగల విలక్షణమైన ఆధారసంబంధముపె ఈ విధానము 
సిర్ధించింది. ఆ శితుడై న వ్యక్తిని పోషించడానికీ రక్షించడానికీ, ఉన్నతస్థితిలో ఉన్న వ్య క్తి, 
బాధ్యతవహించినాడు. తన సేవనూ, తాను కచ్టించినఫలంలో భాగాన్నీ, తన నహకారాన్సీ, 
ఉపకారభారాన్నీ, స్వామినిష్టనూ పాటిస్తానని ఆశ్రితుడై నవాడు వాగ్దానం గావించినాడు. 
ఆితుడై న వాని అపసరం ముఖ్యమైనది కనుక, కరారులో నిబంధనలు ఆతనికి భారమైనవి, 
స్వామి భృత్య సంబంధం పరస్పరము వ్య_క్తిగత మైనది. ఈ సంబంధము, పరస్పర కర్తవ్య 
భారాలను ఇద్దరికైనా విధించి, అధికార [కమబద్ధమైన సంఘాన్ని నిర్మించింది. 

ఈ [క్రమబద్ధమైన (శేణిలో రెండువర్గాలు చేరియన్నవి. భూమికి స్వంతదారురైన 
కులీనులు, లేక, అల్పసంఖ్యారులై న ఉన్నతవర్గంవారూ; శ్రమించి, వ్యవసాయంచేసి, ఆగ్రి 
తులై యున్న (పజానీకమూ,- ఈ రెండువర్గాలు. ఈ |పజానికానికి స్వతంత కార్యఎర్వాహ 
కులు, కృషకదాసులు (కమతగాండ్లు) అని వ్యవహారం, భూస్వాములైన కులీనులలో కూడా 
యుద్ధ ఏరులు, పురోహితులు అని రెండుపర్గాలు ఏర్పడినవి. ఈ విధంగా (భమించేవారు, 
యుద్ధంచే సేవారు, భగవత్పార్ధన గావించేవారు అని మూడువర్గాలు, భూస్వామ్య విధానంలో 
మూడు అంశాలుగా ఏర్పడినవి. 

భూస్నాంమ్యూ ఎధానంలో (గౌమం ; భూస్వామ్య సమాజంలో (పతిగామమూ 
(పమాణసంస్థ (౮౧10 గా ఉండేది. దీనికి వివిధచేశాలలో వివిధవ్యవహారం ఉండేది. 
ఇంగ్లాండులో మేనర్‌ (Manor) అని, (ఫ్రాన్సులో సేన్యర్‌ (SEeigniurie) అనీ, 
జర్మనీలో గంధర్‌ ష్యాప్ట్‌ (Grundher schafr) అనీ, ఇట్టి |పమాణగామాన్ని వ్యవహ 
రించేవారు. [గామములోనూ దాని అధికార క్నేత్రములోనూ కట్టడాలు, వ్యవసాయభూములు, 
పచ్చికబయళ్ళు, కర్రను, కలపను ఒదిగించే అడవులు ఉండేవి. గుంపులుగా ఏర్పడిన రైతుల 


పంచుకొని ఉపయోగించుకొనేవారు. రైతు అనుభవంలో ఉండే, జమీనును 


భాగం ఉండినది, నాలుగు వై క మొనలు అర్థ వైైగేటువరరు వైశాల్యం 
ఏర్పడినవి. కాని ఈ చే తవానం సమక ఒక చ్‌ 
గుంపులోనిది కూడా కాదు. సాధారణంగా ఒక్క రోజులో దున్నడానికి అనువైన ఎకారా 
వై శాల్యంగల క్ర చిన్న పొడుగాటి ముక్క లు వువసాయ శేతంలో, అక్కడక్కడ 
చెదరి ఉండేవి. కర దూలాలుకాని, లేక, దున్నక విడిచి పెట్టిన, గదినేలలు కాని, ఈ పొలం 
చీలికలను వేరుపరచేవి. శత విభాగం, ఈ విధంగా ఉండడంవల్ల, సహకార విధానాన్ని 
అనుసరించిన వ్య వసాయం ఆవశళ్యకమయింది. కాబట్టి, ఎనిమివి గురాలు కటిన పెద 
చకాలుగల నాగళ్లను జతపరచి, వ్యవసాయాన్ని సు వహ ఒంటరి వారన రె తులు, 
చ్మకాలు లేని నాగళ్లను ఉపయోగించేవారు. 

జీవితానికి ఆవశ్యకములై న పంటలన్నీ [గామం పండించేది. గోధుమ, రై (షల, 
మొదలైన ఆహార ధానం? శివు పంటలూ, బార్జీ, ద్రాక్ష మొదలైన పానీయాలు తయారుచేసే 
పంటలూ, పశువుల ఆహారపు పంటలైన ఓట్స్‌ (025), చిక్కుడు (Beans), బటాణీ 
(Peas), మొదలై. నప చస్ర్రముల నేతకు ఉపయోగించే అవిసెనార (12%) ఇత్యాదులు 
పండించేవారు. ఒకటి, రండు, రక, మూడు పొలాల ఆధారంగా, పంటల విధానం ఏర్ప 
డింది. పురాతనమైన వ్యవసాయ పద్ధతి కావడంపల్ట, లాబకి స్వరము. ఉత్తమ పద్ధతులను 
(ప్రయోగించడానికి తగిన ప్రోత్సాహ హం రైతుకు “కలుగలేదు. కాబట్టి, తూమెడు విర్తనప్పు 
గింజలను నాటగా పంటనుంచి లభించేది నాలు గైెదు తూములు మకీ, 

[గామంలో నివసించే వారి పభాగం, ఈ [కింది విధమై ఉండేది. (1) స్వతంులై న 
రైతులు, కార్మికులు. మరిన్నీ, సెర్ఫ్‌, లేక, విలెన్‌ అని వ్యపహరింవబడే కృషకదానులు, 
(9) వడంగులు, చమార్హు, కమ్మరులు, సాలెవాండ్డు, వడిశేవాస్ట, రొథిలు కార్చేవాష్ట-మొద 
లైన చే పనివాండ్డు; (3) భూస్వామి సిబ్బంది ఐన,- కార్య నిర్వాహకుడు, ఉ[గాణపు 
వారు, పంటల తనవీదారు. భూమియొక్క. స్తోమతను అనుసరించి ఇతర గుమాస్తాలు, 
(4) భూస్వామియొక్క కుటుంబమూ, ఆతని పరిచారకులు. (5) క్రైస్తవ పురోహిత 
వర్గము. మొదటి మూడు వర్ణాలలోని వారు, కులీన సంస్థకు చెందినవారు కారు. కడపటి 
రెండు వర్గాలలోని వారు, కనులు; ఈ విధంగా కులీనుటి, కులీనేతరులు అని సమాజంలో, 
రెండు వర్గా లు ఏరొడినవి. ఈ రెండు వర్గాలవారి మధ్య ఏర్పడిన విచిశ సంబంధాలు, 


లీ 
తమ విలక్షణ స్వభావాన్ని, భూస్వామ్య సమాజానికి సిద్ధింప చేసినవి, వారి జీవితాలకు 


0 


సంబంధించిన ఆర్థిక, సాంఘిక, రాజకీయ భాగాల! న్ని, ఈ సంబంధాల (పాబల్యాగికి లోనై 


నాయి. వీరు అవలంబిస్తూ వచ్చిన విచ్మితములైన ఉత్సాదన విధానాలు, ఈ సంబంధాలను 


xiv భారత స్వాశం[తో్యోద్యమ చరి|త్ర [మొదటి 
నిర్ణయించినవి. ధనీకరణ విధానం వృద్ధిచెంది వీటిని తొలగించేవరకూ, ఈ పద్ధతుతే 
ణి 


సాగుతు వచ్చినవి. పచి, పదకొండో శతాబ్దాలలో గ్రామీణ జనాంగమంతా కృషకదాస 
వర్గం వారే, తరువాతి కాలంలో, స్పుతం్యత వ్యర్తుం సంఖ్య వృద్ధిచెంది, కడపటికి కృషకదాస 
వర్గం రద్దుచేయబడింది. (పతి దాస కుక నూ (గామంయొక్క్ల భూస్వామి ఒక ఇంటిని, 


వ్యవసాయ శే క్షేత్రంలో విభాగములైన చిన్న పొలాలనూ ఇచ్చేవాడు. అదికాక, |గామానికి 
చెందిన వనరిక బయ సళ్ళను, వసపుల మేతకు ఉపయోగించే పచ్చిక పొలాలను, అడవులను, 
చేవలు వట్టడాని క్రై, నదిని, వీరు ఇతర (గామస్థులతో సహా, ఉపయోగిందుక గో వచ్చు. రైతు 
అనుభవిస్తూన్న జమీను అతని జీవిత కాలావధికి మాతమే, పూర్వము కరారై ఉండినది, 
కాని, తర్వాత, అది, వంశపరంపరమైన హక్కుగా సిద్ధించింది. కాని, జమీను అనుభవానికి 
సంబంధించిన నిబంధనలు చాల వీడాక కరములై నట్టవి. సంఘంలో కృషక దాసుపికిగల స్థానం, 
రమారమి దాస్యంతో సమానమైనదే, ఇది మొదటి చిక్కు. 

దాస్యవర్గానికి చెందిన వ్యక్తులను కొని అమ్మినట్టుగా, వీరిని చేయడానికి వీలులేదు, 
కాని, జమీనుకు' కట్టుబడి ఉండడంవల్ల, వీరు భూస్వామిని వదిలిపెట్టి పోవడానికి సాధ్యం 
కాదు. తప్పించుకొని పోవడానికి ప్రయత్నిస్తే వానిని వెంట తరిమి భట్టుకొని, జుల్మానా 
విధించే హక్కు భూస్వామ్యవిధాన సంప్రదాయ (ప్రకారం, భూస్వామికి కలదు. తన అను 
భవంలో ఉండే పొలాన్ని భూస్వామి అనుమతి లేనిదే అమ్మడానికిగాని, పరాకాంతం చేయ 
డానికిగాని, హక్కులేదు. న్యాయ విధానానికి, సాయ్యపదాయానికి ఏర్పడియుండిన [ప్రాబ 
ల్యంపె, రైతుకూ, భూస్వామికీ మధ్యగల సంబంధిం ఆధారపడింది. 

రై తుయొక్క బాధ్యతలను, మూడు వర్గాలుగా ఏర్పరచవచ్చు. జమీకును అనుభ 
వించినందుకై , జమీనును అంటిపెట్టుకొని యుండే సేవ, అదనపుసేవ, వస్తు రూపంగానూ 
ధన రూపంగానూ చెల్లించే సేవ,_అని మూడు విధములైన సేవా బాధ్యతలు జీతగానిపై 
ఉన్నవి. ‘వారపు పని" (Week ఇంళ10 అనేది మొదటి సేవకు సంబంధించిన విలక్షణ 
మైన సేవ. భూస్వామియొక్క స్వంతపొలంపై పనిచేయడానికై సాధారణంగా, వారానికి 
మూడు రోజులు ఒక వ్యక్తిని సరఫరా చేయడం కృషకదాసుని కర్తవ్యం. అంతేకాక, 
స్వామి పొలంలో సేద్యానికై తన నాగలిసీ ఎద్దులనూ ఇవ్వడము, స్వామి ప్రయాణాలకై 
తన బండినీ గురాన్నీ వంపడము, -ఈ బాధ్యత లోనివే. 

కోతలకాలంలో పంటను కోయడము, ధాన్యాన్ని కూడ చేయడము, స్వామి భవ 
నానికి దానిని చేర్చడము అనే బాధ్యతలు, “(పసాద "సేవ అని వ్యవహరింపబడిన అదనపు 
సేవలో చేరినవి, (ప్రభువుకు చెందిన కంచెలను, గట్టను, కాలువలను, కందకాలను, 
రోడ్డను, వంతెనలను, కట్టడములను, చెరువులను, బాగుచేయడం కూడా ఇతని కర్తవ్యమే. 
(పభువుయొక్క_ గ్మొరెలను పెంచి, ఉన్ని తీయడంకూడా, ఇతడే చేయవలసి ఉంది. 

వస్తురూపంగా ప్రభువుకు చెల్లించవలసినవి, పొలంలో ఉత్పన్నమైన సరకులు, 
ధాన్యము, ఓట్స్‌, ఎండు గడ్డి, కోళ్ళు, (గుడ్డు, చేపలు, బీరు సారాయి, తేనె, మైనము,- 
మొదలై నవాటిలో భాగం, (వతిసంవత్సరమూ రైతు, (ప్రభువుకు చెల్లించ వలెను, తాను పెంచు 
కొంటున్న ఎద్దులు, గొకైలు, పందులు, మేకలు, ఇత్యాదులవై నుంకమును ధనరూవంలో 
కాని, వస్తురూపంలో కాని, ప్రభువుకు చెల్లించేవాడు. 


న ంసుటి ] ఉపోద్దాతము xv 

ధనరూపంలో చెల్లించపలసిన బాధ్యతలు, రుణాలు అనేకములు ఉండినవి. వ్యక్తి 
స్యా పాతం త్యాన్ని ఆరిక స్టే పన్నులు మొదటివర్లానికి చెందిన బాధ్యతలలో వేరినవి, కుటుంబం 
లోని (ప్రతివ్యక్తి క్రి పెనా విధింపబడిన “పతిక్య క్రికరం” (Capitation tax) పతి సంవత్స 
రమూ [పభువుకు చెల్లిం ;చవలసిందేం బిడ్డకు చెళ్ళిచేయడానికి “పెళ్ళిపన్ను” (Merchet), 
కొడుకును బడికి పంపడానికి “వద్యాపల్కంి == రైతు చెల్లించుకొనేవాడు. జమీనును అను 
భవిస్తున్న రైతు సంతానం లేనివాడై. చనిపోతే, ఆ జమీనును గోహించివేసే హక్కు భూస్వా 
మికి ఉన్నది. ఆగి 


ర్త 
ర 
కర్ర 
g 
ర 


వ్‌ తన నట్టయితే ' హెరియట్‌' (Heriot) అని పిలువబడిన ఉత్త 
కోదలసి ఉండేది. రైతువద ఉన్న పసవులతో ఉత్తమోత్తమమైన దానిని 
ఈ విధవైన పన్నుగా ప ప కదానుని కుటుంబములోని వ్యక్తుల 
సంఖ్యనుబట్టి, విధించేవను కు, ట్యాలేజ్‌, లేక, జ్యేల్‌ (Tallage or taille) అని “వ్యవ 
హారం. ఈ పన్ను కూడా రైతు చెల్లించ వలసిందే, జమీనుకట్టు టుబడికి సంబంధించిన చెల్చిం 


పులు రెండోవర్గంలోని: 3 సంప్రదాయాన్ని బట్టి నిర్ణయమై చెల్లించవలసిన ధనం, ఇన్స్‌ 
(06౧౨) ఒకటి. దానిని చెల్లిం ంచకపోయిన పక్షంలో ననా. లాక్‌ క్కొాంటారు. పరిహారము 


(Relief) అనే చెల్లింపు మరియొకటి. రైతు మరణానంతరం, అతని జమీనును విడుగడ 
కావించుకో డాని నే సంవ నత్సరపు గుత్తను ఊఉ త్రరాధికారి చెల్లించ పలసి ఉంటుంది. అదే 
ఈ పరిహారం. దశాంశము (౧101ల) అనేది మూడవది. జమీనుపై పె వచ్చే ఉత్పత్తిలో పదవ 
భాగానికి విలుపకట్టి, దానిన, చర్చ్‌కు చెల్లించవలసియుండేది. ఈ మూ డేకాక, చెల్లించవలసిన 
రుణాలు ఇంకను పక్కలు ఉండినవి. జమీనును అమ్మే అనుమతి పొందడానికై చెర్చించపల 
సిన రుసుము (569), రోడ్డు, వంతెనలు, రేవులు, పర్వత మార్గాలు, ధాన్యము, ఉప్పు, 


తక సరకులు, మొదలైన వాటి అమ్మకంపై పుల్కాలు, అంగపు, బశారు, 
Cai ౧ "య 


దుల అనుమతి రుసుములు,- మొదలై న వెన్నో ఉండే. 

ధన రూపంగానూ, వస్తురూపంగానూ బల్లించవలసినవే కొక, భూస్వామి అవశళ్య 
కర్తవ్యాలుగా విధించిన సామాన్య విషయాలుకూడా, ఉన్నాయి. భూస్వామియొక్క_ మరలో 
వీండి ఆడించుకోవడం, అతని పొయ్యిలో రొదిలు కాల్చుకోవడం, అతని గానుగలోనే 
(దాక్షనుంచి రసాన్ని, ఆలివ్‌ కం నూనెను తీనుకోవడం. అతని చర్మశాలలోనే 


చర్మాలను పదును చేనుకోవడం,- ఇత్యాదులన్ని నిర్భంధాలే, వంటకుగాని, ఇంగ్లు కట్టడానికి 


£ 


గాని అడవినుంచి క;రను తీనుకోడానికి, పచ్చిక ప్రదేశాలలో ప పగులు మేపుకోడానిక " నము 


ర 


లలో చేపలు వద్ది నికి శల్కాలు ఉండినవి. 
ఇన్ని విధములైన భారాలను ఓపికతో మోస్తూ ఉన్నా, జమీను ఆకుభవకాలం విష 


థి 
యంలో రైతుకు భద్రత లేకపోవడం భూస్వామ్య విధానముయొక ,. (ప్రధాన లక్షణం, 


en ర స న్న a 

భూస్తామి ఇమ్షపకారం జరిగే తీర్మానానికి అడ్తము లేదు. తన చుట్లు పక్కల వారితో 
త టా Go ల ర 

ఏరాకిన వివాదాలను, భూస్వామి అధ్యక్షతలో నడిచే న్యాయసభకు తెచ్చే అవకాళం 


ఉన్నది. కాని, భూస్వామితో వచ్చే తగాదల విషయంలో రాజ్య సంబంధమైన న్యాయ 
సభలు జోకంం కలిగించుకోవు. కనుక, జాగీరుదారుకు విరుదంగా రైతుకు న్యాయం 


బి 
సన్‌ జ 2 
పకాశమే లేదు. న్యాయ శాసనానికిగల (పఠిష్ట, భూస్వామ్య సంపదామూనికి 


ని 
సిద్ధించి ఉండడంవల్ల, రెతు రక్షణ భద్రతలకు సం పదాయ మొక్కటే గతి, జాగీరు 


యా 


xvi భారత స్వాశం[తోన్టాస్టమ చరి | మొ టి 
మెన అవనరాలూ, అతని పొలం వ్యవసాయమూ ,  లాథాలూ, 
es. మనఃపూరంకంగా చేసే 'సేవపై త ఇది భూస్వామ్య 
సంప్రదాయం. 
ఐనా, ఈ రైతు దుఃఖమయ చరిత ఇ ఇంతతో పూర్తికాలేదు. సాధారణంగా, జాగీరు 
దారు (గ్రామంలో నిదసించడు. అప్పుడప్పుడు వచ్చిపోయే వాడు. అతడు వచ్చిన సంద 
ర్భాలలో అతనిని తగిన విధంగా సత్కరించడం రైతుయొక్క బాధ్యత. జాగీరుదారు వెంట 
అతని సిబ్బందీ, సేవకులూ, గుర్రాలు, కుక్కలు, డేగలు మొదలై నవన్నీ రావలసిందే. ఈ 
సమూహాని కంతటికీ మృష్టాన్న భోజనంతో, రైతు విందు చేయవలసి ఉండేది. ఇక, 
ప. గృహ నిర్మాణము,- మొదలైన అసాధారణ సందర్భాలలో, రాళ్ళను సరఫరా 
యడ మేకాక, బం ండ్డను, భారవాహక పసపులను కూడా రైతు సమరూ రార్చవలసి యుండేది 
న సమయంలో? జాగీరుదారు భవనానికి రక్షణగా కాపలా కాయడం, దుర్గానికి సంబం 
ధించిన రక్షక నిర్మాణాలను చేయడం, కందకాలు తవ్యడం, క క1రలతో కంచెలు నిర్మించడం, - 
మొదలైన కార్యాలన్నీ చేయడమూ, |పభువు దాడి వెడలినప్పుడు అతనిని అనుసరించి 
వెంటపోవడమూ, రై తువర్గ్షముయొక కర్తవ్యాలు. 
కృషకదాసులు (శమిక వర్గంగానూ, సఃరతంత రెతులు ఉద్బాదక వర్షంగానూ, 
గామ వ్యవస్థ ఏర్పడింది. స్వకం త రైతుల గీ స్థితి కృషకదానుల స్థి సితికంటె ఉత్తమమైనది. 
వారు నివ సిరీ ఇండ్లు మంచివి. (ప్రాంగణము చుట్టూ పెక్కు గని చుట్టూతోట, ఉండే 
టట్టుగా, ఈ ఇండ్లు నిర్మితములై ఉండినవి. |గామంల్‌ లోని వ్యవసాయ క్షేత్రంలో వీరికిగల 
భాగంకూడా, కృషకదానుల విషయంలో వలెనే, చిన్న చిన్న వీలికలుగా అక్కడక్కడ 
చెదిరి ఉండేది. వాటి వ్యవసాయం కూడా నంవదాయ మార్గాలోనే నడిచేది. కాని, 
అనుభవకాలము కట్టుబడులు వేరై ఉండినవి. స్వతంత్ర కర్షకులు, కౌలు, లేక, గుత్తదారు 
లుగా, జమీనును శాశ్వతమైన కట్టుబడిపై అనుభవించేవారు. ఈ జమీనుపై, నియమింపబడిన 
గుత్తకూడా శాశ్వత మైనదే. దానిని పెంచడానికి వీలులేదు. ఆనుభవంసనుంచి వీరిని తొల 
గించడానికి కూడా వీలులేదు. జమీనును స్వేచ్చగా అమ్మడానికీ, తమ ఇష్ట (పపకారం మరణ 
శాసన పుత్రం ద్వారా ఇవ్వడానికి, లేక పర్మాకాంతం చేయడానికి, విభాగించడానికి కూడా 
వీరికి హక్కు. ఉన్నది. కాని, జాగీరుదారుకు ముట్టవలసిన దాకీ మాతము,-అనగా, నియత 
మైన గుత్త, ఒప్పందమైన 'సేవ,-ఎడ తెగక చెల్లించవలసిన షరతు మాతం, రైతు పాటించ 
వలసింది, 
కృషకదాసుల పై ఉన్నంత సేవాభారం స్వతంత్ర కర్షకుంపై లేదు. (గ్రామాన్ని వదలి 
పోయే స్వాతంత్ర్యం కూడా వారికి ఉన్నది, తమపిల్లలకు వివాహం జరిపించడానికి జాగీరు 
దారు యొక్క. ఆనుమతిని పొందవలసిన అవ వసరంలే దు. మరణానంతరం ఉ తరాఘోరి 
చెల్లించవలసిన రుసుము, [గ్రామానికి వైట నివసించడానికి ఇవ్వవలసిన రునుము, (ప్రతివ్యక్తి 
కరము,- మొదలై నవి స్వతంత్ర రైతులను బాధించవు. జాగీవుదారుకు చెల్లించవలసిన గుత్త 
లను, చేయవలసిన సేవలను లిశెతబగ్ధంచేసిన కరారుల ఆధారంగా, వీరు, జమీనులను అనుభ 
విస్తూ ఉండిరి. జాగిరుదారు తీర్పులు తృ ప్తికరంగా లేకపోరే, రాజు న్యాయసభకు మనవి 


లి 
చేసుకొనే అవకాశం కూడా వీరికి ఉండినది. కృషకచదాసుల షానికి ఇటి అవకాశం లేదు. 
లబ 


సంపుటి] ఉపోర్ద్యాతము xvii 
కాని వ్యవసాయ కార్యకలాపాలన్నిటిలోనూ, వీరిస్థితి, కృషకదానులకో సమానమైనదే, 
క్ర నిర్ణయా 
లకు బద్ధులే. జమీనులను నిర్వహించుకోవడంలో వీరికి స్వేచ్చలేదు. ఏ'పేటా పంటలను 
మార్చే విషయంలోను, సార్వజనికములైన అవకాశాలను ఉపయోగించుకోవడంలోను, 
పొలాలచుట్టూ కంచెలను వేనుకోవడంలోను, వీరు [గామ సమాజము యొక్క. పద్ధతులను 
పాటించవలసిందే. కోతల సమయంలో కొంతకు కొంత నహాయం చేయవలసిన బాధ్యత కూడా 
వీరిపై ఉన్నది. 

జాగీరుదారుకు పత్యేకించబడిన భూములలో పూర్తిగా, అతని ప్రయోజనార్థమే వ్యవ 


గామానమాజానికి చెందిన వరులు కావడంవల, వీరు కూడా |గామసంన యొక 
U ల ౧ U థి 


జ్‌ 

సాయం సాగుచుండేది, కృషకదానుల పొలాలు, స్వతంత్ర కర్షకుల పొలాలు, చెదరియుండి 
నల్ల ఈ పొలాలు కూడా చెదరియుండేవి. సంక్షిప్రమైన ఓక పెద్ద ఫొలంగా కాక, వ్యవ 
సాయ క్నేతమంతా చీలికలుగా అక్కడక్కడ వెదచల్తిసట్లు ఏర్పడినవి. ఈ పొలాల వ్యవ 
సాయవు పనిని, కొంతభాగం |(శ్రామికజనమూ, కొంతభాగం కృషకదానులూ చేసేవారు, 
శామిక జనానికి వస్తురూపమైన కూలి లభించేది. ఇక కృషకదానులన్ననో, వారపు పనిని 
క్రమంగా చేయడానికీ, కోతల సమయంలో “పసాదసేవి చేయడానికీ, న్యాయరీత్యాబద్ధు 
లె నవారు. ఈ పద్ధతిలో, దున్నడము, విత్తడము, పాయడము, కోతలు కోయడము, కణ 
జము చేర్చడము,- మొదలై నపనులు నిర్వహింపబడేవి. జాగీరుదారునికి చెందిన సరకులు 
బజారుకు తీసుకొసిపోవడము, అతని భూములను ఇండ్లను, నరియైనస్థితిలో ఉంచడము, అనే 
పనులు కూడా ఈ విధముగానే జరిగి, అతని (పయోజనాలన్నీ సవ్యంగా సాగిపోయేవి, 

జాగీరుదార్దందరూ, తమ శేతంలో నివసించేవారు కారు. అట్టు నివసించేవారు (గామ 
కార్యక్రమాల్లో పాల్గొనేవారు కారు. తన అధికారాన్ని శాగీరుదారు కొందరి అధికారుల వర్గా 
నికి అప్పగించేవాడు. (పభుక్ష్కేతంలో, నివసించే వ్యక్తుల సంఘంలో వీరిదే (పాధాన్యం, 
కార్యనిర్వాహకుడు, లేక, భాండాగారాధికారి, మేత్రవృవహారాధికారి (మణియగాడు), (గామ 
సభాధ్యముడు, ఇతర నౌకర్లు,- ఈ వర్షంలోనివారు. కార్యనిర్వాహరునికి పెక్కు జాగీరుల 
కార్యక్రమాలపై సాధారణ విచారణాధికారం ఉండినది. ఆచారవ్యవహారాలు, న్యాయవిచారణ, 
కూడా, ఇతని అధీనములోనివే, జాగీరులోని వ్షేతాలను చూడడము, ప్రభువు యొక్క 
స్వంతభూములను తనిఖీచేయడము, ఇత్యాది కార్యములను నిర్వహిస్తూ, తన యజమాని 
యొక్క హక్కు లకు భంగం కలుగకుండా చూచేవాడు. రైతులు చెల్లించవలసిన పన్నుల 
లెక్కలను, రైతులు చేయవలసిన సేవలను, ప్రభువు యొక్క సాధారణ (ప్రయోజనాలను 
గమనిస్తూ ఉండేవాడు. పంట తనిఖీదారులు, ఇతర నౌకర్లు గుమాస్తాలు, ఇతని ఆజ్ఞలోని 
వారు. 

జాగీరు కేత నిర్వహణయొక్క ప్రత్యక్ష బాధ్యత కార్య నిర్వాహకునిది. పంట 
పొలాలను, పచ్చిక భూములను పతి దినమూ చుట్టివన్తూ, వ్యవసాయంలో ఏ లోపమూ 


కలుగనట్లూ, అప్పగించబడిన పనిని పతి వ్యక్తీ చేసేటట్టు, చూచేవాడు. యజమాని 
౧ 


ఎజి 


రా, 


స్వంత పొలాలలో పచ్చి అదసపు నరరును బజారులో అమ్మించేవాడు. 
సముడు జాగీరుదారురూ, రైతులకూ, 


మధ్యవర్తి. ఇతడు కృషకదాస వర్గంలోనివాడు. ఇతని ముఖ్యవ్యవహారం రైతులతో సంబం 


ఇన 
(గామ సమాజముచే ఎన్నుకోబడిన (గామ సభాధ 


స 
ధించినటిది. సాన విషయంలోను, కార? 

ల థి అ 0 | 
దారునికి |కిందివాడు. గుగలను వసూలు చేయడము, ఆదాయవయముల అక్కలను 


tx 
ts 


ఓడము ఇతని బాధ+తలు. గై సభాధంర్తుని పమోజనాగి 

జ ల ల స 
ఇచ్చినారు, ఈ పొలాలపై పస్నును పూర్తిగా కాని అక కొం 
సేవారు. 

వీరు మాత్రమేకాక, వివిధములైన కార్యాలను నిర్వహించడానికి పెక్కుమంది 
నౌకర్లు ఉండేవారు. వీరందరూ (గామనివాసులే, వీరి సేవకు వివిధ మార్గాలలో బహుమతి 
లభించేది, 


ఆజ్ఞా ప,తాలను, ఆదేశ వ్యతాలను కొనిపోయే చారులు (3ం16169), హర్కారులు 


(2260207), లెక్కలను తన చేయడానికీ ఫిర్యాదులను వినడానికీ ఆడిటర్లు, అడవుల 
రశకులు, నాగలి పసేవాళ్ళు, సరకు బండి త అవాళ్ళు, గోపాలకులు, పంపులను కాచేవారు, 


గొ ౮ కాపరులు, క్షీరశాలను (Dir) నడిపే శ్రీలు -మొదలైన వారందరూ నౌకర్త 
వర్గంలోని వారు. భోజనాలను చూచుకొనే కారణారి ౧౫2౦16 563౪2౯64), పానీయ 
గృహవు కారవారి (Cellar Man), అశ్యశాలా రక్షకుడు, వస్తాోంలనూ ఆహార పదార్థా 
లనూ చూచుకొనే అధికారి (Chamberlain), వంటశాలపవై అఫికారి, వేట కుక్కలను 
తరిఫీడు చేసేవాడు (HUntsM3n), వనాధికారి (Forester), మొదలైన వారు కూడా 
ఉండేవారు. దర్గీవాళ్ళు, శస్త్రకారులు (ArMourer) రొఫైలు కాల్చే వాళ్ళు మొదలైన 
చేశిపనివాళ్ళ సేవహడా జూగీరుదారని కుటుంబము లోనివారికి అవసరమై ఉండేఏ. పతి 
పనినీ తనిఖీ చేయడానికి ఒక గుమాస్తా ఉండేవాడు, 

ఈ గుమాస్తాలు, చాలవరకు, స్వతంత రక్షకులకూ కృషకదాసులకూ మధ్యస్థమెన 
వర్గంగా ఏర్పడి ఉండినారు. కృషకదాసులు అనుభవించే కష్టాలలో కొన్నిటికి వీరుకూడా 
లోనైనారు. కాని, సాగుబడికై వీరికి నిర్దే,ంచిన పొలాలను అనుభవిస్తూ, శాగీరుదారుని 
ప్రత్యక్ష (పరిచారకులై ఉండిరి, 

(గామవాసుల జీవనోపాధికి అవసరమైన పదార్గసామ్మగిని సమకూర్చడము, జాగీరు 
దారుకు లాభాలను సంపాదించడము,_ అనేవి రెండూ జాగీరు ఆర్థిక విధానము యొక్క. 
ఉద్దేశాలు, (గామసమాజము, జాగీరుదారుని స్వంతభూముల అధికారులు, అనే యంత్రాంగము 
ద్వారా ఈ ఉద్దేశాలు సాధింవబడినవి. వ్యవసాయభూమీ, (గామవ్యవహారములలో పలుకుబడి 
ఉన్న, స్వతంతులూ అస్వతంతులూ ఐన గుత్తదార్దు, రై తువర్గము, [(గామననూజంగా 
ఏర్పడింది. 

(పతి గుత్తదారునికీ, కొంతపొలం నిర్దేశింపబడింది. ఈ పొలం పె 
వ్యాపించి యుండేది. ఈ పొలం తండ్రినుంచి కొడుకుకు సంకమిస్తూ వచ్చేది. కాని, దుకి, 
ప్రారంభమైనప్పుడు మాతమే పొలాన్ని సేద్యంచేసుకొనే హక్కు (పవృ త్తికోకి వచ్చి, 
కోతలు ముగియడంతోనే ఆ హక్కు అంతమయ్యేది. ఈ మధ్యకాలంలో పొలము [గామ 
సమాజము యొక్క వశంలో ఉండేది. సేద్యపు పద్ధతులనూ, వ్యవసాయ _పక్రియలనూ 
మొత్తం గ్రామం సిర్హయించేది. బంజరుభూములు, పచ్చికపొలాలు, పచ్చికబయళ్ళు, న్యాయ 
రీత్యా, జాగీరుదారుని స్వత్యం, కాని, కార్యరూపంగా |గామసమాజం వాటిని వశంలోకి తీను 


ఆంపుటి. ఉపోదానము Xix 


రి 


కొని, |గామనులు వారిని ఉపయోగించడానికి తగిన వియమాలనసు కర్పించెవె. (వతి రైతురూ 
గం పొలంయొర్చ పరిమాణాన్ని ఆధారంగా చేసుకొని ఈ నియమాలు ఏర్పడేవి, అడపుల 
చ్చుకోవడము్ము రంచెలను వంట చెళపగా వాడుకోనడము, గ రికనట్టు 
(Turf) ఉవయోగించుకోవడము, మొదలైన వాటినికూడా నియమాలద్వారా (క్రమబద్ధం 
కొవించినారు. 

జాగీరుదారుని స్వంత పొలానికి [గామంతో సన్నిహిత సంబంధము ఉండినది, రెండు 
విధాలుగా ఈ స్యంత పొలంపె లాభం సిర్ధించేది. (1) రైతులకు గు_త్రకిచ్చిన భాగంనుంచి 
వచ్చే లాభం ఒకటి, (2) Se కృషకదాసుల సుల సేవను తీసుకొని, తరి న 
వ్ల వచ్చే లాభం లెండవది. జూగీరుదారుని సిబ్బంది కలో 
గుత్త సరిపోయేది. 
కు 


A 


త్‌ |వశిబింబించింది. లె రోమను a అనుసరించిన ఖండిత మైన అఖం 
డత్వం ఆసియొక్క లక్షణం. ఆస్తి స్వాధీనమందున్నది అనడంలో దానిపై ఇతరులకు 
హూక్వు_ లేదని భావం. కాని, మధ్యయుగపు యూరోపులోని భూస్వామ్య నమాజంలో, ఈ 
రోమను అధి పాయం అర్ధ్థాంతరీకరణాన్ని పొందింది. ఆస్తిపై అధికారము, లేక, డొమిని 
యమ్‌ అనేది రెండు శాఖలుగా విభ కృమబి ది. ఒకే (వచేశ భాగంపై సలువురకు స్వామ్యుపు 
హక్కులు ఉంచే పరిస్థితి అంగీకరింపబకింది. ఉత్కృష్టాభికార కే తము (Eminent 
Domain) అని వ్యవహరింపబడే ఉన్నతమూ (పత్యక్షమూ ఐన స్వామ్యపు హక్కు మొద 
టిది. స్వ(ప్రయోజనార్థ మై ఇతరులను పీడించడము, ఉత్పాదనను అనుభవించడము అనే 
తగు రకపు హక్కు రెండవది, దీనికే, (పయోజక అధికార క్షేత్రము (Useful 
domain) అని వుషమహోారము. రనుక, పొలంపె సంపూర్తమూ, ఖండితమూ ఐన స్వామ్యాధి 
కారం కలదని జాగీరుదారుకాని, గు త్తదారుకాని, వాదించలేదు. భూస్వామ్య సిద్ధాంతాన్ని 
అనుసరించి, భూమి రాజుది. దానిని అతడు [పముఖ గుర్తడార్లన నిర్దిష్టపరచి ఇస్తాడు. 
వీణ మరల ఆ భూమినే విభాగించి, రాజమాన్సులకు Beane: జమీందారులకు, పంచి 
ఇస్తారు, వీరినుంచి స్యతం'త రర్షకులూ, కృషకదాసులూ పొలాలను గు_తకు డీనుకొంటారు. 

ఆస్తి హక్కుకు సంబంధించిన న్యాయ శాస్త్ర విషయము ఎట్టున్న ప్పటికీ, [గామ 


౨బంధమైన ఆర్థిక జీవితంలో జాగీరుదారొక పరోపజీవి (Parasite). ఆర్థిక సంబంధ 
మైన పాపను తడు చేయలతడు; ఐనప్పటికీ సకృలాల నన్నిటినీ (గహించి అనుభ వించి 
నాడు. తమ జీవగాన్ని గడుపుకోడానికై. కర్షకులు తమ పొలాలలో (శ్రమించినారు. కాని, 


వారి శ క్రిలోనూ, కాలంలోనూ అధికభాగం శాగిర్దారు పొలాల్లో శమించడానికే బలత్కార 


ర 


సంగహణమై పోయింది. 

టలీనవర్గము _ నై నిత వ్యవస్థ * ఆర్థిక విషయంలో, ఉత్పాదన కొరకు ఏర్పడిన 
వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ. వ్యవసాయ భూమివై స్వామ్యాధికారం శాసిస్తున్న జాగీరు 
దారులకు అ సేవచేనూ, పొలాలకు గుత్త ఇచ్చి, సేద్య ౧ము సాగించు కొంటూ 
(బతికే శమిక వర్గంతో ఏర్పడింది ఈ వ్యవస్థ. దైనిక ద్యవస్థకూడా భూస్వామ్య వ్యవస్థలో 
ఒక న స *స్వాములై న (ప్రభువులనుంచి పొందిన వ్యవసాయ క్షే[త్రాలను అనుభవిస్తూ, 


DEE భారత స్యాతం్యతోోగ్యమ చరిత 
వార్‌కి నెనిక రూపమైన 'సేవచిస్తున్న సామంతులతో (కమబద్ధ గ్రణీ రూపంగా ఏ ఏడినది, 
ఈ సైనిక వ్యవస్ధ. 

వ్యవసాయ భూములపై (శ్రమించే రైతులు, గ్రామాన్ని రించే సామంతులు,- ఈ 
రెండు వర్గాలూ జాగీరులో చేరియున్నవి. రెండు వర్గాలవారి క రవ్యాలూ, వాటి కాలావధికి 
సంబంధించిన కట్టుబహా, కరారు ప్మతంద్వారా విహితమై, వారు ఆ పకులలో (పవేశిస్తారు. 
(ప్రభు నిష్టా ప్రకిజ్ఞప సంబంధించిన సాం|పదాయిక ఆచారాన్ని (సేవను అంగీకరించడం) 
ఇరువురూ పాటించవలనినదే, |ప్రభుభ శక్తిని, విధేయతను పాలిస్తామనే |పతిజ్ఞను, ఇరువురూ 
చేయవలసిందే. వీరికి భూమిని అనుదానం చేయడం, పవిత్ర గంభీరమైన విధంగా జరిగేది. 
వీరికి భూమిని బదిలీచేసిన దానికి చిహ్నంగా, ఒక జెండానో, కర దండాన్నో, లేక 
ఒప్పందపు షృతాన్నో ఇచ్చేవారు. రైతుల విషయానికి సంబంధించిన ఈ వ్యవహారంలో, 
ఉన్నత భాగస్థ్మడెన (ప్రభువు పరంగా, అతని భాండాగారాధిపతి పాల్గొనేవాడు. రైతుకు 
అనుదానం గావించిన ఈ కట్టుబడికి ఊడిగమాన్యపు కట్టుబడి (Socage or Villeinage) 
అని వ్యవహారం: యుద్ధవీకులుగా చేరేవారు కట్టుబడి ఇనాము (Fief or feudum) అని 
వ్యవహరింపబడిన జమీనును, ఖుద్దుగా [ప్రభువునుంచి (గహించేవారు. సామాన్యుడైన రైతు 
విషయంలో జరిగే (పధాన సాంపదాయ కార్యక్రమం సాధారణమైనది. కులీనులై న రైతుల 
విషయంలో అది విసృతమైన విధంగా జరిగేది, 

రైతుయొక్క అనుభవంలోవలెనే, కట్టుబడి ఇనాముల విషయంలో కూడా (వభువుకు 
చెందవలసిన చెల్లింపులకు, చేయవలసిన కర్తవ్యాలకు, సామంతులు కూడాబద్దులే, [వభునిష్టా 
(వభుభక్రి (వతిజ్ఞలు జరిపిన తరువాతనే ఇద్దరూ సేవను (ప్రారంభిస్తారు, కనుక, పొలాన్ని 
గాని, ఇనామునుగాని, వారసుడు [గహించే సమయంలో ఇరువురూ పరిహార ద్రవ్యాన్ని 
చెల్లించవలసిందే. 

రైతుకూ సామంతునికీగల సామ్యం ఇంతవరకే. సామంతుని విషయంలోగల 
స్పష్టము, [వతిషేధ రూపము, ఐన కర్తవ్యాలు, రైతు విషయంలో కంటె భిన్నమైనవి. 
(ప్రభువుకు అపచారం కావించననీ, అతని వ్యక్తినీ, ఆస్తిని, గౌరవాన్నీ, కుటుందాన్ని, 
ఎదిరించనసీ, స్వామిభక్తి పతిజ్ఞా సమయంలో సామంతుడు [ప్రమాణం గావించినాడు. ఐనా, 
ఈ వాగ్దానాలు పరస్పరం వర్తించేవి, (ప్రభువూ, అతని సామంతులూ,-రక్షక వీరుయూ, 
జమీందారులూ _ కలిసి నివసిస్తూ, కలిసి భుజిస్తూ, యుద్ధాలకు కలిసిపోయేవారు. కనుక, 
పరస్పర గౌరవ [(పేమాను బంధాలు, వీరికి ఐక్యం కలిగించినవి, భూస్వామ్య విధానంలో, 
సామంతుని కర్తవ్యాలను సహకారము, ఉపదేశము (సలహా) అనే పేర్టతో వ్యవహారించినారు. 
సహకారము అనే దానిలో సైనిక సేవ అనేదికూడా చేరినది. (ప్రభువు పాల్గొనే యుద్ధాల్టోనుః 
పరిసర ప్రాంతాలపై జరిపే దాడులలోను, సంవత్సరానికి నలభై రోజులైనా (వభువువెంట 
పోవడం అనే బాధ్యత, సామంతునిపై ఉంది. యుద్ధాల్లో (ప్రభువు దేహానికి రక్షకుడుగా 
నిలుస్తూ, కోటకు రక్షక సైన్యాన్ని సమకూర్చేవాడు, (ప్రభువును అనుసరించి యుండి, సేవ 
చేయడం కూడా అతని బాధ్యత. ధనరూపంగానూ, వస్తురూపంగానూ ప్రభువుకు సహాయం 
కూడా చేయవలసి ఉండేది. పదవీ స్వీకరణ సమయంలో బహుమతులు, (పభువు మారిన 
సందర్భాలలో పరిహార ద్రవ్యాలు, ఇనామును అమ్మే సందర్భంలో అనుమతి రునుము,- 


సంపుటి] ఉపోద్దాగము xxi 


జ చని గ ఒం sg ఇభ “ 
wt నవి ఇందులో చరినవి. అసాధారణములై స సంవరాాగో ఆతయుర సోయం అవసర 
ఇన్‌ 


మా నానా, Are] 

మయ్యిది, ధార్మిక యుస్ధముల (౨౮౯4౩౩46౩9) ఖర్పుంసు భరించడానికి, (ప్రభువును శతు 
వుల బంధనము నుండి విడిపించు; చాగెకీ, (ప్రభువు కుమా రె వివాహపు ఖచ్బులపూ, పభ 
కుమారుడు యుద వీర (పతి 


తీసుకొనే సందర్భములో అయ్యే ఖర్చులకూ, సాముతుడు 
సహాయం చేయవలసి ఉండింది. (ప్రభువుకు ఉచితమైన సలహా నివ్వడం, సామంతుని సేవా 
[కమంలోని ఇతర భాగం. (ప్రభువుయొక్క ఆస్థాన సభలకు హాజరు కావడము, యుద్దానికీ, 
శాంతికీ సంబంధించిన విషయాలను చర్చించడానికీ, ఆచారంగా వస్తూ ఉన్న నియమాలను 
మార్చడానికీ జరిగే సామంతుల విశేష సమావేశాలలో పాల్గొనడము,_ఈ ఉపదేశసేవ అనే 
దానిలో చేవినవి. అంతేకాక, సామ ంతులమధ్య ఏర్పడిన వివాదాల వరిష్కారానిరై ఏర్పడిన 
న్యాయాధికార వర్షంలో పనిచేయడం కూడా, ఇందులో చేరింది. 

[కమ్మ శేణీ బద్ధమైన ఈ భూస్వామ్య కులీన సంస్థ, పలుపర్షాలుగా, విభజింపబడింది. 
అత్యున్నతదళకు చెందిన కులీనులు, ప్రతిష్టా సూచకములై న బిరుదులు వహించినారు. రాజు, 
సంస్థానాధీకడు (Duke or Earl), మారిస్‌, శ్రీమంతుడు (00౪౧), మొదలైనవి, 
వ్యక్తుల ప్రతిష్టకు సూచకములు. పెక్కు జాగీర్ణకు వీరు స్వాములు. అధిక సంఖ్యాక మైన 
ఆశ్వికదళాన్ని వీరు యుద్ధంలో (వవేళ పెట్టేవారు. రెండవ వర్గంలోని కులీనులు అధికృత 
మైన బిరుదులు లేనివారు, అనేక (గ్రామాలు పీ్రి స్వామ్యాధికారంలో ఉండేవి. వీరిలో (పతి 
వాడూ ఒక ఆశ్విక దళానికి, నాయకత్వం వహించేవాడు. వీరిని సాధారణంగా, బ్యారన్‌ 
సీన్యక్స్‌, (జాగీరుదారు), లార్జ్‌, ((పభు-స్వామి, ఇత్యాది), పేర్ణతో వ్యవహరించేవారు. 
వీరి తరువాతి వారు రక్షకవీరులు (Knight5). ఒక [గామమో, లేక, [గామ భాగమో 
ఐన జమీను, (పతి రక్షక వీరునికీ స్వామ్యమై ఉండినది. ఇతడు, జమీను అప్పగించిన 
(ప్రభువు సేవలో ఉందేవాడు. అన్నిటిలోను చిన్న పదవిలో ఉన్న వారు, రక్షక వీరుని 
అనుచరులు (39661౯69). పరులకు ఆంగ సీపకులుగా. (Vale మొదట (ప్రారంభించిన, 
ఈ అనుచరులు, తరువాతి కాలంలో జమీను స్వామ్యాన్ని సంపాచెంచుకొని, కులీన వర్గము 
లోని వ్యగ్తలుగా ఏర్పడిరి. వ్యక్తికి గల జాగీరుయొక్క_ విసృతినిబద్టి, అతడు పోషించగల 
,నుబజి, ఈ వర్గ శేణిలో అతని స్థానం నిర్ణయింపబడేది. 


"ననికుల సంఖ 
అ ల 


కై? న వ్రరోపిలో నంన్ల _ చర్చి * యుద్దవీరులు, [శామికులు మాతమే కాక, 
యో నం @ > టూ 
భూస్వాద్యు సమాజంలో, పురోహిత సంస్థ అనే మూడో వర్గముకూడా కలదు. (మత 
సంస్థకు చెందిన) సాంపదాయకులూ, (సంస్థలో లేని) లౌకికులు, ఆని పీఠరిలో రెండు 
అల 


మధ్యయుగాలలో జీవిత పరిస్థితులు అతి కఠినములై ఉండినవి. సాధారణ జీవన 
(ప్రమాణాలు, అత్యంతము తగ్గదశలో ఉండినవి. వ్యవసాయ ప్రక్రియలు పురాతనకాలము 
నాటివి కావడంవల్ల, పస్తూత్చ త్తి కనిష్ట ప్రమాణంలోనే నిలిచింది. “రైతు భూమిపై నడుస్తూ 
ఉంటే, చిరిగిపోయిన బూట్సునుంచి కాలి వేళ్ళు బైటికి వచ్చేవి. అతడు ధరించిన మేజోళ్ళు 
కీలు మండలకు అన్నివైపులా ముక్కలుగా |వేలాడు తుండేవి. జోళ్ళులేని పాదాలతో అతని 
భార్య మంచులో అడుగువేస్తూ ఉంటే, రక్తము అన్నివైపులా [పవహించేది,” అని బెనెట్‌ 


అనే చరి తకారుడు వర్ణించినాడు. “దయాదాక్షిణ్య రహితంగా, స్వ పయోజనార్థం వారిసేవను 


ళం 


a న Vv a Yr కను న Sava గా vy 
గ్రహించినా ఏ. జామీను వ'తాలకు బముల న అ రర పుపుల రీతిగా కొనడమూః 
అ gp క! ధా 
వగ నస్‌ చీ అధ ౧? VAR రా Rg 
అముడమూ, జర్‌గోడి, ఇనుప రయ్బులతో బాధనూ, దీణుం సలవు నిప్పుకండా, విశాంతి 
క aa 
అ 


ఏ ఒలిచేవాడు, (9౫00౯1260౯ 
చ్‌ 7 జో 
చెడ్డ ఒరుదు, వగువుల పంట తణిసేదారులకు తరచు సిదించింది, 
క న 


_ (| క 
అంతులేని యుదము, హింసాకాండ, ర కపొతయు, త మూనభంగము, ఆనాటి |పామాణిక 
5 


మ 
పరిసితులు. యుద్దము, చెట, (కీడా (వదర్శనాలు అవి |పభు అయుక్క్ల పధాన హ్న తిగా 
® ధి - © అ అలా 


ఏర్పడినవి. 


సంకల్పంకాని, అవకాశాలుకాని, సమాజంలోని మూడు వర్గాల వారిలోనూ, రైతులకూ సెని 


(wa 
ల్‌ ఒం 
కులరూ మాత్రమే లేదు. కనుక, నె తిక మత సంబంధములె న | వజల ఆవశళ్యకాలను తీర్చే 


n 
~~ ర [5 
కారుభారం, పురోహిత సంస్థ పె పడింది. మరాసిరె, జ్ఞానానికీ సంబంధించిన |! పజల అవస 
ల న్‌ ఇ 
రాలకు ఉపచరిస్తూ, ఈ పురోహితులు, తమ విశుద్ధ బివితంవల్ణనూ, పాండిత్యము వల్లనూ, 
(పజలలో ధ్రతిష్థను సంపాదించుకొనిరి. పోప్‌ అధంక్షుడుగాగల కై9న్తవ మళవ్యవస్థలోని 
వ్‌ న నే 
న! 


పురోహిత సంస్థ (లేక చర్చి) క్క విధానం, ఒక కమ బద (శేణిగా ఏర్పడింది. జ 
తరగతి పురోహితులతో నిర్మితమైన ఈ విధానంలో, బిషప్పులు, (పెస్పిటర్స్‌, లేక, పూజా 
రులు, డీకన్సు (Deacons) అనేవారు చేరియున్నారు. పూర్యపురో అలో పాంఠతీయ 
గవర్నరుయొక పరిపాలనకు లోనై ఉన్నంత భూ(పాంతం,-*డయో సీస్‌ (Diocese) 
అనే పేరుతో దిషప్‌ అధికారంలో ఉండేది. తన (ప్రాంతంలో పరిపాలన విధానాన్ని, క్రమ 
శిక్షణను, మత సిద్ధాంతాన్ని సరిచూచే బాధ్యత ఇతనిది. ధర్మాదాయముల నుంచి 
(Endowments) వచ్చిన ఆదాయాన్ని [(గహించి ఇతడు, దానిని యు క్తవిధంగా వినియోగ 
వరచేవాడు. పూజారులకు శిక్షణను కలిగించడానికీ, వారి పోషణకూ, తగిన ఏర్పాట్లను 
గావించేవాడు, 

తొలి రోజుల్లో బిషప్పులకు [ప్రభుత్వము నుండి సహాయక |దవ్యం లభించేవి, వారిని 
మత కార్యాల విషయంలో మం|తులుగా, (పభుత్వం వరిగణించేవ. భూసాంమాం వరిదాలన 
అభివృద్ధి అవుతూ రాగా, ఓషప్పులు, రావాధికారులలో కలిసిపోయిరి. పరిపాలన 
సహా, భూములను వారికి అనుదానంగా ఇవ్వడం జరిగింది. ఈ వవఫంగా అసువాశం గాఎ-చిన 
మాన్యాలు, కొంత మత (ప్రయోజనాలకు, కొంత రాజసేనా ప్రయోజనాల! i ఉపయుక్త 
మయ్యేవి. కులీనులకు అనుదానం గావించిన భూముల విషయంలో వలెనే, తత్సదృశములై న 
షరతులు ఈ ధర్మ దాయాలరు కూడా వర్తించేవి. తత్పరిణామాన్ని ఆసరించి. తాత్త్వి 
కంగా వీరు, ఎన్నికల ద్వారా పచ్చినవారే ఐనా, కార్యతః రాజసభలోని కులీన వర్షం నుంచి 
ఏరుకొనబడినవా రే. 

(పెస్పిబీర్లు, డీకనులు, బిషప్పుకు నహవర్తులు. మతసంబంధ మైన పూవావిధానాలను 
నిర్వహించడంలో (పెస్పిటీర్లూ, పరిపాలన నిర్వహణంలో _డీకన్నూ, బిషవ్వుక సహక 
రించేవారు. | 

స్థానిక [పొంతాలు, పట్టణాలు, పట్టణాల వెలుపల ఉండే భవనాలు, మొదలై నచోట్ల 


ఉండే చర్చిలలో, (క్రిందితరగతి పురోవాతులు, ఫాదరీలుగా, మతకార్యాలను నిర్వహించేవారు. 


సంపుటి | ఉపి"చానము Xxiii 
ఎ ఘు 
భూములను ఆనుదానం గావించి, ఈ చర్చిలను స్థాపించిన వారు జాగీరు ప్రభువులు, కాబట్టి, 
ఫాదిరీలూ పురోహితుబూకో కాడా తమకు ఉపకారరులైన ఈ (సభువుంకు ఆ శచరురై. ఉండిరి. 
ఈవిధంగా, Sites చెందిన జమీసు, భూస్వామ్యవిధానములోని బంధనాలతోనహా, 
చర్చి సహాయకులను జాగీరుదారులతో బంధించి వేసింది. 
లౌరెక వ్యక్తుల జొదార్భ్యమువల్లనూ, వారి కార్య [కమాలవల్దనూ, సన్యాసిమఠ ములు, 
లు, మీ ఏర్పడినవి. (ప్రాపంళిక పరినరములతో విసుగుచెందచిన వరులు ఈ సంస్థలలో 
ఆశయాన్ని పొంది, తపశ స్పర్మోలను అభ్యసిస్తూ తమ బివితాలను మతసాధనలకు పతన 
గావించి, జీవితం గడపుతూవచ్చిరి, ఈ మేళాలు సమాజానికి విస్తారమైన సేవచేసినవి, 
భగవద్విశ్వాసమనే, దిక్యజో సతిని (గ్రామనీమలలో వ్యావింపబేసినవి. సార్వజనిక వూశావిధానా 


లను, భ_క్తిసా ధనలను, పవి బీవనమారాలను, పజలకు 
oh 


లను, దేశముయొక్య. అవనరాలను, ఈ మఠాలు (ప్రజలకు విశదం గావించినవి, ఈ మఠ 
సంస్థలలోని నభ్యులు సాధారణంగా, కుఠీనవరానికి చెందిన వ్యక్తులు. 

ఈ మూడు వర్గాయూ, ఆదిలో చాలవరకు, స్వతం!త సంస్థ గా ఉండినా, (క్రమంగా 
అవి ఒక సార్య'తిక ఐక్యవ్యవస్థగా ఏర్పడినవి, ఈ వ్యవస్థకు రోము కేందస్థాన వ మయింది, 
ఇది భూస్వామ్య వ్యవస్థరోని భాగంకాదు రాని, దానితో ఆంతరంగిక నంబంధం కలిగించు 
కొన్నది. 

మధ్యయుగాల దీవతంలో చర్చి |పముఖ కార్య కమాన్ని నిర్వహించింది. వ్యక్తికి 
సంబంధించిన నైతిక (వమాణాలను ఏర్పరచి, మతవాతావరణంలో అతని జీవితం, లగ్నమై 
ఉండడానికి అత డనుసరించపలసిన మకాభ్మిపాయాలను నిర్దేశించింది, జసనంగసుండి మరణం 


Ca 

(3) 

తంలోని (పధాన పురోహితులు నడిపే పవి. త సంసా. 
పవన య యు త కర్మలతో రూడిన విధానమూలంగొ: 


iis లౌ 


ధార్మిక విశ్రాంతి దినములని, (పకటించి, తన్మూలంగా, 


నిరంతర బైన జఒవన సం క్షణనుంచి (ప్రజలకు విశాంతి కలిగించింది. భగపంతుని ఆగ హోసికి, 
Pt కు న. శ్‌ న 
అంతమ మహావిచారణకు (Last Judgement) తప్ప తక్కిన దేనికీ ధయవడని, మొరటు 
5 a RS 
యుద్ధఏరులకు, ఈ పురోహితులు గురువులై, వారి ఆత్మసాక్షికి _పేరణకావిస్తూ ఉండేవారు. 


విధేయులై నవారికి త్యానందము  (Erernal Felicity) సిద్ధి దించే మార్గాలను బంధించివేస్తా 
మని బెదిరిస్తూ, మతపురోహితులు సమాజములోని న్యాయ వవ. త్తిన, [క్రమవ్యవస్థను దృఢంగా 
బలపరచినారు. ఈవిధంగా, రాజకీయార్లోనూ, ఆర్థిక వ్యవహోరాల్లోనూ వీరు ఎక్కువ పలుకు 
బడిని సంహాదించుకొనిరి, [ప్రధాన గపకుపష్ట య వ నం య. 


గ్గ 
రి 
[౬ 
ల 
అలో? 
రి 
oO 
er 
ల్‌ 
న్‌ 
౧0 
లి 
ణా 
AX 
లో 
న 
§ 2) 
వ 
oO 
జకం 
గ్ర 
g 
© 
ts 
G 
(is 
© 
y 
రా 


xxiv భారత స్వారంతోోన్యమ చం [మొచటి 
(పత్యేకమైన సామంతవర్షాలూ, ఆశితదళాలూ ఉండినవి. ఈ సామంతులూ, ఆ్మశితులూ 
భూస్వామ్య సంబంధాలతో, వారికి బద్దులై ఉండిరి. ఈ మతాధికారులు రాజ్యవ్యవహారాలలో 
జోక్యం కలిగించుకొన్నారు. కొందరు యుద్ధాలలో కూడా పాల్గొన్నారు, పెక్కుమంది సలహా 
దారులుగాను, పరిపాలకులుగాను పనిచేసిరి. ఆర్థిక వ్యవహారాల వినియమానికి కూడా చర్చి 
(ప్రయత్నించింది. వస్తువులకు న్యాయమైన ధరలను విధించింది; కుసీద పద్ధతిని (౮94౪) 
రద్దుచేసింది. 

భూస్వామ్యవద్ధతియొక్క ఉత్ప త్తికమము |పకృతిస్వభావము అనే విషయాలలోనే, 
అధికార కేందీకరణము, సార్వభౌమత్వ విఘటనా, అనేవి అధ్యాహార్యములై ఉన్నవి, 
భూస్వామ్య విధానముయొక న్యాయశాస్త్ర, సం|పదాయాల విషయంలో పాండిత్యాధికారం 
వహించిన, మధ్యయుగపు న్యాయశాస్ర్రవే త్త, బ్యూమనోయిర్‌' (Beaumanoir) “పతి 
జాగీరుదారూ (3410౧) తన [పాంతానికి సార్వభౌముడు.” _ అని వచించినాడు. (పతి 
సామంతుడూ స్వంతయుద్ధం గావించే హక్కును ఆచరణలో పెట్టినాడు, సామంతుని 
అనుమతి లేనిదే, అతని ప్రాంతంలో రాజశాసనాలను |వకటించడానికి రాజుకుకూడా అధికారం 
లేదు. పన్నుల విధింపుతోసహా సమస్తమైన శాసన నిర్మాణమూ, సామంతుల అంగీకారంతో, 
ఉన్నత |పభువు యొక్క న్యాయసభలో, ఒక న్యాయదర్శి సంస్థద్వారా, జరుగ వలసిందే. 

శ్యాయనిర్ణయ వినియోగం కూడా విశేందీకరణానికి లోబడిపోయింది. శిరచ్చేద, 
బాహుచ్చేదములకు అర ములైన దండనీతి విషయాలు మాత్రమే రాజసభలో విచారణకు 
వచ్చేవి. చిన్నవిషయాలన్నీ స్థానిక (పభువుల సభలలోనే తీర్మానాన్ని పొందేవి, జాగీరూ, 
గామసమాజమూ, స్థానిక న్యాయనభలుగా పనిచేసేవి. జాగీరు నభలు రైతులందరితోనూ,- 
స్వతంతులూ కృషకదాసులూ కూడా, - ఏర్పడినవి. దండసీతికి సంబంధించిన చిన్న కేనుల 
విషయంలో మాత్రమేకాక, భూముల అనుభవానికీ, సామంతుని వ్యక్తిగత విషయానికీ 
సంబంధించిన (అతడు స్వతంతురై నాకూడా)- శివిల్‌ వివాదాల విషయంలో కూడా, న్యాయ 
నిర్ణయాధికారం, ఈ సభలకు ఉండినది. జాగీరు న్యాయసభల నిర్ణయాలు కృషకదానుల 
విషయంలో మృాతమే, అంతిమ తీర్మానాలు. స్వతంత రైతుల విషయంలో, భూముల 
కట్టుబడికి సంబంధించిన నిర్ణయాన్ని జొగీరుదారు తోసివేయవచ్చు; దండనీతికి సంబంధించిన 
తీర్పులను పునర్విచారణకై , రాజు సభకు పంపవచ్చు. 

భూస్వామ్య ఆర్థిక పద్ధతి సంవృతమైనట్టిది. అతిపురాతనకాలపు వ్యవసాయవిధానము 
దాని ఆధారము, వ్యవసాయంవల్ల కలిగే ఉత్పత్తి స్వల్పమైనది కనుక, మిగిలేది అత్యల్పం, 
ఉత్పతి జీవనాధారానికి మాతమే చాలినది. [గామవాసులు ఉపయోగించగా మిగిలినది, 
జాగీరుదారుకూ అతని ఇంటి సిబ్బందికీ అంద చేస్తూ ఉండిరి, ఆహారపు పంటలేకాక, జనుము, 
ఉన్ని, తోళ్ళు, మొదలై నవి, (గామంలో ఉత్పత్తి గావించేవారు. ఈ సరకులను ఇచ్చి, వీడికి 
బదులుగా ఉప్పు, ఇనుము, సంబారపు దినుసులు, గుడ్డలు, దిగుమతి చేసుకొనేవారు. బజారు 
విస్తీర్ణం పరిమితమైనది; దానిలో లభించే సరకులు కూడా కొద్ది మాత్రమే. 

గ్రామముయొక్క ఆర్థికవిధానం వినిమయమైసడి కాబట్టీ, డబ్బుకూ మూలధనానికీ 
ఉపయోగం లేదు. (శమవభాజనకు, పత్యేకీకరణానికి (Division of labour and 


specialisation) అవకాశం తక్కువ, శ్రామిక గమనశీలతను (110041౯ mobility) 


సంపుటి] ఉపోద్ధాతము xxv 
సమ స్తరంగానూ, ఉద్వత్తంగానూ కూడా (Horizontal and vertical) భూస్వామ్య 
విధానం బహిష్కరించింది. కులీనులు, రైతులు, అనే రండు వర్గాలనూ మధ్య చేర్చడానికి 
వీలుకాని ఆథాతం ఏర్పడింది. గ్రమించి ఉత్పాదనచే సే ఆర్థిక వ్యక్తికీ, యుద్ధంచేసి రాజ్యాన్ని 
పాలించే రాజకీయ వ్య ్తికీగ ల సంబంధం, సేవక స్వాములకుగల సంబంధం. కాబట్టి, 
సహస్వామ్య జీవితానికీ (Community life) సామరస్యానికీ అవకాశమే లేకపోయింది, 

రాజకీయంగా, భూ స్వామ్యవ్యవస్థా (శేణిలోని అంశాలకుగల పరస్పర సంబంధం, 
ధృఢమైనది కాదు, ఏకాత్మకమైన (వతిఅంళమూ ఆర్థికంగా న్వయంపోషకమై, రకకశాఖ 
న్యాయశాఖల పరిపాలన విషయంలో స్వతంత్రమై ఉండినది. కేంద వభుత్వానికీ [ప్రజలకూ 
మధ్యగల జాగీరుదార్డు, (పభుత్వాంతర్షత మైన (ప్రభుత్వంగా ఏర్పడినారు. కనుక, సామంతుల 
పైనా, (గామాల'పెనా రాజుకూ, కేంద పభుత్వానికీ గల అధికారం అల్బమూ దుర్చలమూ, 
ఐనట్టిది. ఐనా, ఇంగ్లాండు దేశానికి ఇది వర్తించదు. ఈ దేశంలో, నార్మన్‌ పరిపాలకులు 
భూస్వాముల అధీనంలోని రైతులపై (ప్రత్యక్షమైన అధికారాన్ని నెరపుతుండేవారు. తక్కిన 
యూరోపుభాగంలో ని పరిపాలకులు ఈవిధంగా, [ప్రభువుల జాగీర్లలోని |పజలకు (ప్రత్యక్షమైన 
ఆదేళాలను, ఆజ్ఞలను ఇవ్వలేకుండిరి. 

సార్వభౌమాధికారం కలిగిన [గామరాజత్వాల (Village monarchies) సంపుటీ 
కరణమే, మధ్యయుగాలనాటి యూరోపు దేశాలు అని వర్ణించడం, అతిశయో క్తి కాదు, మరిన్నీ, 
భూస్వామియొక , రాజకీయ సైనిక (పయోజనాలకు, (గామముయొక్క. కార్యకలాపమంతా 
ఆనుషంగికంగా ఏర్పడినదనడం కూడా, వాస్తవమే. |పతిచిన్నగామముయొక్క. రాజత్వమూ 
చక్కని వ్యవస్థగా ఏర్పడి, నిలిచియున్నంత కాలమూ, సమర్థమైన యంతంవలె నడిచింది. 
దాని ఆచార వ్యవహారాలూ, వినియమాలూ నిష్కృష్టమైనవి ; సర్వ[గ్రాహకములై నవి. ఎట్టి 
దురాశ్నేపణాలేక, (ప్రజలు వాటిని గౌరవించి, పాటించినారు. వాటిని అత్మికమించినవారు 
స్మృకమంగా ఏర్పడిన న్యాయసభల శిక్షకు గురిఐనారు. సామంతులతోనూ, స్వతం్యత కర్షకుల 
_తోనూ, ఏర్పడిన [గ్రామసమాజము, లేక, |పభుసభ, అనే శాసన నిర్మాణ సంఘాలు, ఆటంకొ 
లకు గురికాకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించినవి. ఈ శాసనాలను కార్యరూపంలో 
(పవర్తింపచే సే కార్యనిర్వాహకుడు, తనిథీదార్డు, మొదలై నవారు తమ క ర్రవ్యాలను విశ్వాస 
పాత్రంగా నెరవేర్చేవారు. ఆనాడు, (పమాణములని అంగీకరింవబడిన ఆచారాలను, న్యాయా 
లను అనుసరించి, వ్య క్రిగతములై న దాక్షిణ్యాలకు, ద్వేషాలకు, లోబడక, న్యాయాధీపల 
వర్గము, దండసీతికి (చిన్న కేసుల విషయంలో) శివిల్‌ వ్యవహారాలకు సంబంధించిన విషయా 
లను పరిశీలించి, న్యాయనిక్టయాన్ని గావించేవారు. 

మతవిషయంలో, సంఘమూ, వ్యక్తులూ కూడా, చర్చి (ప్రభావానికి గాఢంగా లోబడి 
ఊండినారు. కాని, చర్చియొక్క ప్రభావం, (పధానములై న అవధుల పరిమితిలోనే (పవృత్త 
మయ్యేది. చర్చి మతతత్త్వ సిద్ధాంతాలకు ఆధారాలైన |క్రిక్సియన్‌ శాస్తారిలు, చాలవరకు, 
ఆత్మసాధన దర్శకములైన |గంథాలు, వ్యక్తి యొక్క_ బాహ్యపవర్తనకంచటె, అతని ఆంతర 
జీవితంపై వీటికి సంబంధ మెక్కువ. అట్లే, మానసిక (ప్రవృత్తులను, ఆత్మసొందర్యాన్ని, 
ఈ శాస్త్రాలు 'పధానంగా [గహించిన వేకాని, వ్యక్తి (పవ ర్త్షనలోని ఆంశాలను కాదు. కనుక, 
వాము వారసత్వము, ఆస్తి వర్గీకరణము, వ్యక్తి యొక్క స్థాన్నప్రతిష్టలు,- మొదలైన 


"IV 


విషయారో చరి, ఏవిధమైన నియమాలనూ య ధరుశాసో కమెన నాయం 
(9) = య లాజ్‌ 
(| wa ల న శ లవి 
విధించిన నియమాలూ, వినియమాలూ, చర్చియొక్క అధికారం కై ఆధారపడి రట్టు... కాని, 
జీ 2 జ (| చీ బ్‌ Cuan 
టిని ఆఇషపీంచవచు,; ధర్మశాస్త్రంలో నిహిత మెయున్న భగవదాదెశాలసుబట్టి, పుసనర్విమర్శ 


పరిపాలనయొక్క_ (ప్రబల లక్షణం, దాని ప్యథగాత్మకత ((పత్యేకతా 
నూ వ సే టల 
వాదం) కాని, సర్వార్గవాదాన్ని (Universalism) అంగీకరించడ పల్ల, దాని తీవ 


తగ్గింది; కొంత మార్డ వాన్ని పొందింది. ఈ సర్వార్థవాదానికి మూలాధారాలు, మధ్యయుగాల 


సంన్క -తిలో ఉన్నవి. సర్వవ్యా వ్రమైన రోమన్‌ స్మామాజ్యమనే భావం సాహసోద్యములై. న 
La) a 
రాజుల హృద దసనూలలో మెదుల్తూ, పావీన సంపదాయాలను పు నరు్జీవింపచేయవలె: నని వారిని 


(పేలీవిస్తూ ఉండింది, యూరోపులోనివా రందరికీ సమానమైయున్న మతవిశ్వాసము, సాంఘిక 
రాజకీయమైన | డిక్సియన్‌ సమాజ నిర్మాణంవై పు పు, వారి దృష్టి ని ఆకర్షి ంచింది. రోము చర్చి 
అధికారంలో ఏర్పడిన పాళ్చాత్య క్రైస్తవ (పపంచం (Christendom) వారికి ఈ విష 
యంలో ఉదాహరణము. అందరికీ సష పూనములై యున్న మతత త్త ము, సిద్ధాంతాలు, పూజా 
విధానాలు, కర్మలు, [కమిక్షణ, వ్యవస్థావిధానము,- అనేవి, ఐక్యసా ంసాధనకు (ప్రోద్బలం 
కలిగించే త్మీివ్వపచోదక శక్తులు. ల్యాటిన్‌ అనే ఒక్క భాషతో, జక. పాళ్ళపణాళికతో, 
అంతర్జాతీయములై న పాఠళశాలలతో, విశ్వవిద్యాలయాలతో, యూరోపుకాతు లన్నిటికీ, సమా 
నమై ఏర్పడిన విద్యాపణాళిక, వీటిని బలపరిచింది. అంతేకాక, ఆర్థికపరిస్థితులు యూరోపు 
అంతటా. నద్భశములై నవి, జాతీయపృథగాత్మ కత అనే భావం కూడా లేదు 

విపిధదళలలో స్వయంపరి పాలనకు భదతను కలిగించిన భూసా ఎమృవరానము తనే 
[కమబద్ధ(శేజీ వ్యవస్థ, సర్వార్దవాదమనే భావానికి, శ్ఞాఘ్మమైన రీతిగా అనుకూలించింది. 
స్వయంపరిపొలకులైన జాగీరుదార్డు, తమకు కట్టుబడి ఇనాములను ఇచ్చిన శ్రీమంతులు, 
సంస్థా నాధీశులు అనే ఉన్న తవర్గంవారికి, భ క్రి విశ్వాసయక్తు కులె ఉన్నారు. ఈ (పభుపుల 


విషయం కూడా అజ్జిదే, వీరు రాజులకు |[పముఖ గు _త్తదార్హూ, విశ్వాసవ్నాతులై న భృత్యులూ 
ఐనవారు. ఇక, రాజ్యాలన్ననో,- అవి పవిత్ర రోమన్‌ సామాజ్యానికి, సామంతరాశ్యాలుగా 


పరిగణింపబడేవి, [క్రీ అ . 00 రో, షార్టి మాన్‌ పున రుజ్జీఏ= పచేసియుండిన ఈ సామా 
జ్యాన్ని, జర్మన్‌ రాజులు పునర్నిర్మాణము గావించి ఉండిరి. సార్వతిక సార్వభౌమత్వం, 
ఈ సా[మాజ్యానికి కలదని ఊహించుకునేవారు; కాని దాని ఆజ్ఞలు జర్మనీ ఇటలీల సరిహద్దు 
లను దాటి, వ్యాపించలేదు. ఇది, భూస్వామ్య వ వ్యవస్థలోని లౌకికభాగ విషయం. 

ఇక, కె) స్త సవ సంస్థల విషయం, కపి స్రపమరానికి చెందిన పర్ధం, పోపును 
తమ ,(పధానాథికారిగా అత కేకకి కార్డినల్‌ బిషప్‌, ఉన్నతవర్ష పు రోహితులు అనేవారితో 
కూడిన వ్యవస్థ, దానికి క్రిందిది. తరువాతిది, కింది పురోహితుల ఈ వర్గాల పరస్పర 
సంబంధాలు, లౌకిక వ్యవస్థయొక్క. కమ్మళేణిని అనుసరించినవి. 

ఆత్యుచ్చాధికారం ఇరువురికి మ్మాతమే ఉన్నదనే ఆధారసిద్ధాంతం పె, భూస్వామ్య 
వ్యవస్థ ఏర్పడింది. లౌకిక (ప్రభుత్వానికి ఒక అధికారి, మతవ్యవస్థకు కు ఒక అధికారి అని దీని 


నంవుటి] ఉపోదాగిము Xxvii 
లీ ఖు 
భావం. ఈ ఇద్దరిలో వరు మ అనే విషయాన్ని "ఏరిఎచి చాలకాలం, వివాదం 


పోప్‌ అనే భావం, పదమూదో శతాబంలో ఉండినది, కాని, 
(a 


జరిగంది, అత్యుచ్చాథికారి 
శ్రీ ఘకాలంలో నే పరిస్థితులు వ మారినవి. పోపును అత్యుచ్చాథికారిగా గుర్తించడానికి రాజులు 
నిరాకరించిరి. 

వట్టిణ టీబిలోం : భూస్వామ్య సంభ ఘం, [వధానంగా, గ్రామీణమైనట్టి కటివ, కాని, సంఘంలో 
ఒక న (ప్రయోజనకర మైన ఒక వరిణామం జరుగుతూ వచ్చింది. నాగరీక్రరణమనేదే 
(Urbanization) ఈ వరిణామం. తుదకు భూస్వామ్య వ్యవస్థను నశింపచేయడానికీ, 
భూస్వామ్య సమాజానికి రూపాంతరం కలిగించడాసికీ, జాతీయ సంస్థల ఉదయానికి అను 
కూలమైన మార్గాన్ని కల్పించడానికీ, ఈ నాగరీకరణమే హేతువు. ఇట్టి పరిణామాలు భారత 
దేశంలో, పందొమ్మిదో శతాద్దాదికాలంపరకు జరుగలేదు. కాఒట్టి, దీని అభివృద్ధికి మూలము 
లైన హేతువులను, యూరోపు సంఘాల్లో గొప్ప మార్చును తెచ్చిన (పృ కియలను అర్హం చేను 
కోవడం (వయోజనకర మైనది, 

రోము సా|మాజ్యాన్ని అంతమొందించిన అనాగరక జాతుల దండయాత్రలు, రోము 
సామాజ్యములోని నగరాలను నాళం గావించినవి. ఆదికాలపు జాతుల [గ్రామీ వ్యవస్థకు, 
యూరోపు దిగజారిపోవడానికి కూడా, వారే కారకులు, కాని, వలన వచ్చే జాతుల (ప్రవా 
హమూ, దోవిడులూ, ఆగిపోయి, వలస వచ్చినవారు ఇశంలో నెలకొని స్థిరపడడంతో, 
నూతన శక్తులు, [కొత్తపునాదులపై, నగర జీవితాన్ని మరల నిర్మించడానికి (ప్రారంభించినవి, 
(పథమంలో జాగీరుకూ పట్టణానికీ ఎక్కువ భేదం ఉండేదికాదు. వ్యాపారము, పరిశ్రమలు, 
వ్యవసాయానికి అధీనములై ఉండేవి, (గ్రామం స్వయంపోషణ సమర్థమై ఉండేది. [గామం 
లోని చేతిపని వాండ్లు, అవసరములై న సామాన్య వస్తువులను తయారు శేసేవారు. 

కాని, (గ్రామంయుక్కు స్వ యంపోష కత్వానికి వికుద స్టములై న నూతనావసరాలు పొడ 
చూవినవి. ఇంగ్రండు పె జరిగిన కనుల iDanish) దండయూ తలవర్ణను, ఉ త్తరఖండాల 


జాతులు యూరోవు ఉత్తరదేశాలలోకి చొచ్చుకొని రాఎడంపల్టను, (ప్రజలు గాఢములై న నీటి 

కందకాలతో ఆవరింపబడిన కోటలలోనూ, దుర్గాలలోనూ, తలదాచుకోనలసి వచ్చింది. 

ఈవిధంగా, (ప్రజలు ఒకచోట అసంఖ్యాకంగా చేరడానికి, నగరాలు ఏర్పడడానికీ, యుద్దములూ, 
అర్య ఇర ఆల, 


హింసాకాండలూ హేతువులై నాయి. కె కె” స్త సవమకఠాలు స్థాపింపబడడం రెండవ స్‌ 
ఈ మఠాలలో లభించిన శాంతి స్రైర్యములు కారణాలుగా, ఆవి కళలకు, చేతిపనులకు క్రేందము 


(© 


లైనవి. మరిన్నీ, లౌకిక పురోహిత వర్గాలలోని పెద్దపొలాలు కట్టుబడిదార్భకు స్థానములు 
మ్మొ ఆ్‌ 


కావడంవల్ల , కొన్ని (ప్రదేశాలు డ్రాముఖ్యం వహించి, పజలను ఆకర్షి వకు “అంతేకాక కాక్‌, 


నదుల రేవులు, బాటల కలయిక, నదీకీరము, క మొదలై న భౌగో శిక స్థానాలు, 


వర్తక వ్యాపారాలకు అనుకూలములై న సౌకర్యాలను సిద్ధి దింపచేసినవి. 

పప్టణాలయొక్క- జీవితం పర్మిశమలలోను, వర్తకంఠో నూ నిహితమైఉంది. వాటి 
పునరుద్ది నము, అభివృద్ధి, అనేవి మధ్యయుగ చరితలోని షు భగ్నం కావించిన 
స్ఫోటక శక్తులు. పదకొండో శతాబ్దంలో శ వర్తకంతో ఈ ఈ పరి రాగ సం కలిగింది. ఇంగ్లండును, 


సిసిలీని, నార్మనులు జయించడము, పోర్చు గలులో డ్రాయన్‌ అధికారము ఉదయం 


xxviii భారత స్వాతంత్ర్యోద్యమ చరి[త [మొడటి 
స్పెయినులోని మూరులను [కిశ్చియనులు జయించడము,- అనే సంఘటనలు [(పపంచయాత, 
సాహసోద్యమము అనే చైతన్య శక్తిని బహిర్గత మొనర్చినవి. ఇది వర్తకములో [ప్రయోజన 
కరములై న ఫలితాలను తెచ్చింది. ఇంగ్లాండు, ఫ్రాన్సు, 'స్పెయిను, మధ్యధరా సమ్నుద 
రాజ్యాలు, ఒకటిగా బంధింపబడినవి, వస్త్రములు, పట్టు, ఉన్ని, లోహపు సరకులు, ఆయు 
ధాలు, బార్బరీ ప్రాంతపు గుర్రాలు, నారింజపండు, దబ్బకాయలు (Citron), [దాక్షసారా,- 
మొదలైన సరకులతో ఈ (పాంతాలలో పర్యటనము ఆరంభించిరి. 

ఆ తర్వాత తై9న్తవుల ధార్మిక యుద్ధములు ఆరంభమైనవి. ఈ యుద్ధాలు, మొరటు 
వారు, వెనుకబడినవారూఐన, యూరోపుజాతివారికి, ఉన్నత నాగరికతగల (ప్రాగ్దేశాలవారితో 
సంపర్కం ఏర్పరచింది. మతసంబంధ మైన ఈ యుద్ధాలు వర్తకానికి 'పోద్బలం కావించిసవి. 
వేనిస్‌, జినోవా, వీసా, బార్సిలోనా, మార్చేల్స్‌, దేశీయులై న వర్తకులు, (ప్రాగ్దేశాల భోగ 
వస్తువులను కొని, యూరోపుదేశాలలో అంతటా పంచిపెట్టినారు. డ్యామస్‌కస్‌, బాగ్దాద్‌, 
ఈజిప్టు, ఇరాన్‌, ఇండియా, చై నాదేశాలనుంచి లెవాంట్‌ రేవులకు, సార్థవాహులు తెచ్చిన 
సరకు లివి. వ ర్తకమార్గాలలోను, బుద్ధిమంతులై న భూస్వాములు తమ యుద్ధవీరులతో శాంతి 
భద్రతలను నెలకొల్పిన (పదేశాలలోను, భగవన్మందిరముయొక పవి తస్థానములలోను, 

వస్తువుల అమ్మకానికి సంతలు ఏర్పా చైనవి. 

వర్తకముయొక్క_ |పేరకశ క్రివల్ల |గామాలకూ పట్టణాలకూ మధ్య రాకపోకలకు 
చైతన్యం కలిగింది. తొలిరోజులలో (గామపరి శ్రమలు వ్యవసాయానికి, కేవలం. అధీన కార్య 
[క్రమాలుగా ఉండేవి, జాగీరులోని వ్యక్తి, తన ఇంటిని తాను కట్టుకొని, తనకు అవసరమైన 
నూలును వడికి, వస్త్రాన్ని నేసుకొని, కాలిజోళ్ళను కుట్టుకొని, తన సాధనాలను తాను తయారు 
చేసుకొని, పొలాన్ని సేద్యం చేనుకొని, కాలం వెళ్ళబుచ్చేవాడు, రాజులకు చెందిన పెద్ద 
జాగిరులలో (పధాన సామంతులు, చర్చి అధికారులు, నిర్వహించిన వస్తూత్పత్తి విధానం 
విస్త తమై, (శ్రమవిభాజనంతోనూ, (శ్రమ (వత్యేకీకరణంతోనూ కూడి ఉండినది. ఉత్పాదనలో 
సిద్ధించిన అదనపు సరకు ర్రేతులకు సంతోషాన్ని కలిగించింది. వర్తకం, పునరుజ్జీవనం 
పొందడంవల్ణ , నగరాలలోనికి డబ్బు చేరింది. మరిన్నీ, (గామీణమైన అదనపు సరకులూ, 
నగరంలోని చేతిపనివాండ్లు తయారు చేసిన వస్తువులూ, పరస్పరం మార్చుకోవడం సెరిగింది. 

వర్తకము, పర్మిశమలు అభివృద్ధి కావడంతో, పట్టణ (వదేశాలలో సుదూర వ్యాపకము 
లైన పరివర్తనములు కలిగినవి, మధ్యయుగాల తొలిరోజుల్లో ఆనేక పట్టణాలు, కందక 
పరివృతములై న కూడలి [పదేశాలుగానో, భ్యదపరుపబడిన ఆవరణములుగానో, ఉండినవి, 
ఉత్తర యూరోపునుంచి వచ్చిన, రాత్రి దొంగల దాహక చాడులనుంచి రై తువర్గాన్ని రక్షించ 
డానికై, ఆంగ్లదేశంలోనూ యూరోపులోనూ, కోటలతో కూడిన (గ్రామాలు నిర్మింపబడినవి. 
కొంతకాలానికి (గ్రామస్థానాలు, వర్తకులనూ, శిల్పులనూ, ఆకర్షించినవి. వీరు వచ్చి, కోట 
గోడల వెలుపల నెలవులను ఏర్పరచుకొని, వ్యాపార కేందాలనూ, నివాసగృహాలనూ స్థా పించు 
కొనిరి. వర్తకులు ఈ ప్రదేశాలలో గుమిగూడిరి. వీరు సంఖ్యలో [క్రమంగా ఆభివృద్ధిచెందడ మే 
కాక, ఆర్థికంగా అభివృద్ధి చెందిరి. ఆత్మరక్షణార్థం గోడలను కట్టుకొని, పూజానిమి త్తం 
చర్చిలను నిర్మించుకోవడ మేకాక, తమకు ఆవళ్యకములై న సంస్థలను కూడా ఏర్పచుకొనిరి. 

పదకొండో శతాబ్దంలో వర్తకము పునరుజ్జీవం కావడంతో, రెండు (ప్రవాహాలు 


సంపుటి] ఉపోర్హాతము xxix 
యూరోపుమీదుగా నడచినవి. ఉ త్తరంలోని స్కాండినేవియన్‌ దేశాలనుంచి కాంస్టాంటినోపుల్‌ 
వైపునకు ఒకటి, మధ్యధరాసమ్ముద ప్రాంతాలనుంచి, పక్చిమ యూరోపుకు మరియొకటి, 
రెండు వర్తక [పవాహాలు బయలుదేరినవి. కాంస్టాంటినోపుల్‌ నగరానికి ఉద్దీగా (ఉక్టీగా), 
నూరువేల జనసంఖ్యగల నగరాలు ఏర్పడినవి. ఈ నగరాలలో మూలధనం పెరిగింది; 
కళలూ శిల్పాలూ ఇతోధికంగా పెరిగినవి ; (పల్యేకీకరణం వేగంగా ముందుకు సాగింది. 
వ్యాపార వ్యవస్థకు సంబంధించిన పద్ధతులలోను, వర్తక సంబంధమైన కౌశలంలోను, వారు 
పురోభివృద్ధిని పొందిరి. ఇటలీ వర్తకులు ఇచ్చటి సంతలకు తరచు వచ్చేవారు ; ఇటలీ 
బ్యాంకర్లు యూరోపు రాజులకు ధనసహాయం కావించేవారు. 

ఈవిధంగా, ఇటలీనగర ఆర్థిక వ్యవస్థ యొక్క [ప్రభావం ఉత్తరంగా వ్యాపించింది, 
అ స్తిపట్టణపు చిన్నకుసీదులు మొదలుకొని, లొందార్జీలోని గొప్ప బ్యాంకులవరకూగల ఇటలీ 
వి తసహాయకులందరూ (Financier), యూరోపుఖండ మందంతటా, తమ వడ్డీవ్యాపారాన్ని 
సాగిస్తూ వచ్చిరి. ఉ త్తరభాగంలో జరుగుతున్న నాగరీకరణ ఉద్యమానికి, ఈ ఇటాలియన్‌ 
మూలధనము నూతనచై తన్యశ క్తి ని ఆపాదించింది. 1870 లో, పదహైదు లక్షలకు మించని 
జనసంఖ్యగల ఇంగ్లాండులో, రాజసన్నదు పడసిన పట్టణాలు, వంద ఏర్పడి ఉండినవి, 
వస్తువిషయక విశేషజ్ఞత కూడా చాల అభివృద్ధి చెందినది. ఒక్క. ప్యారిస్‌ నగరములోనే 
నూటయాభై కి పైగా వివిధములైన వృత్తివిద్య లుండినవి. 

ఉ త్రరభాగములోని పట్టణాలు, మొదట దక్షిణములోని పట్టణాలకందె, తక్కువ 
జనాధాతో ఉండినమాట వాస్తవమే, పదమూడోళ తాబ్దపు లండనునగరంలోని జనాభా 25000 
కంటె తక్కువై ఉండడం, ఇందుకు ఉదాహరణం, (గ్రామానికీ పట్టణానికీగల భేదం కూడా 
అంత ఎక్కువగా లేదు. రెండూ భూస్వామ్య వ్యవస్థావిధానంలోనివే కావడంవల్ల, సదృశము 
లైన పభారాలరు, (పతిబంధాలకు లోనై ఉండినవి, [దవ్యము ఎక్కువ చెలామణిలో ఉండడము 
వల్ల ను, అభివృద్ధి కలగడంవల్లను పట్టణాలకూ (గామాలకూ కూడా భూస్వామ్యవ్యవస్థా బంధ 
నాల నుంచి విమోచనం కలిగింది. [గామాలు స్వతంత కర్షకులకు నిలయాలై నాయి. వీరి 
భూముల అనుభవానికి సంబంధించిన కట్టుబళ్ళు నిర్బంధ సేవను విధించలేదు. వీరు పొలాలకు 
బంధితులై ఉండడం కూడా అవసరంలేదు. భూస్వాముల (పతిష్టా ప్రాబల్యం బలహీనమయి, 
కరారులకు [ప్రాధాన్యం ఏర్పడింది. 

పట్టణాలలోని వర్తకుల మూలధనం అభివృద్ధి చెందడంతో, వారికి లాభాలపై తీ|వాస క్తి 
కూడా ఎక్కువయింది. వడ్డీ వ్యాపారము, బ్యాంకింగు, ఇతర వి త్తసంబంధమైన కార్య్మ్యకమాలు 
(ముఖ్యంగా), ఎగుమతి వ్యాపార విన్తరణము, భూములు, పరిశ్రమలు,- మొదలై నవాటిలో 
తమ మూలధనాన్ని పెట్టుబడిచేస్తూ వచ్చిరి. 

పట్టణాలలో ఉదయించిన స్వాతంత్ర్యోద్యమం వ ర్తకాభివృద్ధివల్ల సిద్ధించిన ఫలితా 
లన్నిటిలోను పధానమైనది. పౌరసంస్థలు ఏర్పడిన ఇంగ్లాండు పట్టణాలూ (Boroughs), 
యూరోపుఖండంలోని కమ్యూనులూ (Communes), లౌకిక మతసంబంధములైన భూస్వా 
ముల అధికాఠభారం నుంచి, స్వాతంత్ర్యాన్ని సాధించుకొన్నవి. కొన్ని సందర్భాల్లో, 
సంఘర్షణల మూలంగానూ, విష్ణవం ద్వారానూ, తమ స్వేచ్చను వీరు సంపాదించుకొనిరి. 
ఈ పరిస్థితులు చాలవరకు చర్చికి చెందిన జాగీరులలో జరిగింది. ఇతర సందర్భాల్లో, తమ 


శా 


అత (ఆల్‌ (జీ 


జో 


WWM Vue ait 
Gag uh యు సా 


Guild), 


అ 
pos 


an 
al 


cE 
101 ఆ 
| (2. 


7 
సి 


గ 


ye 


gM 
OT 


కు 
ఒలు ఐన, నిగమ 


మెడియున్నవి. (వతి 


en 


౧ 0 
Mana 
Te NS 
(1 న్‌ 
3 m3 
సం XE 
se హై 

ఖు 
ము. 
2 గీ 
= 9 
న 
0 

సెట్టి 
స్‌ 
గ్‌ 
3 
గ్‌ నన 
ba 
న 
38 
గ్‌ న 
da 
3 | 
య ౫ 
సై 
53 గ 
నం స 
తో 2) 

స 
3 sy 
5 9 
wes 
శప? YP 
ర్‌ ఫ్‌ 
గ స్తీ 
నె 
అశు 
క్‌ 
స్‌ 


సాతంతన 


నారు. 


శ వన న 
మ ww 


“లి 


ఎ 


షరా 
fe ne] 
ణా 
aD or] 
3 
2 
I 
జ్‌ న 
yy 2 
౮ గీ 
wa =) 
చ 
స్‌ 
1. 
Pn 
జ్జ 
చ dh 
Es 
3 
0 
సళ 
he 2 
ష్‌ న్‌! 
2 B 
9 3g 
గ 3 
- జ 
న 5 
3g XK 
93 o 
ఈ ఏ 


కారులూ, 


టా 


రువార్డూ రాజా 


జాగి 


సంర 2 x 
msi 2 
కన fA ౧౫ 
sah 
3 0 
క ౯ 
8B 
య ¥ 
[7 Ya 
|) ల న 
3 49 
w a2 2 
fn 9 డ్‌ 
yg వి 
0 3 5 
న na న్స 
6 ఖఅ ౫ 
ఆ 62౯ 
9 bh ౧ 
Bem 
a౭ io హై 
RE 
a9“ 
h లా లి 
JE 
iE 
b లో he 
3 5 Ee 
13 డ్రి వ 
చి డి 
3 ta 
hd ge 
య i 
యే 
లే 1 గి 
౧206 o 
గ్‌ 91 
2 g A 
సీ ౧1౧4 


_నంపుటి] ఉపోద్ధాతము xxxi 


ష్‌ 
లను ఎన్నుకొనే హక్కు, నగర పరిపాలన విధానాన్ని తామే య. హక్కు, 
వఠకులూ శిల్చుమూ, తమతమ గిస్టులను స్టోపించుకొనే నే హరు_, మొవలెనవాటిని, శాసన 
జ తం, నగరాలకు |పసాదించింది. 


(వవ ర్తించింది. యూరోపు తొలిరోజుల ఆర్థికవ్యవస్థ, (గ్రామంపై ఆధారపడినట్టిది. తరువాతి 
మధ్యయుగాలలో నగర అర్టిక a సీమాశిక జీవితంపై |పాబల్యము ఏర్పడింది. 
ఆకాలంలో, రాజకీయ వ్యపస్థలో (గా మమొక న్వతంతమైన ఏకాత్మకభాగం. ఈనాడు,- 
నగరము, తనకుగల రక్షణలను సమర్థిఐ చుకొంటూ, శాతీయ రాజ్యతంతానికిగల అంగాలను 
కలిగి, ఇతర నగరాలతోగల పరన్నర సంబంధాల్లో తన |పయోజ జనాలను జాగరూకతతో 
రకించుకొంటూ, చాలవరకు, ఒక నె సార్వభౌమ గణరాజ్యంగా సిద్ధించింది. (గామసీమల నుంచి 


(a 


భూస్వామ్యవిధానపు అరాజకత్వం వెనుకకు తగుతుండగ్యా సగరాలు భూస్వామ్యువిధానపు 


కట్టుబడి ఇనాముల స్థానాన్ని ఆకమించుకి కొన్నవి. యూరోవులోని కొన్ని భాగాల్లో, ఇటలీ 
ఇండుక కు నిదర్శనం - ఈ నగర వరిపాలన సంన్లలు, దేశముయొక్కు ఐకా బన్ని భగ్న వరచ 
నికి తగినంత శక్తి వంతములై నాయి. ఇతరదేశాలలోని కేంద|వభుత్వాలు, ఈ నగర 

re కొంతకుకొంత, తన అధికారాజ్ఞలకు లోబరవింది. ఈ పభుశ్వాధికార (వవృత్తి 
కొన్నిచోట్ల ఎక్కువగను, కొన్ని చోట్ల తక్కువగను, ఉండింది, 

నగరాలలోని ఆంతరంగిక సామాజిక వ్యవస్థ , భూస్వామ్య జాగీరులలోని సామాజిక 
వ్యవస్థకు భిన్నమైనది. వర్తక గిబ్జులు అని వ్యవహరింపబడే వర్తకసంఘాల పై పట్టణాల 
ర వస్త ఆధారపడింది. పష్టణవ్యాపారమునకు సంబంధించిన వకస్వామ్యం, గిర్జులలో , 
నిహితమై ఉంది. గిభ్టయొక్క హక్కులు శాననవ్వతంు ద్వారా రక్షితమై యున్నవి. సహ 
జట్టు లేరా! ary (Collective bargaining), ఉర్తే జనపరిచి, (శేయోసుఘము 
యొక్క. ధర్మాలను నిర్వహించింది, శీలము ఆర్థి రిక కర్తవా వ్యాలకు సంబంథధించినవాటిలో, 
పరి్మిశమల పైనా వర్తకంపెనా, అధికారం వహించి వాటిని. వినిమయపరచడం ముఖ్య 
మైనది. వస్తువుల ధరలను నిర్ణయించడానికై, అత్యవనర శాసనాలను, లేక, న్యాయదర్శి 
వగ్గాన్ని ఏర్పరచింది. 

కొని, వర్తక గిర్జుల కార్యకలాపాలు ఆర్థికవ్య వహారాలకు మా(తమే పరిమితం కాలేదు. 
తమ రాజకీయపు హక్కులను నెరపడంలో, సమ్మగ నగరవానుల సంఘంలో నభ్వులుగా, 
మొదటి రోజుల్లో, వీరు పాల్గొంటూ వచ్చిరి. కాని, తుదిపరిణామంగా, సమస్తమైన రాజకీయ 
శక్తినీ ఏకస్వామ్యంగా చేసుకొన్న విశిష్ట సంఘంగా ఇది సిద్ధించింది. సామాన్యులకు a 
వర్గాలవారికి, శ్రామికులకు, పరిపాలన విధానంలో భాగం లేకుండా చేసిరి. ఇ 
కారాలుగల మధ్యమ తరగతి వర్గమే కులీనులకు రైతులకు మధ్యలో ఉండే 'పజావర్గం,- 
“బూర్‌ ష్వా” అనేది. bas సాధారణసభ, లేక, * బూర్‌ ష్వాసీ” అని వ వ్యవ వహరింవబడే 
మధ్యమ తరగతి, [పజావర్గము యొక. సభద్యారా, తమ అధికారాన్ని నెళ శీవారు. , పభుతోం 
ద్యోగులను, rer ఎన్నుకోవడం ఈ నభలయొక్క్ల (పధాన కర్తవ్యం. 
ఈ అధికారులతో ఏర్పడినదే, (పామాణిక మైన ఆంగ్లదేశ నగరాలలో వీరిని 
“మేయస్థ' (Mayors), “అల్ఞర్‌ మేన్‌” (Alderman), లేక “జేమ్‌లిఫ్‌ ఫ్‌ (Bailiffsy అని 


xxxii ఛారత స్వాతం|త్రోద్యమ చరి[త [మొదటి 
పిలిచేవారు. (ఫ్రాన్సులో వీరిని “కౌన్సెలర్స్‌' (Counsellors), ‘జూరర5' (Jurors), 
లేక, 'సిండిక్‌్‌' (SYNndics5), అని వ్యవహరించేవారు. పరిశ్రమలను వినిమయపరచడానిక్రై 
అత్యవసర శాసనాలనుచేయడము, మునిసిపల్‌ వితాన్ని పరిపాలించడము, సైన్యంపై అధికారం 
వహించి నడపడము, రక్షణకు ఆవశ్యకములై న కట్టుదిట్టాలను కావించడము,- వీరి కర్తవ్యాలు. 
శివిల్‌ వ్యపహారాలకూ, [కిమినల్‌ ఫిర్యాదులకూ సంబంధించిన వ్యవహారాలను విచారణచేసి, 
(ప్రజలకు న్యాయాన్ని కలిగించడం, అన్నిటికంటె ముఖ్యమైన వీరి ఉద్యోగ ధర్మం. 

ఆహార పదార్థాలను సేకరించి పెట్టడము, నగరరక్షణ, అనే రెండూ, నగరపాలకుల 
(ప్రధాన సమస్యలు. రెండూ ధనవ్యయముతో కూడినవే. కనుక అధిక మైన ఈ |పభారాలను 
ఒదిగించగల వి శ్రీయవిధానాన్ని అభివృద్ధిపరచడం ఆవసరమయింది. ఈ సమస్యాపరిష్కారం 
మునిసిపల్‌ పన్నులను విధించడంతో సాధ్యమయింది. ఇవి నగరవానుల ఆస్తిపై విధించ 
బడిన [ప్రత్యక్షపు పన్నులు లేక, నగరాలను (ప్రవేశించే వర్తకసరకుల పై విధించే అపత్యక్ష 
మైన పన్నులు కావచ్చు. ఆహార పదార్థాల దిగుమతిని, వాటి అమ్మకపు ధరలను, బజారుల 
వినియమంతో, అదుపులో పెట్టినారు. కోటగోడల నిర్మాణము, కందక నిర్మాణము, ఆయు 
ధాలను కొనడము, మొదలై నవాటి ద్వారా నగరరక్షణకు (శద్ధవహించిరి. 

వర్తక గిల్జులు అభివృద్ధి చెందడానికి వ్యాపారాభివృద్ధి హేతువయింది. వృ త్తివిద్యలలో 
నిపుణులై నవారి “వృ త్తిగిల్లుల' పునాదులు ఏర్పడడానికి, పర్మిశమాభివృద్ధి ఉత్తే జకమయింది. 
“మధ్యయుగాల “బూర్జువా” నాగరకత అంతటిలోను, అత్యంతము అర్థవంత మైనది, నవీన 
మైనది, ఈ కార్మికుల గిల్జుల స్థాపన.” మధ్యయుగ ఆర్థికప్యవన్థకు వీటి (ప్రభావం, గాఢంగా 
తాకింది, 

యజమానులు, కూలివాళ్ళు (04౯౧6? men), అభ్యాసకులు (Apprentice) అనే 
నూడువర్గాల సభ్యులతో వృ త్తిగిల్జులు ఏర్పడినవి, ప్రతి వృ త్తివిద్యకూ (పత్యేకమైన గిల్డు 
ఏర్పడింది. ఆ విద్యను నేర్వదలచుకొన్నవా డెవ్వడూ ఆ గిల్బులో సభ్యుడుగా చేరక, విద్యను 
నేర్చుకోలేడు, వృ త్తివిద్యను కాంక్షించేవాడు, గిల్జులో అభ్యాసకుడుగా చేరుతాడు. ఉమేద్‌ 
వారుగా పనిచేయక, ఎవ్వడూ ఆ విద్యలో నిపుణుడు కాలేదు. ఒక వ్యక్తిని వృ త్రివిద్యలో 
శిక్షణకు అంగీకరించడం, (శద్ధాభక్తులతో కూడిన, బహిరంగ మైన ఒక కరారు. రెండుపకాల 
పైనా, పరస్పర కర్తవ్యాలను ఈ కరారు విధిస్తుంది. వృ త్తివిద్యా శిక్షణ అనేది, భావికాలంలో 
అవసరమైన నిపుణుల సంఖ్యనుబట్టి, నిష్కర్షగా పరిమితమౌతుంది, అంతేకాక, ఆ వృత్తిని 
నిర్వహించేవారి ఏక స్వామ్యము ఈ వృత్తి అనే ఊద్దేశంపై ఆధారపడింది, ఐనప్పటికీ, 
ఈ నిర్బంధాలు కులవర్గాలవలె అచ్చులలో నిలిచిపోలేదు. వృ త్తివిద్యకు (వవీణుడైన యజ 
మానుని కుమారుల విషయంళో తప్ప, ఆనువంశీయత (Heredity), మరివ్వరి విషయం 
లోనూ గుర్తించబడలేదు. వృ త్తివిద్యలకు [ప్రవేశం అన్నివర్గాలవారికీ వి స్తరించిఉండినది. 

వృత్తివిద్య అభ్యాసకాలం, సాధారణంగా దీర్స మైనది. ఆయా విద్యనుబట్టి, మూడు 
మొదలు పం డెండు సంవత్సరాల కాలం పట్టేది. అభ్యాసకునికి ఆహారాన్నీ, వసతినీ, విద్యకు 
సంబంధించిన విజ్ఞాన _ప్మకియలలో శిక్షణనూ, అభ్యాసకుల తరిఫీదుకు అవసరములై న ఇతర 
సౌకర్యాలనూ, ఏర్పాటుచేయడం, గురువుయొక్క కర్తవ్యం. అభ్యానకుని సక్రమప్రవర్తనకు, 
విద్యలో మంచి సామర్థ్యాన్ని పొందడానికి గురువు బాధ్యుడు, అభ్యాసకుడు అక్రమంగా 


సంపుటి] ఉపోద్దూతము xxxili 


|పవర్తి ర్తించినట్టయితే, అతనిని శిక్షించే అధికారం గురువుకు ఉండినది. గురువుపట్లి వినయ 
విధేయతలతో నడచుకొంటూ, అతనికి విశ్వాసప్యాతుడై ఉండడం, అభ్యాసకున 
గురువు ఇంటిలో వనులుచేయడం కూడా ఆభ్యాసకుని క ర్తవ్యమే, కొన్ని సందర్భాల్లో 
అభ్యాసకులు శిక్షణ శుల్కం (Premium) కూడా, చెల్లించవలసి ఉండేది, 

తరిఫీదుకాలం పూర్తికావడంతో అభ్యాసకుడు కూలివాడౌతాడు. అనగా కూరికి పని 
చేసేవాడు, లేక, గురువుకు అనుచరుడు అని తాత్పర్యం. దేశంలో తిరిగి పనిచేసుకోడానికీ, 
ఇతర గురువుల కర్మాగారాలలోనూ, ఇతర పట్టణాలలోనూ చేరడానికీ, ఇతనికి స్వేచ్చ 
ఉండేది. సంవత్సరం మొదలు మూడుసంవత్సరాలదాకా జరిగే పరివీకాకాలంలో (Probation 
period), ఇతడు చేసేపనికిగాను, గురువు వేతనం ఇచ్చేవాడు. కాని, ఇతని పరిశమకాలం 
దీర మైనది. సూర్యోదయం నుంచి, సూర్యా న్తమయం వరరు [శమించవలసిందే, 

అభ్యానకుడు, లేక, కూలివాడు పరీశాఫలితంగా కాని, లేక, తనకు వృత్తివివ లోగల 
జ్ఞానాన్నీ, నె నై పుణ్యాన్నీ కార్య రూపంలో (ప్రదర్శించే ఉత్తమ వస్తునిర్మాణాన్ని ర 
వృత్తివిద్యా గురువుల సంఘంలోనికి (ప్రవేశం సంపాదించుకొనేవాడు. పరిసీక్షాకాలంలో అతనికి 
కూలి లభించడంవల్ల తగినంత పెట్టుబడి [ద్రవ్యాన్ని సమకూర్చుకొని, సతం తంగా వృత్తి 
కార్యాలయాన్ని స్థావించుకొనే అ ఏర్పడింది. వృత్తివిద్య లో యాజమాన్యాన్ని 
ఉత్కా-ంక్నీంచే వ్యకి క్రికి సవిత కర్మాచరణంతో పదవీ పతిష్ట కావించేవారు. వృత్తివిద్యా 
సంఘముయొక్క_ నియతశాసనాలను, వినియమాలను అతనికి చదివి, వినిపించేవారు. వాటిని 
పాటిస్తానని అతడు [ప్రమాణపూర్వకంగా, శపథం చేసేవాడు 

గిల్టులోని ఈ మూడువర్గాల శిల్చులమధ్య నిజమైన సహవాసి భావం నెలకొని ఉండింది, 
యజమానులు, కూలివాండ్లూ కూడా, అభ్యాసకులుగా ఉన్నకాలంలో, ఒకేవిధమైన తరిఫీదుకు, 
కమకిక్షణకు, లోబడిన వాలే. తము చిన్నకర్మాగారంలో కలిసి పనిచేసేవారు, లభించిన జీవిత 
సౌకర్యాలను పంచుకొని కలిసి అనుభవించినవారు. కనుక, అదృష్ట (రదృష్టోలను కూడా, 
కనా. ఎదుర్కోక తప్పదు. సభ్యుల ఆర్థిక పయో జనాలకు గిల్లు రక్షణను కల్పిస్తుంది. 
(్రోమకాలావధిని వినియమ వరచడము, (శ్రమకు విలువకట్టి కూలి నిర్ణయిం నదము, తయారైన 
వస్తువులకు ధరలను నిశ్చయించడము,- మొదలై నవన్నీ గిల్లు చేసే పనులు. మత|పయోజ 
నాలకు కూడా గిల్లు అవకాశాన్ని కలిగించింది ; పూజకు తగిన ఏర్పాట్లు కావించిది; మత 
సంబంధములైన ప్రదర్శనలను జరిపింది; దారి ద్యాసికీ, చిక్కులకూ లోనైన సభ్యులకు 
సహాయం చేసేది. నభ్యుల మధ్య ఏర్పడిన వివాదాల విషయంలో, గిల్లు, న్యాయసిర్ణయ 
వాజీసంస్థగా (పవర్హించి, వివాదాలు న్యాయసభలకు ఎక్కకుండా ఆపినవి. 

గిల్దుయొక్క పరిపాలనమంతా సభ్యుల చేతుల్లో న నడిచేది. [కమంగా, ఆయా కాలాంత 
రాలలో, గిల్లు నభలు సమావేశమై, తన కార్యక్రమాలను వినియమపరచడానికి అవసరము 
లైన శాసనాలను గావించేది. వ్యతిక్రమాలను (Def211[5), నిర్ణయించడానికి, వినియమా 
లను కల్పించడానికీ, మండలివర్గాలు కూడా కొన్ని గిల్బులలో ఏర్పడిఉండినవి. కార్యనిర్వహ 
ణాధికారం సాధారణసభచే ఎన్నుకోబడిన సంరక్షకుల (1౯646959) హ స్తగతమై ఉండినది. 
సభ్యులు చేసే పనిని వీరు పర్యవేక్షిస్తూ, తయారయ్యే వస్తువులు |వమాణయోగ్యంగా ఉండే 
టట్టు త్‌్ధ వహించేవారు, శాసనాలనూ, వినియమాలనూ, సభ్యులు పాటించేటట్లు చేసేవారు. 


xxxiv భారత స్వానం!తోండ స 


నగరపాలక అధికారంగా ఏర్పడి యున్న వ కలు ఆదిలో ఈ వృత్తి గిర్డులకు విరుద్దు 
ws 


2 Pak జక న్యా mE on ane 9, 
ఉండినారు. కినుక, గిరులు తమ గానాన్ని నెమ్ము డిగా నిర్మించగుకొదలని 
న ~ ఇ ప. జ a WAT WARY pA 22 
తరవాతి కాలంలో, ఈ గిర్జులను [పజాసంన్థలుగా గుర్తించి, పరిమికమైన అధిరారాన్ని వాటిక 
౬ న్న Vr 
కలిగించినారు. నగరవరిపాలన విధానానికి లోబడిన ఒక సంవగా గిబ్జులు పరిగణింపబడిన వి, 
థి 
pa అగ త అసలి ఆ re | / 
నగరపాలక అధికారంతో గిజ్జులరుగల సంబంధాలు నన్నిహితమౌతూరాగా, గిల్జుల |పాధాన్న్సం 
పెరిగింది. రరవట, నగరపాలకోద్యోగాలూ, ఫౌరః ం1పా ప్రీ, కలగడానికి పృ ్తిగిబ్టుల 
యశ 
సభంతంం ప్రధాన ప పవేశమార్గంగా సిద్ధిం చింది, మేయర్‌ పదవి గిబుల అధీరోదోగంగా 
44 గ “ MA Ys కా 
ఏర్పడడం ఇందురు తద తు, దరు, వృ ర్తిగిల్డులు, వర్తక గెల్జుల స్థానాన్ని 


ఆ|క్రమించినవి., 


PP న్న ¥« ~~ జ పశ జీ ఆ - టు ఆ 
సక దేశమై స్‌ ప్రత్యేకతను సార్వ తిర మైనదానిత , సమనంంపవరచడాసకి భూసాామం 
ప 


యో 9 
విధానం [పప్రయత్నించింది. కా కాని, అది అదలంబించిక సామాజిర_ఆర్థిక ఆధారం (వబలంగా 
వకదేశనె, స్టానికంగా స్థిరపడిపోయింది. సాంఘిక రాజకియసంబంవాఎలో సార్వ తిరభావానికి 
అవకాళం కలిగించలేదు. దాని (పత్వేక భాగాలకు ఆంతరంగిక సంయోగము, స్థెర్మము 
కలిగినవి, కాని, విస్తృతమైన [పజాభాగాలతో డీనికిగల సంబంధాలు అతిదుర్చలములై నవి ; 


A Ye, 


డియున్న, అణ్ముపాయమైన స్యయంవరి పాలక మైన, [గామాన్ని 


మ్మాతమే మధ్యయుగాల సామూహిక జీవితము ఆశయించియున న్నప్పటికీ, దాని ఉత్కాంక్షలు 
మా[తము, నమ్మగమైన క్రైస్తవపంచము యొక్క ఐక్యనిర్మాణ; ధనకై (పసరించినవి. 


నళ అ 


ఈ ఉత్కాంషల |పభావం సమాజ జీవితంలోని అన్నివిషయా ల్లోనూ (పవృ త్తమయింది., 
వాతావరణ, జాతి, భౌగోళిక విభేదాలను ఆతి కమించిన సా సార్వజనిక సమాజము, రాజకీయ 


టు 


వ్యవన్ధరు ?ఖరంగా వరిగణింపబడే రాజత్వము, దిద్యసంకల్పమనే తన ధావాలకు అనుగుణంగా 
OA 


౪ 
సమస్త జనుల (వృత్తిని నడిపే సార్వజనికమై మైన చర్చి, రోమన్‌ నాయశాస్త్రంపె ఆధార 
టో 


పడిన సార్వజనిక న్యాయము, ఆదర్శ వీరత్యమునకు చెందిన ee నియమసందాత 
సార్యజనికంగా ల్యాటిన్‌ (12tn) భాష,- ఇర్యాది భావనలను, మధ్యయుగాల జ్రీఏత 
యొక్క ఉత్కాంక్షలు వ్య క్తపరచినవి, కళాసారస్వ తాలలోను, త CR 
లోనూ కూడా ఈ ఉతా, గ్రాంక్షలు (పత్యక్షంగా Moses 


బాస్వామ్యవ్య వన శ్షీజణీంచడము; బలవ త్తరమైనదే ఐ ఐన్యాపత్యేకతకు సంబంధించిన 
సంకుచితాభి పాయాలకూ, విశాలమే ఐనా జాహ్మానికిమా|త్రమే చెంచన సార్వజనిక తత్వానికీ, 
మధ్య, జాతీయసమాజము, Ws అనేభావానికి అవకాశం లేకపోయింది పత్మేరత, 


సార్వజనికత అనే అంశాలతో కూడిన భూస్వామ్య వ్యవస్థ పూర్తిగా విచ్చేదమైపోయేవరకూ 
అట్టి జాతీయతాభావోవయం ఉత్పన్నం కాలేదు. 

భూస్వామ్యవ్యవస్థకు అత్యున్నతస్థితి పదనూ డోళరాబ్దంలో సిద్ధించింది. అంతట దా 
విచ్చేద (షక్రియ [పారంభమయింది. మధ్యయుగాల చసన పామ్యవ్యవస రూపాంతరీకరణం 
పొందడానికి, పెక్కు అంశాలు 'పాతువులై నాయి, (పజానీకంలోనూ, (దవ్మవిషయంరోనూ 
కలిగిన వ్యత్యయాలు వీటిలో (వధానములు, 


ల 


సంపుటి! ఉపోదాగము XXXVv 
a 
పదకొండోళ తాబ్దం నుంచి పవమూవోళరాజ్టం దాకా, యూరోపులోని జనాథధా పెదుపనూ 
హు య. / వ స్‌ ష్‌ టు 
పచ్చింది. అంతట య. వ్య ఆగిపోయించి. అంలవాక హ్నాలుగ ఏ వాబంలో పచేపచే 
న టు 
లో ఖో క ఇ? ౪” Ps by ఖీ ల he 
జరిగిన యుష్తషులవల్ల కలిగిన విధషంసయిలు, పేగు, అంటు రోగాలు, ఇనొ'మంకారణంగా 
(త (se) స 
4 ల్ని సై అట మె ల! ల 
జనాభా తగ్గుతూ వచ్చింది. వ్యవసాయ శ్రామికులకూ వ వసాయావసరాలకూ మథధుగల 
౧ 


సంతులనం (32120060) |పచలితపుయింది. భూస్వాముల జమీనులోని వృవసాయ్షే తంలో 
త వీకుపడింది. కూలీలు పెరిగినవి, క్నషకదాసుల చేవను బలవంతంగా గీసికోవడం 


7 ది ఎవి 
కి వము కాడ మేకాక, వారిచే చేయించిన వనికూడా, ఫలకారిరాలేదు. జాగీరుదార్త కూ ర తులకూ 
ళ్‌ —_ ఇ 


(దవ్యము (పజలర్‌ (పపహించడం, రః పవ రులకు (ప్రోద్బలాన్ని ఇచ్చిండి, 
భూస్వామ్యవిధాన సేపలోనుంచి రైతులను తొలగించి, తమ భూములను పట్టాదారులకు 
గుత్తకు అప్పగించడమూ, లేక, ద్రవ్యరూవమైన కూలి ఇచ్చి, (శామిమలతో భూములను 
సాగు చేయించుకోవడమూ, లాభకరమని జాగీరుదార్హు (గ్రహించినారు. తమ యజమానుల 
భూములసుండి ఈవిధంగా విడిపడిన కృషకదాసులకు, కాలాన్నీ శక్తిని తమ పొలాలపె 
వినియోగించుకొనే అవకాశం లభించింది. ఉత్పత్తిని ఆధికంగావింది, అదనపు నరరును 
బజారులో వ్మికయించి, వచ్చిన డబ్బుతో తమకు ఆవ్శ్‌ శ్యకములైన వస్తువులను పటణంలో 
కొనుక్కోడానికి, తగిన పరిస్థితి ఏర్పడింది. 
పదమూడోళరాబ్ద ఎం తరపత! రైతులకు కలిగిన తాత్కాలిక వ్యత్యయాలు, బంగారు 
నాణెములు చెలామణిలోకి రావడముతో తొలగిపోయి, వారి పరిస్థితి బాగుపడింది. తమ 
గు తలను దహ్యరూపంలో కి మార్చుకొని యుండిన జమీందారులు, ధరలు పెరగడంతో 
పెద్ద దెబ్బఠిన్నారు, కాని, రైతులకు లాభం కలిగింది. ఆదాయము తగ్గి వ్యయం అధికం 
కావడంవక్హ, భూస్వాముల రుణభారం పెరిగింది, కనుక, భూములను అమ్మవలసిన నిర్బంధ 
మేర్చడి ంది. ఈ భూములను కొన్నవారు, చాలవరకు, మ. వర్తకులు, 


తత్పరిణామాలు విష్పవార్ము (కమువై నవి, గామాలలో 


కృషకదాసుల వృవన్ల నశించి 
పోయి, స్వతంత రైతుస ఘం ఏర్పడింది. ss అభివృద్ధి చెంది౨ది. పట్టణాలలోని, 
నిపుణులెన శిల్పులు, చేరవనివా వాంన్షూ , తయారుచేసే పరికరాలు, ఉత్తమమైనవి కావడంవల్ల: 
గామాలలోనివారు పట్టణాల్నపె ఆధారపడసాగిరి. అంతతో, గ్రామంలోని చేతిపనివాండ్డు 


తమ వతులను మానుకోవలసి వచ్చింది, సేవకు సంబంధించిన కటుబడి పెనా నంఘంల్‌ లోని 
లు 


రపడియుండిన (గామసమాజం తొలగిపోయి, స్వేచ్చా కరారుకు నంబం 


0 
fey 
జ 
(ts 
co y 


విచ్చింది. అసమ్మగ న్వతంతులై ఉండిన వర్గంవారికి, సృతంత 


ర్త 


వ్యక్తిత్వం సిద్ధించింది, ఆచారాన్ని అ ననుసరించి ఏర్పడిన హక్కులూ, కర్తవ్యాలూ, తొలగి 
పోయి, CE సరిబంధం ఏర్పడింది, భూస్వామ్య వర్ణమువారు, ద్రవ్య సంపాదనపై ఇతర 
మార్గాలను అళయింప సాగిరి. రాశ్యానికి చెందిన, శివిల్‌ మిలిటరీ సంస్థలలో ఉద్యోగావ 
కాశాలు ఎక్కువ కావడంవల్ల, త న. మరియొక మార్గం ఏర్పడింది. భూములను 
అంటి పెటుకొని ఉన్న వారు, తమ పొలాలను సంభయోజనపవపరచి, వాణికి క ర 


pe టం ఇన ర. 


అం ల 
ఇ అంచ చటం 


తు 


ఆల తేల 


కాచే ల్యూ 
ఆ చె అజ 


tic Economy) ఆ 


క 


ne 


‘ma 
రూ. 


యనక క 


న. 
క్త 1 


ఇ ba 
అ ల 


ఎగా చ 


~ 
వా 


చవి 


లి 
శ 


టా 


fe) a 


] 
| 


WwW es 
వ చెటు 


q 
న్‌ 
౭9 
(త) 
a 
౮0 
జ 
0 
ళం 
(ల 
[లా 
9 
న 
G 
క్‌ 
రి 
చ 


ర్ట 
(| 
న్‌ 
239 
లం 
(AS 
0 
న్‌ 
0౦ 
ళు 
న్‌ 
ర్‌ 
| 


UX వ 


మా 
గా అధికారాన్ని ఇతోథకం కావించినవి. అంతతో, 


అ) 
0 
లల 
మ 
0 
ణ్‌ 
లి 
న్‌ 
న్‌ 
z\ 
© 
ora 
' 
ర్త 
& 
గ్గ 
J 
ర్‌ 


లో 
ట్రా 
టికి 
co» 
° a 
౧ 
ర్త 
o 
శ. 
0౦ 
ఠా 
ర్‌ి 
ఫా 
ఓ y 
} 
న్‌ 
ర్‌ 
(3 
ల్‌ 
UK 
1 జ్ర 
పల 
2న 
ల 
q 
ట్‌ 
గ్‌ 
స్‌ 
UN 
యా 
(0 
43 
4 
S&S 
0 
(8 
చొ 
ఆక్‌ 
మ్‌ 


డగా, జూగీరుపద్ధతి పై 
ఏ సా ంకుళ (ప్రభుత్వం జయించి, భూ; 

సయం వరిపాలనాథికారం నశించదం, ఈష క్రియ యొక్క పరిణామ 

3 విధానంలో, గొప్ప పరిపాలన సంస్థలు ఏర్పడినవి. వాజి 

ఆధిపత్యం వహించిరి. మంతుల స౩భా 

గింది. ఈ ఉద్యోగాలకు, తగిన వః 

బడి, పెరిగింది, 


ఇంగ్లాండులో, పరిపాలన సంస్థకు, రాజు ఉన్నతాధికారిగా ఉండేవాడు. స్వయంగా 


రాజ 


అంటి ల 
నరులను సరఫరా చెసిన మధు! 


౮ 


కాని, రేక, తన (ప్రతినిధుల ద్వారాకాని, శాసననిర్మాణ, న్యాయ, విత్త, కార్యనిర్వహణ వ్యవ 
హారాలలో, పాల్గొనేవాడు. రాజుకు తరువాతివాడు, న్యాయవిచార (ప్రధానాధికారి () 68౯2012౯) 
లేక, న్యాయవి త్త శాఖలకు అధ్యక్షుడైన ముఖ్యమం తి, ఈ పదవి రద్ద యిపోయిన అనంతర 
కాలంలో, ప్రధాన న్యాయాధీముడు (Chancellor), కోశాధ్యకుడు (Treasurer), పోలీను 
దళాధివతి (Constable), సైన్యాధిపతి (Marshall), అనేవారు, (ప్రముఖ అధికారులుగా 
ఉండిరి, 

పదమూడో శతాబ్దంలో, శాసననిర్మాణము, పన్నుల నియామకము, పార్లమెంటు 
హక్కులుగా ఏర్పడినవి, కలీనులు, క్రై 9స్త్రవమత పురోహితులు, మధ్యమతరగతులు ఎన్ను 

ప 

గ్రీమంత సభకు (110486 of Lords), అప్పగించినారు. శాసన నిర్మాణానికీ, రాశ్యానికి 
కావలసిన రాజస్వాన్ని సేకరించడానికి, పార్ట మెంటు, కేంద్రసంస్థ అయింది. పార్ట మెంటు 
సంయోజింపబడిన విధానాన్ని బట్టి, వివిధ వర్గాలవారు ఒక సహకార సంఘంగా ఏర్పడిరి. 
ఈసంఘముయొక్క కార్యాచరణం, రాజ్యంలోని (వ్రజలందరికీ (ప్రత్యక్షంగా సంబంధించినట్టిది. 
కనుక, పార్లమెంటు కార్య క్రమాలు సామాజిక ఐక్యాన్ని గాథంగా బలపరచినవి. ఈవిధంగా 
అభివృద్ధిపొందుతున్న రాజ్యకార్యకలాపం భూస్వామ్య సంస్థల (పత్యేక తత్వాన్నీ, స్వయం 
పోషకత్వాన్నీ, ఆంత మొందించడానికి సహకరించింది. 

భూస్వాముల సొంతవిషయంగానూ, కులమత సంబంధ మైన న్యాయస్థానముయొక్క 
విషయంగానూ, (పవృ త్తమౌతూ ఉండిన న్యాయపాలనవిధానం కూడా, ఇదేవిధంగా అంత 
రించింది. రాజన్యాయసభ్‌ (Kings Bench), సామాన్య వివాదాల న్యాయసభ (Court 
of common pleas), (పత్యేక న్యాయసభథ (Court 0€ Exchequer) అనే వాటిద్వారా, 
రాజుయొక్క. కేంద్ర న్యాయసభయొక శేత్రాధికారం, వ్యా ప్తమయింది. (కిమినలు కేసులు, 
శాంతికి భగ్నం కలిగించినందువల్ల ఏర్పడిన కేసులు, న్యాయవిరుద్ధంగా బల పయోగం జరిగిన 


ఉపేోదానము న. 
భు 


శకేనులు,- ఇత్యాదుల పె రాజన్యాయసభ అధికారాన్ని వహించింది, (ప్రజల మధ్య ఏర్పడిన 
న్‌వి వ్యాజ్యూలను విచారించే అధికారం, ॥ మాన్యవివాదాల న్యాయసథది, రాజస్య సంబంధ 
మైన వ్యాజ్యాలసు విచారించి నిర్ణయించి డయు, రాజస్వాన్ని సేకరించి ఏనియాగపరచడము, 
పత్యేక న్యాయసభయొక అధికార కర్తవ్యము. రాజుయొక్క. మండలి, పార్గ మెంటు కూడా, 
న్యాయపాలనవిధానంలి లోని భాగాలే, 
న్యాయ పాలనాథధికారాన్ని రాజూ, అతని న్యాయసభలు వహించడమువల్ణ్ల భూస్వామ్య 
ప్యవ వస్థకు చెందిన నా యసభల అధికారం, నిర్మూలమైఐవ యింది, జాగీరు నా న్యాయసి సానాలకూ 
పష్టణన్మాయస్థానాలరూ, ఇదివరకు వస్తూఉందిన కేసులన్నీ కార్యతః, శొజ్యాంతోటేలు అధ్య 
రాధి రాషనమే ఇందుకు కారణం. 
ఏకీకరణముయొక. అభివృ ది 
అం 

రాజుకు స్వతంతం సిద్ధించడం గమనిం క నంఘటన. బాకీలు (04౮8, న గ 
ట్యాలియేజ్‌ అనే స ఇత్యాదులు మాత మేకాక, ఆదాయాః కి నూతనమార్గాలు ఏర్ప 
డినాయి. భూములుకల వారం" రి'పెనా (* ట్టుబ బడులు ఎట్టివైనా) విధింపబడిస వన్నులు, 
ఆదాయంపై పన్నులు, వ్యక్తుల ఆస్తులశ్రైగల పమ ములు, ఎగుమతి దిగుమతుల పె ఫలాలు, 
నాాయనభలకు చెల్లించవలసిన రుసుములు (కొ ధం) జరిమానాలు, విశేషాధకారాలను 
పదవులను అమ్మడంవల్దవళి సన (ద్రవ సము,-ఇత్మా దులస్నీ నూతనఆదాయాలకు ఉదాహరణలు. 
ప ఆడికాంవాపరులు, యుద్ధశీలురు, ఐన, రాజుల అవసరాలకు ఈ ఆదాయం 
చాలకహవోయిసన సందర్భా లలో, మధ గమ తరగతికి చెందిన వి త్రదక్షుల నుంచి, బ్యాంకర్ల నుంచి 

రుణం తీనుకోవడం జరిగేది, 
నో 


జ ల జి ఆ అలర 
ఈవిధమెన పరిణామమే నెనునంసనలో కూడా జరిగింది, భూస్వామ్య దంకసలొః 
a ఘు ® oY @ 

శ 


పల, 
తత వహించిన న్యాయసభల శతా 


© 


Sy Buy యు ఇర ఇద pn 
బర బపత కొలిచి రుల 


సిన ఏర్పడింది. సంపత్సరానికి నలభై రోజులు ఈ 
విధంగా సేవించవలసిన కరారుక, వారు కట్లుబడ్షినారు కాని, నము దాలనుదాటి, యుద్ధాలకు 

ర లు పండెండో శరాబ్దంలో సనక: 
అంతట, [దివా కె ఇచ్చి "నిక సేవను తీసుకొనే (వయత్నం ఆరంభము బిండి. తర్వాత, 


స్వతంత క కర్షకుల నందరిసి,- వారి ఆదాయానికి అనుగుణంగా,- ఆయుధ సెనికులుగా 
తయారుచేయడానికి తగిన శాసనాలు కల్పింపబడినవి. దేశంలో శాంతిని నెలకొల్పడము, 


విదోహులై నవారిని పట్టుకో వడము, ఈ సైన్యముయొక్క ధర్మాలు, ఆపిమ్మట, రాజుయొక్క 
నియుక్షాధికారులు లంత officers) సైనిక దళాలను ఒదగించగా, వారికి 
అవసరమైన ఆయుధాది సామ్మగినీ, జీతాలనూ, రాజు స్వయంగా ఇచ్చేవాడు. రాజుయొక్క 


ఆవాయం అభివృద్ధి ఐ యుండడంవల్ల, అతనికి ఈకార్యం సాధ్యమయింది, కూలి నైనిక 


వ్యవస్థ, తుపాకిమంచు,- ఇవిరెండూ భూస్వామ్య వ్యవస్థ 'అనేచర్గాన్ని, శిథింం కావించిన వి, 
వధ్నాలునగు, పదహారో శతాబ్దాల మధ్యకాలంలో, భూగె సమ్మ యుగానికి చెందిన 
సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలు విచ్చిన మెనాయి భూగె గమ్య సనమావానికి ఆధార 
మైనది వ్యక్తి “సంబంధము; రైతులకూ, జమీండార్టహం-- కృషకదాసులకూ, స్వతంత్ర కర్షకు 
లకూ-_ శ్రీమంత రక్షక వీరులకూ, (పభుపులకూ.. [పభువులరూ రాజులకూ_ వృత్తి విద్యా 
హా 


యజమానులకూ కూలీలకూ, మధ్య ఏర్పడియుండిన కరారు బంధనాలూ, నిర్భంధ బంధ 


ల్‌ భారత స్వాతంతో్యోద్యమ చరిత్ర [మొదటి 
నాలూ కూడా, ఈవ్యక్తి సంబంధముయొక్క (వభావానికి లోనై యుండినవి. ఇప్పుడు, ఈ 
భూస్వామ్య ప్రభావమూ, చర్చి [కమబద్ధశేణియొక్క- [పభావమూ, కూడా శిథిలమై పోయి 
నవి, వ్యక్తిగత బంధాలు సడలిపోయి, కరారు సంబంధాలు, అనివార్య సంబంధాలు బలపడి 


నవి. ఈనూతన వ్యవస్థ పద్జెనిమిదో శ తాబ్బందాకా సాగింది. 


111. వాణిజ్య బాదపద్దతి 

భూస్వామ్య వ్యవస్థ విచ్చిన్నమైన అనంతరం, మధ్యయుగాల వ్యవస్థ ఆధునిక 
వ్యవస్థగా మారడానికి రెండు శతాద్దాలకాలం పట్టింది. పదహారునుండి పద్ధెనిమిదో శతాబ్దం 
దాః 23గిన ఈకాలాన్ని, యూరోవు చరిత్రలో వరివ ర్తనకాలము- లేక - సం[క్రమణకాలము, 
పసి వ్యవహరిస్తారు, చేతి పబు ఆధారంగా ఏర్పడియుండిన మధ్యయుగ వర్తకస్థానంలో 
వాణిజ్యవాద పస్టతి ఏర్పడింది, ఆర్థికరంగంలో జరిగిన పరివర్తనం ఇది, భూస్వాముల అర్థ 
న్వతంత సంస్థానాలరో ఏర్పడియుండిన, సడలమైన రాజ్య సంఘముయుక్క_ స్థానంలో, 
కేం దీకృతములూ, శ క్రివంతములూ ఐన, నిరంకుశ రాజ ప్రభుత్వాలు సిద్ధించినవి. రాజకీయ 
రంగంలో జరిగిన పరివర్తన ఇది. ఇక బుద్ధివిషయానికీ ఆత్మవిషయానికీ, సంబంధించిన 
రంగాల్లో, అం విస్తృతమైన విష్ణవం జరిగింది. తత్రభావంవల్ణ, మానవుని మానసిక 
భావాలు, (పవృత్తులు, ప్రక్రియలు, పరివర్తనం పొందినవి. మానవుని పూర్వపు విశ్వాసాలన్నీ 
కూకటి వేళ్ళతో 'పెకలింపబడినవి. ఈవిధంగా, మూడు విధాలుగా [పవృ త్తమైన ఉద్యమం, 
సమాజాన్ని రూపాంతరం పొందించి, నూతనయుగాన్ని (ప్రవేశపెట్టింది. |ప్రాదేశికములు, 
కులమత తర్హ్వాలకు అతీతములు, జాతీయములు, ఆత్మ (పత్యయయుతములు, ఐన 
యూరోపు సంఘాఆ అధారంపెై నిలిచియున్న, న్వతం్యత, సార్వభౌమ రాజ్యాలతో ఆధునిక 
యుగం ఉదయించింది, శాతీయభావము, (ప్రాదేశిక భక్తి విశ్వాసాలు అనే అనుబంధాలతో, 
ఈ సంఘాలన్నీ. వ్యక్తులు, వర్గాలు, కూడా-ఐక్య సంస్థగా ఏర్పడినవి. 

ఆర్థికరంగంలో, భూస్వామ్య పద్ధతియొక్క స్థానాన్ని వ్యాపారవాద పద్ధతి ఆక 
మించింది. వ్యాపారవాదము నూతన పర్శిశమల స్థాపనకు [పోత్సాహం కలిగించింది. అను 
పూర్తి (ద్రవ్యాలను (5455141689) ఇచ్చి, ఏకస్వామ్యాధికారాలను కలిగించి, పన్నులనుంచి 
మినహాయించి, విదేశపుపోటి తగ్గించి, ముడిసరకుల దిగుమతులకు తయారు వస్తువుల ఎగు 
మతులకు, ఆలంబనంగా ఉండేవిధంగా శుల్కపద్ధతిని (Tariffs) సంధానపరచి, ఉత్పత్తి 
వస్తువులు |పామాణికములై ఉండడానికి తగిన అధికారాన్ని నెరపుతూ, వ్యాపారవాదసంస్ధ, 
పర్మిశమలను అభివృద్ధిపరిచింది. పరిశమాభివృద్ధికి పెక్కు ఇతర విషయాలుకూడా, 
దోహదం కావించినవి, మధ్యయుగ విధానం తొలగిపోయిన ఫలితంగా అభివృద్ధికి వచ్చిన 
వ్య క్తివాదము, [గామ సంఘాలయొక్కా, గిలులయొక్కా, (పాబల్యం నశించడము, ఆర్థిక 
జీవితంపై జాగీరుదార్జూ యజమానులూ నెరప్పతుండిన నిర్బంధాలనుంచి, వ్యక్తి విడుగడ 
పొందడము, బుద్ధి విషయంలోను ఆత్మ విషయంలోను కల్పింపబడియుండిన బంధనాలు 
తెగిపోవడము,- ఇత్యాది పరివర్తనలుకూడా పరిశ్రమల వికాసానికి సహకరించినవి. 

వ్యాపారవాదానికి సంబంధించిన ఆర్థికవ్యవస్థను సృష్టికి తెచ్చిన విషయాలన్నిటిలోను, 
మూలధనా భివృద్ధి, అతిముఖ్యమైనది. ఈ మూలధనముయొక్క ప్రభావానికి, వ్యవసాయము, 


సంపుటి] ఉపోర్దాశము - 
వర్తకము, వరిశమలూ కూడా లోనై నాయి. పొలాలను సంయోజన పరచడము, గొ రైల 
'పెంపకానికై a కూడిన శే!తాలను వఏర్పరచడము,- ఇత్యాదులు వ్యావసాయి 
కోత్ప త్తిసి అధికం కావించి, వరి శమలకు me ఒదగించినాయి. చేతి పనులను 
వర్తక వ్యవస్థాపకుల అధీన మొనర్చిన ఆశిత కంపెనీలు అభివృద్ధికి రావడము, నూతన 
(వయాణ మార్గాలనూ నూతన దేశాలనూ కనిపె పెట్టడంవల్ల | అమెరికా, ఇండియా] బజారులు 
_ విస్తరించడము, మధ్యధరా సముద భూముల నుంచి, అట్లాంటిక్‌ సముద్రతీర దేశాలకు 
యూరోపు ఖండ ముయొక్క ఆర్థిక గురుత్వ కేంద్రం (Centre of gravity) మారడము, 
మొదలై నవి, వర్తక విషయంలో కలిగిన ముఖ్య సంఘటనలు. 
ఇండియా, అమెరికా, దేశాలను కనుక్కో వడంవల్ల బహు ముఖ్యములైన పరిణామాలు 
కలిగినవి. వర్తకము, పరిశ్రమ, వేగంగా అభివృద్ధిచెందినవి. పదహేడో శతాద్దాంకానికి 
సముదాంతర వ్యాపారంవల్ద, ఇంగ్లాండుకు సిద్ధించిన జాతీయ సంపవ, యూరోపు వర్తకం 
వల్ల లభించిన దానికంటే, మూడురెట్లు అధికమైనది. సముదయానానికీ, నౌకా నిర్మాణానికీ, 
వ వు ప్రోద్బలం కలిగించింది. వెండి బంగారాలు, అమెరికా నుంచి [ప్రవాహ రూపంగా 
పులో (ప్రవేశించి నవి. ఇది, చెలామణీ ద్రవ్యాన్ని ఒక్కసారిగా అధికం గావించి, 
జ సాహసోద్యమాలకు ఉ తేజనం కలిగించింది, వ్యాపార పరి శమరంగాలలో కలిగిన 
నూతన [ప్రయోగ కౌశలాలు, వ ర్రకులకూ పారి శామికులకూ, లాభాన్ని చేకూర్చినవి, 
వ్యాపారవాద కపద్ధతి ఏర్పడడంకూడా, ఆర్థిక ఐక్యాభివృద్ధికి దోహదకారి అయింది 
చెలామణీ నాణ్యాలలోనూ, తూకాల్లోనూ, కొలతలలోనూ, ఉండిన విభేదాలను, ఇది తొల 
గించింది. శుల్క వతిబంధాలను, నగర నుంకాలను తీసివేసి, [పాదేశక నంపదాయాల 
రన సర్వసా ధారణ ge ఏర్ప రచి, సుసంబద్ధమైన ఆర్థిక వ్యవస్థను స్థా స్టావి పించింది. 
రాజ్యాధికారాన్ని కూడా ఇది ee పతిస వహించిన చర్చి, తగరము, 
భూ సంస్థాన ము, అన్నీ విస్ఫృతి చెందుతున్న వ్యాపారవాద పద్ధతియొక్క అధికారా 
నికి, వళ మైపోయి నవి. అంతేకాక, ఈ వ్యాపారవాదవిధానాలమూలంగా , రాజ్యానికి శక్తి 
ంపడలు సిద్ధించినవి. వలసరాజ్యాల నంపాదనకు, సైన్యాలను పోషించుకోడానికి, తమతో 
పోజీపడుతున్న ఇతరరాజ్యాలతో యుద్ధాలునడ పడానికీ, ఈ స-పదా, శక్తీ, ఉపయు క్ర వై నవి 
“దేశీయ వన్ధతి' అని వ్యవహరింవబడిన వస్తూత్స త్రి విధానము ఆధారంగా, వ్యాపార 
వాద ఆర్థికవ్యవస్థ ఏర్పడింది. ఈ వి విధానాన్ని ఆనసరించి, కార్మికులు తమ ఇంటివద్దనే 
ఉండి, తము నే స్వంత పతరాలినే ఉపయోగించి, వస్తువులను శయారుచే సేవారు. వ్యవస్థాప 
కుడైన మధ్యవర్తి,కార్మికునికి ముడినరకులను సరఫరాచేసి, తయారై న వస్తువులను (గ్రహించి? 
వాటిని బజారులో అమ్మేవాడు. ఈమార్షంగా, వర్తకుడు వస్తువులను కొనేవ్య కిత్రో, వత్యష్ష 
సంపర్కం వర్చరచుకొన్నాడు; ఉత్ప లత్తిదారుని కార్యక రాపాన్ని కూడా తన అధీనంలో 
సిలుపుకొన్నాడు, మధ్యమ తరగతి వారి విజయంపైనా బూర్జువా మూలధన సిద్ధాంతం పైనా, 
వ్యాపారవాదము తన ముద వేసింది. 
రాజ్యముయొక్క నమ న్తమైన |పాజల్యాన్నీ, అధికారాన్నీ, హ స్తగతం చేసుకోడానికి 
సాధనంగా ఉపయోగించుకొంటున్న రాజకీయ ప్రక్రియను, సమ్మగం కావించేసంస్థ, వ్యాపార 
Vv 


౫11] భారత స్వాతం్యతోోద్యమ చరిత [మొడటి 


వాదము. 

రాజ్యముయుక అధికారాధిపత్యా లతో పోజీపడడము, రాజ్యముయొక్క_ అధికారాన్ని 
పరిమితం కొవించడము, అనే |పయత్నా లనుంచి, భూస్వామ్య శ్రీమంతులు, పదహారో 
శతాబ్దంలో నే విరమించుకొన్నారు. కాని, (పజల బుద్ధి పైనా, వారి విశ్వాసాల పైనా, చర్చి 
ఇంకా తన (ప్రభావ |ప్రాబల్యాలను [వవర్హింపచేస్తూనే ఉంది. మానవుని మనస్సుకు స్వేచ్చను 
కలిగించి, రోమన్‌ క్యాథాలిక్‌ చర్చియొక్క క్రమశిక్షణను, వ్యవస్థావిధానాన్ని పడతోసిన 
ఉద్యమాలు, పునరుజ్జీవనము, మతసుధారణ అనేవి 

ఇటలీలో (ప్రారంభమైన పునరుజ్జీవనమనే ఉద్యమం, సంక్లిష్టమైన ఒక సంఘటన. ఆది 
దళలో అది, (పాబీన (గీకు నంస్కృతిని పునః సంపాదించుకొనే ఉద్యమమై ఉండినది. ఐతే, 
హేతువాద బద్ధము, విమగ్శాత్మకము ఐన విజా కాన చైతన్యం, (గీప సంస; ప్రాలతిః మానవత్వ 
(ప్రధానమై యుండిన ఈ సంన) కాలీ (పకృతి జీవితం తో ఆనందింబేది. (ప్రకృతికి అకీతము 
లైన విషయాలకు ఇందులో ప్రనక్తి అల్పం, 

ఇక రెండవవై పున, భూస్వామ్యపు యూరోపులో, మతానికి సమస్త వ్యాపకమైన 
[పాబల్యం ఏర్పడి యుండినది. రాజకీయ ఆర్థిక జీవితాలు కూడా, మతాధికార మత నిర్దేశా 
లకు లోబడినవి. జీవితంలో హేతువాద (పవృ ర్తికి కూడా, పరిమితులను విధించింది చర్చి. 
(కిళ్చియనుల జీవితాన్నీ, [ప్రవర్తననూ జీవిత వ్యవహారము లన్నిటిలోనూ, వినిమయ పరచి, 
నడుపుతూ వచ్చింది, వ్యక్తుల నడవడి విషయంలో ప్రమాణాలను కూడా శాసించింది, 

మధ్య యుగాల మతాచార్య వ్యవన్గ పై (ప్రాణాంతక మైన దెబ్బతీసింది పునరుజ్జీవ 
నోద్యమం. తమ [పవర్తనలను సమర్థించుకోవడ? లో, క తమకు గల హేతువుంపె 
ఆధారపడ జొచ్చిరి. తమ జీవితంపై మతానికీ, సంపదాయానికీగల అధికారం ఎట్టిదో అని, 
పరీక్షింపసాగిరి. (పకృతి, - విజ్ఞానళాస్త్రము, మానవుడు - ఆతని సుఖదుఃఖాలు, “సాహసో 
ద్యమం, సౌందర్యం,- మొదలై న విషయాలపట్ల ఆసక్తి వహించిరి, తన్ను ఇంతవరకు 


బంధించి ఉంచిన, “సంకుచిత కులమత జీవిత "ఆవరణాన్ని భేదించుకొని, మానవుడు బైట 
పడినాడు. 


ఈ విధంగా సంపాదించుకొన్న స్వేచ్చా (ప్రభావ, మత సన సంస్థకు కూడా వ్యాపించింది- 
లూథర్‌ వంటి వ్యక్తులు, రోమన్‌క్యాథలిక్‌ చర్చి మత తత్త్వాన్నీ, సిద్ధాంతాన్నీ పరీక్షింప 
సాగిరి, పీటర్‌ సిద్ధాంతాన్ని తమ ఆత్మసాక్షికి ఆధారంగాచేయక, తమ జీవిత సమర్థనం 
వ్యక్తి జీవితంలో ఉన్నదని (గహించిరి. చర్చి సంస్థలో చీలిక ఏర్పడింది. పార్టమె౨టు అను 
మతితో ఇంగ్లాండు రాజులు, రోమన్‌ చర్చివై హు ఉండిన స్వామి నిష్టను త్యజించి, 
ఇంగ్లాండు దేశ వు చర్చి పై, పరమాధికారాన్ని వహించిరి. పోవుయొక :_ అత్యుచ్చాధికారాన్నీ, 
రోమన్‌ క్యాథాలిక్‌ మళాన్నీ నిరాకరించడంలో, జర్మనీలోని రాజులనేకులు, లూథర్‌ను 
అనుసరించిరి. ఇదే విధమైన ఉద్యమాన్ని, స్విట్టర్‌లాండులో, కాల్విన్‌ నడిపినాడు, 
(ఫోటె నైైంట్‌ మతము, యూరోపులోని తక్కిన దేశాలకు కూడా వ్యాపించింది. 

మత విషయకమైన ఈ నుధారణయొక. వ్యా ప్రీవల్ల, (వతి యూరోపు దేశమూ 

స్పర్భతో కూడిన రెండు కక్షలుగా,- రోమన్‌ క్యాథౌలిక్‌, (పోటె స్టెంట్‌ - వీలిపోయింది. 
సంకుచిత మైన మత జీవితాన్ని మాత మేకాక, మానవునికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక 
పౌరవ ర్తనలనుకూడా, తమ అధీనాధికారాల్లో, నిలుపుకోడానికి ఈ రెండు మతవర్గాలూ 


సంవ న ౫1111 
సంపుటి ] ఉపోర్దా శము 


యత్నించినవి. ఇట్టి పరిస్థితుల్లో, యుద్ధము అనివార్యమయింది. విభేదాలు, రాజీ కుదరని 
స్థితికి వచ్చినప్పుడు, వ్యవహారాన్ని పరిష్కరించేది ఆయుధము మ్మాతమే. కనుకనే, మత 
యుద్ధం సిద్ధించింది. 

వదహారో శతాబ్దపు మధ్యకాలంనుంచి, పద పేడో శతాబ్ద మధ్యకాలంవరకూ, = నూరు 
సంవత్సరాలకాలం, యూరో పుఖండం మత యుద్ధాల్లో మునిగిపోయింది, భయానకములై న 
సామూహిక నంహారాల తర్వాత, నర్వ వినాశకరములై న యుద్ధయా[తల అనంతరం, కట్ట 
కడపటికి, యూరోపు వానులకు జ్ఞానోదయమయింది. ఉత్త మమార్గంలో, క్యాథౌలిక్‌ మత 
స్టులుగాను, (పోటెసైంట్‌ మతస్థులుగాను జీవిన్తూకూడా, తమ రాజ్యాలపట్ల భ కీ విశ్వాసాలు 
గల (ప్రజలుగా ఉండడం సాధ్యము, అనే గుణపాఠాన్ని వీరు నేర్చుకొన్నారు. 

ఈ విధంగా రాజకీయాలు కులమత సంబంధాలను తొలగించుకొన్నవి. తుచ్చ 
(పాపంచిక జీవిత (పయోజనములనుంచి ఏర్పడే మానవ వ్యవహారముల సంపర్క సంయో 
గాలనుంచీ, మతముకూడా శాళిత మైనది. “సీజర్‌ వస్తువులను సీజర్‌కు ఇచ్చి, దేవుని వస్తువు 
లను దేవునికి అర్చించండి.” అనే జీసస్‌ ఉపదేశం కట్టకడపటికి పాలింపబడింది. వివిధ 
మతాలవారూ తమవిభేధాలను విస్మరించి, అందరికీ సమానములై న ఆశయాలను కో 

కై, సార్వజనిక మైన జాతీయ సంస్థయొక్క సభ్యులుగా ఏక మైరి, 

మ. రాజ్యాలతోకూడిన యూరోపును ఏర్పరచడానికి, ఈమూడు విస్టవాలూ 
ఒక్కటిగా కలిసి (పవృ త్తమైనవి. జాతీయ ఐక్యానికి, జాతీయ శక్తికి, అవసరమైన ఆరి 
కాధారలను, వ్యాపారవాదం సిద్ధపరచిది. జాతీయభాషలు, సంస్కృతులు రూపొందడానికి 
పునరుక్జీవనోద్యమం తోడ్పడింది. జొతీయములె న చర్చి సంస్థల స్థాపనకు, మతసుధార 
ణోద్యుమం కారక మయింది. మధ్యయుగాల సార్వజనిక వాదము తొలగి, దానిస్థానంలో, కుల 
మతాతీతము, (పాదేశకము, ఐన, (పత్మేకతావాదం ఏర్పడింది. 


1V. పార్మిశామిక విప్ట్లవము_ జాతీయత 

రాజుల అధికారానికి లోబడిన, కేం దీకృత రాజకీయ వ్యవస్థలో, యూరోపు జూతులు 
జాతీయ ఐకమనే చై చైతన్యాన్ని అభి: వృద్ధి వి "ందించుకొన్నవి. ఈ చైతన్యం రెండు విధముల్దె 
నటిది, ఒక ప్రత్యే ౧క దేశంలో నివసించే (ప్రజలతో, పకీభావ చైతన్య పస ఒకటి, ఇతర 
దేశాల్లో నివసించే ,పజలతో తమకుగల భేదాన్ని గుర్తించేది రెండవది. 

ఈ జాతీయ భావన మొదటిసారిగా ఉదయమయింది ఇంగ్లాండు దేశంలో. 1830లో, 
జరిగిన విష్ణవం, రాజుయొక్క అధికారాన్ని (ప్రజలకు బడిలీచేయడం ఇందుకు కొరణం. 
రాజుకు అర్పిస్తూ ఉండిన స్వామిభక్తి విశ్వాసాలు ఇప్పుడు [పజలకు చెందినవి. వ్యక్తలూ 
నంఘమూ కూడా, తమ ఐక్యాన్ని పార్టమె=టులో సాధించుకొన్నారు. సర్వజనామోదాన్ని 
పొందిన మొదటి జాతీయగీతం __ “రూల్‌ [బిటానియా' అనేది, 1740 లో రచితమ"ింది. 

1759 నాటి రక్తపాత యుతమైన విప్తవాగ్నిలో ఫాన్సుదేశపు పాత పరిపాలన 
నశించిపోయింది. రాజుల డివ్యహక్కుు అనే సిద్ధాంతం, ఆ దావాగ్నిలో బుగ్గియె పోయింది. 
“రాజ్య మనగా, నేనే రాజ్యము” అ పద్నాలుగో లూయీ. (Lowis XIV) యొక్క 


XLIV భారత స్వాతం[త్యోద్యమ చరిత . [మొదటి 
డంబమూ, “నా వ్యక్రియందే అత్యుచ్చాధికారం నెలకొన్నది”, “నాతో ఏకమై ఉండడం 
వల్లనే నా (ప్రజలకు మనుగడ ఉన్నది,” అనే అతని మునిమనుమని బడాయి మాటలూ, -_ 
ఎన్నడ్డో విస్మృతి చెందినవి, విప్టవంనుంచి ఫ్రాన్సు ఒక జాతిగా బైటపడింది; అంత, 
నెపోలియన్‌ విజయాలు, (ఫాన్ఫుకు కీర్తి (పతిష్టలను చేకూర్చినవి. 

నెపోలియన్‌ విజయాల కారణంగా, యూకోపులో జాతీయభావమనే జ్యోతివెలిగింది. 
పందొమ్మిడో శతాబ్దంలో, దేశం తర్వాత దేశం, ఈ జ్యోతిని దర్శించింది. గ్రీస్‌, బెల్లియమ్‌, 
జర్మనీ, ఇటలీ, పోలండ్‌, హంగేరీదేశాలు జాతీయసంపాదనకై. తహతహలాడినవి; స్వేచ్చను 
ఐక్యాన్నీ ఆశించినవి, అంత, ఏషియా ఖండముకూడా దీని (ప్రభావానికి లోనయింది. ఈ 
విషయంలో ముందంజవేసింది జపాన్‌, టర్కీ, ఇరాన్‌, చైనా, ఇండియా, అన్ని దేశాలూ 
(వచలితములై నాయి. ఈరోజు, జాతీయత అనేది పపంచ మంతటా వ్యాపించిన పరమాద్భుత 
విషయం. |పపంచజాతుల నన్నిటినీ ఆది కదిలించి, ఉజ్జీవింపచేస్తూ ఉంది. 

భూస్వామ్యపు అరాజకత్వంనుంచి, జాతీయ స్థెర్యాన్ని సాధించుకో డానికి, యూరోపు 


కుఏడుశతాద్దాల కాలం పట్టింది. ఐనా, జాతీయత అనే భావం స్థిరపడిన వెంటనే, దాని అభివృ 
ద్ధి వేగవంతమయింది, 

జాతీయతా ఉదయానికి సూచకమైనది మధ్యమ తరగతి (వజ కావడంవల్ల, 
దాని లాభాలను పొందినదికూడా స్వాభావికంగా ఆ వర్గమే. రాజకీయాధికారం దాని హ స్తగత 
మయింది; రాజ్యాల ఆర్థికవ్యవస్థ పె మధ్యమతరగతియొక్క (ప్రయోజనాలు (ప్రాబల్యం 
వహించినాయి. రాజకీయాధికారము రాజునుండి [పజలకూ, సంకుచితమైన న్యల్పజనాధిపత్యము 
మధ్యమ తరగతి వర్గానికీ బడిలీకావడ వర్ణ, స్వతంత సంస్థలు ఉత్పన్న మైనాయి. ఈ సంస్థలు 
బాహ్యాధికారానికీ, బాహ్యమధ్యస్థానానికీ లోబడని స్వతంత్ర సంస్థలు. తమఅధికారాన్ని పవృ త్త 
మొనర్చడంలో సర్యస్వతంత్రములై నట్టివి. కాని, పజల సంకల్పమే తమ సంకల్పమెై 
యున్న అధికారానికి అవి, విథేయములై. ఉండడంవట్ట వాటికి స్వేచ్చకలదు. ఓట్ల హక్కు 
మూలంగా (ప్రజలు ఎన్నుకొన్న (ప్రతినిధుల ద్వారా, ఈ సంఘాల రాజకీయాధికారం, 
[పవృత్తమయ్యేది. కరారులను కావించుకోవడంలో వ్యక్తికి స్వేచ్చ, పర్మిశమలో పోటీ నుంచి 
స్వేచ్చ, అనే పద్ధతివల్ణ, ఆర్థిక స్వేచ్చ సాధ్యమయింది, భావము. భావ [పకటనము, 
మతము, వృ త్రి ఇత్యాది రంగాల్లో నిర్బంధాలను తొలగించడంవల్డ, సాంస్కృతిక 
స్వాతంత్యం సిద్ధించింది. మధ్యమ వర్శంయొక్క- ఆశయంలో మూలధన ఆర్థిక వ్యవస్థ అధి 
వృద్ధి చెందడంతో, వస్తూత్పత్తి అత్యధికంగా పెరిగింది. ఇదిపరకు ఎన్నడూ లేని పరి 
మాణంలో సంపద వృద్ధి చెందింది. అత్యధికంగా వృద్ధి చెందే ప్రజలకు అధికారంలోనూ 
సంపదలోనూ భాగం సిద్ధించింది. కనుక, సమగ సమాజంతో రాజ్యం ఐక్యం పౌండే 
(పక్రియ, సంపూర్ణమైన సమానత్వానికీ, స్వేచ్చకూ, (ప్రజా పరిపాలనకూ సన్నిహితంగా 
నడిచింది. ఈ పరిణామంలో వ్యక్తికి సంఘానికి. రాజ్యానికిగల విలువ, స్థానము, విష్ణ 
వాత్మకమైన మార్పులకు లోనై నవి, మరిన్నీ, మానవుని విలువకూ,-ధ్య్మేయాలకూ, సంబం . 
ధించిన భావాలు పూర్తిగా రూపాంతరం పొందినవి. 

యూరోలు యొత్వట బీస్హ్ర్య్రతి ; యూరోపులోని పెట్టుబడిదారీ సమాజం, తన 


సంపుటి] ఉపోద్దతము XLV 


(ప్రాబల్యాన్ని (ప్రపంచంలో వి న్తరింవ చేయడానికి పూనుకొంది. వీనికి కారణం, ఆ సమాజము 
యొక్క. (ప్రకృతిలోనే, నిహితమై యున్నది, తన పర్మిశమలకు అవసరములై న ముడి పదార్థా 
లను సేకరించుకోవడము, తనదేశంలో తయారైన వస్తువులకు బజార్లను వెదుక్కోవడ్డము, 
పెట్టబడిదారీ వ్యవస్థకు అనుబంధాలు, కనుక, అట్టి విస్తరణ (ప్రయత్నంలో ఈ వ్యవస్థ 
ఇండియాను ప్రవేశించింది. పెట్టుబడిదారీ వ్యవస్థ నెలకొన్న, యూరోపు అంతటిలోనూ 
ఇంగ్లాండు ఎక్కువ పురోగమించిన రాజ్యము, re దేశం పే పె, ఇంగ్లాండు తన అధి 
వత్యాన్ని నెలకొల్పి , దేశాన్ని రూపాంతరం పొందించగల (పబలశక్తులిను (ప్రవృత్తిలో ల్‌ 
పెట్టింది. ఈవిధంగా [వచోదింపబడి భారతదేశం, జాతీయత వే పు పయనించింది. జాతీయ 
ఐక్యము అనే మప ముని ఉద్భోధను పొంది, శ క్రివంతులై భారతీయ (వజలు 
స్వాతంత్య సంపాదనకె పోరాటం సాగించినారు. 
యూరోపు జు పరిణామ చరి త్రనుంచి సిద్ధించే జ్ఞానము, పాదీన భారత దేశ 
వ్యవస్థను ఆక్థంచేసుకోడానికి ఉపకరిస్తుంది. యూరో వియనులు ఈ దేశంలో (వవేశించక 
పూర్వము, దేశ చర్మితలో కలిగిన మార్పుయొక్క వేగము, సామరస్యము, భారతదేశానికి 
వ్‌ ష్టమైన పద్ధతిని అనునరించినవి. జీవితపరిస్థితులు జడ(ప్రాయమైనవి కావడంవల్ల, ఈ 
మార్పు మందగతిలో నడిచింది. ఒక్క-భాగంలోనే జనాభా ఎక్కువ దట్టంగా వసించత మో! 
లేక, నివాసాలు ఏర్పడని విశాల (ప్రాంతాలలో విరళంగా చెదరి ఉండడమో, ఆనాటి నివాస 
పరిస్థి తులు. ఉత్పాదన పద్ధతులు, - ఏ కాలమునాటివో,- మార్పులేక స్థిరపడిపోయినవి,. 
(ప్రజల స్వల్పావసరాలను కీర్పడానికి ఆవి చాలు. తెరలు తెరలుగా, ఏర్పడి యన్న, సమాజ 
వర్గాలు బిగునుకొని పోయినవి. సమాజంలో చలనళక్తి లోపించింది. అంతట పద్ధెనిమిదో 
శతాబ్ద మధ్యకాలంలో, అన్నివిధాలా భిన్నమైన నాగరకతగల, క్రియాశ క్రమైన, పాశ్చాత్య 
సంఘంతో, భారత పజకు పగాథమైన సంఘాతం కలిగింది. తత్పరిణామంగా, పాశ్చాత్య 
(వభావాలు |పబలశ క్లితో కార్యకారి కాజొచ్చినవి, సమాజముయొక పరివర్తన |షృక్రియ 
లకు వేగవంతములుగా చేసి, యూరోపులోని పరివర్తనలవంటి ఫలితాలను, ఇక్కడ కూడా 
కలిగించిన వి 
జౌరంగవేబ మరణానంతరం ఇండియాలో కీణదశ వేగంగా (పారంభమయమింది, 
పర్జెనిమిదో శతొబ్ద మధ్యకాలానికి, కేం దాధిపక్ణం పూర్తిగా నాశం కావింపబడింది. దేశం 


నే 


అ స్తవ్య గతకూ, ఆరాజకాగికీ ఆకరమయింది. మొగలు స్మామాజ్య స్థానాన్ని వహించి, 
దేశముయొక్క ఐక్యాన్ని రక్షించడానికి నమర్థుడెన ఫ్య క్తికాని, వర్గము కాని, సృష్టికిరాలేదు* 
ఈ విధంగా పేర్పడిన రాజకీయ శూన్య స్థితిని, శ స తీనుకొని విదేశరాజ్యాలు, దేశం 
(వవేశించినవి. ఇట్టికూన్య పరిస్థితులు ఏర్పడిన పూర్వపు రోజులలో, మధ్య ఏషియా నుండి 
దాడి వచ్చిన రాజులు, దేశాన్ని ఇకమించియుండిరి. _పర్జెనిమిదోళ తాబ్బంలో, భారత పళ్చి 
మోత్తర డదేశాలవారు, అంతః కలహాలలో మునిగి యుండిరి. 178) లో నాదిర్‌షా, 
1718-1778 మధ్యకాలంలో అహమడ్‌షా అద్దాలీ అనేవారు, ఇండియాపై దండయాతలు 
జరిపి, అప్పటికే, శిథిలావస్థలో ఉండిన ఢిల్లీ సామాజ్యంపై పెద్ద దెబ్బతీసినమాట వాన, 
పమే. కాని, ఇరాన్‌, ఆప్ట నిస్తాన్‌, మధ 3 ఏషియాలోని పరిస్థితులు అనుకూలమైనవి కానందు 
వల్ల, మహమద్‌ గజనీ, 'షహాబ్‌ ఉద్దీన్‌, 'జేబర్‌వంటి వీరులు 'హర్వమ సాధించినట్టి విజయా 


XLVI 


క. : G3 
టీస్‌ జు 3B 
రని s3 an 
bg సి గా 
షే a 
ఖి బె వి pr i 
3 5 
Aw 1 0 t2g 
9 1 “నా hx 
డై WE ౧ ఖీ 
ణ్‌ గ్ల 5 aD 
ba ¥ trae 
స్తీ 3 fn సెం జా 0 
|S Fae గ లి 
9 ey s 91 
3 ర 
య్‌ 9కు థి “9 
త ఏ Ye 0 
డె (క్‌ ల a సి 2 
ఇ oO 5 
3 bb UE 
has 392 గి 


ges se eh A] 3 
Pe hn Sw ph 

63 a కహ ర mn న్‌ 
Bre ప aq 
(a న ని సరి కల 
SETS) 
[స ప 5 hf 
ag a8 2 o% 
hag ఫ్ర శి సై స్తం ప 
వ్‌ స న న 


" 2 
5 9 ౮౩9 3 3 


oe స] Sr Ns 
ట్‌ mig అ 
DG 
మ్‌ 0 
ల 2 a సి 
ఫి ౧౦ ra లి 


ఖంగా నడవడం, 
నిలిచియున్న 


తం 
ఉను 
దేశీయ నాగరకతయొక్క_ 
అం 


అలో: 


[= పవృ 


ow 


శేషభాగాలుగా 


చి రెండ 


Va 
ఆ 


(ప్రభా 
మెన వి 


్న 
అది, 


వాతో 
జ 
vw 


నూతనళకుల 
రిగా భిన 


ఉదయించడమూ, 
న కావించడమూ, అ 


EA ద) 


ర్ట 
® 


eg 
wu 
Ys g 
తళ ల 
చ ఆలో 
VMs 
er 
Clue 


స్త 
డి 
el 


be 


కభౌ 
పూరగరంగము 
(వవ 
తం, 
gp 


వీన భారత 


నైతి 
దీని 
(పా 
దంగా 
ఇతిపు, 


1 


మొఘల్‌ సామ్రాజ్య కీణపతనాలు 


1 బొరంగజేబూ, అతని ఉ తరాధికారులు 


ఆ కాలపు (పపంచ దేశాలలో, వి_సృతిలోను, జనాభాలోను, సంవదలోన్ను అద్వితీయ 
మైన సామాజ్యాధికారాన్ని, యాభై సంవత్సరాలకాలం జారంగ వేబు నిర్వహించినాడు,. 
అత్యంతమూ కష్టసాధ్యమైన రాజ్యకర్తవ్యాలను నిర్వహించడంలో, అనుర క్రిని, కర్తవ్య 
నిష్టను, ధైర్యాన్ని, శాంతాన్నీ |పదర్శించి, విశిష్ట (వజాపాలకుడుగా గుర్తింవబడినాడు, 
స్వంత జీవిత విషయంలో, ఆదర్శపురుషుడుగా (పవర్తించినాడు. ఏషియా. (వభువులకూ 
రాజులకూ సాధారణాలై యున్న దుర్వ్యసనాలకు ఆతడు దూరుడు. సామాన్యమైన జీవితం 
మాతమేకాదు; [వతశీలమైన జీవితం అతనిది. ఆహారము, పానీయము, వస్ర్రధారణము అనే 
వాటిలో మ్యాతమేకాక, తక్కిన అన్ని జీవిత సౌకర్యాల విషయంలోనూ, అతడు మితం 
పాజించినాడు. స్మామాజ్య పరిపాలనకు సంబంధించిన డుర్భరకార్య కమాన్ని నిర్వహించే 
కాలంలో కూడా, ఆతడు తన జీవితావసరాలకు కావలసినవాటిని సంపాదించడానికై, కురా 
నుకు (పతులు |వాయడము, టోపీలు కుట్టడము అనే పనులు నిరంతరంగా చేసేవాడు. అతని 
కొడపడి వీలునామాలో, తన అంత్యక్రియల ఖర్చులను గురించి ఈ విధంగా (వాసి పెట్టి. 
యున్నాడు. “టోపీలు కుట్టగా వచ్చినవెల, నాలుగు రూపాయలు రెండణాలు, మవాల్‌దార్‌ 
అయియాబేగ్‌. స్వాధీనంలో ఉంది. ఆడబ్బును తీసుకొని, ఈ నిన్సహాయుడైన (ప్రాణియుక్క 
శవ వస్తానికై ఖర్చు పెట్టండి. కరాను (పతులు (వాయగా వచ్చిన కూలీ, మూడువందలా ఐదు 
రూపాయలు, నాడబ్బు సంచిలో ఉంది. అవి నావ్య క్రిగత ఖర్చులకై నిలువచేయబడినట్టిది. 


టి 


బహు కష్టతరమైనది ఆతనిదై నిక చర్య, మూడు గంటలు మాత్రమే అతడు న్నిదకు 


నామరణం రోజున ఆ డబ్బును ఫకీరులకు పంచిపెట్టండి." ఇది అతని కడవటి వీలునామా. 


ల య్‌ ల 
వినియోగంచేవాడు. పనిచేయించడంలో, దాక్షిణ్యం ₹నివాడు. ఈ నిష్టరత ఇతరుల 


విషయంలోనేకాక, తన విషయంలో కూడా వర్తించింది. అతని విస్తృతమైన పరిపాలన 


ఈ. 
ఆ 


విధానానికి నంబంధించిన (పతి అంశాన్నీ అతడు గమనించేవాడు; పతియుద్ద యాతనూ 
తానున్యయంగా నడిపేవాడు. అక్షయమైన శ _క్రీ, అణవడానికి సాధ్యముకాని నంకల్పమూ, 
అతని సత్యాలు. 

విస్తృతమైన పర్మిశమ, నిదారహితమైన జాగ త్త, ధర్మజుద్ధమెన నిష్ట పరిపాలకు 
డుగా, రాజనీతిదక్షుడుగా, సైన్యాధిపతిగా విశిష్టసామర్థ్యము,- అతనికి ఉండినా, అతని 
పరిపాలనమ్మాతం విఫలమయింది. ఈ విషయం అతనికి కూడా తెలుసు. అతని రెండవ 


కుమారుడైన అజాంక్యువాసిన కడపటిజాబులో, “నిజమైన రాజ్యపరిపాలన, నేను ఏ. 


న్‌ 


భారత స్వాతం! త్ర్యోక్యము చరి!త | మొకటి 
మా;తమూ కావించలేదు; రైతులను ఏమ్మాతమూ ఆదరించలడు. ఎంతో విలువైన జీవితం 
నిష్పయోజనమైపోయింది.” అని తన అపజయాన్ని ఒప్పుకొన్నాడు, 

మరణించక పూర్ణమే, ముఅజామ్‌, ఆజామ్‌, కామ్‌బర్ష్‌, ఆనే తన ముగ్గరు కొడుకు 
గజేబు తన సా[మాజ్యాన్ని వపండియుండినాడు. కాని, ఆతని మరణం వెను 
వెంటనే సామాజ్య్ఞ ఉ త్రరాధికారానికై , వారిలో, కలతలు బయలుదేరినవి. ఈ అన్నదమ్ముల 
ణలో, ముఅజామ్‌ విజయాన్ని నంపాదించుకొని, బహదూర్‌షా అనే విరుదుతో 
హించెను. కాని, అతని పరిపాలనకాలం అల్పమైనది. నాలుగుసంవత్సరాలు 


మతమే రాజుపరిపాలనకావించి, 1112లో అతడు మరణించెను. అంత, ఉ త్తరాధికార 


ల 
న. 
య 


గ 
యుద్ధం ఏవ్పటిరీతిగా మరల (పారంభమయింది, 

సింహాసనానికై ఇతని నలుగురుకొడుకులూ చూపిన అసభ్యమైన ఆతురతవల్ల, బహ 
దూర్‌షా శవానికి, నెలరోజులదాకా అంత్య|క్రియలుకూడా జరుగలేదు. ఈ యుద్ధం, కడప 
టికి ఇరువురుకొడుకుల పోటీగా ఏర్పడింది. ఆధిక సమర్గుడెన ఆజీమ్‌-ఉష్‌-షాన్‌, అనే 
రెండవకొడుకు ఒకపక్షంగానూ, ఇందియలోలుడై న జహన్‌దర్‌ షా మరియొక పక్షంగొనూ, 
ఈ సంఘర్షణ నడిచింది. కాని, యుద్ధనిర్వహణ విషయంలో, ఆజీమ్‌-ఉష్‌-షాన్‌ అవి 
వేకంతో (పవర్తించెను. ఇరానీవర్గ (పముఖనాయకుడై న జుల్ఫికర్‌ ఖాన్‌, సామాజ్య సేనకు 
(పధానవేతనదాతయైన మీర్‌ బక్షీ అనేవారు అఆతికౌశలంతో యుదాన్ని నివి, జహాందార్‌ షాకు 
సింహాసనాన్ని నంపాదించి ఇచ్చినారు. 

జహాందార్‌ షా స్మ్నామాజ్యాధికారాన్ని వహించడంతో, సామాజ్య రాజకీయాలలో 
దౌర్భాగ్యకరమైన సందర్భము ఏర్పడింది. ఇంతవరకూ, ఉ త్తరాధికార సంపాదనకై యుద్ధ 
ములో పాల్గొన్నవారు, చక్రవర్తి కుమారులు మ్యాతమే. ఇప్పుడు వారు మరుగుపడిపోయిరి. 
వారికి బదులుగా దురాశాపరులై న కులీనులు, ఉన్నతాధికార పదవులలోని వారు, విఖేద 
కక్షలనాయకులు,- ఇత్యాదులు అధికారానికై. పోటీపడసాగిరి, చక్రవర్తి కుమారులను నామ 
మ్మాతంగా తమకు పభువులుగాను, నాయకులుగాను |పదర్శిస్తూ, వీరు కలహాలకు పూను 
కొనిరి. చక్రవ.ర్తి కుమారుల పేర్లు, (పతిష్టతోనూ, రాజాధికార ముద్రతోనూ, కూడినవి కావడం 
వల్ణ, వీరు జారీచేసే ఆజ్ఞలు, నిర్ణయాలు న్యాయబద్ధంగా చెల్లుతాయి. ఈ విధంగా, బలవంతు 
లైన సరదారులు మొదలైన వారు రాజ (పతిష్థాపకులుగా (వవ ర్తింపసాగిరి, 

ఇట్లు (వవర్తిస్తూ అధికారాన్నీ, ఆశయాన్నీ (వజలపై నెరపుతూ, సంపదను 
కూడ బెట్టుకొనిరి. ఈ విధంగా, అడ్డులేక దేశంలో (ప్రవర్తించిన ఆంతరంగిక సంఘర్షణలవల్డ్మ 
మహాసా[మాజ్యసౌధం కూలిపోయింది. 

పర్యాలో చన ఏమ్మాతమూ లేక విషయలంపటుడై న స్వేచ్చావిహారి జహందర్‌ షా, 
పిచ్చిగా భంగు సేవించేవాడు. రాజాస్థాన జీవితం స్వేచ్చా విహారానికీ, విషయలాంపట్యానికీ 
.స్థానంకావడానికి ఇతడే మార్గదర్శిఐనాడు, పరిపాలక వర్గంవారి నైతిక [భష్టతకు ఇతడే 
కారకుడు. ఇతని దుష్ట జీవిత (ప్రభావం కారణంగా, (ప్రాచీన స్నామాజ్య వైభవపునరుద్ధరణం 
సాధ్యముకాని విషయమయింది. అంతేకాక, పరిమిత మైన స్వతం తరాజ్యంగా నిలిచి ఉండే 
అవకాశాలుకూడా లోపించిపోయినవి. 

చక్రవర్తి ఒక కీలుబొమ్మ ఐపోయినాడు; అధికారమంతా వజీరుచేతుల్లోనూ, మంతుల 


సంప ట్‌ మొఘల్‌ సా[మాజ్య వమిణపతనాలు 8 
చేతుల్లోనూ నిలిచిపోయింది. వారు కూడా, ఈ అధికారాలను తమ (వతినియుక్తులకు 
అష కు అప్పగించినారు. ఈ విధంగా, బాధ్యత విచ్చిన్నమైపో యింది. అధికారంలో 
ఉన్న మం|తియొ ముక్కా విచిత్రభావనలను అనుసరించి, అధికార్‌ రోద్యోగాలు వ్యక్తి నుంచి 
వ్యక్తికి, మారుతూపోయినవి. తాత్కాలికంగా ఈ పదవులలో ఉండినవారు, ఈ అవకాశాలను 
ఉపయోగించుకొని వేగంగా ధన సంపాదన కావిందుకొంటూ వచ్చిరి. తత్ఫలితంగా, పరి 
పాలనను గమనించే వారులేక, అవ్యవస్థ వ్యాపిస్తూ వచ్చింది. రాజసింహాననానికి అనేకులు 
పోటీవడుతుండడంవల్దను, చ(కవర్తులు చితదర్శక యంతంలో వలె క్షణక్షణం, మారు 
తుంకడంవల్లనూ, వరుభ క కి వ సాలనే భావాలు మాయమైనవి. 

ఆతని పూర్వులు "సేకరించి పెట్టిన కోళాగార నంపదలన్నిటినీ, జహందర్‌షా, తన 
వదకొండు నెలల పరిపాలన కాలంలో వ్యర్థంగా వెచ్చపెట్టినాడు. బాబరు కాలము నుంచీ 
సేకరింపబడియుండిన బంగారూ, వెండీ, ఇతర అమూల్యవస్తు వులూ,- అన్నీ నష్టమై 
పోయినవి. 

అంతట, బార్జాసైయదులు (5112649 of Barha) చకవర్తికి (పతిద్వంద్విగా, 
ఫరూక్‌ సియార్‌ను “నిలబెట్టిరి. వెన్నెముకలేని చ।కవర్తి నెన్యాన్ని వ వదలిపె పెట్టి, లాల్‌కున్వార్‌ 
అనే తన [పియురాలితో ra యుద్ధరంగము నుంచి పలాయితుడై నాడు, 

దురద సంగం? ఫరూక్‌ సియార్‌క నాడా నికృష్ణసభావం వ అని తేలిపోయింది. 
వాగ్గానాలను ౫ టించనివాడు, ఉపకారంచేసిన వారికి కృతఘ్ను డు, వకగతిలో కుటలు 
నడిపేవాడు, చంచలన్వభావుడు, ధీరుడు, (కూరుడు,- ఫరూక్‌ న. అని వ్యక్తమై 
పోయింది. అతనికి అభిమానపాతలై న, మీర్‌ జుమ్హా, ఖాన్‌డౌరాన్‌భాన్‌, అనే వారిచేతిలో 
ఇతడు కీలుబొమ్మ ఐనాడు, నైయీడదు సోదరులతో కలహాలను లేవదీయడానికి [ప్రారంఖించి, 
వాస్తవమైన అధికారాన్ని చెలా రాయించ డానికి [పయత్నం కావించినాడు. ఖండితమైన తమ 
కౌళల సామర్థ్యాలను, విస్తారములై న న తమ మూలసాధనాలను, వీరు రాజు (పయోజనార్థం 
యోగించి ఉండినారు. కనుక, [పభుత్యంపె తమకు ప్రాబల్యం ఉండవలెనని కోరడం 
హజమైనదే. ముఖ్యంగా, ఉద్యోగాల విషయంలోను, యుద్ధవిజయంలో లభించిన సంపద 
షయంలోను, తమకు (పాధాన్యం కావలెనని వీరు కోరినారు. 

ఈ సంఘర్షణ ర రోజురోజుకూ నిష్థురమౌతూవచ్చింది. సెయీద్‌ సోదరుల అధీనంనుంచి 
విడుగడ పొందడానికి, ఫరూక్‌సియార్‌ అతిగర్హ ణీయమైన (దోహాని నికీ, కుటకూ పూను 
కొన్నాడు. రాజపుటానాలోని విదోహాలను అణచడానిక్రై, హుస్సేన్‌ అలీని సామాజ్య 
సైన్యంతో వంపినాడు. అదేసమయంలో, హుస్సేన్‌ ఆలీని తుదముట్టించినట్టయితే అఖండ 
మైన బహుమతులు ఇస్తానని వాగ్గానంచేస్తూ విదోహియెన జోడ్‌పూర్‌ రాజాఅజిత్‌ సింగ్‌ 
రథఢోర్‌కు రహన్యలేఖలను |వాసినాడు, ఈ (ప్రయత్నం విఫలమయింది. ఆజిత్‌సింగ్‌ లొంగి 
పోవడ మేకాక, చక్రవర్తీ జాబులను హుస్సేన్‌ ఆలీకి ఆందచేసినాడు. అంతట మరియొక 
పన్నాగాన్ని పన్నినాడు చక్రవర్తి. దక్కనుకు రాజపతినిధిగా ఉండిన నిజామ్‌-ఉల్‌-. 
ముల్కొను వెనుకకు పిలిపించుకొని, ఆ రాజ్యాన్ని హుస్సేన్‌ ఆలీ అధీనంలో ఉంచెను.. 
హుస్సేన్‌ఆలీ దక్షిణానికి తరలిపోతూ ఉన్న సమయంలో, ఆతనిని అడ్డగించవలసిందిగా,. 
దక్కును డిప్యూటీగవర్నరుగా ఉండిన దావూడ్‌థాన్‌ను రహన్యంగా పురికొల్సెను. ఈ; 


న 2+ 2 


4 భారత స్వాతం(తో్యోద వ్టమ చరి[త [మొదటి 


ప ఫలించలేదు. దావూద్‌ను ఓడించి, హతమార్చినాడు హు 


ఈ విధంగా, మోనపువన్నాగాలూ, వాటికి (వతిపన్నాగాలూ మూడేంద్దకాలం జరిగి 
ఇ 


యంటో. ౯ నాశ aan) 
నాయి, హుస్సేన్‌ ఆలీ మం ఉన్న సమయంలో, “అతని సోదరుడై ఆబ్దుల్హాను 
బంధించవలసిందని, తనకు విశ్చాసపా[తుడైన నరదారులను, ఒకరితరాాత ఒకరిగా వురి 
కొల్పుతూవచ్చినాడు చ్యకవ క కాని ఈ పాతకకార్యాలను నెరవేర్చే ధైర్యసాహసాలు 


రికీ లేకపోయిన. ఆపె చకవర్తి, తన మామఐన రాజాఅజిక్‌సింగును తన సహాయార్థం 

రప్పించుకొన్నాడు, కాని, నూక్మ[గాహిక్రైన డోఢ్‌హూర్‌రాశాకు అతని అల్లుని శీలస్రభావా 

౭ెట్లివో తెలును. ఆతడు ఢిల్లికివచ్చి, సైయీ a పక్షంలో కలిసిపోయినాడు. మొఘల్‌ 
(గ 

4 ఆ 


కలీనపంశజులు, టురాసీవర్గనాయకులై న న నిజా ముల్‌ ముల్క్‌, మహమ్మద్‌ య. 


€ 


గొప్ప ఢీరులు కూడా, చంచలన్వభావుడూ, నన ఆ) రాజుకు ఎదురు తిరిగి 

చక్రవర్తి పన్నాగాల సమాచారం అందినవెంటనే, హుస్సేన్‌ ఆలీ ఢిన్లీ రావడానికి 
తొందరగా ఉద్యుక్తుడై నాడు, 1719లో అతడు ఢిల్లీచేరుకొన్నాడు, రాజ్యాసికి సంబందించిన 
ఈ దురపస్థలను మరల తలయె త్రకుండా అంతము చేయదలచుకొన్నాడు. పీష్వా బాలాజీ 
విశ్వనాథ్‌, సేనాపతి ఖండేరావ్‌దభాడే, సంతాజీఫోం స్తే మొదలై న నాయకులు నడుపుతుండిన 
వదకొండువేల మరాఠా సైన్యం, ఇతని సేనలో భాగ మైఉండింది. ఢిల్లీకోటలోను, రాజనగరు 
య ఉండిన ఫరూక్‌ సియార్‌ పక్షం వారందరినీ మొదట పార రదోలినారు పేడితనంతో, 

నాలో దాగుకొనియండిన రాజును బై టికిలాగి, గుడ్జివానినికావించి “ఆననాదు లేవీలేక 
ses నీకజిగదిలో బంధించినారు”. అన్ని వధములై న ఇ మూనాలకు, అతనిని 
గురిచేసి, పస్తుంచి, నెమ్మదిగా పనిచేసే విషాన్నిచ్చి, కడపట, కొన్నాళ్ళకు అపకీ క్రకరమైన 
విధంగా చంవివేసినారు. 

ఫరూక్‌ సియార్‌ రాజ్యపాలన జరిగినకొద్ది సంవత్సరాల్లోనే, సామాజ్య విచ్చేదం 
చాలావరకు జరిగిపోయింది. అసహ్యమైన అవ్యవస్థ అన్నిచోట్రా తలఎ త్రింది. సరదారుల్కు 

భూస్వాములు, జనజాతి వర్గాల య (వభుత్వాధికారాన్ని ధిక గ్రారించడం [పారం 

ఛించిరి, ఉత్తమ bite అనుయాయుల మధ్య పోరాటాలు, ఢిల్లీ నగర వీధులలో 
జరిగినవి. దొంగలు, దో పిడిగాంధ్లూ, రోడ్డను ఆక మించినారు, సామాజ్య కోళానికి వన్తూ 
ఉండిన [ప్రాంతీయ రాజస్వధనాన్ని, మార్గంలో నే పట్టుకొని, స్వప్రయోజనార్భం ఉపయోగించు 
కొనే పద్ధతికి దారి చూపినవాడు ఫరూక్‌ సియారే. ఇతని ఆదర్శం వృథాపోలేదు. స్వతంత్ర 
రాజ్యాలను ఏర్పరచుకోదలచిన అతి సాహసికులు, ఈ పద్ధతినే అవలంబించిరి. చక్రవర్తి 
ఆజ్ఞలు బాహాటంగా ధిక్కరింపబడినవి. అధికారులు అనుమతిలేకనే, తమ పదవులను విడుస్తూ 
వచ్చిరి. జారంగజేబు కాలంలో నిష్కర్షగా పాలింపబడుతుండిన నియమాలు, వినియమాలూ, 
పాటింపబడలేదు. లంచగొండి తనము, అలనత, దేశంలో నెలకొన్నవి. ఆదాయము నన్న 
.గిల్లి, పూర్వము సేకరించి ఉంచిన ధనం భాశీ ఐపోవడంతో, చెల్లించవలసిన వేతనాలు, 
వెనుకపడినవి. జీతాలు ముట్టని సైనిక దళాలు ఎదురు తిరగడానికి నిద్ధమైనవి. 

వివివ కక్షలకు చెందిన కులీన నాయకుల మధ్య పరస్పర వై వైషమ్యాలూ, ఈర్ష్యలూ, 
పోతీలూ, ఏర్పడడం అన్నిటికంటే దౌర్భాగ్య సూచకమైన పరిణామం, టురానీలు, ఇరానీలుు, 
ఆవ్షనులు, హిందూస్తానీలూ, అనే నాలుగు కులీన వర్గాలు వీటిలో (ప్రధానములై.నవి. మొదటి 


౧ 


సంపుట్‌ | మొఘల్‌ సా్యమాజ్య వీణవరనాలు ర్‌ 


2 య్‌ న. a 
మూడు వ నకల మధు+ఏషియా, ఇరాన్‌, ఆఫనిసాన్‌ దేశాల నుంచి పచ్చిన వివేయుల 


నం. 


బౌరంగజేటు కాలంలో ఇండియాను న వి. జారంగటేబు, వీరికి ఉన్నతో ద్‌ వ్యోగాలను 


ఇచ్చి ఆదరించినాడు, ఆక్సియానా (Oxiana) పాంఠ పు అపతలిభాగంనుంచి ఇంచియాకు 
వలసవచ్చిన టురానీలు, సున్నీ సి సిద్ధాంతాన్ని ఆపలంగించినవారు. ఇరానుయుక్క్ల తూర్పు, 
వడరుర, [పాంతాల నుంచి వలనవచ్చిన ఇరానీలూ, ఖురాసాన్‌, ఫార్స, (ప్రాంతాల నుంచి 
వచ్చినవారూ, షియాలు, సింధునదికి అవతలి స సరిహచ్చు పర్వత (పాంతాల నుంచి వచ్చిన 
వారు ఆవ్లనులు. వీరిలో, అధిక సంఖథ్యాకంవారు రోహిల్లా rere వీరిలో 'పె 
మంది సున్నీలు, ఉత్తర భారతంలోని పెక్కు. (పదేశాలలో,- ముఖ్యంగా బరై లీ, 
ఫరూకాబావ్‌ (పాంతంలో, వీరు స్థిరనివాసాలు ఏర్పరచుకొన్నారు. హిందూస్తానీ వర్గంలోని 
వారు, అనేక Fs దేశంలో నెలకొనియున్న ముస్టిం కుటుందాలవారు. కనుక. వీరికి 
సహజంగా, నూతనంగా వచ్చినవారి వై ఈర్చ్యాభావం ఉండింది. 

కేందాధిపత్యం 'పబలంగా ఉన్నంతకాలమూ, ఈ కషలు అణగిఉండినవి, కాని 


బహదూర్‌షా మరణానంతరం సా్యమాజ్యసింహాననానికి సోటివడినవారు, వీరి సహాయాన్ని 
ఆర్థించినందువల్ల, వీరి (పాము? ఖ్యహ్రైబల్యాలు వృద్ధిఐనవి. వీరి కృటలతోను, అమృకావ 


హ్‌ హంగా wes వచన వీరి !పభుభ కి విశ్వాసాల పదంతో. పదిెని ren 
చ్చి (iy — > 
చరిత నిండిఉంది. 
(వతిరాజకీయకమ్లా, చకవర్తిని తన అధీనంలో పెట్టుకొని, తన |పయోజనాన్ని 
ఏంచుకోదలచుకొంది. ఈ (పయత్నంలో, ఎట్టి సాధనాన్ని ఉపయోగించుకోడానికి గానీ, 
ఏ వెలకైనా, ఎక్కడనుంచిఐనా సహాయాన్ని పొందడానికిగానీ, వెనుదీయలేదు. 
ఫరూక్‌ సియార్‌ను సింహానన భ్రష్టునిచేయడానికై హుస్పేన్‌ఆరీ మరాఠీలను కొనివచ్చినవ్పుడు, 


మహారాష్ట్ర,పాంతానికి, శివాజీ విజయాల ఆధారంవై, న్వరాజ్యాన్ని స్థిరవరచడానకివ మాత్రమే 


శ 


కాక, వారికి, దక్కనుపై చౌత్‌, సరేక్‌ముధి హక్కులను ఆమోదించడానికికూడా, చక 


ద Mn 
పర్తిని బలపంతంతో ఒప్పించినాడు. ఈ హకు; గ్రాలవల్ల, దక్కన్ముపాంతపు రాజస్వంలో 
లి5ళాతం, అనగా 18కోట్ల రూపాయలు మహారాష్ట్ర 9 పాంతానికి చెందుతుంది. ఈ వ్యవహారం 


సామాజ్యరాజస ంలో భాగానికీ, స్యామాజ్యవ్యవవ రాలలో జోక్యంకలిగించుకోడానికీ, అత 
నికి అవకాశం లభించింది. 

తాము సాధించిన విజయాన్ని సెయీద్‌ సోదరులు ఎక్కువకాలం అనుభవించలేదు, 
వారు సింహాసనంకై నిలిపిన మహమ్మద్‌ షా, వీరి పోషణలో ఉండడానికి ఇష్టపడరేదు. 
టురానీకక్ష నాయకులు, దక్కన్‌ గవర్నర్‌ నిజామ్‌-ఉల్‌ -ముల్క్‌ మొగల్‌ సైన్యాధ్యక్షుడై న 
మీర్‌ మహమ్మద్‌ అమీన్‌ఖాన్‌, అతనిబంధువూ లాహోర్‌ గవర్నరూఐన అబ్బుల్‌ నమద్‌ భాన్‌, 
ఇరానీ కక్షకు చెందిన సర్దారులుక కాడా, సె యీద్‌ సోదరుల ఆధిపత్య (ప్రాబల్యాన్ని సహించ 
లేక, విసుగుచెందియండిర, కనుక, ఈ సోదరులను నశింపచేయడానికి నిశ్చయించుకొనిరి 

ఈ వార్తలను |గహించినవెంటనే, సైయీదులు వీరిని పదవ్శీభస్తులను చేయడానికి 


వల్ల, మహారాష్ట్రవరిపాలకుడు చకవర్తికి విదధయుడెన సామంతుగా ఏర్పడినప్పటికీ, 
కహా 


6 భారతస్వాత ౦|౪ త్యోర్ట్టమ చర్మిత | మొవటి 
చర్శలగుకై కొనిరి, కాని, నిజామ్‌-ఉల్‌-ముల్కొ_ షె, వీరు .వంపించిన చెన్యాల 
నవి. ఈ వైన్యాధ్యడుడురూడా హతుడై నాడు. అంతట, మహమ్మద్‌షాను తనతో తీనుకొని, 
న! అణచడానికై, న్వయంగా, పోయినాడు. హుస్సేన్‌ ఆలీకి రెండవ. 
దషదుడుగా వెంటపోయిన మహమ్మద్‌ అమీన్‌ భాన్‌, ఆశని హత్యకై కుటవన్ని నాడు, సైన్యం, 
ఫలేహూర్‌ సిక్రీని దాటిపోయినతర్వాత, ఈ కుట పయత్నం సఫలమై, హుస్సేన్‌ ఆలీ హత్య 
జరిగింది, (క. అ, 1720). దీనితో అబ్దుల్లా ఉగుడై , మహమ్మద్‌షాను పదవీ భప్టుని. 
కావించడానికి కృతనిశ్చయుడై, యుద్ధానికి ఆతనిని ఆహ్వానించెను. కాని, అతడు ఓడి. 
పోవత మేకార, బంధితుడై నాడు. రెండు నంవత్సరాల తర్వాత, అతనికి విషంపెట్టి చంపి 
నారు. ఈవిధంగా, ఫరూక్‌ సియార్‌ను రాజ్యభష్టుని కావించిన తర్వాత, ఇరవై రెండు. 
నెలల్లో, రాజ[పతిస్థావకులైన నైయీద్‌ సోదరులు, తమ అంతాన్ని చూచిరి. 

యువకుడై న మహమ్మద్‌షాకు _వభుత్వ వరిపాలనలో ఆస క్రిలేదు. తనకు అభిమాను. 
లైన, అధముల సహవానంలో అవివేకంగా కాలం వెళ్ళబుచ్చేవాడు. మీర్‌ మహమ్మద్‌ అమీన్‌ 
ఖాన్‌ కుమారుడైన, వజీర్‌, కమార్‌-ఉద్‌-దీన్‌ ఖాన్‌కు సర్వకార్యాలనూ వదలి వేసినాడు. 
కాని వజీర్‌ కూడా, సోమరిగా, కాలవిలంబం కావించే వ్యక్తి. కనుక, ఢిల్లీలో (వభుత్యమనేడే 
లేకుండాపోయింది. కష్టములు పా పించిన సందర్భాల్లో [ప్రాంతీయ గవర్నర్‌ లకు కేంద 
సహాయము లభించేదికాదు. ఈ విధంగా, నాదిర్‌షా ఆఫ్లనిస్తాన్‌ పై వడినప్పుడు, కాబూల్‌ 
గవర్నర్‌ సహాయక సైన్యాన్నీ, బాకీ ఉండిన వేతనాలకై ధనాన్నీ కోరినాడు. కాని, అతని: 
(ప్రార్ధనను వినివించుకొన్నవారులేరు. 

కమార్‌-ఉద్‌-దీన్‌కుగల అధికారంవట్ట, ఈర్ష్యాపరులైన కులీనులు, సామాజ్యాని 
విరుద్దంగా, శ|తువులతో కుటలు జరువుతుండిరి. అపాయకరమైన ఏసైనిక కార్యాచర జాని 
వారు పూనుకోరు. అంతటి వెన్నెముక లేనివారై ఉండిరి. ఎదురు తిరిగిన మరాఠాలపై పో 
డానికి వారిలో ఎవ్వరూ ఇష్టపడలేదు. అవిధేయుడైన జోధ్‌పూర్‌ రాజాపై పోవడానికి, 
చ్మక్రవర్తిఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఏవోసాకులు చెప్పి తప్పించుకొనిరి. చక్రవర్తీ, కులీనులూ' 
(ప్రదర్శించిన ఆదర్శం ఈ విధంగా అవినీతిని అన్నివై పులా వ్యాషింపచేస్తూవచ్చింది. 

తత్సలితాలు వినాశకర మైనవి, ' సామాజ్యం విచ్చిన్నం కాజొచ్చింది. (పాంతాలనేక 
ములు కార్యతః స్వతంతమైనవి. బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సాలలో, ముర్షీద్‌ కూలీఖానూ,. 
బాధ్‌లో సాదత్‌ఖానూ, కేవలం నామమ్మాతమైన స్వామి భక్తిని మాత్రమే ఢిల్లీ చక్రవర్తికి 
(వదర్శించిరి. కాబూల్‌, లాహోర్‌ గవర్నర్దు వారికి వారే రక్షించుకోవలసివచ్చింది. గుజ: 
రాతునుు మాల్యాను, బుండేల్‌ ఖండులో ఒక భాగాన్నీ, మహరాష్ట్ర్రలు ఆకమించుకొనిరి, 
రోహిల్లాలు, దో ఆద్‌లో స్వయం పరిపాలక సంస్థలను ఏర్పరచుకొంటూ వచ్చిరి. 
| రాజస్థాన్‌లో, మూడు (వముఖవంశాలు ఉండినవి, వారిలో, మేవారు రాజ్యపు సిసోది. 
యాలు, మొగలురాజకీయాలలో ఆస క్తివహించినవారు కారు. ఐనప్పటికీ వీరు మొగలు. 
సార్వభౌముని ఆరీశతను, అంగీకరించినవారే. జస్వంత్‌ సింగ్‌ మరణించినప్పటినుంచి, జోధ్‌. 
పూర్‌ రథోరులు జౌరంగజేబుకు విరోధులుగా ఉండినవారు. కొని, జారంగజేబు మరణానంత' 
రం, వీరు మొగలు సామాజ్ఞ్యాన్ని, అంగీకరించినారు. స్మామాజ్యంలో ఉన్నతపదవులను 
వీరు వహించియుండినా, ఏరి రాజభక్రిమ్మాత్రం అనిక్చితమై ఉండినది. _వభుభ క్రి విషయంలో, 


"సంపుటి మొఘల్‌ సా'మాజ 
ఇంతదాకా, ఎక్కువనిష్టాపరులైై ఉండిన జయపూరు కళ్యా: 
వ్యాపించిన నై రికభంశ |పధావానికి లోనై: 
(దోవోన్ని, ఇదివరలో అణచివేసిన రాజారై సింగ్‌, 
మాల్యా! పాంతానికి సువేదారుగా నియమితుడై నాడు. |పతిసంవత్సరం, మరాఠీలు కావిస్తూ 
వచ్చిన దాడులను, ఇతడు అఆడ్డగించగలడ నే అభిప్రాయంతో ఈ ఏ 
'సామాజ్య ప్రయోజనాలను రక్షించడానికి మారుగా, జై సింగు, మహారాష్ష 
తత్ఫలితంగా, ఆ [ప్రాంతం సామాజ్యంలోనుంచి నష్టమెపోయింది. 

ఢిల్లీనగర పరిసర్మవదేశాలుకూడా అపాయానికి లోనైనాయి. సిక్కులు, జాట్టు, రోహి 
లాలు, మరాఠీలు, అన్నివై పులా చుట్టుతూఉండిరి. 1787లో బాజీరావ్‌ అశ్వ సైన్యంతో, రాజ 
ధానివరకూ వచ్చినాడు. ఎంతటి నిస్సహాయస్థితిలో సా[మాజ్యం ఉండినదన్న పరిస్థితిని, ఈ 
విషయం బైట పెట్టింది. సామాజ్యనగరం లోవలా, వెలుపలా, కూడా, అల్చికల్లోలం బయలు 
దేర, అవ్యవస్థ ఏర్పడింది. 


తో. ఏకమెగాదు. 


ర్పాటు జరిగింది. కాని, 
[ 9లత్‌ 
a) పూ. 


1 నాదిర్‌ షా దండయాత 

కాని, ఇంతకంటె గొప్ప విపత్తు సా[మాజ్యానికి దాపరించింది. ఢిల్లీపె బాజీరావు దండ 
యాత జరివిన ఒకసంవత్సరం తర్వాత, ఇరాన్‌రాపైన నాదిర్‌ షా, అస్లనిస్తాన్‌ ఉత్తర 
భాగంలోకి చొచ్చుకొని వచ్చినాడు. ఇట్టి పరా!కమణలను అడ్డుకో డానికి పంజాబు, సంసిద్ధంగా 
లేకపోవడము, కేంద పభుత్వం ఈదాడిపట్ట నిర్ణక్ష్యం వహించడము, జరిగింది. కనుక, 
నాదిర్‌ షాకు కాబూలు (ప్రవేశం సులువయింది. అంతట, ఖై బర్‌ లోయనుదాటి, మార్గంలో 
ఎదుర్కొనేవాళ్ళు లేకపోవడంతో, వేగంగా, లాహోరును చేరినాడు, ఢిల్లీకి రానున్న |పమా 
దాన్ని, ఇప్పుడు గు ర్తించిన మొగలులు, కార్యాచరణకు పూనుకొన్నారు. తన సైన;ంతో 
మహమ్మద్‌షా, కర్నాల్‌ పదేశాన్ని చేరి, అక్కడ యుద్ధానికి తగినఏర్పాట్టు చేసుకొని నిలబడి 
నాడు. కాని, సేనానాయకుల అపయోజక త్వంవల్ణను, వారిలో వారికి అధి పాయ సామరస్యం 
లేక పోదడంవల్లను, మొగలు సైన్యం అవజయంతో నలిగిపోయింది. అవజయంతో ధర్మ - 
(భష్టత ఉత్పన్న మయింది. సంశయము, భయము, వ్యాకులము, అనేదుష్టభావనల (ప్రాబల్యా 
నికి లోనై, ఆత్మసంరక్షణార్థం సేనానాయకులు, ఒకరికొకరు విరుద్ధంగా పవ ర్తించసాగిరి. 
దాన్ని అనుసరించి, ద్రోహం తలఎ తింది. యుద్ధంలో శతువులకు చిక్కిన జౌధ్‌గవర్నర్‌ 
సాదత్‌ఖాన్‌, ఇరానీవర్షంలోనివాడు. టురాసీలపట్ల ఇతడు ఈర్ష్యాపరుడు. అందులో ముఖ్యంగా, 
చక్రవర్తికి ముఖ్యసలహాదారుగా నియమితుడైన నిజామ్‌-ఉల్‌-ముల్క్‌వై, ఇతనికి ద్వేషము. 
కసితీర్చుకోవడమనే దుష్టభావంతో బుద్ధిహీనుడై , ఢిల్లీపై దాడిచేసినట్టయితే, అతడు ఊహించ 
నంతటి సంపద లభిస్తుందని నాదిర్‌ షాను |పలోభపెట్టి, అందుకు ఒప్పించినాడు, 

నాదిర్‌ షా అత్యాశ, ఉద్రిక్తమయింది. మొఘలు చక్రవర్తిని బందీగాచేసుకొని, ఢిల్లీపై 
తరలినాడు నాదిర్‌ షా. భారతదేశ సార్వభౌముడు నాదిర్‌ షాఅని, ఢిల్లీ జుమ్మామసీద్‌ గురు 
పీఠం, (పకటించింది. అతని పేరిట నాణ్యాలు మ్యుదింపబడినవి, ఈ ఆక్రమణకు, ఢిల్లీ దద్దరిల్లి 
పోయింది. నగంలో [వముఖులై నవారిసీ, డ్రీమంతులై నవారినీ, నాదిర్‌షా, అతని సైన్యాధి 
కారులూ దోచుకోవడం ఆరంభించినారు. _పజలను అవమానానికీ, హింసకూగురిచేసినారు. 


8 భారత స్వాతం[తోోద్యమ చరి[త్ర | మొదటి 
అంతతో, (వజలలో కోపాగ్ని పజ్జ్వారిల్లింది. ఇట్టి పరిస్థితుల్లో జరిగిన ఒక చిన్న సంఘటన, 
ఓక తుములంగా ఏర్పడింది. అంతట, నాదిడ్‌షా సామూహిక సంహారానికి ఆజ్ఞకావించినాడు, 
రక్తపు కాలువలు వీధులలో (పవహించినవి. వర్తక స్థానాలూ, బజార్దూ, మంటలలో బుగ్గియె. 
పోయినవి, నష్టపరిహారంగా, నాదిర్‌షా అనంతమైన ధనాన్ని లాక్కొన్నాడు. బంగారు, 
వెండిసామాన్లు, రత్నాలు, ఆభరణాలు, నెమలి సింహాసనం, అనేక తరాలుగా చక్రవర్తులు 
సేకరించియుండిన అమూల్యవస్తు వులు,- ఇత్యాదులన్నిటినీ సంగహించుకొన్నాడు. అంతే 
కాక, అనేకములై న ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, పద హైదుకోట్ట రూపాయల దవ్యము-, 
టినంతటినీ తనతో తీనుకొని పోయినాడు. 

ఈ విజేతకు, ఇండియాలో స్థిరపడే అధి పాయంలేదు, మహమ్మద్‌షాను సింహాసనంపై. 
నిలిపి, తనకు చేజిక్కిన సంపదనంతా వెంటతీనుకొని దేశంనుండి వెళ్ళిపోయినాడు. 

ఈ దెబ్బనుంచి, సా్నామాజ్యం మీ కోలుకోలేదు. కాబూల్‌ [పాంతం నష్టమైపోయింది. 
ఇండియా సరిహద్దులను సింధునదివరకు, వెనుకకు నెట్టినారు. అవతలి పాంతమంతా శతు 
వుల దైపోయింది. ఖై బర్‌ లోయ, పెషావర్‌ కూడా శ్యతుహ స్తగతమైనాయి. 

అరాజకానికీ, దండయా[తలకూ, పంజాబు బలిఅయింది. నాదిర్‌షా పంజాబును. 
జయించినప్పుడు, ఆపాంతపు గవర్నర్‌, జకారియాథాన్‌. అతడు 1745 లో మరణించెను. 
అంతతో, గవర్నర్‌ పదవికై అతని కుమారులమధ్య, యుద్ధం (ప్రారంభమయింది. నాదిర్‌ 
షాకు ఉత్తరాధికారిగా కాబూల్‌ సింహాసనాన్ని అధిస్టించియుండిన అహమర్‌షా అద్దాలీని, 
రాకుమారులలో ఒకడు వంజాబుకు ఆహ్మానించెను, అప్పటినుంచి, 1778 లో అతడు మర 
ణించేదాకా, అద్దాలీ పంజాబును వీడించి, దోచుకొంటూ వచ్చినాడు. 

పద్దెనిమిదో శతాబ్ద ఉ త్తరభాగంలోని ఇండియా పరిస్థితి, హాబ్స్‌ వర్ణించిన (పకృతి 
వ్యవస్థకు, చక్కని దృష్టాంతమౌతుంది. అధికారతృష్ట అనే ఉదేకానికిలోనై, ఆత్యంత మైన. 
స్వార్థంతో, అసాధారణమైన (హన్వదృష్టితో (పాకులాడే మానవరూవ భయంకరమృగాలు, 
పొంచి తిరుగాడే భీకర అరణ్యాన్ని పోలింది, నాటిదేశం. 

నై తకృపయోజనాలుకాని, దూరదృష్టిగల ఆళయాలుకాని, వీరి (ప్రయత్నాలకు అడ్డు 
రాలేదు. తమ కోరికలను సాధించుకోవడంలో వారు చేసిన కుటలూ, తంతాలూ, శ్మీఘావ 
శ్యకములైన [వయోజనాలను పొందడానికై. వారు కావించిన మోసాలూ, బలవచ్చర్యలూ,- 
మొదలైనవి, మాకియవెల్టీకి (Machiavelli) కూడా, తలవంపులు తెచ్చేటటువంటివి. అధి 
కారానికి పోటీచే సేవ్యక్తులూ, కక్షలూ జరిపిన, బుద్ధిహీనములైై న ఘోరనంఘర్షణల కారణంగా 
సోలిపోయి, నాశనమైపోయియున్న ఇండియాను అరాజకంలోనుంచి ఉద్ధరించి, క్రమవ్యవ 
న్థను ఏర్పరచడానికి, తగిన గాంభీర్యసామర్థ్యములుగల వ్యక్తి, పైకిరావడానికి ఆవకాశమే. 
లేకపోయింది. 

ఈవిధంగా, రాజకీయ వై తికపరిస్థితులు క్షీణించిపోయినప్పటికీ, అభఖిండమైనశళ క్రీ, 
సాధనదక్షతా గల ధీరసాహసవ్యక్తులకు, పద్ధెనిమిదోశతాబ్బంలో కొరతలేదు, అత్యాశావరులు,. 


ఉత్సాహవంతులుఐన, సాహసికులు అనేకులు, తమ జీవితాలను లీలగాఒడ్జి, సాహనకార్యా 


లకు పూనినారు. వీరి సాహసం నిజంగా (ప్రశంసార్హ మైనదే. కాని, వారి కార్యాచరణాన్ని 
(పయోజనకరములై న మార్గాలలోనడివి, వారి జీవితాలను సఫలంగాచేసే ఉ త్తమధ్యేయం,. 


5ంపుటి | మొఘల్‌ సాానూజ్య తీణపత నాలు ర్ట 


వారికి లేకపోయింది. తుపొనురేగిన నమ్ముదంలోని చుక్కానిలని పడవలవంటివి, వీరి 


జీవితాలు. 
అడ్డు అంకెలులేని, వీరి అత్యాశలు సాదూజ్యాన్ని అరాజకస్టితికి తెచ్చినవి, రోహి 


ల్దాలు, రోహిల్‌ ఖండులోని సామాజ్యాధికారులను పారదోలి, వారి జాగీర్సను క్రైవనం 


య 
చేసుకొని, స్వయం వరిపాలకములైన చిన్న రాజ్యాలను, స్టాపించుకొనిరి. రోహిల్‌ ఖండ్‌ 
అవతల, బార్‌, బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సా, ప్రాంతాలు అప్పటికే కార్యరూపమై! 
స్వాతంతం వహించినవి. 

యమునానదికి దశ్నిణపు భూభాగంలో, పడమట రాజపుటానావరకూ, దషిణాన 
చంబాళ్‌ నదివరకూ, జాటులు తమ అధికారాన్ని నెలకొల్పుకొనిరి. దానికి అవతల, రాజ 
పుటానా, నదీమధ్య[పదేశం (దోఆజ్‌) తూర్పు (ప్రాంతాలు అనే (పదేశాలపై, మహారాష్ట్రిలు 
తమ సంకల్పాధికారాలను, స్వేచ్చగా (పవ .ింపచేస్తూ వచ్చిరి. గుజరాత్‌, మాల్వా[ప్రాంతాలు 
మహారాష్ట్రల అరీనములో ఉండినవి; రాజపుత సంస్థానాలు వీరి దయాదాక్షిణ్యాలకు 
లోనైనవి; దక్కను (ప్రాంతం, వీరికి కప్పము చెల్లిస్తూ ఉండింది. 

భారతదేశంలో అధికభాగంపై తనకు ఇంకా ఆధిపత్యం ఉన్నదని మొగలు చక్రవర్తి 
చెప్పుకొంటూ, బిరుదులను అనుగ్రహిస్తూ, వదవీ ఉద్యోగాలను స్థిరవరుస్తూవచ్చినా, ఇతని 
అధికొరాఢిపత్యాలు ఢిల్లీ, అగా పరిసర ప్రదేశానికి మాతమే వర్తించేవి, ఇతని చక్ర 
వర్తిత్వం, ఈ విధంగా కుంచిత మైహోయింది. 

పరిపాలన విధానం బిగువుతప్పి, నడలిపోయి నందువల్ల, స్మామాజ్యము యొక్క 
ఆంతరశ క్తి సన్నగిల్టిపోయింది. ముందు మోచనలేక, నిర్ణక్యుంగా జాగీర్లు ఇస్తూరావడంవల్ల, 
చక్రవర్తి స్వంత కోశానికై (Privy purse), (వ్రత్యేకించియుండిన రాజభూభాగ 
(Crown Lands), విస్తీర్ణం తగ్గిపోయింది. సామాజ్య కోశాగారం, ఖాలీ అయిపోయింది. 
రాజస్వ ఆదాయం శ్షీణించడంవల్ల, నియమిత సైన్యాన్ని పోషించు కోవడమూ, దానికి తగిన 
సాధన సామ్మాగిని నమకూర్చడమూ, సాధ్యముకాని పని అయింది. ఆంతరంగిక యుద్దాలలో, 
ఉన్నతవర్గ సామాన్య వర్గాలలోని వ్యక్తులు అధిక సంఖ్యలో మరణించడంవల్ల, సివిల్‌ మిలిటరి 
పదవులకు తగినవారు లభించడం కష్టమయింది. చాలినంత దైన్య నంపద లేకపోవడంతో, 
చకవర్తి పూర్తిగా నిస్సహాయుడై నాడు, 

17899 కర్నాల్‌ యుద్ధంలో, మహమ్మడ్‌షాకు అపజయం కలిగిన తర్వాత, ఢిల్లీ, 


ఐబక్యసా[మాజ్య కేంద్రంగా ఉండే (తిష్ట, ఈ విధంగా నశించింది. 


111. అహమద్‌ షా అద్జాలీ దండయా(తలు 

నాదిర్‌ షా భారత చేళ సార్వభాముడని, ఢిల్లీమసీదులు శు కవారోపన్యాసాలలో (వక 
టించడంతో, ఏ విధంగా చరితసంఘటనలు పునరావృత్తమౌతాయన్న విషయం వ్యక్త 
మయింది. ఇదేవిధమైన పరిస్థితులు ఏర్పడియుండిన, పండెండోశతాబ్బపు కడపటి భాగం. 
లోను, మళ్ళీ, పదహారోశతాబ్ద [పథమభాగంలోను, రెండుమార్దు, ఒక విదేశీ యరాజ్యుం, , 
ఇండియాను తన అధికారానికి వళం కావించుకొంది. భూభాగాల పై ఆధిపత్యంకల ఈ విజే. 


తలు, భూమార్గాలను అనుసరించి, ఇండియాను (వవేశించినవారు. 


2 


10 భారత స్వాతం! త్రోద్యమ చరి[త | మొనటి 
కాని, వీరికి భిన్నమైన ఒకజాతి, సముఃదాంతర భూ ములనుంచి, సముదమార్గాలను 
కునరించి పదహారోళతాబ్దంలో ఇండియా ప్రవేశ ంచి, భారతదేశ సము[దతీర్నవె పాంతాలలో, 
తన వ వభావ్యపాబల్యాలను (వసరింపసాగింది. మొగల్‌సా (మాజ్యవిచ్చిర్తి రితో ఏర్పడిన రాజ 
కీయ కూన్యస్థానాన్ని, దేశీయులు ఆక్రమిస్తారా, లేక, పక్చిమోత్త తర భూభాగంలోని ఒక 
భూరాజ్యం (Land powers) ఆకమిస్తుందా, లేక, అసంభావ్యమైన దిగ్భాగంనుంచి వ వచ్చిన 
ఒకరాజ్యశ క్తి, నూతనమార్గంలో ఈ స్థానాన్ని ఆక్రమిస్తుందా,= అని ఊహించడం, ఆ 
సమయంలో సాధ్యముకాలేదు. ఐనా, దేశముయొక్క నియతికి, ఒక రూపం ఏర్పడింది. 
దేశముయొక్క- భవిష్యత్తు ఎటువంటిదనే విషయం, పద్ధెనిమిదోశతాబ్దం కడపటికి నిశ్చితమై 
పోయింది. 

1789లో, కర్నాల్‌వద్ద, నాదిర్‌ షాకు కలిగిన విజయం మొదలు, 1808లో, లేక్‌ 
(Lake) ఢిల్లీని ఆకమించేవరకూ జరిగిన మధ్యకాలంలో, భారతదేశం, దుస్పహమైన ఆవ 
మానానికి గురిఅయింది. దేశచరిత్రలో ఇది మిక్కిలి విషాదకరమైనఘట్టం. ఢిల్లీ సామా 
జ్యము యొక్క చారిత్రికవై భవమూ, అధికారమూ నశించినవి. ఐనా, 'మొగల్‌ సామాజ్య 
మనే పేరు, ఇంకా [పజలను మంతముగ్ధులుగాచేన్తూనే ఉంది. అధికారానికై సంఘర్షణలు 
అన్నిమూలలా, అంటువ్యాధివలె వ్యాపించి, దేశానికి అరిష్టంకలిగిస్తూ ఉన్నా, (ప్రజల ఉత్య్కాం 
తృలన్నీ ఇంకా, ఢిల్లీ పైననే కేం దీకరించి ఉన్నవి. కాని, చక్రవర్తి బిరుదువహించిన వ్యక్తి 
మూత్రం, కేవలం ఉత్సవవ్నిగహంలా ఉండిపోయినాడు. రాజ్యవ్యవహారాలలో ఏ మాత్రమూ 
వ్యక్తిత్వాన్ని ప్రదర్శించక, ఇతరుల చెప్పుచేతల్లో నడిచి, అ|వతిష్టపాలై నాడు. 

ఈ పద్ధతిలో ఢిల్లీసింహాననాన్ని అధిష్టించిన చ|క్రవర్తుల చరితను, చాల సంగ హంగా 
విపరించవచ్చు. నాదిర్‌ షా ఇండియా వచ్చి మరలిపోయినాడు, కాని, అతని దండయాత 
తమకు కలిగించిన దౌర్భాగ్యాన్ని గమనించి, ఎట్టి గుణపాఠాన్నీ, కులీన వర్గం వారు నేర్చుకో 
లేదు. టురానీలకు, ఇరానీలకు మధ్యగల ఈర్ష్యాద్వేషాలు ఎంతమాతమూ తగ్గిపోలేదు. వారు 
పరస్పరం కలహిస్తూనే వచ్చిరి. 

కమార్‌-ఉద్‌-దీన్‌ఖానూ, అతని సోదర తుల్యుడు నిజామ్‌-ఉల్‌ -ముల్కూ-,* 
క్రమంగా, వజీరు ((వధాన మంత్రి) పదవిలోనూ, మీరొబక్షీ (వేతనదాత) పదవిలోనూ, 
ఉండినారు. బాధ్‌గవర్నర్‌ సఫ్టర్‌ జంగ్‌ నాయకత్వంలో, ఇరానీలు వీరికి విరుద్ధంగా 
(పవర్తి రించిరి. హిందూస్తానీ కక్షహరు కూడా, వీరికి సహకరించిరి. టురానీల ఉన్నత 
వర్గంలో కూడా ఐక్యం లేకపోయింది. మహమ్మద్‌షాకు అభిమాన ప్నాతులై నవారు టురా 
సేలను తొలగించడానికి నిశ్చయించిరి. అంతతో, రాజసభ అనుసరించే విధానాలతోను, 
వజీరుయొక్క |ప్రవర్తనతోను, విసుగుచెందినవాడై, నిజామ్‌-ఉల్‌-ముల్క్‌, 1740 లో, 
ఢిల్లీ వదలిపెట్టి, దక్కనుకు వెళ్ళిపోయెను. కమార్‌-ఉద్‌-దీన్‌, ఇంకా ఢిల్లీలోనే నిలిచి, తన 
“పదవిని సాగిస్తూనే వచ్చినాడు. కాని, అధికారం మాతం, సఫ్టర్‌ జంగు చేతుల్లోకి, అతని 
“అనుయా యులచేతుళ్లోకీ పోయింది. 

నాదిర్‌ షా హత్య జరిగిన తర్వాత, హెరాబ్‌, కాంధహార్‌, కాబూల్‌, [పాంతాల 
ఉ త్తరాధికారం, అహమర్‌ షా అల్లాలీకి, సం కమించించింది. వాటిపై ఆధివత్యం వహించిన 
అద్దాలీ 1745 లో, మొదటిసారి ఇండియాపై దండయాత్ర సాగించినాడు. లాహోర్‌, 


ంపుటి ] మొఘల్‌ సా[మాజ్య తీణపత నాలు 11 


మ్‌ 


ముల్టాన్‌ల లకు గవర్నరుగా ఉండిన, జకారియాఖథాన్‌ కుమారుల మధ్యజరిగిన ఆంతరంగిక 

యుద్ధము న్కు అతని తమ్ముడైన షానవాజ్‌ థాన్‌ కావించిన, కృత్రిమ సంధానమును, సాకుగా 
తీనుకొని, ఆహమద్‌షా అబ్దాలీ ఇండియా పెదాడి సాగించి, లావోర్‌ను ఆకమించినాడు. 
స్నామాజ్వ సైన్యానికి నాయకత్వం వహించిన, మొగల్‌ యువరాజు, అహమద్‌, సార్‌ హింద్‌ 
పట్టణపరిసర (గ్రామంవద్ద, వేచియుండెను. అహమద్‌షా అబ్దాలీ, ఈ సైన్యాన్ని ముట్టడించి 
నాడు. అక్కడ ఇరుపక్షాలవారికీ జరిగినయుద్ధంలో, వజీర్‌ కమార్‌-ఉద్‌-దీన్‌, హతుడై 
నప్పటికీ, మొగల్‌ సైన్యం, అబ్దాలీ నైన్యాన్ని యుద్ధరంగం నుంచి పారదోలి, దేశంవిడిచి 
పోయేటట్టుచే నింది. 

అసంభావ్యమైన ఈ విజయం యొక్క ఫలితంగా, అహమద్‌షా, అతనితండి మర 
జానంతరం (ఏపిల్‌ 26, 1748) (వశాంత పరిస్థితుల్లో చక్రవర్తిఐనాడు, ఈ నూతన చక్ర 
వర్తి “సత్స్వభావుడేకాని బుద్ధిహీనుడు.” యుద్ధనిర్వహణ విషయంలో కాని, పరిపాలన 
విధానంలోకాని, ఏమాతమూ శిక్షణలేనివాడు ఇతడు, “బాల్యదళనుండి 21 వత్సరముల 
వయనస్సుదాకా, జెనానా శ్రీలమధ్యలో పెరిగినవాడు. ఇతనివట్ట [ళద్ధవహించినవారు లేరు 
వైగా, తండి ఇతనిని నోరెత్తనిచ్చేవాడు కాడు.” కనుక, సహజంగా రాజ్యవ్యవహారాలు, 
“రాజమ్మితులు” అని వ్యవహరింపబడిన (పీతిపాాతుల హ స్తగతమైనవి. “ఈ రాజమ్మితులు” 
అనే గుప్తనభ (02021), రాజకుమారునితల్లి ఐన ఉదంభాయి నాయకురాలుగా, శ్రీలూ, 
కొజ్డాలూ, సభ్యులుగా ఏర్పడింది. మహమ్మద్‌ షా వివాహంచేనుకో డానికి పూర్వం, ఈ ఉదం 
భాయి, ఒక సామాన్యనర్తకి. (పతి ఉద్యోగానికీ (పతిఫలంగా (ద్రవ్యరూపమైన బహుమతు 
లను తీసుకొని, ఈమె, పనికిమాలిన వ్యక్తులను ఉత్తమవదవులకు నియమించేది. రాజ్యపరి 
పాలన కర్తవా న్ని వ ట్టించుకొన్నవారు లేరు. ప్రాంతీయగవర్నర్లూ, కురీనులూ, హమ 
రాజస్వాన్ని స్వవయోజనార్థం నంగహించుకొంటూ వచ్చిరి, ఈ ఆదర్శాన్ని చక్కగా ఉప 
యోగించుకొన్న బలవంతులైన భూస్వాములు, తమపరినరాల్లోని దుర్చలుల భూములను 
ఆ,కమించుకొన్నారు. 

బాధ్‌ గవర్నర్‌ సష్టర్‌ జంగ్‌, వజీరుపదవిని అధివ్థించెను, ఇతని నాయ యకత్వంలో, 
ఇరానీకడ, (పబలమౌరూ వచ్చింది. కాని, ఇతడు క్త అపరిమితములై న కష్టాలను ఎదు 
ర్కోోవలసి వచ్చింది. టురానీకడ నాయకులు ఇతనికి ee చక్రవర్తికి ప్రీతివాతు 
లైన వ్యక్తలు, 'సర్టర్‌జంగ్‌ Es వేళ పెట్రే విధానాలకు అడ్డుతగిలి, భంగవరున్తూ వచ్చిరి, 
స్థెర్యంలెని ఆజ కుటు, సఫర్‌ జంగుకు వ్యతి రేకంగాచే సిరి, అదికాక, వజీరుకూడా, 
తు ఏక్మాగమైన శ్రద్ధతో చూడలేకపోయినాడు. తన (ప్రాంతాన్ని బహు 
'్రద్దతో చూడవలసిన ఆవ వశ్యకం ఎక్కువగా ఉండడం, ఇందుకొక కారణం. రోహిల్హాలు 
ఇతనికి బద్ధశ్శతువులు. ఆఅజాగరూకతవల్ల తన (ప్రాంతంలోని పరిపాలన సడలింది. 

ఇద్ద సందర్భాలలో, ఉత్తరంవై పునుంచి అహమద్‌షా ఆజ్ఞాలీ, తన ఆఫను సేనలతో 
వైబడడానికి నిద్దుడో ఉన్నాడు. దక్షిణంవై పునుంచి, మహారాష్ట్రలు దాడిచేయడానికి వేచి 
ఉండిరి. ఇంతన రంది, భారతదేశ స్వాతం్యత్యం నష్టమైపోవడానికి కారకములై న విషాదకర 
పరిణామాలన్నిటిలోనూ, ఈ రెండువర్గాల నాయకులే, ముఖ్యపాత్రలు వహించినారు. ఈ 


12 భారత స్వాతం త|ోద్యమ చరిత [మొదటి 
రాజకీయపు చదరంగంలో, మొగల్‌చ|కవర్తీ, అతని కులీనవర్గ ఆనుయాయులూ, కేవలం 
బంట్లు (Pawns) మాత్రమే. ఈ వ్యవహారాలలో, తక్కిన సరదారులుచేసిన కార్యం 
అత్యల్పం; అపకీ ర్రికరమైనట్టిది కూడా. 
1748లో, విభలుడై న అబ్దాలీ, మరల 11749, శరత్కాలంలో, పంజాబుపై దాడి 
బేనినాడు. కీర్తి శేషులైన న వజీర్‌ క. దీన, కుమారుడు, మొయిన్‌-ఉల్‌- ముల్క్‌, 
ఆ సమయంలో సంజాబుకు గవర్నరు. కాసి, ఢిల్లీలోని అధికారదర్గం ఇతనిపట్ట, విముఖంగా 
ఉండినందువల్ల, ఏ విధమైన సహాయమూ, ఇతనికి లభించలేదు. కనుక, కొంతభూభాగాన్ని, 
శ్మతువుకు ద ' శ్రంచేయడ మేకాక, అపారమైన ధనాన్ని పరి|క్రయంగా (Ransom) ఇవ్వవలసి 
వచ్చింది. ఇంతనులభంగా లభించిన విజయసంపద, అద్దాలీ తృష్టకు (పేరకమయింది. కనుక, 
లో ఇండియా పై మూడవసారి దండయా[త లన? కేంద[పభుత్వ సాహాయ్య 
మ్మాతమూ లేకపోయినా, ముయిన్‌-ఉల్‌ -ముల్క్‌ తనళక్తి కొలది శ|తువును అడ్డగించి 
న కాని, కట్టకడపటికి, లొంగిపోక తప్పలేదు. పంజాబూ, ముల్తాన్‌ నుభాలూ, 
ఆఫన్‌ రాజు హ న్గగతమేనాయి. అంతతో, ఢిల్లీకి అపాయం దాపురించింది. 
ఆప్లనులు పంజాబును ఆక్రమిసనున్న “సమయంలో, “కాధ్‌, ఢిల్లీ మార్గాన్ని ఆకరంగా 
చేసుకొనియన్న రోహిల్లా సర్పాలను” వజీర్‌ నస్టర్‌ జంగ్‌ , నిర్మూలిస్తూ ఉండినాడు. కొని, 
అతిజాగరూకుడై న రోహిల్లా నాయకుడు అహమద్‌ ఖాన్‌ బంగాష్‌, సులభంగా లొంగిపోయే 
వాడుకాడు. త్వరలోనే, చేతరించుకొని భోగలాలనుడై న ఇరానీ శ్రీమంతుని (నస్టర్‌ జంగ్‌ ను) 
ఓడించి, అవమానంపాలు చేసినాడు. కాబట్టి, మహారాష్ట్రులతో సహాయక సంబంధాన్ని 
ఏర్పరచుకొని, జాటు శైన్యనహాయాన్ని తీనుకొని, రోహిల్లా వివత్తునుండి ఆత్మరక్షణ 
కావించుకొనే అవసరం సఫ్టర్‌ జంగుకు కలిగింది. మహారాష్ట్ర సైన్యదళాలను ఇచ్చిసందుకై, 
రోజుకు 25000 రూపాయలు వతి ఫలంగా, మలహార్‌ రావు హోల్కారుకూ, జయపా 
సింధియాకూ ఇచ్చేటట్టూ, 15000 రూపాయలు సురాజ్‌మల్‌ జాట్‌కూ ఇచ్చేటట్టూ, సష్టర్‌ 
జంగ్‌, మాట ఇచ్చినాడు, పీరు నదీ మధ్య (ప్రాంతం నుంచి రోహిల్లాలను పారదోలి, 
హిమాలయ పర్వత సీమకు, వారిని నెట్టివేసినారు. అంతట, ఈ  మహారాష్ట్ర్రలు, దండ 
యా(తకు జరిగిన ఖర్చులను సఫ్టర్‌ జంగు నుంచి, రోహిల్లాలకు ఇప్పించి, వారితో సంధి 
షరతు కావించుకొనిరి. _. 
మరాఠా సర్షారులు, ఇదివరకే మాల్యాను వశంచేసుకొని, గుజరాతును ఆ'కమించి, 
బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సా, ప్రాంతాలపై దాడిచేసి దోచుకొని, రాజపుటానాను బలాత్కారంగా 
(ప్రవేశించి ఉండినారు. ఇప్పుడు (1752 లో) నదీ మధ్య సీమలో, బాహరీచౌకీలను (0౯ 
ఇ0569) సంపాదించుకో వడంతో, మొగల్‌ సామాజ్యానికి గుండెపట్టు వంటి (వదేశంలో, 
ఏరికి సమవాయన స్టానాలు (Lodgements) - (తాత్కాలిక రక్షణ స్థానాలు), సిద్ధించినవి. 
మార్చి 1759 లో, ఏర్పాటైన సహాయక సంధిని అనుసరించి, మహారాష్ట్రలు “స్మామాజ్య 
సంరక్షకులు" అనే పాతవహించిరి. దీనితో, ఢిల్రీరాజకీయాలలో జోక్యం కలిగించుకొనే 
అవకాశాన్ని సంపాదించుకొన్నారు. ఇందువర్ణి, ఆధిపత్యాన్ని సాధించుకోడానికై ముందంజ 
వేస్తున్న రెండువర్గాలకూ,- ఆఫ్గనులూ, మహారాష్ట్ర)లూ,- ముఖాముఖి శ|తుత్వం 
సిద్ధించింది. 


FY 


త్యరలోనే శః ఇరువర్గాలూ, తీకొనకతప్పచు. కాని, ఈ సంఘాతంజరిగే లోపుననే, 
న జ 


ర్త 
త్త 
లా 
Cin 
(a 
లి 
! 


సా।మాజ్యమూ, చక్రవర్తి ఆస్థానమూ, చెప్పరాని దురవస్థరా, అపవ 
ల వ. 


Rane 
ఎటయలు 'అలలాలు 


౪ 


కవ 
ల 3౮ 


సఫ్టర్‌ జంగ్‌ యొక్క అత్యాళా, దురహంభావాలూ, కారణంగా, క 

[కొవర్తి మనస్సుకు కూడా కష్టం కలిగింది. కనుక, ఇతనిని వవవిసుంచి లెలగించ 
రాజమాత పన్నాగం లేవదీసింది. సప్టర్‌ జంగ్‌ యొక్క కార్యకారులను తోటనుంచి 
పంపివేసిరి. వదవీత్యాగం చేస్తానని బెదిరిస్తే, చక్రవర్తి లొంగిపోతాడని [భమం 
చిన సఫ్లర్‌ జంగ్‌, మం|తిపదవికి రాజీనామా ఇస్తానన్నాడు. కాని, రాజీనామా తక్షణం అంగీ 
కరింపబడింది. అంతతో[కుద్దుడెన మంతి, తన (వధువువై బాహాటంగా యుద్ధాన్ని పక 
టించినాడు. అతని సహాయకులై న జాటులు, ఢిల్టీని దోచుకొన్నారు. 

ఈలోగా, టురానీకులీన వర్గంవారు కూడా, ఇరానీవర్గము యొక్క ఆధిపత్యానికి 
విరుద్ధంగా, తమ శ క్రినంతజినీ వినియోగించిరి. కమార్‌-ఉద్‌-దీన్‌ కుమారుడు ఇతిమద్‌- 
ఉద్‌-దౌలా, వజీరువదవినీ, నిజామ్‌-ఉల్‌-ముల్‌--అనఫ్‌-జా. 1. మనుమడు ఇమాద్‌- 
ఉల్‌-ముల్క్‌, మీర్‌బక్షీ పదవినీ వహించిరి. నజీబ్‌-ఉద్‌-దౌలా అనే బిరుదు వహించిన, 
నజీద్‌ ఖాస్‌ నాయకత్వంలోని రోసాల్దాలను, అంతాజీమాన్‌ కేశ్వర్‌ నాయకత్వంలోని పషహా 
రాష్ట్ర)లను, వీరు తమ సహాయార్థం ఆహ్వానించిరి. ఢిల్లీకోటను పట్టుకోడానికి, సష్టర్‌ జంగ్‌ 
కావించిన (ప్రయత్నం, విఫలమయింది. కాని, (దవ్యము ఖర్చెపోవడము, సైన్యానికి వేతనా 
లను ఇవ్వ౭కపోవడము, వజీరుకు, మీర్‌ బక్షీ కి, అభిప్రాయభేదాలు ఏర్పడడము, అనే కార 
ణాలవల్ల చక్రవర్తి, సంధికి ఆంగీకరించవలని వచ్చింది. నష్టదర్‌ జంగ్‌, తన జాధ్‌పొంతానికి 
మరలి పోయినాడు. 

ఈ అంతరంగిక యుద్ధంవల్ల, అపరిమితములై న ఆర్థికకష్టాలకు ప్రభుత్వము లోన 
యింది. వేతనాలశై గైనికదళాలు గలభాచేసినవి. దినదినసంట్లోభాలకూ, దొమ్మికీ, ఢిల్లీ 
నగరవీధులు రంగములై నవి. తిరుగుబాటుచేసిన సైనికులూ, స్వేచ్భావిహారులైన రోహిల్లా 
మరాఠాదోవిడిగాండ్యూ కలిగించిన అవ్యవస్థలో, (వజల(ప్రాణ ధనాలకు రక్షణ లేకపోయింది. 
నస్టర్‌ జంగ్‌, రంగమునుంచి న్మిష్కూమించడంతో, వజీరుకూ మీర్‌ బక్షీ కీల భేదాలు మరింత 
త్రీవములై.నవి. చక్రవర్తి వజీరును ఆధారంగాచేసుకోవడంతో, మహారాష్ట్రల సహాయంతో 
మీర్‌బక్షీ , చక్రవర్తిని తొలగించడానికి నిశ్చయించినాడు. ఇట్లు (పతిఘటించి నిలిచిన మీర్‌ 
బక్షీ, అతని నహాయకమి(తులూ ఏకమై, చక్రవర్తిని ఒర్తిడిచేసి, ఇతిమాద్‌ను వజీరు పదవి 
నుంచి తీసివేయించిరి. ఆ స్థానంలో, ఇమాద్‌ను వజీరుగా నియమింపజేసిరి. నిస్సహాయ 
స్థితిలో దీనుడై ఉండిన అహమద్‌ షాను సింహాననంనుంచి తొలగించడము, ఇమాద్‌, వజీరుగా 
నిర్వహించిన [పథ మకార్యం. యా భైఐదేండ్ల వయస్సుగల రాజకుమారుడు అజీజ్‌ -ఉద్‌- 
దీన్‌ను, రెండవ అలంగర్‌ అనే బీరుదుతో సింహాననం ఎక్కించినాడు. ఐదేండ్ర తర్వాత, 
1759లో, ఈ బంధనంనుంచి తప్పించుకొని పోవడానికై పయత్నించినందు కై ఈ చక 
వర్తిని, ఉద్దేశపూర్వకంగా హత్యగావించినాడు, వజీరు. 
అసమర్థుడే ఐనా, అత్యాశాపరుడు, నీతి నియమాలులేనివాడు, ఐన ఈ వజీరు చరి 


పాలనకాలం ఐదేండూ అతంంతమెన అవవనతో, దివాలాసితి వంటి దారిదంంతో, దుస,హ 
౧ ల జా ల థి టల ణీ 


గ్గ qo 
ప న్‌ 
పభ (1 

రల ట్‌! ల 
౮౫ 

ఓని 

రు 

గ్‌ 


14 భారత స్వాతం(తో్యోద్యమ చరిత [మొదటి 
మైన బాధతో, గడచినవి. చక్రవర్తి, మంత్రులు, (ప్రజలు, ఆందరూ ఆత్యంతావమానానికి, 
లజ్ఞాభారానికి గురిఅయిరి 

ఇమాద్‌, సఫ్ఫర్‌ జంగ్‌, - ఈ ఇరువురూ కూడా తమ తమ సహాయార్గమై, మహా. 
రాష్ట్రలను ఆహ్వానించియుండిరి. రఘునాథరావును, పీష్వా ఉత్తర భారతానికి పంపినాడు.. 
కాని, అతడు వచ్చి చేరేలోగా, ఇమాద్‌ సఫ్ఫర్‌ జంగులు రాజీకుదుర్చుకొన్నారు. 

దోవిడికి అవకాళంలేక, మవోరాష్ట్రలకు ఆశాభంగం కలిగింది. 1752 నాటి సహాయక 
సంధి (ప్రకారం, తమకు చక్రవర్తి ఇచ్చియుండిన ఆగా, అజమీర్‌ [ప్రాంతాలను వళంచేనుకో 
నివ్వక అడ్డగిస్తున్నారనే నెపంతో, ఈ మహారాష్ట్ర సైన్యం జాటుల పైనా రసవుతులపైనా,. 
దాడి చేసింది. రనపుతులను వెన్నాడుతూ, రఘునాథరావు మల్తర్‌రావు హోల్కారులు,. 
నదీమధ్య|పాంతాన్ని దోచుకొని, ధ్వంసం కావించిరి. జయపాసింధియా, అతని సోదరుడు. 
దతాజీలు రాజపుటానా పైబడి కొల్బగొట్టిరి. అంతట, దోచుకొన్న సంపదనంతా సేకరించుకొని,. 
ఈ మహారాష్ట్రినాయికులు పూనాకు మరలిపోయిరి. 1758 నుంచి 1755 వరకు, రెండేండ్ల 
కాలం జరిగిన ఈ దండయా[తవల్ణ సాధించిన ఘనకార్య మేదీలేదు. రఘునాథరావ్‌ (వవర్తన, 
ఉ త్రరభారత [ప్రజలలో భయము, [కోధము, ద్వేషము, అనే త్మీవభావాలను ఉచ్చన్నం. 
గావించింది. అతడు మిగిల్నిపోయిన ద్వేషభావరూపమైన ఆస్తి ఇట్టిది. వినాశకరములై న. 
పరిణామాలకు ఇది హేతువయింది. 

1752లో, వంజాబు (ప్రాంతం ఆవ్లనుల సామంత రాజ్యమైపోయింది. ఆ (ప్రాంత 
(వభుత్వాన్ని అహమద్‌షా, ముయిన్‌-ఉల్‌ -ముల్క్‌కు అప్పగించి ఉండినాడు. 1758 లో, 
ముయిన్‌ -మరణించడంతో, పరిస్థితులు మరింత వేగంగా పాడైనవి. దానిపై అరాజకత్వం 
ఏర్పడింది. సంకటకరమైన ఇట్టి పరిస్థితిలో పంజాబులో (క మవ్యవస్థను నెలకొల్పవలసిందని. 
కోరుతూ, ముఘలానీబేగం [మరణించిన ముయిన్‌ భార్య] అహమద్‌ షాకూ, ఇమాద్‌-ఉల్‌- 
ముల్క్‌కూ, చిన్నవించుకొంది. 

అహమద్‌ షా ఇంకను కార్యాచరణానికి పూనుకోకపూర్వమే, ఇమాద్‌, లాహోర్‌కు 
తరలిపోయి, తనజష్టులై న వారిని గవర్నర్‌, డిప్యూటీ గవర్నర్‌, వదవులలో నియమించి. 
నాడు. ఇది దురాక్రమణగా తలచిన ఆవనురాజు, దీనిని సహింపలేకపోయెకు. అతడు. 
ముందుగా పంపిన సేనానాయకుడు, లాహోరును వశంకావించుకొన్నాడు, అంతట, విస్తారమైన 
సేనకు తానే స్వయంగా నాయకత్వం వహించి, ఆప్షన్‌రాజు 1757 లో, ఇండియా వైపడినాడు. 

అంతతో, ఉత్తరభారత |పజపై, సాక్షార్తూ నరకమే విరుచుకొని పడింది. సిక్కులు, 
మొగలులు, ఆఫ్థనులు, ఆధివత్యానిక్రై పోటీవడిన పంజాబు, హింసాకాండకు, అల్లకల్లోలానికీ 
ఆకరమయింది. శతువు, లాహోరును, సార్‌హింద్‌ను ఆక్రమించి, విమ్మట ఢిల్టీపె తరలి. 
నాడు. అతనిని ఎదిరించడానికి ఏమాత్రమూ సిద్ధంగాలేదు ఢిల్లీ. రోహిల్హానాయకుడై న, 
నజీవ్‌-ఉద్‌-దీన్‌్‌ తన (ప్రభువును విడిచిపెట్టి, ఆఫవ్లనులతో చేరిపోయెను. తన సహాయార్థం. 
జాటులను, మహారాష్ట్రిలను, రసపుతులను తెచ్చుకోడానికి తుది (పయత్నం కావించెను.. 
కాని, ఇతని (పయత్నం ఫలించలేదు, శతువును ఎదిరించే [యత్న మేమ్మాతమూచేయక,, 
గుండెలేని వజీరు, రాజధానిని శ్యతువుకు అప్పగించినాడు, వెంటనే బలాత్కార ధన. 
సంచయము, నిరంకుశమైన (పజోషద్రవము, ఢిల్లీలో రాజ్యంచేసినవి. ఢిల్టీనగరముయొక్క_ 


"నంపుటి ] మొఘల్‌ సామాజ్య &ీణవతనాలు 15 
ఆస్థివంజరం మ్యాతమే మిగిలింది. ధనవంతులు-దరి దులు, కులీసులు- సామాన్యులు, 
శ్రీలు అనే వివక్షతరేక, అందరూ హింసకూ, అవమానానికీ గురిఅయిరి. 

ఈ పరిస్థితి ఇంత దుస్సహమైనప్ప 
లలో జరిగిన 'ఘోరచర్యలతో పోల్చిచూ స్తే, ఢిర్తీ పజలు పడినబాధలు అత్యల్బములు, లెక్కకు 
“రానివి, అని చెప్పవలసి ఉంటుంది. 

ఢిల్టీని ఊచమట్టుగా దోచుకొని, ఆఫ్గన్‌ సైన్యము బైటికి తరలిపోయింది, కాలిపోతున్న 
పల్లెలు, కుళ్ళిపోతున్న శవాలు, నిర్మానుష్యమైన (పదేశాలు,- ఈ సేన నడిచిన మార్గాన్ని, 
(వదర్శిస్తున్నవి. మార్గమధ్యంలో ఎదుర్కొన్న జాటుసేనలను నలిపివేసి, అఫ్లన్‌ సైన్యము 
మధుర, బృందావన్‌, గోకులాలవై పు నడిచింది. పవ్శితములైన ఈ పట్టణాలలో జరిగిన 
ర క్రహెతాన్నీ, వినాశాన్నీ వర్ణించడం సాధ్యముకాని (పయత్నం. అడ్డులేక జరిగిన సార్వ 
జఆనిక సంహారం తర్వాత, వడురోజులవరకు, “యమునానదీజలం, ర క్షసదృశమైన వర్ణంతో 
(వవహించింది,” అని మధురానగరంలోని, నగలుచేసే ముస్టిము, తన (పత్యక్ష సావ్యాన్ని 
ఇచ్చినాడు, తన సర్వస్వాన్నీ దోపిడిలో కోల్పోయిన ఈ కర్మకారుడు, పెక్కునాళ్ళు వస్తు 
పడవలసి వచ్చినది. దేవాలయాలను అజద్ధ మొనర్చిరి. అర్చకులు, సాధువులు, సైనికుల 
కత్తులక్కుబలిఅయిరి. శ్రీలు పాషండుల అత్యాచారాలకు గురిఅయిరి. పిల్లలను ముక్కలుగా 
కోసివేసిరి. అక్కడ జరవని 'ఘోరకృత్యంకాని, సీచకృత్యంకాని మరొకటి ఉండదు. 

కాని, ఈ పుణ్యస్థలాలకు పోషకరక్షకకులమని చెప్పుకొంటూ ఉఊండినవారు, ఈ షషాం 
దాంత నంఘటనలోచూపిన ఉపేక్ష, అత్యంత మూ లజ్ఞాకర మైనది. “ హైందవీ స్వరాజ్య” పతా 
కాన్ని నిలిపి, కన్యాకుమారి మొదలు అట్టోక్‌ దాకా, దాని (పభావం |పసరిస్తుందని బీరాలు 
వల్కిన మహారాష్ట్రాలు, మొగల్‌ సా[మాజ్యాన్ని విదేశీయులదాడినుంచి రశ్నిస్తామని పూను 
కొన్నవారు, ఇంతకు ముందుగనే ఆ(గ్యాప్రాంతవుగవర్నర్‌ ఆధిపత్యాన్నివహించి, మతము 
అనే పేరుతో, హిందూపుణ్య క్షేరాలపై తమకు ఆధిపత్యం కలదని [పకటించినవారు, “వజ 
మండలాన్ని” రక్షించే బాధ్యతను తప్పక నిర్వహించవలసినవారై. ఉండీకూడా, హిందూ 
మతం, మరణబాధకులోనై ఉన్నప్పుడు తమ ధర్మాన్ని నిర్వహించక, తుచ్చంగా, వెను 
కకు తగ్గినారు మహారాష్ట్ర్రలు, తమ నివాస పాంతాన్ని ఆఫనులు నాళంచేస్తూ వచ్చినందు 
వల్ల , జాటులు మొదట ఎదుర్కొని నిలిచిరి, కాని, ప్రథమసంఘాతంలో దెబ్బతినడంతో నే, 
వెనుదిరిగిపోయి, తమకు కరిగిన నష్టాన్ని దిద్దుకొంటూ నిలిచిపోయిరి. ఈ విధంగా, వీరు 
కూడా [పజలను దుష్టగతికి వదలివేసిన వారైరి, క్ష్ముదకలహాలలో మునిగిఉండిన రస 
పుతులు, భారతదేశపు ఇతర ప్రాంతాల్లో జరిగే నంఘటనలపట్ల, ఏ మాతమూ ధ్యాసలేని 
వారై ఉండిరి. న్యాయరీత్యా భారతదేశ సార్వభౌముడు, [వజారక్షకుడు, ఐన ఢిల్రీచక్రవ ర్తి, 
పరదేశ విజేత చేతిలో బందీయై, దుమ్ములో దొస్టతూ ఉండినాడు. 

ఈ విధంగా, ఢిల్లీ, మధుర, ఆగాల నుంచి మాత్రమేకాక, ఉ త్తరభారతంలోని 
నహస్రాధిక పట్టణాలనుంచి, వల్టెలనుంచి, వెలువడుతుండిన [పజల ఆక్రందన ధ్వనులను 
విన్నవారు లేకపోయిరి. కాని, మానవుడు చేయలేనిదానిని, (పకృతి నిర్వహించింది. ఆఫను 
సేనావాహినియొక్క- భీకరయా త, కలరా ఉత్పన్నం కావడంతో, ఆగిపోయింది. స్వదేశానికి 
మరలి పోవలెనని సైనికులు షోభపెట్టసాగిరి. కనుక, అద్దాలీ వెనుదిరిగి పోవలసివచ్చింది.. 


పురుషులు- 
SEN పుణ్యస్థలాలై న మధుర,గోకుల్‌ బృంచావను 


ర Son బి న. “ అ నూ sara: 

6 భారత స్వాతంత స్రద్యను చరిత (మొదటి: 
నా, మూడు ప్ర నుండి పం|డెండుకో ట్లదా కా అంచనావేయబడిన సంవదను సేకరించుకొని, 
వంశం వారికి అవాచ్యమైన విధంగా అవమానంబేసిగాని, ఆతడు దేశం విడిచిపెటి. 
టి 


ల 


en ల 


న్‌ ps 
| 


రు 
Ci 
క 
2 
J 
ae 
లి 
£ 
లో 
గి 
క్‌ 
[ a || 
ల్‌ 
[న్‌ 
(a3 
ట్స 
య 
౮ 
భి 
x 
7. 
ఇ 
వ్‌ 
౮ 
రిల్తో 
tg 
య 
రం 
y 
y 
౮ 
th 
ee 
ఖతి 
ను 


ప్‌ 

“క తీరింపబడిన చెవులతో, కుష్టురోగపు పుండుతో కుళ్ళిపోతున్న ముక్కుతో, 
భీకరాకారంతో, “తాత' వయస్సుకు తగిన వృద్ధాప్యంలో ఉండిన ఈ ఆఫ్లనుకు, వదహారేండ్డ 
సుకుమారిని, రాజపుత్రిని, అంటకట్టినారు. అత్యంతమూ దుస్ఫహమైన పరిహార (దవ్యమిది. 
కాని, దయాదాక్షిణ్యాలు రాజకీయాల (వకృతిలోనివి కావు. పరిపాలకుల మూఢత్వానిక్తీ 
ఆవివేకానికీ, అపరాధాలకూ శిక్షను అనుభవించవలసినవారు, నిర్జోషులై న ప్రజలు. 

నజీబ్‌ -ఉద్‌-దౌలాను తన కార్యవ ర్తిగా ఢిల్లీలో నిలిపి, అహమద్‌షా, భాందహాగ్‌కు. 
మరలిపోయినాడు. మీర్‌ బక్షీ పదవిలో అతనిని నిల్చి, (పభుత్వాధికారములన్నీ అతని హస్త. 
గత మొనర్చి, వెళ్ళిపోయినాడు అహమద్‌ షా అబ్దాలీ, పూర్వపు వజీరైన ఇమాద్‌ను, 
ఆధికారం నుంచి తొలగించినాడు కూడా. ఐతా, ఏ బాధ్యతాలేని, వకీల్‌ -ఇ-ముత్లక్‌ అనే. 
ప్రతిష్టను మాతం, అతనికి పదానంచేసి పోయినాడు. 

అహమద్‌ షా దేశం విడిచి వెళ్ళిన వెంటనే, పూర్వపు రాజకీయ పన్నాగాలు (ప్రారంభమై. 
నాయి, నజీద్‌ను, అధికారం నుంచి వడదోయడానికి, ఇమాద్‌ ఎత్తులువేయసాగినాడు. 
అద్దాలీ తుపాను శాంతించడంతో, మహారాష్టు9లు కూడా ఉత్తరంలో, తలఎత్తసాగిరి. తమ 
జాగీర్ణను, కోటలను, స్థానాలను శ్యీఘమే స్వాధీనంచేసుకొని, దురాక్రమణ కావించి యుండిన 
వారిని పారదోలి, నదీమధ్య [ప్రాంతంపై తమ ఆధివత్యాన్ని నెలకొల్పి, మహారాష్టుంలు. 
పన్నులు వసూలుచేయడం (పారంభించిరి. 

నజీబ్‌ను పారదోలడానితై చ్మకవర్తీ, ఇమాదూ, చేరి, మహారాష్ట్ర)లతో మై త్రికలువు. 
కొనిరి, వీరితో పోరాడడానికి నజీబ్‌ ప్రయత్నించెను; కాని, తన |పయత్నాన్ని వీరు సాగ 
యకపోగా, ఇమాద్‌ కుటుంబములోని శ్రీలవై తన కసితీర్చుకొన్నాడు. కడపట, [పతి 
ఘటించడంవల్ల, (పయోజనంలేదని (గహించి, బేషరతుగా లొంగిపోయెను. ఈ విధంగా 
ఢిల్తీక, సామ్రాజ్యానికీ, యాజమాన్యం వహించడానికి మహారాష్ట్రాలకు అవకాశం ఏర్పడింది, 

రఘునాథరావ్‌, మళ్టార్‌రావ్‌ హోల్యార్‌ నాయకత్వంలో, మహారాష్ట్ర సేనలు, 
ఢిల్టీనుంచి బయలుదేరి, పంజాబువవేశించి, ఏపిల్‌ 1758లో లాహోరును ఆకమించినవి. 
అహమద్‌షా కార్యక_ర్హలను అచ్చటినుంచి పారదోలి, అదీనాబేగ్‌ను తమ గవర్నరుగా నియః 
మించిరి. 

ఢిల్లీ నుంచి బహిష్కరించబడినప్పటి నుంచి, తగిన సమయానికై వేచియండిన. 
నజీద్‌, అబ్దాలీతో ఉత్తర్మపత్యుత్తరాలు జరపడం ఆరంభించినాడు. తన రాజ్యాన్ని రాబట్టు. 
కోడానిక్రై ఇండియాకు మళ్ళీరావలసిందని, అతనిని పోత్సహింపసాగెను. దత్తా జీసింధియా' 
సేనాధిపత్యంలో మహారాష్ట్ర9లు, నజీబ్‌ను శిక్షించడానికై బయలుదేరిరి. కాని, ముజఫర్‌. 
నగర్‌ సమీపంలో దుర్గంగా ఏర్పడియున్న ఒక రక్షక స్థానం వెనుక నిలిచి, నజీబ్‌, వీరి 
మార్గాన్ని నిరోధించెను. ఇక్కడ ముట్టడింపబడిన ఈ రోహిల్చా నాయకుడు మహారాష్ట్ర)లను 
నెలల పర్యంతం, ఎదిరించి నిలిచినాడు, అంతట, బౌధ్‌నవాబు, గోసాయీల నాయకత్వంలో 


29 


సంపుటి] మొఘల్‌ సా!మాబగ్గ కశీణపరనాలు 17 


యా జ 3 ఇశీ ౪: ఆ వే నక గ 
పంపిన సహాయక హిందూ సనాదళాలు, ఇతనిత పెచ్చి కలిసిన. అతడు కావించిన రెండవ 


తె 
(పయత్నం కూడా ఫలించింది. కాబూల్‌ నుంచి బయలుదేరి, అద్దాల, నింధునదిని దాటినాడు 
మహారాష్ట్ర 'సేనాదళాలను తరుముతూ, వేగంగా పంజాదుదాటి, ధి 
నేశ్వర్‌పద్ద, అతనిని ఆపడానికి దత్రాజీ కావించిన ప్రయత్నం విఫలమయింది. అక్కడ 
విఫలుడై, యమునానదిరేవులను రష్షించడానికై (పయత్నించినాడు చర్తాజీ. కాని, అతని 
సేనలు మళీ ఓడింవబడినాయి; దతాజీకూడా ఆ యుద్ధంలో హతుడె నాడు, అద్దారీని వీడించ 
డానికి పయత్నించిన మల్లార్‌ రావు కూడా, వెనకంజ వేయవలని వ 
అతడు రాజపుటానాలోకి వెనుదిరిగిపోయినాడు. 
ఉత్తరంలో జరిగిన ఈ అవజయాలవార్తలు, పూనాలో కలవరాన్ని కలిగించినవి. 
ఈ పరిస్థితిని స్వాధీనపరచుకోడానికై, వీష్వాకుటుంబములోనివారి నాయకత్వంలో, ఒక 
(ప్రబలమైన సైన్యాన్ని పంవడానికి నిక్చయించినారు. బాలాజీబాజీరావుకు సోదర సంబంధం 
కల నదాశివరావ్‌ భావూను, పైన్యాధివతిగా నియమించి, పీష్వాకుమారుడై న విశ్వాశరావును 


క్‌ (౫ 
= 


నామమా[తంగా, నైన్యాధ్యషకుడుగా నిశ్చయించిరి. 2వేల మరాకావైన్యంతోనూ, [ఫెంచ్‌ 
సేనాధిపతి బుస్సీవద్ద తుపాకి శిక్షణపొందిన, ఇబహీంభాన్‌గర్జీ నాయకత్వంలో శడ్షితులై న 
8వేల మంది సిపాయీలతోనూ, వీరుడి త్రరభారతంవై పు తరలినారు. హోల్కార్‌, సింధియా, 
మరి ఇతర సేనానాయకుల ఆధిపత్యంలో, ధికీచుట్టూగల రషకస్థాగాలలో. నిలిచియున్న 
సేనలు కూడా, భావూ సైన్యంతో చేరినవి. 

తమ పూర్వపుమ్మితుడై న జొధ్‌నవాబు తమ [వయోజనంతో, ఏకీభవిస్తాడని మహ 
రాష్ట్ర9లు ఆశించియుండిరి. అర్హ, రనవ్యుతులూ, జాటులుకూడా ఉత్సాహంతో తమకు సహ 
కరిస్తారని తలచిరి. కాని, రోహిల్దాలకు నవాబుకుగల, దీర్భ కాలిక రీవశతుత్వం ఎట్టున్నా, 
రోహిల్లాలు అజారీకి సహకరించడానికి పూగుకొన్నారు. ఐనా, ఈ సహకారం హృదయ 
పూర్వక మైనదికాదు. నజీబూ, అద్దాలీలు తమ సైన్యాలతో అప్పటికే, నదీమధ్య|పాంతంలో 
నిలిచిఉనారు. కనుక, వారు తమ [పాంతాన్ని సులభంగా ఆక్రమించగలరు. ఇక, మహ 
రాష్ట్రంలో, తమ సరిహద్దులకు చాలడూరంలో, యమునకు అవతలిఒడ్యన ఉన్నవారు 


ల కూటమిని ఓడించిన తర్వాతనే, మహరాష్టుంలు తము ప్రాంతాన్ని 
ద 


9 
( గ! ణు 
నమీపించగలరు. అంతెకాక, మహరాష్టులు విజయాన్నిసాథిస్తే, తనకు శాశ్వతమైన అధీన 
తంం తిపదు. ఇక, ఆదారీవిషయమో, అతనికి ఇండియాలో ఉండే అధి! పాయమేతేదు. 
ఖు ఏ స “వ క్‌ శీ i 
అంతేకాక, మహరాస్టభలు తన తం|డికి [దోహం కొవించినవాగు. వారి మాటను ఒళ్చసించ 


డానికే వీలులేదు. ఈ కారణాలన్నిటినీ తర్కించుకొని, బాధ్‌నవాబు ఈ నిర్ణయాన్ని తీసు 


ఇంకనూ మరచిపోలేదు. కనుక, వారు ఏ 

పటికి ఎవరుజయిస్తే వారితో తమ భవిష్యత్తును కలవడానికి, నిశ్చయించుకొనిరి. జాట్‌ వరి 

పాలకుడై న సురాజ్‌మల్‌ మరాకాలపట్ల, సంశయ।[గస్తుడై ఉండినాడు. వారు చే సేవాగ్దానాల. 

అతనికి విశ్వానము ఏమ్మాతమూలేదు. జూటులు ఆలిఘర్‌లో నిర్మించుకొన్న కోటపై, 

(ప ంతీయగవర్నరు గోవిందబల్లాల్‌ బుండేలా, అన్యాయంగా కన్నువేసి ఉండడం, ఇతని నంశ 
3 


18 భారత స్వాతం[త్యోవ్యమ చరిత [మొదటి 
యాన్ని బలపరబిండి, 

ఉ త్రరభారతంలో ఒక స్నేహితుడుకాని, సహకరించేవాడుకాని, మహరాష్ట్ర్రలకు 
లేరన్న విషయం స్పష్టమయింది, అద్దాలీని ఎదిరించడంలో ఎట్టి వ్యూహాలను అనుసరించవలె 
నచే విషయంలో, తమ సైన్యంలో భేదాభిప్రాయాలు కలిగినవి. ఢిల్లీని పవేకించడం 
మాత్రమే, వారి సైన్యం సాధించగలిగే. అందుకు కారణాలుకూడా, లేకపోలేదు. ఆహ 
మద్‌షా, నదీమధ్య[పాంతంలో దాడిసాగిస్తూ ఉండినాడు. ఢిల్లీలో నిలిచియున్న నైనికదళం 
స్వల్పమైనది కనుక, బలవృతర మైన మహారాష్ట్ర) సెన్యము యొక్క ముట్టడిని భరించలేదు. 

కాని, మహరాష్ట్ర సైన్యానికి ఢిల్లీ, (వలోభన కారియెన పాళంగా పరిణమించింది. 
పేష్వా, ద్రవ్యాన్ని ఇచ్చే స్థితిలో లేడు. అప్పటిక ల్లోల పరిస్థితుల్లో, జాగీరులనుంచీ, సంస్థానాల 
నుంచీ, రాజసాన్ని వనూలుచేయడం దుష్కరమయింది. దోపిడులవల్ల ఏమీలభించేదికాదు. 
సెనికులకూ, గురాలకూ ఆహారం కరవయింది. తమ వళంలో ఉండే ఆహారపదార్థాలు 
శ్షీణిస్తూవచ్చినవి. శత్రువులు చుట్టుముట్టిఉన్నారు. కనుక, పరిస్థితుల క్లిష్టతవల్ల, భావూ 
ఢిల్లీని వదలిపోవలసివచ్చింది. అద్దాలీ పరిస్థితి కూడా, భావూపరిస్థితికంచె కొంచెము మెరుగుగా 
ఉండింది. [ద్రవ్యం శ్షీణిస్తూ ఉండడం అతనిని కూడా ఇరుకులో పెట్టింది. కనుక, న్వదేశం 
వెళ్ళడానికి అతడు కూడా ఉన్ముఖుడై యున్నాడు. కాని నజీబుచేసిన (ద్రవ్యసహాయమూ, 
భావూ రాజీకిరాకపోవడమూ, బలవత్కాకణాలై , అతడు విషమపరిస్థితివరకూ నిలిచిఉండేటట్లు 
చేసినవి. 

శత్రు వర్గాలు రెండూ పానిపట్‌ వద్ద ఎదుర్కొన్నవి. అక్కడజరిగిన కదనపరం 
పరలో, మహరాష్ట్ర సేనాధిపతి _పాణాంతకములై న రెండు తప్పులు చేసినాడు. తన 
సైన్యముయొక్క_ రాకపోకల మార్గాన్ని శ్యతువులు అరికట్టడానికి అవకాళశమివ్వదము, 
మరాఠాయుద్ధ సంబంధమైన సాంప్రదాయిక పద్ధతులను విడిచిపెట్టడము,- అనే రెండు 
తప్పులవల్లా, విషమ పరిస్థితి ఏర్పడింది. సుశిక్షితమైన ఫిరంగి దళముపై ఆధారపడి, విస్తార 
మైన తన సైన్యాన్నంతటినీ, వెనుకభాగంలోని రక్షక కందకాలలో (2117600165) నిలిపి 
ఉఊంచడంవల్ల, స్థలాంతరచలనానికి అవకాశంలేక, సైన్యం ఒకచోటనే బంధితమై నిలిచి 
పోయింది. ఆఫ్గన్‌ సైన్యము దక్షిణానికిపోయే మార్గాన్ని ఆక్రమించగా, అబ్జ్బాల, తన రక్షక 
(శ్రేణిని మహరాష్ట్ర సైన్యంచుట్టూ నిలిపి, మహరాష్ట్ర్రల రాకపోకలను, సామ్మగి సరఫరాలను 
ఆపివేసినాడు. “చుట్టుపక్కల (ప్రాంతాలన్నీ మహరాష్ట్ర)లపై ద్వేషభావాన్ని వహించినవై, 
పూర్వము తమకు జరిగిన భయంకర వినాళానికి _పత్మికియ చేయడానికి ఉదేక పూరితమై 
ఉన్నవి.” కనుక,భావూ 'సేనాశివిరానికి ఏవిధమైన సహాయమూ అందలేదు. కూడులేక చావ 
వలసిన పరిస్థితి దాపరించింది. ఆకలిమంటలవల్ల తెగించిన వాడై, భావూ, సాహసయుద్ధానికి 
నిశ్చోయించినాడు. 1761 జనవరి 1కవనాడు, శిబిరాన్ని వదలి, యుద్ధోన్ముఖుడై నాడు. ఇరు 
పమాలసైన్యాలూ మరణాంతక మైన యుద్ధంలో చిక్కుకొన్నవి. 

ఇండియా యుద్దాలలో, జయాపజయాలు సాధారణంగా నాయకునిశ క్తి సామర్థ్యాలను 
బట్టి నిశ్చిత మౌతాయి. మధ్య ఏషియాలోనూ, ఇండియాలోనూ అనేకయుద్ధాల అనుభవంకల 
వాడూ, ఉపాయకౌశలము, సాధన సంప త్తి కలవాడూ, అఫ్గన్‌ సేనాధిపతి అబ్దాలీ, వయస్సులో 
చిన్నవాడు, కర్ణాటక (ప్రాంతంలో దక్షిణదేశములను మ్యాతమే ఎదుర్కొని యుద్దాలు నడిపిన 


సంపుటి] మొఘల్‌ సాామాజ్య తీణపతనాలు 19 
వాడు, మహరాష్ట్ర సేనాధిపతి, ఇట్టి, ఈ ఇరువురికీ, పానిపట్‌ వద్ద యుద్ధం నంఘటిల్లిందిం 
మహరాష్ట్రిలకం చెను అద్దాలీకి సాధన సౌకర్యాలు ఎక్కువ. సైనిక నంథ్యాబలము, తుపాకి 
దళము, దేహశిరస్తాణాది రక్షణ పరికరాలు, అశ్వముల ఉత్కృష్టత,- మొదలైన 
సౌకర్యాలు ఆభఫనులకు ఎక్కువ. యుద్ధనిర్వహణంలో ఆఫ్లన్‌ సేనాధివతియొక్క 
ఉత్కృపత, అతని దళవాయీల కౌశలము, ఆఫన్‌ సేనల ఉత్తమ క్రమశిక్షణ సైర్యాలు 


[వయోజనకారులై, వారికి విజయాన్ని చేకూర్చినవి. మహరాషమ్ట్రలు, రోషావేశంతో శతు 
సైన్యంపైపడి, ఉన్న తజాతికి అనుగుణమైన పట్టుదలతో, పర్మాకమంతో, పోరాడినారు. కాని, 
వస్తులవల్ల బలహీనులై యున్న మహరాష్టుంలు, మధ్యాహ్న సమయానికే అలసటచెంది 
పోయిరి. మహరాష్ట్ర సైన్యపు మధ్య. శేణిని, అద్దాలీయొక్క. తుపాకిదళం ఆవరించి, ఒత్తిడి 
చేసింది. అంతతో అన్త్నవ్యస్తత ఏర్పడి దళమంతా (క్రమస్థితిలేని మూకగా ఏర్పడిపోయింది. 
మహరాష్ట్ర నైన్యవు దక్షిణ్యశేణికి నాయకుడై న ఇబహీంథాన్‌గర్తీ, అబ్దుల్లా సైన్యపు కుడి 
భాగంలోని రోహిల్చాలమైపడి, మొండి పట్టుదలతో, ఆతిసాహసంతో పోరినాడు. కాని, రక్త 
పాత బహుళమైన ఈయుద్ధంరో, ఎనభై వంతుల తుపాకి దళము బలి ఐపోగా, అతడు 
తక్కిన వారితో యుద్ధరంగాన్ని వదలిపోవలసివచ్చింది. సిందియా హోల్కారులు నడపు 
తుండిన మహరాష్ట్ర సైన్యపు కుడిభాగం, నజీబ్‌ ను, షుజా-ఉద్‌-డౌలాను ఎదిరించి నిలిచినవి. 
కాని, యుద్ధంలో పాల్గొనలేదు. సైన్యమధ్య భాగమూ, దక్షిణభాగమూ చీలిపోయినవ; 
(గ్రహించిన వెంటనే, హోల్యారు పలాయితుడైనాడు. సింధియా దళాలు ఆతనిని అనుసరించి 
నవి, అపజయం పలాయనంగా పరిణమించింది, అంతతో, అతిఘోరమైన సంహారము 
జరిగింది. 22000 మంది సెనికుల శవాలతో యుద్ధరంగం కప్పుబడిపోయింది. సేనాధికారు 
లలో ఎక్కువభాగం యుద్ధంలో హతులైరి. విశ్వాసరావూ, భావూకూడా, వీరోదాత్తంగా 
పోరాడురూ తమ ప్రాణాలను బలికావించినారు. 

పానిపట్‌ వర్ద కలిగిన వరాజయం అత్యంతమైన వి 
దీనితో నిశ్చితంకాలేదు. ఈ విజయంవల్ద ఆబ్లాలీకి ఎట్టి పయోజనమూ సిద్ధించ లేదు. అతడు 
దేశమునుంచి వెనుకకు మరలడంతోనే, అతని విజయాలు పటాపంచలై నవి. ఇతడూ, ఇతని 


va 


తర్వాత రాజ్యానికివచ్చిన వారూ తమస్వదేశంలో చెలరేగిన విదోహాల ఇక్కట్టులలో చిక్కు 
కొనిరి. ఉ త్తరదిక్కునుంచి (ఉబ్‌బెగ్సూ), పడమరనుంచి, పర్షియనులూ, వీరిని పీడించ 
సాగిరి. కనుక, ఇండియాలోని తమ కార్యకారులకు తగినంత ఆలంబనాన్ని కలిగించలేక 
పోయిరి. సిక్కులు తమ అరణ్యవపదేశాలనుంచి బయలువెడలి దేశముపై వ్యాపించి, ఆఫ్లన్‌ 
అధికారులను పారదోలి, అన్నివైపులా దాడిచేసి దోచుకోసాగిరి. కొన్ని ఏండ్లలో పుననే, 
సింధునదికి ఇవతలి భూభాగంలో, ఆజ్ఞాలీ విజయచిహ్నాలేమీ మిగులలేదు. మహరాష్ట్రిలు 
గాధమైన టెబ్బతిన్నవారే. కాని, పదేండ్దలో కోలుకొని, ఉ త్తరభారత దేశంలో మరల తల 
ఎత్రిరి. ముగల్‌చకవర్తి ఐన షా అలాంకు, రక్షకులనే పేరుతో వర్తిస్తూ అతనిని అలహాబాదు. 
నుంచి ఢిల్లీకి, 1771లో, తీనుకొనివచ్చిరి. 

పానిపట్‌ యుద్ధంలో మహరాష్ట్ర-లకు విజయం లభించిఉంటే, తరువాతి భారతదే?' 


పత్తు. కాని, దేశరాజకీయ వ్యవస్థ 


బాత 


చరిత భిన్నంగా నడిచిఉండేదని కూడా చెప్పజాలము. వాస్తవానికి మహరాష్ట్ర రాజ్యవ్యవస్థ. 
2 ఆ _ హ్‌/ లర థి 


నా సా ఆం Wd 
చి దమెపోతుందని, నిస్సందేహములై న సూచనలు 17613 పూర్వమే, పొడచూపినవి. వారి 
ల్‌ క ‘ y ET సో wl 
నండళ వధుత్వువు ఆధారం, బలహీనమైనట్రిది మరాకాస్తురాజ్య 'వాంతం నిస్సార మైనది 
SRE 
hoe స ము అట /. గ అ ఆ 
ఒక సా'మాజతా?ని షించడానికి తగిన జన్యనంపాదనకు అవకాశాలు తము_వ. క 


వై 
హణందల్లను, దోవిడిపల్పను వచ్చే ధనంతో తమ సైన్యాన్ని దోషించుకొనే 
విధానాన్ని, టి అవలందించినవి. న్వరాజ్‌, లేక,- మరాఠా నివాసభూామికి 
దాహ్యంలోఉండే ఇండియా భాగాలను -_ సర్ద్జారులరు వ ఈ సర్దారులు, తమ 
హోషణకూ, కేంద వభుత్వ పోషణకూ అవనరమైనధనాన్ని అంశదానాల ద్యారా(Cంntri- 
butions) సేకరించవలని యుండిరి. కాని, వ. కేంద! భు లక్ష్మ పెట్టని 
నర్దారులను లొంగదీయడానికి తగినంత సైన్యసంపద, శేంద|పభుత్వానికిలేదు. ఈసర్దారులంద 
రికీ ఐక్యాన్ని కూర్చగల ఆధారనూ। తాన్ని కేంద పభుత్యంకూడా, పెంపొందించి యుండవైదు. 
రాజ్యాధికారం పీద్వాలకు బదిలీ ఐపోవడంవల్ల, రాజభ క్రి- శివాజీవంశానికి చెందవలసిన 
స్యామినిష్ట- అడగిపోయింది. వరిపాలనరంగంలో, ఆలస్యంగా (పవేశించినవారు. పీష్వాలు. 
ఇంతవరకూ వీరితో సమానమైన (పతిప త్రీలో ఉండిన మంగతులూ, చేనానాయకులూ వీరి 
ఆధివత్యంపట్ట ఈర్ష్యాపరులై ఉండిరి. ఇట్టి సందర్భాలలో, అనె నైక్యము, జఆంతరంగెక ఘర్ష 
ణలు వ. ఇంత కెప్పుడో పూర్వం, (1788లో) మొగల్‌ స్నామాజ జ్యపు పూర్వభాగార్లో 
వ. ంస్లే, చౌత్‌అనే పన్నును విధిస్తూవచ్చినప్పుడు, పీష్యా పథమబాజీరావుతో, ఇత 
కి ఘర్షణ ఏర్పడింది. వ్యవహారం బెడిసి విషమించడంతో, తరువాతి పీష్వా, బాలాజీరావ్‌, 
టన _కపర్తి కోరికపై భోంస్రేను దండించడానికి 1718లో, అంగీకరించినాడు. బెంగాల్‌ 
నవాబు క ఈ sre పీష్యాతోచేరేటట్లు ఏర్పాట ఏమయింది, హోలా_రు 
సింధియా లమధ్యగల స్పర్థలు, రా కివచ్చేటట్టు కనబడలేదు. దామాజీగయక్‌ వాడ్‌, పీష్పూసు 
ధిక్కరించినాడు, బాహాటంగా కాకపోయినా, హోల్కాారు పీష్వాప న పథ వానర వానే, 
పానిపట్‌ యుద్ధానంతరం, పీ ష్వాగాదీకై, ఉత్తరాధికారులమధ్య, యద్ధాబుజరిగే న నందర్భాలు 
కూడా ఏర్పడినవి. ్‌ 
గొప్పజాగీర్‌ దార్హక తా! సర్దార్హకు కుటుంబాలూ కొన్ని, స్వతంతములైన చిన్న 
రాజ్యాలను ఏర్పరచు కోడానికి వయత్ని స్తూ వచ్చినవి. మరాఠా (పడానికానికిగాని, వివిధ 
వర్గాలకుగాని రాజకీయ వ్యవహారాల్లో భాగమూలేదు, అధికారమూలేదు. ఉన్నతరాశ్యాంగ 
వేత్తల లక్షణాలు కూడా మరాఠా నాయకులలో కానరాలేదు. వీరు, డురాశాపరులు, 
బలాత్కారంగా సంగహించుకొనే స్వభావంకలవారు. రైతులను నేలమట్టం కావించినారు. 
ప్రజల అభిమానాన్నికాని, తమ ఆ|శితుల అభిమానాన్ని కాని, నంపాదించుకోడానికి ఏ 
“మా!తమూ [ప్రయత్నించిన వారుకారు. తమ [పజల విషయంలో తామే ఆస క్రి చూపలేదు. 
వార్మిశేయన్సును గూర్చిగాని, వారి సాంస్కృృతికాభ్యుదయాన్ని గురించికాని, ఎట్టి ఆస క్తినీ 
వహించలేదు. 
పానిపట్‌ పరాజయం నిర్ధారక మైనట్టిదికాదు. భారతదేశ భవిష్యత్తును వా న్తవంగా 
నిక్చితి మొనర్చి, విష్టవాత్మకములై న పరిణామాలను కలిగించిన యుద్ధం, పానిపట్టు యుద్ధానికి 
నాలుగు సంవత్సరాల పూర్వమే, ప్లాసీ సమీపంలోని మామిడి తోపులో, జరిగింది. 
అహమద్‌ షాఅద్దాలీ, ఇండియాను వదలి పోయేముందు, 3ెండవ షాఆలమ్‌ అనే 


సంపుటి | మొఘల్‌ సామాజ్య మీణవవనాలు 2] 
డిరుదులతో, ఆలీగౌహార్‌ను భారతదేశ చకవర్తిగా వకటించి ఉండినాడు. కాని ఆ నమ 
యంలో, షాఆలం, రాజధానిలో లేడు, అందువల్ల, షహాశాచాజవాన్‌ బఫ్రీస, యువరాజుగా 
చేసుకొని, గజీదొ-ఉద్‌-దౌరా, ముఖ్య పరిపొలనాథికారిగను, రాజవరినిఫిగాను, రాజకార్యా 
లను నిర్వహిస్తూవచ్చినాడు. ఈ విధంగా, ఇతడు రాజకార్యభారాన్ని 1161 won, 171710 
దాకా, వహించినాడు. ఇతడు చకవ ర్రకి పతినిధిగా మ్యాతమేకాక్క అహమద్‌ షా అద్దాలికి 


కార్యకర్తగా రూడా, బాధ్యతవహించినాడు. ధిల్లీ వఏనర [ప్రాంతంలోని మొఘలు రాజ్యంలో 


1కమవ్యవస్థను నెలకొల్పడము, జాటులు, సిక్కులు, దురాక్రమణ చేయకుండా రాశ్యాన్ని 
రక్షించడము,-అనే రెండు బాధ్యతలను, ఇతడు నిర్వహించపలసి ఉండేద. శాటుల 
విషయంలో ఇతడు పజయాన్ని సాధించినాడు. సురాజ్‌ మల్‌ను యుద్ధంలో హత మొనర్చి, 
ఆతని కుమారుడు మరల తల ఎత్త కుండునప్లు చర్యతీనుకొన్నాడు. కాని సిర్కులను ఇతడు 
సాధించలేకపోయెను. సులభంగా లొంగిపోయేవారు కారు సిక్కులు. ఐనప్పటికీ, పులి. 
యాన్‌ సిక్కులను, సట్రజ్‌ నది అవతల సిక్కు సరారుల నుంచి విడదీసి, కొంత 
(90) wm 
(వయోజనాన్ని సాధించినాడు. 
1V. మరాఠా కలహాలు = ఢిలీపతనము 


౧m 

1770 నాటికి, మహరాష్టుళలు పానిపన్‌ యుర్ధపు ఆఘాతం నుంచి, జాలవరకు కోలు 
కొని, ఉత్తర భారతదేశంలో తపము ఆథిపత్యాన్ని మరల నెలకొల్పుకొన్నారు. ఈ సమ 
యానికి సరిగా, నజీద్‌ మరణించెను. అందువల్ల షాఆలామ్‌, అలహాబాద్‌లో నివాసమేర్పరచు 
కొని, ఆంగ్లేయుల రక్షణలో ఉండడమో లేక ముహరాష్ట్రల సహాయంతో ధిర్డీ సింహాననానికి 
(పయత్నించడ మో, చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. చ|క్రవర్తియొక్క ఈ ఆందోళనను 
పూర్తిగా ఉపయోగించుకొని, మహరాష్ట్ర నరదారులు, ఢిల్లీని మరల వవేశించిరి, తదు 
రక్షణలో ఆతనిని ఢిల్లి తీసుకొనిహోయి, సింహాసనంపై నిలపడానికి వాగ్దానం కావించి, 
ఆతనితో ఒప్పందం కావించుకొనిరి. ఇట్టు, పం|డెండేంద్దకాలం [(వవానంలో గడపిన 
షాఅలామ్‌, స్వామాజ్యాధికారానికి కేందమూ, చిహ్నమూ ఐన రాజధానికి మరలి 
వచ్చినాడు. 

|పవాసంలో ఉండికూడా, బీహార్‌ బెంగాల్‌ లపై తన ఆధిపత్యాన్ని పునఃస్థావించుకో 
డానికి, షాఅలామ్‌, పలుమార్జు (పయత్నించెను; కాని, బెంగాలు నవాబు ఈ (పయత్నాలను 
విఫలం కొవించినాడు. పానివట్‌ యుద్ధం జరిగిన మరునాడే, షాఆలామ్‌, స్మ్నామాజ్యము 
యొక్కగతి ఏమౌతుందో, అనే విషయాన్నే గమనించక, బీహర్‌ పట్టణంవద్ద ఆంగ్లేయులతో 
'ఘోరయుద్ధము జరిపి ఉండడం, చాలవిచి తమైన సంఘటన.  ఆయుగ్ధంలో ఓడిపోయి, 
రాజీకి ఆంగ్లేయులను (పార్థించవలసివచ్చింది. మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత (1761), 
చక్రవర్తి, బౌధ్‌నవాబూ, ఏకమై, రాజ్యభముడైన నవాబ్‌కాసిం ఆలీఖాన్‌ (మీరొథాసీం) 
పక్షము వహించి, బక్సారువద్ద, యుద్ధ మొనర్చిరి. కాని, అక్కడ కూడా, వీరి సైన్యాలు 
పూర్తిగా ఓడిపోయినవి. ఈ విధంగా, షాఅలామ్‌ [బిటిష్‌ వారి నుంచి నివృత్తి వేతనం 
గహించే వ్య క్తిఐనాడు. షుజా-ఉడ్‌- దొలా బిజిషు వారికి సామంతు డైనాడు. పరదేశీయుల 


'ఆశయంలో జీవించే అవమానాన్ని భరించరేకనే, షాఆలాం, మహారాష్ట్రల రడ్షణగు అంగీక 


22 భారత స్వాతం(త్యేద్య ౧మ చంి!త "మెదటి 


ల సా టా 
రించి, అలహాబాద్‌ విడిచి, వారితో ఢిల్లీ [(వయాణమైనాడు, 
వహారాలపె హాల నడిపే స్థానం మహరాష్ట్ర9లకు ఇప్పుడు. 
లుగవ పీష్యా ఐన మాధవరావ్‌ 1772లో మరణించడంతో, తప్పని 
వగా save సంబంధించిన వివాదాలలో, పూనా, మునిగిపోయింది. పీష్వా వి క 
శ ఐన రఘునాథరావ్‌, నారాయణరావును వదవినుండి తొలగించడానికి కుటలు పన్న 
గిడాడు. అసంత్భ క్రీ వితో రుములుచుండిన వారి సహాయం, ఇతనికి నులభంగా లభించింది. 


తదు [వధువు వుయొక్కం గతిపట్ట, పీష్టాయొక్క_ రాజ్యమండలి నభ్యులు, చాలవరకు, 


థా 


దొనీ నులై. ఉండిరి, Sato న్ని రక్షిస్తున్న గర్జీలు, క్ముటకులో బడి, తప్పుసాక్ష త్యం 
ఇవుడాని నికి సి సిద్ధ పడిరి. తస రడణ విషయమై పీష్వానారాయణరావు ముందుగా జా' గతపడ 
లేదు. అతడు సింహాననం ఆరోహించిన తొమ్మి దినెలలల్‌ బోవుగనే, అతనిని మోసంతో 
హత్యగావించిరి, 

దానితో, అంతర్యుద్ధము ఆరంభమయింది. |బిజీషువారి సేనాసహాయార్థం, వారి షర 
తులను తెలునుకోడానికై రఘునాథరావ్‌ (రఘోదా) నం్యపతింపులు జరిపినాడు. ఇప్పుడు 
రాజకీయాలు పక్వమయ్యే స్థితి ఏర్పడింది. మరాఠా నర్హారులందరూ , ఈ కలహంలో సంబం 
ధం కల్పించుకొన్నారు. దక్కనులో వీరి ఇరుగుపొరుగువారై న, హైదరాబాద్‌ నైజామూ, 
మైసూర్‌ నవాబై న హైదరాలీ, తమ పయోజనాలకు అనుకూలమైన వక్షంలో చేరిరి. _ఫెంచి 
వారు కూడా ఈ సంఘర్షణలో (ప్రవేశించిరి. కట్టకడపట, 1792లో సాల్‌ బాయిసంధితో, ఈ 
దీర్ష కాలయుద్ధం ముగిసింది. . 

సంవోభముతోనూ, తుములంతోనూ గడచిన ఈ యుద్ధకాలంలో, మరాశానర్షారులక 
ఉత్తరభారత వ్యవహారాలను గమనించే అవకాశం కలుగలేదు. కనుక, ఢిల్లీ వ్యవహారాలలో 
జోక్యం కలిగించుకోలేదు. బెంగాలులో ఉండి, ఆంగ్లేయుల సాహచర్యంలో యుద్ధవిద్యలు 
నేర్చిన నజఫ్‌ఖాన్‌, కార్యతః ఢిల్టీపరిపాలకుడె నాడు. ఇతనికి ఆంగ్లేయుల అభిమానమూ సహా 
యమూకలవు. పౌరపరిపొలనను న్యకమంగా సాగించడానికి తగిన సామర్థ్యంలేక పోయినా 9 
స్మామాజ్య శేషభాగాలను కూడగట్టుకొని, చుట్టూమూగి న్న శ_తువులదాడులనుంచి రక్షించు 
కోగలిగినాడు. 

172లో, నజఫ్‌థాన్‌ మరణించెను. రాజ పతినిధి పదవికై, ఇతని సేనానాయకుల 
మధ్య సంకులయుద్ధం ఆరంభమయింది. ఈ యుద్ధంలో, వీరు, తుదకు బడలిపోయి, మహ 
రాష్ట్రాలు రంగంలో (వవేశించడానికి మార్గం కల్పించినవారై రి. మహరాష్టుంలకు నాయకు 
డైన మహాద్‌జీ సింధియాకు, ఇప్పుడు దక్కనుయుద్ధాలనుంచి విడుగడలభీంచి ఉండినది, 
కనుక, ఉత్తరభారత వ్యవహారాలను చూచుకోడానికి తగిన నమయం లభించింది. మహరాష్ట్ర 
వ్యవస్థను, ఉత్తరాధికారయుద్ధం, కూకటివేళ్ళదాకా కదలించివేసింది. _సమ్మిశితరాజ్యవర్గా 
లకు ఐక్యం కలిగించే సంబంధసాధనమై ఉండిన పీష్వా ఆధిపత్యాన్ని, బలహీనంకావించి- 
నారు, సింధియా, హోల్కార్‌, గయక్‌ వాడ్‌, భోంసైవంటి సర్జారులు, దక్కన్‌, బెంగాల్‌, 
జొధ్‌, ప్రాంతాల మొఘల్‌ సుబేదారవలె, స్వయంపరిపాలకురై న ప్రాంతీయపరిపాలకులై 
నారు. ఢిల్లీలోని అఆత్యు త్తమ మొగల్‌ శ్రీమంతుని పాతను నిర్వహించవలెనని, మహాద్‌జీ' 
ఉత్కాండ. నజఫ్‌కాన్‌ సే నానాయకుల కుుటలనుంచి, కలహాలనుంచ్చి విరామం కలిగించు 


౫ మొఘల్‌ సొ[మాజ్య తీణపరనాలు 29 
కోడానిశకై, మొగల్‌చ కవర్తి వేచియున్నాడు. కనుక, ఢిల్రీపరిపాలన నిర్యహించడానికై, 


మహాద్‌జీని, ధిన్టీకి ఆహ్వానించెను. ఢిల్టీలో ఉండి, వ్యవహారాలను జగ్రత్తగా గమనిస్తూ వచ్చి 
నారు : విజీషువారు. వీరి ఉద్దేశాలూ, లమ్యాలూ గూఢంగాఉన్నాయి, తుపానువతె చెలరేగు 
తున్న రాజకీయాలలో, అప్పుడే, వారు (పవేశించతలచుకోలేదు. కాని, చక్రవర్తిని తమ 
అధికారంలో పెట్టుకొనే విషయంలో, మహరాష్ట్ర్రలరూ, బిజీషువారికీ సంఘ సుర్షణ ఏర్పడడం 
తప్పదు. మహరాష్ట్రలకం చెను ఎక్కు వజ వాగ త్త, ఉపాయకౌశలము కలవారు చిదేషవారు. 
తామువేనుకొక్న (వణాళికకు సంబంధించిన విత్త, సైనిక, రాజనీతి పరిణామాల లో 
భరవసాఇ స్తే కానీ, ముందుకు పోదలచుకోలేదు. ఇక మహ హారాష్ట్రలో | ధనవ్యయాన్నీ, తమ 
అధీనంలోని నైన్మపుపరిమితినీ, మ్మితుల విశ్వాసాన్నీ, ఏమా|తిమూ గమనింవక, ఢిల్టీక్సిష్ట 
వ్యవహారాలలో దూకిరి. స్నామాజ్యాధికారమనే బహుమతి యొక్క బాహ్మకాంతికి, వీరు శల 
భములై పోయిరి 
చక్రవర్తి ఆహ్వానాన్ని మహాడ్‌జీ అంగీకరించినాడు. ఫతేపూర్‌ సి క్రీవద్ద, శినిరంలో 
చ[కవర్తిని దర్శించి అతని పాదాలపై శిరస్సు మోపినమన్కటరించి, 101 బంగారు మొహరు 
లను కానుకగా నమర్చించినాడు. (నజర్‌). చక్రవర్తి అతనిని రాజ[వతినిధి వ ఆద ముర్దక్‌) 
అనే వదవిలో నియమించినాడు. [పధానమంతి (వజీర్‌) అధికారాలూ, సేనాధిపతి అధి 
కారాలూ (మీర్‌ బక్షీ) కూడా, ఈ వదవిలో నిహి మై ఉన్నవి. వీష్యారుగల ఉన్నరాధివత్యం 
పరిగణింవబడలేదు. మహ హోడ్‌జీయొక్క అత్యాశ, సఫలమయింది. మొగల్‌ సామాజ్యంలోని 
అత్యున్నత పదవిని అతడు వశపరచుకొన్నాడు. ప్రాంతీయ గవర్నర్గను, అత్యున్చతాధికారు 
లను, నియమించడానికీ, జాగీర్ణను అనుదానంచేయడానికీ, కప్పములను విధించడానికీ,- 
అతనికి అధికారం సిద్ధించింది. చ! కవ _ర్తియొక్క కార్యకర్త, తాను, సామాజ్యంలో, చక 
వర్తికి తర్వాత, తానే, అత్యుచ్చ (పరిష్ట కలవాడు. 
కాని, వాస్తవంగా చూస్తే తపకు బకుకులు గల ఆటవన్తువును, అత్యధిక మైన వెలమ 
మహాడ్‌ జీకొ న్నాడు, నెలకు పదిలక్షల రూపాయల ఖర్చుతో i విసారమైన సైన్యాన్ని పోషించ 
వలసివచ్చింది.ఆనేక పర్యాయాలు ఆ|కమణలకూ, దోవిడీలకూ లోనై, నంకుచితమైపోయిన 
స్నామాజ్యం నుంచి, ఇంత ధనాన్ని సేకరించుకోవలసి వచ్చింది. స్నామాజ్యాధికారం, ఢిల్లీ 
ఆగా జిల్హాలకు పెగా పవృత్తం కాజాలదు. ఈ జిల్హాలలో కూడా, అధిక భూభాగం 
నంచే యబడింది, లేదా, దురా!క్రమణకు లోనయింది. ఉక 'కమణ కావించిన వారినుంచి 


| 


న్యాయమైన రాజస్వాన్ని వసూలు చేయడానికి కూడా, బలం ఉపయోగించవలసి వచ్చింది. 
పైగా, బాహ్యశ్యతువులు, దేశంలోని శతువులు కూడా, అన్నివై పుల నుంచీ ఒత్తిడి చేయ 
సాగిరి, మొగల్‌ కులీనులు క్ముటపన్ని, ఇతనికి ఎదురుతిరిగిరి. చంచల స్వథావుడూ, 
వం రహితుడూ ఐక చక్రవర్తి, ఇతనికి ఎల్లకాలమూ ఒకే విధంగా సహకరించలేదు. 

ష్యా ఆస్థానంలో, నానాఫర్శ పీస్‌ యొక్క పలుకుబడి, ఇతనికి విరుద్ధమయింది. తన సేనాధి 

వతిని సమర్థించవలసిన వారా. పభుత్యానికి “మహాద్‌ జీని "కష్టసమయంలో ఆదు 

కోడానికి తీగినడబ్బు కానీ సంకల్పంకానీలేదు.” ఒప్పందం (ప్రకారం ఇవ్వవలసిన కష్పాన్ని 
చెల్లించ డానికి, జయపూర్‌ రాజా తిరస్కరించి, ఆంగ్లేయుల సహాయార్థం తస కార్య భారిని, 


లక్నోకు పంపించెను. ఇతనిపై తగిన చర్యతీసుక్‌ కోవడం, మహాడ్‌ బ్రీకి “తప్పని సరిఅయింది. 


21 భారత స్వాత ం| త్యోగక్టమ చకి!త మొంటి. 


కాని, చాలకొలంగా వేతనాలు జాకీ ఉండడంతో వ 
మొగల్‌ సేనలు తమ ధర్మాన్ని పాటించలేదు. కనుక, మహాద్‌జీ, క్లిష్టవరిస్థీతికిలోడై నాడు. 
జయహూార్‌ రాజాను లొంగదడీయలేక పోయినాడు. 

గులాష్‌కాదిర్‌, రోహిల్టానాయకత్వంలో మొగల్‌ అమీర్‌లు, మహాడ్‌ క్లిషపరిస్థి 
స్వ _వయోజనార్థం ఉపయోగించుకొనిరి, చంచలుడైన, షాఅలామ్‌ను పదవీ భస్థునిచేసి, 
హింసించి, (గుడ్డివానిని కావించిరి. కాని, ఇంతలో మహాద్‌జీ, లాల్‌సాట్‌లో 
జయంనుంచి కోలొంని, ఢిర్టీని మరల ఆ(క్రమించెను. గుడ్జిచక్రవర్తిని మరల సింహాసనంపై. 
నింపి, పరిపాలన యంతాంగాన్ని మళ్ళిసంయోజనవరచడానికి యత్నించినాడు. అంతేకాక, 
స్వచ్చందులై న సామంతులనూ భూస్వాములనూ లొంగదీయడానికీ, రాజస్వాన్ని సేకరించే. 
వృవస్థను ఏర్పరచడానికీ, నిరంతర మైన సైన్మపుఖర్చులనూ పీష్వా వభుత్వపు ఖర్చులనూూ, 
చెర్చించడాగికి కావలసినధనాన్ని చేకూర్చుకోడానికీ, కృతనిక్చయుడై నాడు, 

కాని, ఇతని విరోధులనేకులు ఈ (ప్రయత్నానికి అడ్డువడిరి. ఆవ్లనులు, రోహిల్దాలు, 
మొగలుకులీనులు, రాజస్థాన్‌ రాజులు, దేశములోని క్హిష్టవరిస్థితులను స్వలాభానికై ఉపయో: 
గించుకొనే కూలి నెనికుల నాయకులు, మొదలై నవారంతా ఇతనికి శ తువులే, మహరాష్ట్ర 
నాయకలలోరూడా హోల్కార్‌ ఇతనికి (ప్రతిద్వంద్వి. మహద్‌జీ (పతిష్టాపాబల్భాలు వృద్ధి, 
కావడంచూచి, నానాఫర్న వీస్‌ కూడా, ఈర్చ్యాపరుడై నాడు, మహాద్‌జీసి హద్దులో నిలవడానెకి, 
నానాఫర్స వీసు, మాకియ వెళ్తీ (Machiavelli) పన్నాగంవంటి దానిని పన్నినాడు. పీష్వా 


౮ 


ర 
అ 
లౌ 


అల 


U 


రినిధులై న సింధియా, హోల్కార్‌, ఆలీబహదూర్‌లకు, మహారాష్ట్రిరాజ్యపు ఊ త్తరభాగా 
లనువంచి, వాటినుంచి కప్పములను వనూలుచేసే కార్గభారాన్ని, వారివైఉంచెను. వీరు ఒక 


రొకరూ చెల్లించవలసిన కప్పపు మొర్తాన్ని ఉఊ్యళపూర్వకంగా ఆధికంకావించెను. ఇంతటి 
మొర్తూన్ని వీరిలో ఎవ్వరూకూడా వసూలు చేయలేకపోవడంతో, వీరిలో వీరు నిరంతరంగా 
కలహిస్తూ వచ్చిరి. 

తన శృతువుల పన్నాగాలకు (పతి (కియగా, మహాడ్‌ బీ, శాంతిభ దత లను నెలకొల్ప 
డానిక్రీ కవ్పములను రాజస్వాన్నీ వసూలుచేయడానికీ సమర్థమైన అపార సేనను సమగూర్చు. 
కొన్నాడు. 1734లో, మహాదజీ నేవలో (వవేశంచిన బోయిన్‌ (de Boigne), ఈ సేనను 
జతపరచినాడు. కట్టకడవటికి, 82000 నెనికులతో శూర ముహా నెలల సిద్ధమయింది. ఇది 
(పధానంగా, ఫెంచి యుద్ధపద్ధతిలో శిక్షణపొందిన పదాతిదళం. యూరోపియనుల పర్య 
వేక్షణలో, లోహకర్మాగారాలలో తయారైన ఫిరంగులతోను, తుపాకులతోను, తోపుఖానా' 
దళంతోను (Artillery 910, ఈ సైన్యం బలపరచ బడింది. 

ఈ కొత్తసైన్యంతో మహాద్‌జీ ఎదురు లేనివాడై తన కతువులందరినీ, హోల్కారుతో 
సహో, చిత్తుగా ఓడించినాడు, విజయం నిశ్చితమయింది. 1798 నాటికి, ఇతని ఆధిపత్యాధి. 
కారాలు మిన్నుముట్టినవి. మహారాష్ట్ర9లకు ఎవ్వరికీలేని కీర్తి పతిష్టలు ఇతనికిలభించినవి, కాని. 
ఇతని విజయం, ఎంతోకాలం నిలువలేదు. రెండు సంవత్సరాల లోపుగనే ఇతని జీవితయా|త' 
అంతమయింది. ఇతని మరణంతో మహరాష్ట్రిలు తమ కడపటి గొప్ప సైనిక-రాజ్యాంగ. 
వేర్తనుకోల్పోయిరి. 
తరువాతికాలం, అత్యంతమూ అవ్యవస్థాత్య క మైనట్టిది. అన్నివై పులా కలహాలు. 


సంపుటి] మొఘల్‌ సా(దూజ్య &ణపతినాలు జ 
చెలరేగినవి. మహాద్‌జీకి దత్తపు.తుడై న దౌలతొరావూ, అతనిసవలితల్లులూ, కలహించసాగిరి. 
సింధయా యొక్క సివిల్‌ మిలిటరీ అధికారులు, దేశస్థ, శ్వేస్వి, మొదలైన విభిన్న ద్రాహ్మణ 
శాఖలకు చెందినవారు. వీరు తమలో తామే, ఒకరిపై ఒకరు క్ముటలు నడపడం పారం 
ఖించిరి. 

తుకాజీ హోల్కారు కుమారులు, తండి అన్నికై ఘర్షణ (ప్రారంభించిరి. యువకుడైన 
వీష్వా మాధవరావ్‌ 11, మరణించడంతో వారసత్వానికి సంబంధించిన కలహాలు బయలుదేరి 
నవి. ఈ కలహంలో మరాఠాసర్దారులు కొందరు ఒక వతాన్నీ, మరికొందరు (పతిపశ్షాన్ని 
చేరిరి, 

ఈ విధంగా, బయలుడేరిన ఆంతర్వుద్ధంలో, యశ్వంతరావ్‌ హోల్మార్‌, దౌలత్‌ 
రావ్‌ సింధియాలు ముఖ్యప్మాతలు, తనకు బద్ధశతువెన ర ఘోబాయుక్క కుమారునికి 
సింహాసనం దక్కకుండా చేయవలెనని ఏన్నో విఫలప్రయత్నాలు కావించిన, నానాఫర్నవీస్‌, 
కొంతకాలం ఏ సిర్థారణకూరాక, కడపట ఆతని పక్షాన్నే బలపరచెను. కొల్హాపుర రాజైన 
ఛ్నతపతి శివాజీకి, పట్‌వర్పన్‌ సర్హారెన పరశురాంబాహూకు జరిగిన భ్రీషణయుద్ధము, కొత్త 
చిక్కులను తెచ్చి పెట్టింది. పరస్పరం యుద్ధానికి పూనిన ఈ ఇరువురి నైన్యాలూ దేశాన్ని 
ఊడ్చి పెట్టినపి. అశ్యదళాం కాళ్ళకిందపడి పర్టెలు 'నలిగిపోయినవి, పట్టణాలను కొల్లగొట్టి, 


ట్‌ 
కాల్చివేసినవి ఈ _సెన్యాలు. ధగపంతుల:ఏ పదసయం్నరాలపై పెట్టి చ్మితహింస కావించి 


లః 


నవి. వీదలు చెప్పరాని దుఃధాలు అనుభవించిరి. మహరాష్ట్ర స్వరాజ్యంలో అరాజకం విళ్ళం 
ఖం5ంగా వ్యాపించింది. 

సర్వవ్యాపకమైన ఈ వరన్పరయుద్ధం, (బిజీషువారికి దేవదత్తమైన వరముగా 
సిస్టంచింది. (బిజీషువారు నెపోలియన్‌ తో (ప్రాణాంతకమైన యుద్ధంలో మునిగి ఉండిరి. 
మధ్యధరాసము! డాన్ని వేగంగాదాటి, నెపోలియన్‌, వీరమిడ్స్‌వద్ద టర్కులను ఓడించి, 
సిరియాలో |పవేశించినాడు. బిటీషువారికి ఎదురుగా రవ్షియాను, తూర్పుదేశాలను లేవదీసే 
(ప్రయత్నంలో, ఇతని కార్యకారులు సిమగ్నులై ఉండిరి. టిప్పుసుల్తాన్‌ వీరితో, ఉత్తర 
పత్యుతరాలు సలుపుతూ ఉండెనని తెలియవచ్చింది. ఇట్టి సమయంలో తమ (ప్రయోజ 
నాలను రక్షించే నిమిత్తం, (దిజీమ పభుత్వం, వెల్లెస్తీ సోదరులను ఇండియాకు పంపింది, 

కలకత్తాలో పదవీస్వీకారం కావించినవెంటనే, ల్లెస్టీ, మహారాష్ట్ర)లతో రాయబారాలు 
[పారంభించినాడు. తాను పన్నిస సహాయక మైతి, అనే ఉచ్చులోకి వీరిని లాగడం ఇతని 
ఉద్దేశం. పీష్వా మొదటిలో, ఈ సంధానాలను పట్టించుకోలేదు, కాని యశ్వంతరావ్‌ 
హోల్కార్‌ ఇతనిని ఓడించి, (1502) పూనానుంచి పారదోలినపుడు [బిటిషువారి రక్షణను 


అంగీకరించవలసి వచ్చింది. వీష్యా, బస్సేయిన్‌కు పలాముతుడై, సంధిషరతు.పె చేవాలు 


గ 


వేసినాడు. ఇంతటితో, పీష్వా (బిటిషువారి ఆితుడైనాడు, 

మధ్యమహరాష్టిరాజ్యం ఈవిధంగా, లువమైపోయింది. ఐనా మరాఠా నర్జారులు 
ఇంకా బలవంతులుగనే నిలిచి ఉన్నారు. ఆపాయకరమైన ఇట్టి క్లిష్టపరిస్థితులలోకూడ్యా 
శేషించిన తమ రాజ్యాధికారాన్ని రక్షించుకోడాన్నికై, మహరాష్ట్రలందరూ ఏకముకాకపోద. 
డమువల్లి (బిటీషువారి అదృష్టం ఫలించింది. ఇంతటి అవివేకాన్ని, విధి సహించలేక పోయింది. 


నిర్దాక్షిణ్యంగా (ప్రవర్తించింది. సింధియా పహోల్కారులు (ప్రత్యేకంగా (బిటీషువారితో పోరి,. 


4 


రాజుపరి 
కావించియుండినాడు ఢిల్లీలోని షిష్టీలు (Chishtis) అనే 


eben 
షానిజూమ్‌ - ఉద్‌ = నష రాజ్మపతినిధిగా నియమించి, రాజ 


Fs ey 
G 
es 
లొ 


జో ga 


డైన, బా 
విషయమై ఢిల్లీ రాజుధాగాంను ఆరుజిల్దాలుగా, భజించి ఉండినాడు. కాని దురదృష్ట 
రియా, ఢిల్రీలో లేకపోవడము, సన అధికారుల పరస్పర ఈ ర్ష్యా 
ద్వేషాలు, యూరోపియను సేనానాయకుల అవిశ్తాస్నదోహాలు, రాజ్యపతినిధియొక్క ఆత్యాశా 
[కౌర్యాలు, అతి సౌహసిపల దోవిడిచర్యలు, - మొదలైనవి, చ్నకవర్తి జీవితాన్నీ, (పజల 
జీవిరాన్నీ వర్ణింపరా ని దుస్థితికి, పాల్చరచినవి. 

దౌలక్‌రావ్‌పై వె వెళ్చెస్టీయుద్ధం (పకటించడంతోనే, (బిటీషుసేన లు, ఉత్తరంలోగు, 
దక్క-నులోను ఉన మహరాన్ట్రసేనలను, చుట్టుముట్టినవి. ఉత్తర సేనా వ నాయకు డైన, 
లేక్‌, అలిఘర్‌ మై నడిచి, పెరాన్‌ (Perron) "సేనాధిపత్యంలో ఉండిన సింధియా సైన్యాన్ని, 
పటాపంచలు కావించినాడు. అంత, ఢిల్తీమార్గంగా నడిచి, 18083, సె పైంబర్‌ 16 వ నాడు, 
రాజధానిని (ప్రవేశించెను. షాఆలాం చ'కవర్తి, దిటీమ రక్షణ కిందికి రావలసి వచ్చింది, 


గి 
లె 
గ్ర 
లూ 
ON 
q 
tC 
2 
౬ 
0౮ 
{5 ల 


అంతతో, మొగల్‌ స్నామాజ్యం, న అంతమయింది, 

దక్క-నులో, ఆర్థర్‌ వెల్లె రర లలల. డ్యూక్‌ ఆఫ్‌ విల్లింగ్ధన్‌] అస్సా యే 
పడ్డ సింధియా సైన్యాన్నీ, ఆర్‌ ర్‌గోన్‌వద్ద భో భ్‌ ంస్తే సేనలనూ అహ ల గవేల్‌ఘర్‌ 
దుర్గాన్ని పశవరచుకొన్నాడు. దేవ గోస్‌, సర్ణీ (=. 'అంజాన్‌గోన్‌, సంధిషతాలమూలంగా భోంస్తే 
సింధియాలు తము స్వాతంత్యాన్ని, పరదతం కావించిరి. శివాజీ థావించుకుంటూ ఉండిన 


“హిందూపడ్‌ిసాద్‌ షాహీ స స్రష ప్నం ఈ విధంగా పటాపంచలై పోయింది. 


2 
పద్దెనిమిదో శతాబ్దంలోని సామాజిక క వ్యవస్థ 


1. భారతదేశ చరిత లక్షణాలు 


పదహారో శతాబ్ది | పథమభాగంలో, చాబర్‌, మొగల్‌ స్వామాజ్యాన్ని స్థావించెను, మేధా 
సంపన్నులూ, పతకము ఐన, ఇతని ఉ త్రరాధికారులు దీనిని విశాలంగా వి_సృతి 


జొరంగడేబు మరణంనాటిక్తి ఈ సా|మాజ్యపు ఎల్లలు ఉత్తరంలో కారకోరం పర్వతాల 


నుంచి, ఆకుస్‌నది వరకు వ్యాపించి, రతం “కావేరినదిని తాకినవ. పశ్చిమం 
ద్ని ననే ద్ని న 
కాని, వారి తర్వాతకాని, ఏ స్నామాశ్యానికీ లేనట్టి ప మొగలులు పరఠివా 


న 4 


స కవ నా ( సంపద సంస సరం . కాలంలో డీగికి సె హ్‌ శమే 


Gb 
ల్‌ 
h 


రిపాలః re విశాలమైన రాజ్య ee శాంతిని, ల. వ్యవస్థను నెలకొల్పి, వాటికి 
లుగకుండా రక్షించింది. ఉండేకాక విద్యలు, కళలు, అభివృద్ధిచెందడానికి, తగిన 


థం ము 
శేషావకాశాలను కల్పించింది. ఈ సామాజ్యకాలంలో సాధింపబడిస కార్యాలు, (ప్రపంచ 
సంస్కృతి చర్మితలో ఒక ఉజ్జ్వల (వకరణంగా, ఏర్పడతాయి. కాస, ఈ అడ్భుతసౌధం, 
దీరకాలం నిలిచి ఉండలేదు. 1526లో ఈ సామాజ్యస్థాపనస పునాదులు ఏర్పడినవి, అంత 
నుంచి, వినాశకరమైన నాడిర్‌షా దండయాత 1789లో జరిగేవరరూ మ మధ్యకల 218 సంవ 
తురాలు, ఈ స్నామాజ్యం సిలిచిఉన్నది. దీనినిబట్టి చూస్తే, మొగల్‌ సామాజ్యకాలం దీర్చ 
మైనది కాదని తెలుస్తుంది. కొని, సాధారణంగా ఇండియాలో సక సా[మాజ్యాలన్నీ అల్ప 


కారికదురై. నై మౌర్ములు పూర్తిగా ఒకటిన్నర శతౌబ్దకాలం కాడా రాజ్యం చేయలేదు. 


ఆ ఆ de 


స న్న 
హ్‌ 
Wa ౬ 


శాతవాహనులు తమ స్నాదూజ్యాన్ని క్రీ పూ. మొదటి శతాబ్ద మధ్యభాగంలో 
స్టాపిం ంచుకొనిరి. వీరి ఆధిపత్యం దక్కనులో “నమ్ముదమునుంచి సము దందరకు" వ్యావీం 
చింది. కాని, ఈ సామాజ్యం నిలిచియున్న మొ'త్తంకాఎం, మూడు శ తాద్దాలకంటె తకు ఏ దే 
గుప్తులు, సుమారు రెండువందల సంవత్సరాలు పరిపాలించిరి. దక్షిణములోని ని చోళులు, బెంగా 
లులోని పొలాలు, మొదలైన |పాంతీయరాజ్యాలు కొన్ని, ఎక్కువకాలం నిలిచి ఉండినవి 
పరుల దండయా|తలకు దూరమైన సురక్షిత స్థానాలలో ఈ రాజ్యాలు ఏర్పడడం, ఇందుకు. 


తప్పి తే, | పాలీ: కాలంలోనూ, మధ్యయుగాలలోనూ కూడా, రాజ్యాలు, 


కారణంకావచ్చు. ఇచి © 


26 భారత స్వాతంతో్యోద్యమ చరిత [మొదటి 


వేదకాలందుంచి పద్జెనిమిదో an జరిగిన చరి (తనుబట్టిచూస్తే, అవి 
సారి 


చి: న్న బున రాజకీ య ఐక్యం, ఒక్కొాకగ రెండు శతాద్దాలకంటె ఎక్కువకాలం నిలువ 
లేదనె ల. అశోదని అభిలభా రత 
మయింది. నాలుగోళ తాబ్దంలో, సముదగుప్పుడు సం 


శతాబ్దంకడపటికి పరహన్నగతమై పోయినవి. పశ్చిమోత్తర దిగ్భాగంనుంచి దాడివచ్చిన 


సామ es అతని మరణానంతరమే భగ్న 
సంయోజితం చేసుకొన్న [పాంతాలు, ఐదో 


హూణులు, గుప్తుల త. విచ్చిన్నం కావించిరి. ఖల్లీల సామాజ్యం పూర్తి ముప్పై 
ఏండ్థుకూడా సాగలేదు. (క్రీ. అ. 1290-1802). తుగ్లక్‌ మరణించడానికిముందే, (1851) 
అతని ఆధిపత్యం జెంగాలులోను, దక్కనులోను నిరాకరింపబడింది. మొగలుల సాామాజ్య 
సౌధం, జొరంగజేబు మరణించిన అర్ధ శతాబ్దంలో గానే, శిథిలమైపోయింది, భారతదేశచరిత 
ఈవిధంగా, స్మ్నామాజ్యాలఉత్ప త్రి పతనాలతోను, ఒకటి పడిపోయిన తర్వాత మరియొకటి 
వర్పడేవరకూగల మధ్యకాలంలోని అరాజకత్వంతోనుకూడిన గాధగా ఏర్పడింది. 

భారత దేశచర్మిత విషయంలో గుర్తింపవంసిన వ ముఖ్యాంశం మరియొకటి ఉన్నది. 
సా[మాజ్యాల [పవృ శ్రి ల్తిసానము, రాజకీయవిధానాల గురుత్వకేందము, ఒకచోట స్థిరపడిన రట్టివి 
కావు. మౌర్భులకు, గుస్తులకు, తూర్పు ఇండియా భాగంలో అధికారస్థాన నం ఏర్పడింది. శాత 
వాహనుల పరిపాలన దక్కనునుంచి సాగింది. చోళులు దక్షిణభారత పాంతంవారు. మధ్య 
యుగాల సుల్తానులు, మొగలులు, తమ ఆధిపత్యాన్ని ఢిల్లీనుంచి, లేక, ఆ(గానుంచి నెరపి 
నారు. కేర్యదస్థానం ఒకటి లేకపోవడమనే ఈ విషయం, యూరోపు పరిస్థితులకు భిన్నమూ, 
వ్యతికేకమూ, ఐనట్జిది. ఇంగ్లండు, ఫాన్సు, ఇటలీదేశాలలో, నిర్దిష్టమూ నిశ్చితమూ ఐన, 
కేందాలచుట్టూ రాజ్యాలు రూపొందినవి. లండన్‌, ప్యారిస్‌, రోయ్‌ నగరాలు, ఆ రాజ్యాలకు 
కేందస్థానాలు. 

ఇండియా యొక్క. ఏ (పదేశంకానీ, (పబలమై మెన కేందీకరణ అధికా రక క్తిగా, నగిరంత 
రంగా, ఎక్కువకాలం నిలువనిమాట వా న్లవమే. ఐనా, “ధువమధ్యదేశము' అన వ్యవహరింప 
జడే మధ్యభారత ప్రాంతానికి, రాజకీయసంస్కృతి విషయాల్లో చిరకాలమునుంచి విశిష్టమైన 
(తిష్ట సిద్ధించింది, అనడం నిజం. సరస్వతీ, సదానీరా, నదుల మధ్యను, హిమాలయ వింధ్య 
పర్వతాలకు మధ్యను, వ్యాపించిన ఈ ప్రాంతానికే, “ధువమధ్యదేళి మని వేరు వచ్చింది. 
(పాచీనకాలంలో ఈ (ప్రాంతం, సూర్యవంశచందవంశరాజులైన రామ, భరత, జనక చక 
వర్తులకూ, మధ్యయుగాలలో టర్‌, మొగల్‌ సామాజ్యాలకూ స్వరాజ్యస్థానములుగా 
ఉండినవి. పవితణదులైన గంగా, యమునా, సరస్వతులకూ, హరిద్వార్‌, మధురా, 
అయోధ్యా, (పయాగ్‌, కాశీ మొదలైన పుణ్య కే తాలకూ, ఈ (పాంతమే నిలయమైనది. ఈ 
(పదేశంలోనే సంస్కృతము, పాలీ, బిజ్‌, ఉర్దూ మొదలైన గొప్ప భాషలు అభివృద్ధిచెంది, 
వికాసాన్ని పొందినవి. బుద్ధుడు, మహావీరుడు, బోధించినమతాలూ, భక్తి, నూఫీ ఉద్యమాలూ 
ఈ (ప్రదేశంలోనే వర్ధిల్లినవి. 

ఈ భారత మధ్య [ప్రాంతాలు కేందంగా, సాంస్కృతికపభావాలు, భారతదేశ (వదేశా 
అన్నిటికీ | పసరించినవి. కొని ఈ సాంస్కృృతికసంగమం, (focus), భారత[ పజలను 
“ఆకర్షించి, ఒక సుసంయోజితమైన సాంఘిక, రాజకీయ, సంస్థగా నిలుపలేకపోయింది. 

ఏకైకమైన సామాజిక వ్యవస్థగా భారతదేశం ఎందుకు “పర్పడలేదు, దాని రాజకీయ 


సంపుటి] పధ్ధనమిదో క తాద్దంలోని సామ *జికవ్యంవక్ష 29 


5 


6: 


రచనావిధానం ఎందుకు అస్థిరంగా నిలిచిపోయింది, అనే సమస్యలను పరికీరించడం అవసరం, 
ఈ విషయాన్ని చక్కగా అర్థం చేనుకోకపోతే, పద్ధెనిమిదోళతాబ్బంలో ఇందియాను దిషీమ 
వారు జయించడము, తరువాత రెండు శతాబ్దాలకాలంలో భారతీయులు మరం స్వాతంత్రాన్ని 
సాధించుకోవడము అనే విషయాలను, చక్కగా వివరించలేము. కాబట్టి, (విటిషువారి విజ 
యానికీ వారి రాజ్యస్థాపనకూ కారణమురైన, విలక్షణ పరిస్థితులను వ్యాకరంచడం, 
అవళ్యకం. 

ఒక జాతి నాగరకత అభివృద్ధిచెందడంలోను, అది +థిలమైపోవడంలోనురూడా, మాన 
.వునికీ పకృతికీకూడా, బాధ్యత ఉంది. ఈ రెండింటిలోనూ (పకృతినిర్య హించేకార్యం: 
మానవుడు నిర్వహించే కార్యంకంది, అ పధానమైనది. (పకృతి అవకాశాలను కలిగిస్తుంది, 
వాటిని ఉపయోగించుకొనే భాగ్యం మానవునిది. (పకృతి, మానవునికి సమస్యలను కల్పి 
స్తుంది. వీటికి [ప్రతి క్రియచేసి ఆత్మరక్షణ కావించుకోవడం మానవుని విధి. (పకృతి [ప్రసా 
దించిన సౌకర్యాలను మానవుడు చక్కగా ఉపమోగించుకొంపే, అతడదుముందుకపోయి, 
(క్రమంగా అభ్యుదయాన్ని పొందుతాడు, దానికి విరుద్ధంగా (పవర్తించినట్టయితే, జడ ప్రాయంగా 
నిలిచిపోతాడు. లేదా, (పకృతి విరుద్ధంగా అత్మిశమతో తాను నిర్మించిన విధానం భగ్నమై, 
తుదకు ప్రకృతిలో కలిసిపోతుంది. ఐనా, సమాజాలు, నాగరకతలు, ఉర్పన్నంకావడము, 
కూలి పోవడము అనే సంఘటనలు, మానవావసరము అనే కఠిన న్యాయానికి బద్ధములుకావు, 
(ప్రకృతి పరిస్థితులు మానవుని శక్తులను ఎంతపరిమిత మొన ర్చినప్పటికీ, మానవుని అభ్యుదయ 
పతనాలకు ఆతడేకర్త అన తెలుస్తుంది. [పకృతి ప్రసాదించిన సాధన సంపదను, సృజనార్మ 
కంగా ఉపయోగించడందల్ల ఏర్పడినవి, సాంఘిక, ఆర్థిక, రాజకీయ విధానాలు. 

బహు విధకారణాలతో చిక్కుపడియున్న కార్యకారణజాలాన్ని శా క్రీయంగా విడ 
దీయడం, పస్తు ణ్జానా. బట్టి, సాధ్యంకాకపోయినప్పటికీ, కేవలం, పూర్వసంఘటనంను 
మా।తమే వర్ణించి, వాటి (ప్రవృత్తికి మూలమైన కారణమాంగూ, వాటికి పరస్పరం గల 
కార్యకారణ సంబంధాన్నీ గుర్తించకపోవడం సాధ్యంకాదు. చరిత్రను ఆర్థంచేసుకోవడాకి 
పూనుకోవడంలో ఈ అంశాలకుగల [ప్రభావం ఎట్టిదో [గహించడం అవసరం. 

మానవుని మనస్సుకూ, (పకృతికీ సంబంధించిన పరస్పర (పవృ శ్రియుక్క. ఆధిలేఖ 
నమే, చరిత. థారతదేశచర్మిత కూడా అట్టిదే ఐతే, పద్ధినమిదో శతాబ్దంలోని సంఘటనంరు 
రూపము కల్పించిన వివిధాంశాలు, ఎంతవరకు కారకమురై.నవో పరీక్షించడం అవసరం. 
కనుక, మానవుని ఉద్యమానికి ఉ త్తేజనాన్నీ, (ప్రతిబంధకాలనూ, కూడా కలిగించిన భౌతిక 
:పరిసరము లెట్టివో, పరిశీలించడం అవసరం. అట్టి పరిశీలనతో, చరిత (ప్రారంభించపలసి 


ఉన్నది. 
(= 


1. ఇండియా భూభాగముయుక్య స్ధితి 
దేశము అనే భౌగోళిక పదానికి పందొమ్మిదో శతాబ్దంలో సిద్ధించిన అర్థం, ఇండి 
వర్తించదు. విస్తృతినిబట్టి, సోవియట్‌ రష్టియా, చైనా, ఆస్టే 


a జ 
బెడ్‌ సైట్స్‌ వర్గంలో ఇండియాను చేర్చవలసి ఉన్నది. జనాభావిషయంలో, చైనాకు 


మ ర ps మొదటి" 
భౌగోళిక లడణాలనుబట్టి, (ప్రపంచానికి. సంగహరూపమే ఇండియా, అన్నివిధమ 
లైన శీతోస్టపరిస్థితులు, చాలవరకు, సకలవిఢములైన భూములు, నీరు, (ప్రాణిజాతులు, చెట్టి 
జాతులు, పలురకమురైన ఖనిజ దవ్యాలు, అనేకవ ములైన 
భూభాగంలో ఉన్నవి 
ఇర 


(వక్క తి సహజములైన నాలుగు భాగాలుగా దేశం ఏర్పడుతుంది. హిమాలయ్యప్రాంత 


మానపజాతులు,-_ అన్నీ శ్‌ షు 


(ప్రవేశము, ఉత్తర సమతలపడేశము, మధ్యమ ఉచ్చతర భూభాగము, పూర్వ, పళ్చిమ,. 
దిషిణ తటవర్తి భూములతో (1166019219) కూడిన దక్కను,- అనేవి ఈ నాలుగసభాగాలు.. 
హిమాలయ [1పాంతదేశము నిరంతర మై! మంచుకు నిల ఎయమైనట్టిది. “భూమి పె పె ఉన్న 
స్వర్గము” అని మొగలులు వర్ణించిన, మన రోహరమైన కాశ్మీరులోయ, ఈ హిమాలయ (ప్రాంతపు 
Sete కొండల ఆశయంలో ఒదిగిఉంది. అసంభ్యాకములై. రెన పర్పుతరాజ్యాలలో 
కొన్న చిన్నవైనా, [పకృతి రమణీయములై న నవి. సిక్కిం, భూటాన్‌, నేపాల్‌వంటి, ఇతర" 
పరత రరాజ్యాలు, దృఢగ్యాతుళైన యుద్ధజాతుల వారికి నిలయాలు, పర్వతగివాసులకు (పకృతి. 
సిద్దమైన సా పతంత్య (పీతి, వీరి విశష్టం ఎత ణం. 
అరేబియా సమ్ముదముగుంచీ, ట్ర న వ్యాపించియున్న ఉత్తర నమ 
తం హెంతము, హిమాలయాలలో ఉద్భవించి పవహి ాంచిపచ్చే గొప్పనడులు, మనకు (పకృతి. 
(పసెదించిన అమూల్యములైన బతక. విశేషాలు. సారవంతమైన పంజాబు ప్రాంలాగెకి 
సింధునదీ విధానమునుంచి, సమృద్ధిగా నీరు లభిస్తుంది. శీతకాలంలో చల్లగాను, వేసవిలో" 


వ. 


వేడిగానుడంది, ఈ (ప్రాంతపు శీతోస్టస్థితి ఆరోగ | పదమైనట్టిది, స్వల్పమూ, మధ్యన్థమూ,. 
బస వర్షపాతంవల్ల, రైతులు అత్మిశమకు ఓర్చుకొనే దృఢగ్నాతులుగా ఏర్పడినారు. సమృ 
ద్ధమైన పంఓలకు ఈ (ప్రాంతం, ఆకరమయింది. రాజస్థాన్‌లోని అధికభూధాగం, మరు 
భామి. అలలు అలలుగా ఏర్పడియున్న పనుపురంగు సము[దందంటి ఈ ఎడారిభూములలో 
నిరు దొరకడం క ష్టం. జీవనోపాధిని సంపాదించుకోవడం కష్టతరమైన (యత్న ౦. ఐనా,. 
ఆలా: విమానం (పధానలక్షణమైన రాజవ్యుతజాతి, ఈ [పాంతంలో వర్ధిల్లింది. తమ కుల. 
గౌరవంపటి, అత్యభిమాన నపంతులు, ఇతరులకు ఆ 'యమిచ్చి ఆదరించే ఉదారస్వభావులు 
వీరు, తాము నష్టపడి కూడా క్షమాదాతృత్వాలగు పాటించే ఉదాత్తులు, (ప్రాణాలకు లెక్క 
ర్య రై 


గవంతులు రాజపుతులు, కాని, సహజంగా సోమరురైన వీరు, నుసంభటితమెన. 
= 


క పూనని అస మర్థులు, 


ల పై 


ఆరావళీ పర్వతాలకు రాజమహల్‌ కొండలకూ మధ్యనున్న భూభాగం నదీకీర (ప్రాంత 


దేశం. ఉత్తరం నుంచి [ప్రవహించే హిమాలయ నీరములోని ఆతిరిక్ష భాగమూ, 


తీ 


దక్షిణం. 
నుంచి ప్రవహించి వచ్చే వింధ్య పర్వతాల నీటిలోని అతిరిక భాగమూ, ఈ [పాంతంలోకి. 
(ప్రవహిస్తాయి. ఈ విధంగా, ఈ హంత, నదీ ప పల్లపు |పదేళంగా (River Basin) 
సిద్ధించింది. ఈ నదీ (వవాహాలతో కొట్టుకొని వచ్చిన సౌరపంతమైన వొండుముట్టి (Alluvial): 
చ ఈ మధ్య 13 'పాంతాల ప పల్హాన్ని నింవీనందువల్ల, కొ న్ని వేల అడుగులులోతుగం సారవంతమైన 
పంటథూమి ఏర ర్పడింది. కీ ఘగామియైన గంగానది, హిమాలయ పర్యత నదీకందరాలను. 
ఖేదించుకొని బైటపడి, పుష్టి చెంది సారవంతమైన నేలపై గంభీరంగా నడునూ, కుడి ఎడ 
నుంచి ఉపనదులను చేర్చుకొంటూ |: పవహించి, కడపట దక్షిణంవైవు మరలి విసారమెన. 


మల 


నీమిదే శతాబ్దంలోని సానూవివ నగ 81 


2 
జ 
బంగాళాఖాతంలో లీనమౌతుంది. వెచ్చని (పచేశం ఈ [పాంఠం, సరకాలంపుచలి, మృయవై నదే 
వినెంల సూర్చుని తీక్ష కిరణాలు ఆరిపోయిన నేలను. దహించిచేస్తాయి. జూన్‌ 
నెలతో, ఆగ్నేయ నైచతి మూలం నుంచి నల్లని ముఘాలు గుమికాడడం [పారంధిస్తాయి,ః 
అంతట గర్షపాతమారంభమై, శుష్బించి, నీటికి ఎదురుచూస్తున్న నేలను పదునుఇసి, రసపంత 
, ఈ మధ్యుభూమి ప్రాంతం, 
ధాషలు విస్తారంగా అన్ని 
ప్రీకి వచ్చినవి. కళా సారస్వతాలరు ఈ (ప్రాంతం (పఖ్యాతిచెందింది. 
అక)డి రాజుల వీరోచిత కృత్యాలు, పవిత్ర పురుషుల పుణ్యకార్యాలు, ఐతిహ్యాలుగొ, 
కథలుగా, వీరగాధలుగా నిలిచిపోయినవి. ఇవ, సమగ భారతదేశానికి చెందిన హస్త 
భారతీయ స్వత్వమైనవి. ఇందలి నదీ తీరాలలో వృద్దికి వచ్చిన నగూలు, రాశ్యాధికార 
కేందమురై నవి. అందు ఏర్పడిన వివికష్టానాలు, జ్ఞానా 
ఆశయ మిచ్చినవి. 


జమహల్‌ కొండలనుచుట్రి | పవహిస్తూ వచ్చిన గంగానది, బెంగాలు డెర్దా మైదానాన్ని 


ట ౪ 
ఖో జ అ oe ద We ఆ 
పవేకి స్తుంది, మందంగా [ప్రవహించి వచ్చ గంగా, (బహ్మపుతా, మభఘ్నాసదులు తమతో 
కూడా, విస్తారమైన రుళ్ళు పదార్థాన్ని Detritus - మంవా) లాగుకొనవచ్చ, ఈ 


న క ws 


స్ట్‌ గి హి 
పదార్థం ఏ? రమెన మది తీరాలలో సిలిచిహాతుందిం 
వె 


ui స్‌ నవలె విస్తరిస్తుంది. ఈ చీలికలు వీవెసలోగ కాండము 

లలాగా ఏర్పడతా ము వేడిచమ్మతో నండిన బెంగాలు మైదానం చేవిగాను, ఉర్కుగాను 

ఉంటుంది. సమృద్ధమెన వర్షపాతము, అసంభ్యా మురైన ఏరులు, తటాకారూ, ఈ [పాంతాన్నె 

నుధిషంగా చేసినవి, అహరమైన సనస్యసంపదతో కూడిన ఈ (హైంతంలో, జీవనం సులువుగా 
గడుస్తుంది. ఇండియా ఇతర (ప్రాంతాలలో, సంపత్సషమ్యుర్ధి అధికం, 

గంగానదీ వల్లపు భూమియొక్క దశ్షిణవు అంచువద్ద నుంచి, నేల, ఎర్తుగా 


పెరుగుతూ వచ్చి, శై మూర్‌ -వింధ్యపర్వత్నశేణి యొక్క దిగువ గట్టును చేరుతుంది. ఈ ఎర్తైన 
ప్రదేశమే, మధ్యభారత దేశముయొక ఉన్నత భూూపాంతమని, వ్యవహరింపబడురూఉంది, 
ఈ [ప్రాంతంలో మాల్వా, బుండేల్‌ ఖండ్‌ , బాగేల్‌ఖండ్‌ రాజ్యాలుచేరి ఉన్నవి. తూర్పులో, 
_ెమూర్‌-మెయికాల్‌ పర్వతపం క్తి, ఈ ప్రాంతాన్ని ఛభేోటానాగ్‌ పూర్‌, ఒరిస్సాలనుంచి విధా 
గిస్తుంది. పడమరలో, చంబాల్‌ నదిన్నీ, ఆరావళీ పర్యతాలున్నూ, ఈ ప్రాంతాన్ని రాజపు 
_టానా నుంచి, గుజరాతునుంచి, విభాగిస్తాయి. 

గంగామైదానంనుంచి, జారుగా పెకికేస్తూ, తమ శిఖరంవై పు పసరిస్తున్న వింధ్యపర్వ 
తాలు, దక్షిణముఖంలో అవశ్నేపంగా దిగిపోతాయి. ఈ కొండ న్నెటముయొక్క (502%), 
"అడుగుభాగంలో, నర్మదానది యొక్క నదీతలం ఉన్నది. అమరకంటక్‌ లోనుంచి, ఉద్ద 
మించే జల సావాలు, ఈ నదిని పోషిస్తాయి. జబ్బల్‌ పూర్‌ సమీంలోని పాలరాతికొందల 
కందరాలలోనుంచి వేగంగా బై. టపడి, నర్మదానది, వశాంతగమునంతో (పవహిస్తూ, అర 
ణ్యాలను, కొండలను తరించి, సమ్బుదాన్న చేరుకొంటుంది. సర్మదాసదీ మార్గమంతా అతి 


మనోహరమైన (పకృతి దృళ్ళములతో నిండిఉసుది, | పావీనకాలంలో, అసంథా-గముం3న 
కా yy ల o% ల చా 


యష్‌ 


వన 


అ 


ఇ న 


qf = J . : 
a0 E శ sp x (11 pa 
x 3 vi im fe "an 
ox «3 Hyp bes 1 
నే 1 mw ht ap yank 
స్ట న్‌ గ »l wt క Iz శ | 
1 ఇ! ™ య if; . 
| a i} ౩1 [1 ॥ | | 
జీ ie 1 
yt 44 vl | hg (. 
క a సస 1 | | 
శి య sl st vt ith 
3 ఇం స్‌ | | 1 it i 
| జ్జ ny Hin . 
౧ (| కస |) శ /1 | 1 
న il fehl inf శీ 
49 ౨4 న్‌ | ye of t గ / 
శ 
స్ట an Ee en s} ? | | fy + 
గ్‌ vf న iy Hit 
న స్ట గ Mm i | | న్‌ వ 1. 
చ న x3 pal © 3 డీ ॥ 73 14 “ 
3 gp 2a yj bh ఆ [1 7 గో 
hm @ sag న 4 Ll, 
ee a 0 ys 
Os g రి 3 f హో 
0 ఖే క! 3 4 td 
Fy స్‌ 0 గ T ఖ్‌ 
గ్‌ ఈ వ శ్‌ ఇ 3 2 4 
f_ yy నే న్న r 7 U7 
3 ¥ > Gr is చన 
f జ "3 Cts /] 9 ft, nf 
ల Pe 0 ¢3 0 yp? 4] త్‌ ష్‌ ఖ్‌ 
jg ల ss ౧౨ ‘3 7 
i ‘3 MR a) 0 7 a. ya 
క “Ar f- S27] ఆఅ) 7 12 ve 
tame ae Sale శో 
f a ‘ 9 fy 7 nn స 
: 1 El కీ ష్‌ సక 
. Pi, Ne £2 >? Ya స 
R “a ; క పం 
| ] 32 La je వ 
( 3 bs న్‌ 7 
me j [|] Se ne 
| / /) సప స - - ( శ న జ ల 
' ! స లక A Te a ny 


నంజ కణ న క్ట గ జ 
సంపుట్ని పద్ధెనిమివ్‌ శతాబ్దంలోని సామాజికవ్యవస్థ 88 


(పాంతాలు, సము[దముచుట్టూ వ్యాపించియున్న ద్వీపము, కచ్‌, ముఖ్యభూమితో కలిపే 
సన్నని భూభాగంతో ఏర్పడిన ద్వీపకల్పము, కక మాల్వా సమతల [ప్రాంతంయొక్క_ 
విసరణమే గుజరార్‌. కనుక, సింధు గంగా ప్రాంతాల పరిస్థితులు, ఈ ద్వీపకల్పంలో కి ప్రవే 
శించినవి, సము;దతీరన్థమైన తగ్గుభూమి, కొంకణ్‌. ఖాందేశ్‌ నుంచి, గోవావరకూ. వ్యాపించిన 
ora యాభైవై మైష్ళ మాత్రమే, ఈ (పాంతము కొండలచే విభజింపబడింది ప పశ్చిమ కను 
మలలోని (పపాతములై న శిఖరాలు, ఈ (ప్రాంతములో ఎక్కు పగా ఉన్నవి. ఆఅతిలోత్రైన కనమ 
లచే ఖేదింపబడి, సమతల es ry Pa కొండలతో ఏర్పడిన, కర్కశ 
పర్వ త శేణి, పడమటికనమలు, అని జ్య హరింపబడురూ ఉంది. ఈ గోడలు (పకృతిసిర్ధము 
వైన కోటలవలె వర్పడియున్నవి. కనుకనే, య సంఘర్షణలో, మహరాష్ట్ర 
లు వీటిన చక్కగా ఉపయోగించుకొన్నారు. 

కొంకణ్‌, కేరళాలమధ్య గల చిన్నసముుదతీరథాగం, కనరా. పడముటి కనమలనుంచి 
దుముకుతూ (ప్రవహించే (ప్రవాహాలు, ఈ గ్రాంతాన్ని ముక్కలుగాచీల్చినవి. పడమటి కన 
మలలోని లోయలు వృవసాయానెకి చక్కని అవకాళాంగు. కలిగించినవి. సమృద్ధమైన 
వరాంతో పోషింపబడిన as మలేరియాకు ఆకరముర, కొండలను కప్పివేస్తున్నవి. 


యు 
ఐనా, ఈ అడవులలో టేకు వృషాలూ, గంధ పుచెట్లగా, విస్తార చై ఈ 'హాంతానికి సంపదను 


పశిము తీరంలో, అత్సంతమూ శ్నిణంలో ఉన్నది కేరళ! పాంతం, ఉత్తరదిశలో 
పింగిరులునూ, ఆనైమలే, కార్డమంకొండలు దశ్షిణంలోనూ, ఒక అడ్డరట్టుగా ఏర్పడి, కేరళ 
(ప్రాంతాన్ని తక్కిన భారత భూభాగంనుండి వేరుచేస్తున్నవి. నీలగిరులకు, ఆన్రైమతైకు మధ్య 
ఉన్న హెల్‌ ఘాట్‌ లోయ, అడ్డకట్టును ఛేదిస్తుంది. కొండలోనుంచి సెలయేర్దు సముద్రం వైపు 
ప. ముఖభాగంలో చిన్నచిన్న డెల్టాలను కల్పిస్తాయి. ఈ డెల్టాలు, సమ్ముదముపై 
పోయేపడవలకు మార్గాలుగా ఏర్పడినవి. “ఇవి కాక, ఉప్పు నీటిమడుగులూ (1480005), 
కయ్యలూ (Back Se సముద్రతీరం పి పొడుగునా మచ్చలవలె ఏర్పడియుండి, రాకపోక 
లకు సె సౌకర్యం కలిగిస్తున్నవి. 
పడమటి సము మ్నుదతీరం, ఆండునూ ముఖ్యంగా పడమటి కనమలు, అస్సాం తర్వాత 
అత్భంతమూ చెమ్మతో కూడిన(పాంతాలు. తీరంపొడుగునా, అనేకములైన లంగరుస్రానా నాలూ, 
శేవులూ , ఉన్నవి. ప్చిమంలోని పర్షియన్‌ ఆభాతంలోను (Persian gulf), ఎర్రసము ద్రం 
లోను కల పురాతన rates ఈ తీరం, అభిముఖంగా ఉంది. అధునాతన కాలంలో, 
ఆఫ్రికా దక్షిణాగం మీదుగా యూరోపు ఖండానికి, అభిముఖమైఉన్నది. 
తూర్పు, పడమర కనమలకు కు మధ్యస్థంగాను, సాత్పురా, మైకాస్‌, హజారీదాగ్‌ పర్వత 
పంక్తికి దక్షిణంగాను, ఉన్న ఇండియా ద్వీపకల్పం, దక్కన్‌ అని వ్యవహరింవబడుతూ 
ఉంది. భూచై జ్ఞానిక శాస్తా9ిన్నిబజ్జి ఈ (ప్రాంతం, ఆకిపురాతనమైన స్థంఖండమని (Land 
mass), నిశ్చితమ మయింది. ఈ ద్వీపకల్పము (తికోణాకృతిలో ఉన్న ది. 'శాలమైన ఉత్తరస 
బ్‌ో 
తూర్పులోని తెలుగువాళ్ళనూ ఈ సమతలప్రదేశంనుంచి ఒ క శీర్షరేఖ (Vertical line),. 
అం, కన్నడము, కలుసు తమిళభాషలను మాట్లా: 


మతలం దీని పీఠం. పశ్చిమంలో ఉన్న మహరాష్ట్రలనూ మధ్యలోని హిందీ [ప్రజలనూ, 


విధాగిస్తుంది. [కిందఉన్నది, మధ్యమసమత 
5 


pa బ్‌ 


34 భారత స్వాతం(త్రోర్టద్యమ చరిత | ముండ 
ఆ గ Si 
డేప్రజలు ఈ సమతల్మపదేశాన్ని ఆక్రమించి యున్నారు. దశత్షిణభాగంలో మరి రెండుకాఖలు 
గలవు. పళ్చిమభాగనివానుల భాష, మలయాళం;కూరూ భాగంలోని నివానుల భాషతమిళం, 
మహరాష్ట్ర ప్రాంతంలో, దక్కను ఉన్నత భూములలోనె భాగాలూ, పడమటికన 
(| 


5 అ 
మలూ, కొంకణ్‌ సమ్ముదతీరమూ, చెరి ఉన్నవి. నల స్వభావము, శీతోష్టస్థితి, ఉర్పత్తులు, 
అనే విషయార్హో, ఈ (పతిభాగమూ వింతణమై ఉంది. ఉన్నత భూములనల, ప్రధానంగా, 


ఒర్మడ్రుమక్రితో రృడినట్టిదిం వర్షాకాలపు మేఘాలు, చాలవరకూ వడమటికనమల్లా కురిసి, 


ఆర 
ఆ 
మెనది, చిటిజొన్స లు, ధృఢగ్యాతుల్హూ పొడువుగా జీవనం గడిపేవారూ ఐన మహకాష్ష 
వ్‌ (a) A y yu యు 
రైతుల ముఖ్య ఆహారం జొన్నలు, సజలు, 
మూ లి జు 
ఈ సమతలంళోని ఆంధా, రేక, తెలంగాణా ధాగముయొక విషయం బరు. 
& 0 ఠా 
ఒరునుకొనపోయిన మైదానాలూ, విళాలములు (పత్యక్షములు ఐన లోయలు, కుప్పలుగా 
ఏర్పడిన రాతిశిలలు, గండశిలలు, నిస్సారమైన ఇనుకనేలలు, మధ్యస్థమైన వర్షపాతము,- 
అనే [ప్రకృతి లక్షణాలతో రూడినది ఈ |పాంతం. మరాక్‌ వాడాతో పోల్చిచూస్తే, తెలంగాణా 
ససృసంపద అల్బమైనట్టిది. వృషాంసంఖ్య అబ్బమైనది. పచ్చిక మొర టైనది; దట్టంగాకూడా 


చి 
పెరగదు. 


ఉన్నది, గోండ్వానా అని వ్యవహరింపబడే ఈ |షాంతం, సస్యసంపద లేని కొండలతోను, 
నిర్మానుష్యమురైన అడవులతోను ఏర్పడి, ఒరిస్సా |పాంతాగికి సరిహద్దుగా ఉన్నది. 

దక్కను వీఠభూమియొక్క. మధ్యవలయంలో, మెనూరు సమభూమి, దడిణాంధ 
(ప్రాంతము, ఉ త్తరతమిళనాడూ, చేరి ఉన్నవి. మైసూరు సమభూమి సము దమట్టానిక 1500 
మొదలు 4000 అడుగుల ఎత్తువరకు ఏర్పడింది. తుంగభ|దా కావేరీనదుల శీర్షజలస్థానాలూ, 
వాటి సహాయకనదులూ ఈ భాగంలో ఉన్నవి. వర్షపాతం మధ్యస్థమై ఉంటుంది. సంవత్స 
రానికి 25 మొదలు 85 అంగుళాల వర్షము మాతమే కురుస్తుంది. వ్యవసాయం చాల 
వరకు చెరువుంనీటి సరఫరాపై ఆధారపడి ఉన్నది, 

(త్రిభుజ ఆకారంలో ఉండే ఈ ద్వీపరల్పముయొక్క శిభ్యాగం, మైసూర్నుప్రాంకా.కి 
(క్రిందిభాగంలో సన్న గిల్దురూ పోతుంది. కేరళ, తమిళనాడుల ఒండుమబ్టి మెదానాలు దీనికి 
రెండు చాలులుగా ఏర్పడినవి. నీలగిరి, ఆనైమలే, కార్టమం, పలనీ కొండలతో ఏర్పడిన 
ఉన్నతభూములు పీటి మధ్యభాగాన్ని ఆక్రమించి యున్నవి. ఈ కొండలపై వృష్టిహైతం 
సమృర్ధమైనట్రిది. కనుక, స్వాభావికంగా ఉష్టవలయిక అరణ్యాలు వీటిని కప్పివెసేటట్టుగా 
వృద్ధికి వచ్చినవి. వాటిలో నీలగిరిలోని నీలపు యూకలిప్టస్‌ [నీలగిరి తైలపుచెట్టు] (ప్రధాన 
'మైనది. దీసినిబపే, ఈ కొండలకు నీలగిరి అనేపేరు సిద్ధించింది. 

ఉ త్తరంలోని సారనంతములై న పల్లపు భూములును, తూర్పుపడ మరల తీరభూములును, 
.ఎెత్తెన దక్కను పీఠభూములకంపె చాల భిన్న మైసట్టిఎ. దక్కనులోని, భ్యూపడెళం పర్వత 
సావం కలది. సారవంతము కాని క్నేత్రము, చాలీచాలని వర్షపాతము, కొన్ని థాగార్లో 
సమృర్ధమైన అరణ్యాలు, ఇతరభాగాల్లో కరవైన సస్మసంపద,-ఇత్యాది కళినమురైన పరి 


స్థితులు దీని లక్షణాలు. పదార్థసంపదరూ, సుఐభజీవనానికీ ఇవి అనుకూలమైనవికావు. కనుకనే, 
Pn = 


సంపుటి] వదెనిమిదో శతాబంలోని సామాజికవంవన్ల 85 
స (గొ ౧ రి 


కునుకు చుటూఉన్న పల్లపు భూథాగాలలోను, సింధు గంగాగదం మైదానాత్లోను, 
బంగాళాఖాతంలో చేరినోయే నదుల డెల్టా పాంతాలలోనుు క్యాంబే అభాత డెల్టా పదేశా 


లోప, మంబాక్‌, కోరోమాండల్‌ తీర(ప్రాంతాలలోను భారతీయ నాగరకతలు వర్పిల్లినవి. 


న దుల 
ఈ సాంస్కృతిక నివాస స్థానాంనుంచి, ప్రజలు దక; గాను పీఠభూములలోనికి చొచ్చుకొని 
పొయి, అందలి కొన్ని భాగాలను తమ విశిష్ట సంస్క్య్భాతులకు లోబరచుకున్నారు. అక్కడి 
ఆదిమ నివాసులను అరణ్యకేత్రాలరూ, నిదిడారణ్యాంలో కీ పార్మద్రోలినారు. ఆశాతుంవారు 
ఇప్పటికీ ఆ అరణ్య సీమలోనే నివసిస్తున్నారు, 


రతడేశ భౌగౌళిక లక్షణాలవై విధ్యం, ఆశ్చర్భకరమూ, గదునార్హమూ ఐనట్టిది. 


షే 
"6 


భా 
విధిన్నములై న వాతావరణ పరిస్థితులు, ఇ తన్వభావాలు, వర్షడాతాలు, శీతోన్టపరిస్థితులు, 
'రండణాలు, సీటిలక్షణాలు,-అనే వై విధ్యంవల్ల దేశము వివిధ్మప్రాంతాలుగా 
భూధాగము విప్రారమైయండడము, సంచార సాధనాలూ pone అతి (ప్రా చీన 
డిలోడే నిలిచితఉండడము, జనాధా పలచగా వ్యా వమె ఉండడము, అనే పరిస్థితులవల్ణి 


రాము, ఈ ha పరన్పర సంపర్కం లేర, చేటికవి |వత్యేకమై నిలిచిపో యినవి. 


(అ 


loa ఆ 
గానే నిలిచి ఉగ గ్నంతకాలమూ శ సంఘీథధావంతోక రూ in వీకజా నారి అనే పి 


జానం కలగడం కషం, 
Ty ల 
ర లి ల్ల s* ఇర లే య్‌ Da 
ఐనప్పటిక, ఈ విభదాంను. మరుగపరచడానికి ఆధారార్తైన సాదృశ్యాలుకాడా 
వ De Be ప 
కలవు. దేశాన్ని నలువైపులాచుట్రియున్న వర్వత్నశేణులూ, సముదాలూ, ఈ సాదృశ్యాలను 
[డడొదించినవి._ ఉవఉష్ణవలయ (540 Tropical) వర్ష ర్రహెతంతోరూడిన వాతావరణాన్ని 
bn) 


సమ, గ భారత దేశానికీ కలిగించడానికి, హిమాలయాలు ప్రబలమైన కారణమురై నవ. శీత 


కాంసు వేసవి వరకాలము 6 బుతువులు విస్పష్టమైన విధంగా, సకాలంలో ఏర్పడుతూ 
( 
న్‌ 


woe 9 3 
ఉ=డడానికిరూడా, హిమాంయపర్వతపం క్తి ఆధారకారణం. సముద్రాలూ, ఉత్తరంలో పెట్టని 
గోడంవలె అర్హవలయ కారంగా నికచియుస్య పర్వత ోణులూ, దేశానికి ఒక చౌకట్టుగా 
వర్చడినవి. బైటినుంచి పరులు |పడేశించడం జరగని కారణంగా, డెళజీవితం అలజడిలేక 
సాగిపోయిండి. రాజ్యవిషయంలోనూ, సమాజ విషయంలోనూ, సునంయోజిత మైన ఐక్యాన్ని 


(అ 
చేశము న సంస్కృతి విషయంలో సర్వసాధారణమురైన (పవృత్తులు, 
Ya 
స్య 


రూ సాధారణముల్డన జాతిలక్షణాలు సిద్దించినవి. 


q 
న 
లా 
a 
దు 
ట్‌ 
dh 
సు 
79 
{x 
య్‌ 
6౬ 
t 


‘uy 


విజానగశా స్ప pape సిర్మాణాలు (వర్వుతిపై సాధించిన విజయాలవల్ల, భౌగోళిక పరిస్థి 
దా 


తులు కలిగించిన నిరోధాలను*, మానవుడు నేడు ఎదుర్కొన సగలిగి ఉన్నాడు, ఆకాశాంతర 
సిద్ధము లైన అడ్డంకులను నేడు, మానవుడు జయింవగలిగినాడు. 
షయపకమైన జ్ఞానం సం హడించెన వ మానవుడు, (వరృతిళర్తులను లొంగదీనుకొని, 
తన వయోజనార్థం ఉవయోగించుక గలుగుతున్నాడు. పర్వతాలు, నదులు, అరణ్యాలు,. 
వాతావరతము, కలిగించిన నిరోధాలు నిర్జింపబడినవి. భౌగోళికములైన వైవిధ్యాలు మానవుని. 
ఐక్య సాధన సంకల్పానికి లొంగిపోయినవి, 
కాని, ఈ వైజ్ఞానిక అఆభిదృద్ధులన్నీ, చాల అధునాతములై నవి, వీటివలని (యోజనం 
ఇండియాకు, పందొమ్మిదో శతాబ్బంలోమ్యాతమ సిద్ధించింది. అంతకుపూర్వము, భౌగోళిక 
వైవిధ్యాలు విధించియుండిన పరిస్థితులకార ణంగా, భారతదేశంలోని వివిధ పాంతాల |పజలు, 


ళి6 భారత స్వాతంతో్యోద్యమ చర్మిత [మొదటి 
&క% జాతిగా సమ్మేళసంచెంచడం కష్టమయింది. అపకేం.దికళక్తులు (Centrifugal 
f0rces5) సిర్నిలోధకమైన [ప్రాబల్యం వహించిఊండినవి, 

నేటి వి విజ్ఞా! నశాస్త్రం, మానవజాతి (వయోజనార్హ రం మహత్తరమైన శక్తిని, మానవుని 
హ హూ సగతంచే సింది. కాని, వద్ధెనిమిదో శతాబ్దాంతంవర లోక, మానవుడు, లేక, జంతువు, చేయ 
గల కృషివల్ల సిద్ధించగలళ క్రిమాతమే, మసకు లభ్యముట్వ్యేది. కనుక, వ్యవసాయంలోను, 
పరి రోను, మానవుని ఉత్పాదసశ క్తి క్రి వాటిపైమా! తే స గ దేశం 
లోని ధి భిన్న + భాగాలకు వరస్పరనంపర్క నంబంధాలూ, కేంద పభుత్వ వరిపాలనాధికారమూ, 
చాలా సరిమీతసులై ఉండినవి. 

(పత్యేకతావాదము, |పాదేశికవాదము, (పాంతీయవాదము,-అనే ధావాలు |పబలమురై 
ఉండినందువల్ల, సార్వజనిక భావాగికిగాని, లేక wa ఏ భావానికిగాని [ప్రాధాన్యం ఏర్పడ 
లేదు. నమ్మగ భారతదేశమూ, ఏతైకమైన సామాజిక వ “a ఏర్పడడానికి అనుకూలించే 

థానికి పసాదించింది. అంతేకాక, డేశాని 

చించింది. ఐనప్పటికీ, విచే ఛదరము 

లైన భౌగోశికళప్తలను అధిగమించడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానం లేనందువల్ల, సామా 
జిక, రాజకీయ, ఐక్యాల పరిణామము జరుగలేదు. 

అపారములైన (పకృతి వతిబంధకాలు, తక్కిన పరిసర దేశాల [ప్రభావ పాబల్యాల 
నుంచి, ఇండియాను దూరంగా ఉంచినవి. కనుక, ఇండియా వ్యక్తిత్వం, (పత్యేక మెన పద్ద 
తిలో అభివృద్ధి చెందడానికీ, ఇండియాలోని సంన్యాతులను ఇతరదేశపు సంస్కృతులకు 
విభిన్నంగా ఉంచడానికీ, ఈ (పకృతిసిద్ధములై న |పతిబంధకాలు, (ప్రబల హేతువురై. నవి. 
కాని, smo న వైవిధ్యాలు, సంయోజక |వక్రియలగు అడ్డుకొన్నవి. ఈ కారణంపల్ల 

ంస్క్ఫతిక ఐక్యమూ, సుసంఘటిత మైన సామాజికప్యవస్థా, సాధ్యములు కాలేదు. 


111. (ప్రజానీకం 

ఏ జాతియొక్క- చరి; (తలో ఐనా, అచ్చటి భౌగోళిక పరిస్థితుల (పభావానికి (ప్రాధాన్యం 
ఉంటుంది. కాని, మానవ 'పభావం అంతకంటె, బలవత్తరమెనది. చిత్త పవృత్తులు, భావాలు, 
మనోభావనలు, గుణకీలాలు, పద్దతులు, ప్రవర్తనలు - మొదలైనవి వ మానవసంస్థలకు 
రూపము ఏర్పరచి, కాలాంతరంలో, మానవుడు సాధించే అభ్యుదయ హాన్ని నిర్దేశిస్తాయి. 
భారతీయులు నేడు వ్యవహరిస్తున్న భాషలు, వారి మతవిశ్వాసాలు, పూజా FN వారి 
సాంఘికవ్యవస్థ, కళాసౌందర్యాభివ్య క్రి,- ఈ అన్నిటిపైనా, భారతీయ సాం: (పదాయమ్ముద 
ఉన్నది. (క్రీ పూ. ఏడవశతాబ్దంనాటి ఉపనిషద్వాక్యాలు మొదలు, క్రీ. అ, er శరా 
బ్దంలోని గాంధీజీ ఉపదేశాలవరకూ, భారతీయచి త్తవృత్తులూ, వైతికశక్తులూ, అవిచ్చిన్నమైన 
సరణిలో [పపహిస్తూ వచ్చిఉన్నవి. ఐనా ఈ ఐక్యంలోనూ, సమ్మగసమీకరణలోనూ, పధే 
దాలుకూడా ఉన్నవి. బహుసంభ్యాకమురై న భాషలకు, మానవజాతులకు, మతాలకు, ఆచారా 
లకు, నివాసస్థానమైన దేశానికి ఇది సహజమైనదే. 

సంసు;తికి సంబంధించిన లక్షణాలకుగల సాదృశ్యం న్పష్టంగా గోచరిన్తున్న ప్రే, 
కృమౌతుంది. భారతదేశపు జనాభాయొక్క సంయోజనమే, 


సంపుటి | పద్దెనిమిదో శతాబ్దంలోని సామాజికవ్యవస్థ §7 


ఈ వైవిధ్యాన్ని కలిగించిన మూల హేతువులలో |పధానమైనది. 

ఇండియా నివాసులు, పెక్కు శాతుల కలయికతో ఏర్ప డినవారు. వారిలో కొందరు 
ఆతి, పాచీనకాలమునుంచి దేశంలో, నివసించినవారు కావడంవల్ల, వారిని, దేశియులుగా పరగ 
ణించవలసి ఉంది. తక్కినవారు చారి త్రిక వివిధకాలాల్లో బాహ్యభూములనుంచి, వలస 
వచ్చినవారు. వీరి పరస్పరకలయిక వల్ల, ఉపలక్షరశాతుల నేకములు, ఉర్పన్నముర వి, 
ఇండియాలో విభిన్న జాతులు వలసవచ్చిన పర్ధతెనీ యూరోవులోని వలసవచ్చిన విధానాన్నీ, 
పోల్చిచూడడంవల్ల సెకు._. విషయాలు తెలుస్తాయి. ఆర్భథాషను వవహరింబ శొతులు 
వలనరావడం, ఈ రెండింటికీ సమానమైన అంశం. వలసరావడం, యూరోపవులో, సూడు 
తరంగాలలో జరిగింది. మొదటిసారి వచ్చినవారు, బాల్కను, ఇటలీలలోను, యూరోపు 
యొక పశ్చిమ, మధ్యమ, పూరంథాగాలలోను, నెలకొనిరి. అంతకుపూర్వము ఆ ,పదేశా 


న. 


త ఓం 

లలో ఉన్నవారిని పారదోలి, లేక, తమతో ఐక్యమొనర్చుకొని, ఆక్కడ నిలిచిపోయిరి. 
నో 
మ 


© 


మాజగపు సరిహచ్చుల అవతరినుంది వమిశ రండోతరంగం, యూరోపు! 


ఇంకా ఇతరయుడ్ద జనజాతులు, నసురడితమురైన రోమన్‌ సరిహద్దుల పెబడి, వాటిని పశ 
గొట్టినవి. అంతతో, ఈ అసంన్కారడాతుల (ప్రవాహం ఆ మహాస్మామాజ్యాన్న ముంచివేసింది. 

యూరోపు వివిధప్రాంతాలలో ఈ జగజాతులు నెలకొనడంతో, నూతన సంస్థలు 
ఉతున్నుమురై నద. అంతకు పూర్వపు ఆర్యులు ఆక్రమించి గివసిస్తూఉందిస పాంతాలలోో, 


ంపబడిగవి. ఈ జనజాతులు, నాయక అధికార స్థానాలను 


పి 
సాపించి, తమ ఊఉ తమజాతి సహచరుల సహాయంతో, ఆ పదేశాలను పరిపాలింపసాగినవి, 


@® న. 
వ క్రిగతమైన ధకక్రి విశ్వాసాలతో ఈ సహచరులు అధికారవర్గం వారికి బధ్గురఉండిరి. వారి 
వవ 
Na న 


జ లు 
సాంఘిక వ్యవస్థయొక్క స్వభావటు, వారిని యుదాలకు పురికొలి,0ది. జయించి,రాజ్యాన్ని 
లీ త ణి యీ లి 
విస్తరించుకోవడం వారికి తప్పనసరి అయింది 


ఈ ఉద్యమంవల్ల (పతి డ్రాంతమూ దెబ్బతినింది. ఇంగాండుకు, ఆంగల్స్‌, నాక్సన్స్‌, 
౧ (ap) Cy) (7. 
{Angles and Saxons) వచ్చిరి. (ఫాన్సుకు [ఫాంకులూ; విసీగాతులు (౪131-8018) 
ఉను టా షయ U ; 
స్పెయినరూ; లౌంబార్జులు (Lombards) ఉత్తర ఇటలీకి: బెల్‌ గేలు (3618468) సదర్‌ 
గ్రాన్‌ భూములకూ; పోయిరి. దారి 
నెలవులనుంచి ఒక నూతన యూరోప్‌, ఉదయించింది. ఈ కొత్త యూరోపులో, నిరంతర 


ల్యాండ్స్‌కూ; ఆస్ట్రోగాతులు (Ostrogoths) బాల 


మైన జనజాతియుద్ధాలు అంతరించి, ఆ స్థానంలో రోము స్థాపించిన, కాంతి అనే విశ్సాువఢుత్వం 
{Pax Romana), ఏర్పొడింది. 

కావ, ఆరోళతాబ్దంనుంచి, శాంరెపదేశాలు విస్తరిస్తూ వచ్చినఎ. జగజాతులు స్థిరప 
బలాన్ని చేహార్చుకొన్నవి. కై స్తవ మతమూ, ల్ఫాటిన్‌ భాషా ద్యాపిస్తూవచ్చినఏ. రోమన్‌ 


స్త ఇర 


గ 
(2 
క ఇ 
సామాజాంని జ పికి తేచి టటువంటి సామాజ్యాన్ని 
ల ఈ జా ల టా బి 


న 


‘(Charles the grea, ఎనిమిదో శతాబ్దంలో భౌ ంచెను. తూర్పులో, (Constan- 


‘tinople) కాన్‌ స్టాంటినోపల్‌ రాజధానిగా, మరొక సా|[మాజ్యం ఏర్పడింది. ఏషియా 


౧ 

ల 

నక్‌లో అరికభాగంపె ఈ సా|మాడ్వాూగికి, అధశత సిదించింది. 
మా __ ల్‌? o 


"అని పిలువబడిన, భార్తెస్‌ 


te 


a 
ఆ పైన, ఈ రెండవ యూరపు డ్రశయాత్సాతక మైన విప్ణదానికి లోనయింది. 


ళం భారత స్వాతం(తోస్టద్యమ చరి్యత [మొదటి 
స్కాండినేవియన్‌ దేశాలనుంచి [కూరులు, భయంకరులు, ఐన, కైె°స్తేతర జా త్రరేయలూ 
(Northmen), తూర్పునుంచి యుద్ధకాండ్షులైై న మెగ్యారులు అనే దేశ (దిమ్మరులూ, 
ఉర్తర ఆధ్రికానుంచి నాగరకురైన ముస్టిములూ, యూరోవురంగంలో పొడచూపిరి. 

నారీంజియగు, సీడులు, డేనులు,-అనే జొ తరేయులు, (బిటనులో నక్త ప్రాంకుల 
సామాజ్యంలోనికి, విజయ దండయా[తలు సాగించిరి. వీరు. సాహనులు; నిపుణులైన నావి 
కులు. అరుద్ధమురై న నదీముఖాలద్వారా (ప్రవేళంచి, కాలువలనుదాటి, రాజ్యాలమధ్య సీమల 
లోనికి చొచ్చు కొనిపోయేవారు. మెగ్యారుల వేగవంతములగు గుర్రాలకూ, వారి వ. 
కార్ముక విద్యకూ, ఎదురులేదు. తమ ఎడుటపడిన దానినంతటినీ ఊడ్చివేస్తూ, కార్చేనియ 
వర్వతాలనుదాటి, జర్మనీ మధ్య (ప్రాంతాన్ని, ఉత్తర ఇటలీనీ, పూర్తిగా నాశం కావించిరి. 
ఉ'ర్తర స్టావులకూ దక్శిణస్టావులకూ మధ్యగా చొచ్చుకొనిపోయి, కట్టకడవటికి, హంగేరీలో, 
నివాసస్థానము వర్పరచుకొనిరి. 

ఉత్తర ఆఫీకాను అంతటినీ, క్యాలిఫ్‌ ఆధివత్యంలో నికి తెచ్చిన ముస్తిములు, ఎనిమిదో 
భరాద్దారంభంలో స్పెయినులో (వవేశించి, ద్వీపకల్పంమీదుగా దాడిసాగించి, ఫ్రాన్సు 
దషిణ ధాగాన్ని (వవేశించిరి. బెజాన్‌ టైన్‌ సామ్రాజ్య భూములపెకూడా ఒత్తిడి చేసినారు. 

తొమ్మది, పదో శతాద్దాలలో జరిగిన దాడులూ, వలసలూ, యూరోవులో గొప్ప పరి 
ణామాన్నె తెచ్చి పెట్టినవి, (బిటనులో ని ఆంగ్జో_ సాక సన్‌ (ప్రభుత్వము భంగము కావడము, 
యూరోపులోని కార్టోవింజియన్‌ (Cailivingian) (వభుత్వము విచ్చిన్న మైపోవడము,-. 
మొదరైన సంఘటనలవక, (పజల |పాణధనాం భదతా సమస్యలు త్మీవరూపాన్స్ని స దాల్చినవి. 
నైనిక శేవాసంబంధమైన భూమి కట్టుబడితో వరస్పరము బంధింవబడిన=ఆ శయదాతలు - 
అతులు, (ప్రభువులు-కృషకదానులు, భూస్వామ్యపుకరారులు- కర్తవాాలు, = మొ చన 
వాటితో ఏర్ప డిన ద్విధ్రువీ సమాజం (Bipolar society) రెండవ యూరోపుయొక... 
బుగ్గిలో నుంచి ఉప్పతిల్లింది. పదకొండో శతాబ్రంనాటికి, మూడో యూరోపు ఉద్భవించింది.. 
అంరరాయములులేసి, 'ఆవిచ్చిన్న మైన పరిణామ ప్మక్రియకులోనై , ఆధునిక యూరోపు రాజ్య 
మండలి, వికాసాన్ని పొందింది. 

భారతదేశ చర్మిత దీనికి భిన్నమైన మార్గంలో నడిచింది. ఆర్యుల రాకకు పూర్వం, 
ఇండియాలోని, జనాభా వ్యా ప్రీ విరళమై ఉండింది. ఉత్తర భారతపు మైదానాలనూ, సమతల 
పదేశాలనూ నిదిడమైన అరణ్యాలు కప్పి ఉండినవి. ఈ [ప్రాంతాలలో నివసించే జనులు 
భిన గ వ్యవహరించేవారు. వీరి భౌతిక రూపురేఖల లక్షణాలుకూడా విభిన్న మైనవి. 

గోల్‌, అస్త్ర లాయిడ్‌, [ద్రావిడ కుటుంబాలకు చెందిన భాషలు వీరు మాట్టాడేఏ, 

కీ. పూ. రెండో సహ్మసాబ్దిలో ఆర్భజాతుల వలస ప్రారంభమయింది. వీరి పూర్ణ 
నివాసస్థానమేదో ॥ నిశ్చితంగా చెప్పలేము. (క్రింది డా; న్యూబుక్హూ ఆక్సస్‌యొక్కు ఉన్నత 
(పాసాదథాగాలకూ మధ్యగల విశాల భూభాగాలు, వీరి ఆదిమ నివానస్థలమని ఊహింపబడు 
చున్నది. వీరి (ప్రపంచ పర్యటనలలో ఏ మార్గాలను అనుసరించిసారని 
సస సం కాదు 

పడమరనుంచి సింధునదిని చేరే, నదీలోయలద్వారా, వీరు ఇండియాను (వ 


(ప్రవేశించిరి.. 
వీరి పవ్మిత సారస్వతంలో విశిష్టపుణ్యనదిగా వర్ణింపబడిన సరస్వతీనదీ తీరాలలో, వీరు చాల 


ar 


చెప్పడంకూడా, | 


ఇల ఒర క చ ళో షా ల్‌ో త రబ అగ 
ంపుటి | ప ప్పెనిమివి శతాబ్దంలోని సామా 25 వ్యవస్థ 89 


కాలం నివాసము ఏర్పరచుకొన్నారు. వశ్చిచా త్ర తర, పళ్ళెము దాంతాలసుంచి, విర ఇందియా 


లోనికి ప్రసరిస్తూరాగా, వీరి జనజాతుయూ, కులాలూ, సింధు గంగామైదానాలలి 
రాజ్యాలను. స్టాపించుకొనరి. కాన, వారి పూర్వపు నివాసస్థాస మైన సరన-శి 
వీరు ఇండియాలో వ్యావిస్తూరాగా, వీరసంఖ్య తగ్గుతూ వచ్చింది. కనుక, గొప్ప గుంపులుగా 
వలసరావడం తగ్గిహో యింది. కాన, చిన్నచిన్న వర్షాల నాయకత్వంలో విజయ దండ 
యాతలు ప్రారంభమైనవి. రట్టకడపటికి, ఆర్భసంస్కృృతియొక్క పరమాధిపర్శం, థారత 
దేశమంతటా స్రాపితమయింది. 

(వతి (ప్రాంతంలోనూ, ఆర్యసంన క్రతులరూ , చశీయనంన; గ్రాఎ్రాతులకూ జరిగిన రల 
యికదల్ల, వి శషలషణాలతోకూడిన జాతులు ఉత్పన్న మురైసవి, సమానమువైన రూపు *ఖలు 
కలిగి, వంజాదీ, రాజస్థానీ, మాండలికభాషలను వ్యవహరిస్తూ, సింధు గంగామైదాన డ్రాంతా 
లలో నివసిస్తున్న జాతివారు, పంజాబు, రాజస్థాన్‌, ప్రాంతాలవారి వస్త్రధారణ విధానాన్ని ఆవ 


లంవించిరి, మధ్యమభూములలోను, బీహాపలోను ౧ివసిందేవారిలో, ఉ ఉన్నతకులాలవారందలికి 


రూపురేభావిశేషాలు సమానములై నవి. కాన, తక్కువకులాలు ధిన్నజాతికి చెందినవి. ఈ 
పౌంతంలో వృషహరించే భా భాషలు, హిందీధాషయె కు వివధ మాండలికబేదాలు. | కూర్పు 


పడమర మాండలికాలు. | 
బెంగాలులోగి (పజానీకంయొక ఈూప్పరేఖలు, మంగోలియా జాతులతో కలిగిన 
మిగ్రోణాగన్న్న ప్రదర్శిస్తాయి. కాగి, వారు వృషహాక ఇచే బెంగాలీభాష ఆరాపటుంబాగికి చెందినది. 
గుజరాత, మాల్వా, బుందేల్‌ఖండ్‌, బాగేల్‌ ఖండ్‌లతో ఏర్పడిన మధ్య మోన్నత 


భూములలో నివసించే జనులు, మధ్యపరిమాణపు తలలు కలవారు ట్రైవారు. గుజరాతులోని 


అ? 


భాష, రాజస్థానీభాషకు సన హత మైన . కాని, మధ్యమ పదేశాలలో హిందీ మాండలక 


భేదమురైని మారి? బుందేల్‌, బా, ఘులీ ధాష లు వ 


తం] స్ట్‌ చ 
వ్యాపించిఉన్న అడవులలోను, భూభాగాన్ని ౫ భజిస్తున్న అగాధమురైస లోయలతోను మాడిన 
చోటానాగహూర్‌, చీలికలుగా ఏర్పడిన కొండ|ప పవేశము ము.అసంభఖ్యాకముప్లైన అనార్యజనజాతులరో 
ఏర్పడింది ఇచ్చటి జనాథా. వీరు, తమకు (వత్కేక ములైన భాషంగు వ్యవహరిస్తూ (ప్రత్యేకము 


లైన జనజాతి సంస్థలను ఏర ర్పరచుకొన్నారు. సంతాలు, ముండాలు, ఒరానులు, హౌలు, 
శగోండాలు, ప్రనేవాడు ఈ జనశాతులలోగి ముఖ్యపర్గాలు. వీరు వ్య వహరించే భాషలలో, కొ న్న 
[దావిడధాషా కుటుంబానికీ, లతకి ట్రానవి ఆస్ట్రలాయిడ్‌, లేక, ంతామారడిలికాలక కా చెంది 
నట్టివి. మధ్యమవరిమాణము న తలలు, వెడర్పైన ముక్కులు, వీరి భౌతిక దేహలడ్నణాలు. 
దక్కను తూర్పు భాధాగం, ఒరె రెస్సా, ఆంధ, తమిళనాడ్‌ , అనే మూడు (హా ంతాలుగా 
విభజింపబడింది. ఒరిస్సా,(ప్రజలథాష బెంగాలీకి సన్నిహితమైనడి. |దావిడధాషలలో ఒకరైన 


క్రి 
కల్పముయు కం. దశ్నిణ భాగాలలో గివసించే తమిపయు, 


తెలుగు, ఆంధుంభాష. శః దీ 

60 డు విస్పష్టమైన జాతివర్షా లుగా ఏర్పడినారు. శరసుుయెక ఆకార పరిణామాలు, ver 

3 Mee EE iD 

ర6ళభాలక్షణాలు, ఈ రెండు వ వర్గాలకూ భిన్నములై నవి. కాగి, ఇరుపరాలవారూ వ్యవడా౭ంచ 
Pe, bh 


a టల 
దక*ఒనుయొకు,. వడమటి భాగంలో, మహరాష , కరాటక, | మూర్ష్‌, మెనూరు, 
ఆ yy (3) గి mo: 
అ అ (| 
కెనరా], మలడదారు తీరములు చేరిఉన్నవి.  మహరాస్ట్రల భాష ఆర్భభాషా కుటుంబము 


40 భారత స్వాతంత్రోద్యమ చర్విత [మొదటి 
లోనిది. కాని, భౌతిక రూపురేథాదిలకణాలలో వీరు, పంజాబు, రాజస్థాను, [ప్రజలకు 
విధీన్నులు. 
కన్నడిగులు మహరాష్ట్రలను పోరిఉంటారు. వీరిలోకూడా ఉన్నత కులాలవారికీ, 

నిమ్న కులాలవారికీ విభేదము కలదు. కన్నడ భాష |దాండ కుటుంబంలోనిదే ఐనా, విస్తార 
మైన ఆర్భశబ్దజాలం దీనిలో కలిసిపోయినది. 

మలబారు నివానులు పొడ వెన తలలు కలవారు. భౌతిక లక్షణాలలో వీరు తమిళు 
లను పోలిఉన్నారు. నంబూడరీ (దొహ్మణులు, నాయర్లు, అనే ఉత్తమ కులాలవారు నిమ 
కులాలవారికంటి, ఎత్తెనవారు. గౌరవర్ణ దేహచ్చాయ కలవారు. 

తెలుగు, తమిళము, కన్నడము, మలయాళము, (దావిడథాషా కుటుంబశాఖలు. ఆర్య 
భాషలు వ్యవహరించే ప్రజల మొత్తం సంఖ్యకుతర్వాత, |దావిడభాషా (వజలసంఖ్య గొప్పది. 

భారతడేశంలో, (ప్రజానీకం వ్యా ప్తిచెందియున్న వద్ధతినిబట్టి, రెండు విషయాలు 
వ్యక్తమౌతున్నాయి. భౌగోళిక విభజన మానవజాతి వై లక్ష్యంతో అన్వయిస్తూ ఉండడం. 
మొదటిది. చాలావరకు (వత్యేకమురై నిలిచియున్న (ప్రాదేశిక పరిస్థితులలోని పూర్వపు నివాను 
లకూ, తరువాతవచ్చి నిలిచినవారికీ, కలిగిన మి క్రోణంవల్ల, విలక్షణమురైన నూతన వర్గ 
ములు ఉత్పన్నములై, ఆయా కొ త్తవర్గాలు తమతమ భాషలను విశేషమార్గంలో వృద్ధి. 
కావించుకొన్నట్టు, గ్రహించవచ్చును. తన (పత్యేకభాషతోసహా, (వత్యిపాంతమూ, ఒక 
విధమైన వ్యక్తిత్వాన్ని, ఇంతవరకూ నిలుపుకొంటూ చచ్చింది. 

పదమూడో శతాబ్దంనాటికే ఈ భాషా విభాగాలను గుర్తించి యన్నట్టు, అమీర్‌ ఖృసో, 
(వ్రాతలవల్ల తెలుస్తుంది, ఆతడు పదకొండు భాషలను పేర్కొనినాడు. ధూర్‌సముద్రీ. 
[కన్నడం], తిలాంగీ [తెలుగు], మబారీ [తమిళం], ఆని అతడు తెలిపిన మూడూ ద్రావిడ 
భాషలు. సింధీ, కాళ్ళీరీ, గుజరాతీ, గౌరీ [వళ్చిమజెంగాలీ], బంగలా (తూర్చుబెంగాలీ], 
అవ+ (తూర్పుహిందీ, దెహలావీ [పక్చిమహిందీ]. కుబీ [గు ర్తింపబడనిది.] అనే ఏడూ 
ఉతర ఆర్యభాషలు. 

అబుల్‌ ఫజల్‌, పది భారతీయభాషలను గుర్తించి, ఉన్నాడు. కాశ్మీరీ, సింధీ, ముల్డానీ. 
| పశ్చిమపంజాబ్నీ, దెహలావీ [హిందీ], బెంగాలీ, మార్వారీ [రాజస్థానీ ], గుజరాతీ. 
మరాశకీ, తెలుగు, కన్నడము,- అనేవి, ఈ పది. 

పదహారో శతాబ్దంలో, అక్బర్‌, తాను (పకృతి విభాగరేఖలుగా (గహించిన వాటిని, 
అనుసరించి, సామాజ్య|ప్రాంతా లను విభజించినాడు. సింధుమైదానం, ముల్ఫాన్‌, థాటా, అనే. 
(ప్రాంతాలుగా ఏర్పడింది. లాహోర్‌ ముఖ్యపట్టణంగా, పంజాబ్‌ ఒక ప్రాంతంగా ఏర్పా, 
టయింది. అజమీర్‌ రాజస్థాన్‌ (ప్రాంతమయింది. ఢిల్లీ, ఆగ్రా, బౌధ్‌, అలహాబాద్‌ (ప్రాంతాలు, 
మధ్యమ భూభాగాలను ఆ[కమించినవి. అత్యంతము తూర్పున ఉండే మైదానం, బెంగాలు. 
(ప్రాంతంగా ఏర్పడింది. వీహారుకూడా ఆ ప్రాంతంలో చేరినదే. మధ్యభారతపు ఉన్నత 
భూధాగాలలో, మాల్యా ఒక్కటే అక్బరు స్యామాజ్యంలో చేర్చబడింది. బుందేల్‌ ఖండ్‌ ,. 
బాగేల్‌ ఖండులు స్వతర్శతస్థానాలుగా, నిలిచిపోయినవి. దక్కను పీఠభూమియొక్క_ పశ్చిమ. 
భాగమూ, దాని సముద్రతీరభాగాలూ కలిసి, అహమ్మదావాద్‌ (గుజరాత్‌) ఖాందేక్‌, బీరార్‌" 
అనే మూడు (ప్రాంతాలుగా విభజింపబడినవి. 


నంపుట్తి ప ర్ధైనిమివో శతాబ్దంలోని సామాజిక వ్యవస్థ 41 
జారంగడేబు ఈ |ప్రాంఠరాలను, పునర్విభజనగావించి, సామాశ్యాన్ని ఇర వైయొక్క_ 
(21) వరిపౌలనభాగాలుగా ఏర్పర చెను (వర్భళ విభాగాంరూ, భాషావిథాగాంరూ దగ్గరగా 
క భజన అన్వయిస్తుంది పంశానీథాషాశాఖలు రెందూ వ్యవహారములో ఉండే ముల్టాన్‌, 
లాహోర్‌, దిధాగాలు, వంజాబు (ప్రాంతంగా ఏర్పడినవి. సింధీభాష గృవహరింవబడే థాటా; 
రాజసాడిధాషను వ్యవహరించే అజమీర్‌; హిందీని వ్యవహ హరించే ఢిల్లి, ఆగాౌ, అలహాబాద్‌, 
టి 
బాథ్‌లూ, బీహారీ, బజెంగారీ. ఒరియాథాషలు వ్యవహారములో ఉన్న వీహార్‌, బెంగాల్‌, 
ఒరిస్సాలు; మాలవీ భాదను వువహరించే మాలా, మధమఉస్నత భూభాగాలు; గుజరాతీ 
3 
భాషను మాట్లాడే గుజరారూ; మరాలీధాషను వ్యవహరించ ఖాందష్క వీరార్‌, వీవర్‌, 
దిశాపూర్దూ; అనేవి ఈ ఏభజనను అనుసరించి ఏర్పడిన నూతన ప్రాంతాలు. 
హైంతీయదజలు వసుషమువైన న్నభావాలూ వారు వ్యవహరించే భాష, ఈ 


సాకి ; 

కో ఎ ॥ 

లోన ప్రజలు. విభిన్న అంకాల కలయికవల్ల న. వాస్తవమే. కాని, విధ 

వర్గాంన్ని టికీ, తమ తమ భేదాలతోకూడా ఒక అంశం సమానమై ఉన్నది. ఆర్భజాతి 

యొక మూలత తామే ఈ సమానాంగం.. ఆప్పుల కటట. కులాలు, జసశాతులు, 
ట్రై శ్‌ 

ధిన్నధిన్న సంధ్చావర్గాలుగా వు హైంతాలలో నెలకొనఉండి, దేశీయ (ప్రజావర్గాల పె తమ 


దధావాగ్న నెరపి, స ప వారిపై ఆంకిరం గాదంచిరి. 
యా హా 
న MR, ఇర గా 
(దావిడ భాషలకూ, ముండా షవంటి అల్బ వ ల తప్ప, తక్కిన అన్ని 
“రేక ధాక్షతే ఆధారములైనవి. అనార్య భాషలలోరూడా, ఆర్యభాషాథధాగాలు 
జా 


వం వాని తు ల క్‌ శీ” లే. ఆ ఆ 
సారంగా మిళిత మైదోాయినఎ. వివధభాషల నారస్వతాలల ౫ ఇతివృత్తమంతా, చాంవ 


మ 
సమాన మైఉండడం, అన్నెటికంటే, ముఖ్యమైన దమయ సంస్క వ్రత సారస్వత _పేరణపె 
త్క్కన న రస్వతాలన్నీ వర్టిల్లడం, న (ప్రబలకారణం, అన్న హా హెంతాల లోనూ 
పాటింపబడుతున్న మతఏళశ్వాసాలు, పద్ధతులు, ఆచారాలు, సాంఘికవ, గవన్థలు -ఈ అన్నాటి 
లోనూ, నిస్సందేహమైన ఆర్మమత ప్రభావ ల క్షణాలు సిలిచిఉన్నాయి. 

ఇండో ఆర్భనులు ఇండియాలో స్థిరపడి, తమ భాషను, మతాన్ని, సాంఘిక పద్ధతు 
లను దేశమంతటా స ఆయా (ప్రాంతాలలోని మిశ్రిత జాతుల ప్రభావాలకు 
లోనై, వివిధ సంస్కృతులు ఉత్పస్నమురై నవి. ఈ సంస్కృతులు పరస్పరం భిన్నము 
రెనా, సమానమురైన లక్షణాలు అగేకములు అన్నిటిలోనూ కలవు 
నా “తరవాతి కాలంలో విస్తారమలై న జనజాతురేవీ ఇండియాలో (ప్రవేశించక పోవడంవబ్ల, 
ఇండియా, ఆర్వుల ప్రాంతీయ వాసస్థానాలను కాని, (వజలశీల సంస్కృతులను కాని భంగ 
పరిచే తొందరలు ఏ కలుగలేదు. యూరోపులో జరిగిన సంఘటనలకు, ఇది వ్యతిరేకము 
నట్టిది. అప్పుడప్పుడు, పరడకీయులు ఇండియాకు వలస వచ్చిన మాట వాస్తవమే. కాసి ఈ 
విధంగా తరువాతికాలంలో వచ్చిన వారి సంఖ్యాబలం, స్వల్పమైనది. కనుక, [ప్రాంతీయ 


ని గ్గ లే 
పజానీకంయొక్క_ స స్వభావాన్ని మార్చడానికి, సమర్థమైనదికాలదు. 


గ 


ర 


ఆరుంలు ఇండియాలో నెలకొన్న తర్వాత, తులు (Scythians) యూవీ 
ల 


6 


త్తి భారత స్వాతం[తోంనద్టమ చరిత |" మొనటి 


ba 


{(Yuechis), హూణులు, ఇండియాలో [వచేశించిరి. సింధుగంగా మైదాన భూముల పు 
షోత్తర (పాంతమందు అంతటా, దట్టంగా, చెదరియున్న జాటులు, గుజారులు, వీరి సంతతి 
వారని, కొందరు చర్మితకారులు నమ్ముతున్నారు. రసపుత జాతికూడా, ఈవిడేకయ జన 
జాతులగుంచి ఉద్భవమైనదని, వయవురు రచయితలు అభి! పాయవడుతున్నారు. ఆరో 
శతాబ్దానికి కాకు, రసపుతుల జనజాతి సంశనామాలు, భారత చేశ చరిత్రలో కానరావు. 
అనగా, సహూణసా[మాజ్యం ఇ ండియాలో ఏర్పడడానికి పూర్ణం ఈ వంశాల పే పేర్లు చశంలో 
త్న్‌ అంతేకాక, వీరు, ఆరోశతాబంలో, హఠాత్తుగా (పాముఖ్యానికి రావడం, ఈ అధి 
నికి 


బలకరమై ఉన్నది. 


ఈ జనజాతులకు సంబంధించిన విడేళ జన్య డాదముయొక్క సత్యము ఏదైనప్పటికీ, 
నిస్సం త్ర మ ఒక అంశాన్ని, గు ర్రించపలసి ఉన్నది. వీరి పూర్వపు నివానులకు ఎంత 
మ్మాతమూ స్థాన భ్రంశం కలుగక పోవడము, ముఖ్యంగా, గుర్తి రించవలసిన విషయం. ఈ 


జనజాతులనంఖ్య, అట్టి వరివర్తనాన్ని ఏమా(తమూ వ ల, 

పందొమ్మి దోళతాబ్దాంత పు లెక్కలు [1901 జనాభాలెక్కల వివరణ పతికపకారం] 
వీరి సంఖ్యను మనకు తెలియచేస్తాయి 

రాజపుటానాలోని మొ త్తంజనాభాలో, రసవ్వతులు 6.4 కాతం; జాటులు 5.7 శాతం; 

* శాతం, డాటులు 19.5 శాతం, | దీనిలో 


శి 


గుజార్డు 4&5 శాతం. పంజాబులో రసపుతుబు 7.4 ధా 
ముస్టీము, హిందూ, సిక్కుజాటులు కలిసి యునా రు. ] గుశార్డు 1.5 శాతం. జనశాతులకు 
మరొక ముఖ్య కేంద్రమైన ఉత్తర।వదేశలో త్‌ వీరిన్మా త్రి ఈ క్రిందివిధంగా ఉంది. రనపుతులు 
ఏ,8 శాతం, జాటులు 1.9 శాతం, గుజార్లు 0.69 శాతం. 
ఇదే వివరణప్మతాన్నిబట్టి, రసపు[తులు, జాటులు, కారులు, అనే జసశాతుల నిర 
EN సంఖ్యలు (Absolute numbers) ఈ కిందిపి;--- రాజపుటానాలోని 97 లక్షల 
మొత్తం జనాభాలో రనప్పుతులు 6.1 లక్షలు, జాటులు 8.5 లక్షలు, గుడారులు 4.6 
లక్షలు. పంజాబులోని 249 లక్షల మొత్తం జనాభాలో, 19 లక్షలు రనవుతులు, 50 లష్షలు 
టులు, 74 లక్షలు గుజార్ల, ఉతర, ప్రదేగ్‌లోని మొత్తం 466.7 లక్షల జనాభాలో, లీ4 
క్షలు రసస పుత్రులు, T8 oe గుజార్దు, 
శాతీ లక్షణాలనుబట్టి ఈ మూడు జసజారివర్గాలూ ఒకే ఆర్యవంశానికి చెందినవని, 
విద్వాంసులు అంగీకరించినారు. పంశాద్‌, ఉత్తర్మపదేశ్‌, పళశ్చిమభారత 'పొంతాలలోని అనేక 
ప్రాంతాలకు, గుజారులు తమ వంశనామాన్ని అంకితం చేసిఉన్నప్పటికీ, వారి (పాచీనరాజ్యం, 
జోధ్‌ nee సొపింపబడి ఉండినది. ఇక్కడనుంచి ఉ త్త్రరపదే? కు వ్యాపించి? 


ఆర 
నళ 


వీరు, గూక్టర-(ప్రతీహార నె సామాజ్నాన్ని స్టాపించిరి. గుజారులూ, (పతిహారరాజపు తులూ 
ఓక కరళమువారే అని, ఈ సంయోగము సూచిస్తుంది. గుజారుల కొన్ని కులనామాలూ, 
కూడా ఒక్కటే. వీరిరువురి భౌతికరూపకేఖా విశేషాలు కూడా ఒక్కటే. 
ఇక జాటులవిషయం పరిశీలించగా, ము 


ప్‌. 
జాటులు కూడా చేరిఉనా న్నారు. తాము యదువుల (౬ 


ఆ 


యారు పాదీన రాజపుత్ర కులాలలో, 

రాజపుతకులము) వంశమువారి మని, 
జాటుతే చెప్పుకొంటున్నారు. * “భౌతిక రూపుశఖల విషయంలోను, ముఖలక్షణములలోనూ, 
వీరికిగల, సర్వ సమ సాదృళ్యా గి బట్టీ, ప్రాచీనకాలమునుంచీ వీరికి పరస్పరంగల సన్నిహిత 


సంపుటి] పద్దెనిమిదో శతాబ్దంలోని సామాజికవ్యవస్ట 48 
2 ఉట 


సంబంధాన్నిబట్టీ, వీరు ఒకే వంశమువారు అనడం, అత్యంత సంభవనీయమైనది.” ఆని 
జ్‌ సన(1btets0n) అభ్మిపాయపడినాడుం 
ఈ మూడుళాఖలుకూడా, పూర్వము ఒకేశాతికి చెందీయుండిరనడం, భావ్యం, రాజ 
పుతులు కొన్ని సమయాల్లో, తగ్గుస్తాయిలోని జాటులుగా అవనతి హిందినట్లూ, జాటులు 
కొకప్పుడు రాజపుతుల ఉన్నత స్థాయిని పొందినట్లూ, చారితిక అధిలేఖలవర్ణి తెయస్తుంది, 
దీనినిబట్టి, ఈ రెండువర్ణాలకూ సన్నిహిత సంబంధం ఉన్నదనే విషయం స్పష్టమౌతుంది. 
(పాచీనకాలంలోని, కులవ్యవ స్ట ఇవ్చటిపలి, మార్పులకు అవకా శమియ్య నంతటి కట్టు దిట్టంగా 
ఉండలేదనడం కూడా తెలిసిన విషయమే. కనుక, ఇతరజాతుల అ సమ్మి శ్రణంవల్లి ఈ 
మూడు వర్గాలవా రి జన సంఖా ఖ్యా అమితంగా పెరిగి ఉండడం కూడా సంభావ్యమైనడే. 
కాబట్టి రాజపుతులు, గువారులు, శాొటులు, ఒకేజాతివారనీ, వారీలో వారికిగల 
దాలు సాంఘిక సంబంధ మైనదేకాని, జాతీ సంబంధమైనవి 5 కావనీ, వ్యక్తమౌతుంది. వీరు 
చిన్న చిన్న సంఘాలుగా, ఆయాకాలాల్లో ఇండియాలో (వవేశించిరనీ, అల్ప సంఖ్యాకులు 


కావడంవల్ల తమ (పత్యేక భ్‌ నాతిక లడణాలగు [అడ్డ టివి ఉండి ఉందే] తమ సంతతివారికి 
సం'కమింపచేయలేదనీ* వారి స్వల్ప సంఖ్యలనుబడ్డీ, మొ_త్రందేళపు జనాభాలోని వారి 


యు 
1] 


భారాన్నిబట్టీ, ఊపహించవచ్చును. 

క్రీ. అ. మొదటి రెండో శతావాలలో, స సామాజ్యాన్ని స్థాపించినవారు 
కుషానులు, సిథియనులు. వీరిని అనుసరించి, లే నేల , ఐదోళలాబ్రంలో ఇండియా పై దండయాత 
జరిపిన హూణులను అనుసరించి, ఇండియాకు వలన వచ్చిన విదేశీయుల వంశీయులు, శః 


రజ సరం అనే వాదాన్ని పర్యాస్తం చేయడానికి నమర్థమైన చార్మితిక సాక్ష్యం, 


కుషానుల ss వరిశీలించగా, కొబూల్‌ లోయకు ఆకృస్‌లోయకూ మ ఫన్టమైం 
సింధునదికి పక్చిమంలోఉన్న |పాంతం, వీరి సివాసస్థలం ౨గా ఉండింది. కాశ్మీర్‌, ప పశ్చిమో త్తర 
| / నెలకొల్చుకొనిరి, ఇండియాలోని, ఏ 
ఇతర |పాంతంలో కాని, వీరు అధికసంఖ్యలో నెలకొన్నట్టు, చరిత్ర తెలుపడంలేదు, వాస్త 
వానికి, సిఢియనుల (వధానభాగం పడమరకు,- ఇరానుకు, దానికిపెగా రూడ్యా- వలన 
పోయింది. వారిలో ఒక వర్గమైన కుషాగులుమాత మే ఆఫనిన నులో నిలిచిపోయిరి. గుప్త 


oo 
చ కవరలు కుషానులను షండియానుంచి, వడలగొ జ్జ తరాంతకూడా, కుజానునాయకులు 
అతన 1 


ఇండియాలో, హూణులరాజ్యం -లే 
థీరగులుడు అనే ఇద్దరు 

యా పై డాడులు గాగించిక8, కాగి మాలా-రాజన యళేధర్ముడు, 
ఏ ప్తవంళపు కాలాడిత్యుడూ, వీరిని కట్టకడనటికి, డేళమునుంచి తరిమిచేసిరి, వర్షియనుల్లూ. 
టరు-లూ, వీరిని ఆక్కస్‌ పై ఊుజ్ఞంగొ ఓడించడంతో, వీరి అధికారం నిశ్శేషంగా కారి 
పోయింది, వారి వంళానికి చెందిన అధిక సంభ్యాకులు, పంశాబు, రాజస్థాన, [ప్రాంతాలను ఆక్ర 
మించిఉండి ఉంటే, వీరి వరిహాలన ఇంత ఘుంగా ఆంతరించడం, నండేహాస్పద మౌ మౌతుంది. 


- 


డాడ్‌, రాజసాన్‌ [ప్రాంతాలలోని [పజల నంయోజన విధానాన్ని బట్టి కూడా, విడే 


& 
a YY MM వి ప్ర 
తిడాగంలోగా నుతకులాల తండ 
అ 


ss fw Eo పోపులో ఆగ భా ల. c తా ఆ 
ణాలు, రూడా, ఏకరీతిగా ఉన ఒ. కనుక రార గతి మళణం గంధ పించ 
పాం 


౧ 
౪ ' wi 


ంకాదు. రగప్పతులు దీర శిరస్సులు (Dolichocephalic), mma అపు 
వప 
¢ 


ఊహ రా. ఈ నాల డల్‌ ల లనే 
va 


WNT Ov, wo 


ou 
£ “ne Re ను ల WWE నో వం. 
కాలం, త్మీవముప్తైన దాడులేవీ ఇండియా పె జరుగలేడు. ఆపె, 
= 


ళ్‌ 
సం లా వ ఆ న చలే ne ఆలా నంట, 
(దంశించిరి. కక [అ ల త నా ఇండియా నాడించబడడం, ఈ ఉద wD రం న సూ 
(ap) ప ౪ శా 
srt War re జ్యా qn wirimm గల్‌ Y ఇ ల వదు VA. 
డో శతానాతతల మదం రసన. కతారాలతళం 
(న్‌ 


or Sa wash re w= mr 
ws థా ధి గంట వరివా అణ Ww వై లర క. 


ల gs ~> 3, ల. న ణ్‌ | ళా బం 
గా. వాంవముముల Dh. Dre, అంతట అం wk 


tx 


క వు తం BR 
భారతీయ సంస్కృతిపై గా 
యంలో చూ్యతం, ఎ త్త 


జనజొాతులకు, రులొలర్కు సంబ: 


అ 
రాలక ఎర వ ఆక 
షయక 


nA ఎసరు ణే అల్ల జల టో laa ఇ 
కులానికీగల ఆధార సంబ:దాల యకయన హించూఢర్మళాస్త్ర CET ల OS 
CAE = 
చ న అగ జ కాజ 
మార్పూ రాలదు, ఇ టూరరపోవడం అటుండగా, ముసిసులూ, హందువుం, వరగళ 
తీట సా ఆలో 


2 


రా 


జ జ్యో స అర ఉర్లు ళా. బగ 


మరాల్లో కలిసినోవడం జరిగింది, ఇగాము మతానిి _ఆడదలందించిన తర్వాతకూడా, హిందు 
సంబంధమైన ఆచారాలూ, వారకసత్యు సీతం మాప, 


గ 


పులు పాటించే కులభేదాలూ, వివాహ 
వీరిలో పూర్వుంవతెనే, నిలిచి పోయినవి. 


తూ వారినాయకుల సిడిరపు సిబుందీకాక, దార 
0 జ లీ ఇ 
9 


విదాంంనులు, కవులు, వర్తకులు, సాహ సవ్యక్తులు, కొదిడు ఎంది మా; తచే, ఆడేశా 
2 

లకు లోనై న అఫికారుటూ, కులీనులూ కూడా చాలకొడిమంది 

ఏషియా మధ్యము రతం పళ, పశ్చిమ ఏషియానుంచి, ఇండియా కువచ్చిన ము 


లోలో 
భారత పశ్చిమో తర | చొంతంలో నిపషసించే వారికంటె, వాతివిషయంలో భిను మైన వారుకారు 
— 


é 
న్మః 
ర్‌ 


వి 
ధ్‌ 
ల్‌ 
గ్‌ 
క్‌ 
గ్ర 
ft 
య 


వాతి 


కొ త్తగావచ్చినవారి సంఖ్య స్యల్పబైనది కావడందల్ల, ఇండియావాగుల జాతి, గనాంఘెక 


0 


ఆరికి 


వ్యవస్థలలో ఎక్కువ మార్పులను ఆ తేశాలక పోయిరి. 
గ 


తరగ. క్రీపూ. రెండోళతాబ్దంలో ఆర్యులు వలస వచ్చినప్పటినుంచి, శ ఆ. 
ఎనిమిదో శతాబ్దందాకా, ఇండియా సమాజంయిక , వాతిసంబంధ మన ఆధారమూలం చ 
చలెదు; ప్రబలమైన మా మార్పు కృుకూాడా we sn యం సంపదా 


వ్యక్తిత్వాన్ని కోలో శ ఈ es (ప్రవహిస్తూనే వచ్చింది. 


అనం 


చు. మార్పు, 


uw 
ఎంకొ 


(6౮ 


ణా 
(a 


శతాబంలోని 
ని 


నిమివ్‌ 


OF) 
0 


అ 
a 


po 


మూలకాగాన్ని 


తంలోని 


వాడీ” 
నటం 


౪ 


అర 


| 
ag 1 
mms: 
శే టు 
అగ జో 
య 


వి. భారతశాతుల 


~ 
లే 
అ 
న్‌ 
0౧ 


ళో 
~. 


ww 


ఓ 


ఆ 


వళ. 
cr _ 
a 
ఎ 


Sa 

రరియస 
© భా 
అదాయం 


యట 


ము 


' 


లు (9640-౯065 


జస 
592) 
పడ 


జ 
oe) 


అ 

త 
Gh 

ముస 

wv 

(sn) 
స అక 
అంలయి 


కాదు. (వ 
IV. 


ష్‌ 
7 “ib 
oe | Ph] వ్‌ 
AEE న 
తం లు ‘3 
క గ్‌ ta 
౮ 
“3 (౧) 
( Ye. 
వ hb 
(3 Cf 
3 hh సే 
ళల] ౮) 
త గ ప 
ల్‌ 
న 3 కై 
ళం c3 
SE 
PEI [ 
గ ఘే f 
<< పధ 
fy ఖే tn 
ఓ 3 
O95 3 
a x ha 
= au) 
3 6? a 
3 1 x3 
7 4 ల్‌ 
7 
ji = 0 
ar) 
the hb 
య. న 
స్‌ | శ ళ్‌ 
న! లై 
33 ౨9 
2 3 
స 3౩ 
4g 
జ S 33 
a |) 
యే 4 
లి 


కది 


& 


Ww 


లా. 


గా 


(Protean) 


య 
x 
లూ 


చి 


వుల 
భావా 


న్‌ 
(J 


డం, 
| 


ae 
Cu 


ra 


ఆ 


పె దీనికిగల పగాథ 


హారాల 


వంశాలు 
Ca 


43 భారత స్వాతం తోకదస్థమచరి త [మొదటి 


సారగ్వతంలో నూచింపబడినట్టి, తాత్త్విక, లేక-ఆదర్శక మత వః స 

వర్గాలూ, ఉపవర్గాలూ, జాల బంధంగా ఏర్పడియన్న వా స్తవస్థితీ, మరొకవెపు. 
హం న విపరణం సారస్వతం నుంచి ఇతర మూలాలనుంచి, మనకు లభిస్తుంది. 
అశిక్లిష్టంగా చిక్కు పడియున్న 3 కులవ్యడస్థయొక్క_ సమ? గ్గ న్వరూవం ఎట్టిదో, వందొమ్మిదో 


శడాజపు జనాభా నిర్వప హణవల్ల, ళు పళ మర దాని వాస్తవ స్వ ప ఆశ్చర్యాన్ని 


జ 
కలిగిస్తుంది. 
Bn అతి ప్రాచీనమైనది. దిని ఆవయస అంశాలు చాలవరకు, వేదాలలో 

వి. జాతి, జనజాతి వర్షము, వృత్తి, మతము, హూజాదిధానము,-ఈ అంశాలు 
ర్మాణాన్ని కలిగించిన మూలధాతువులు, బుగ్వేదములో (వతి ఫలించియున్న 


రొ 

లభ 
దిధానాన్ని బట్టి జాతి పరిజ్ఞాన 0, ఆర్భసం ఘంలో ఉండినట్టు స్పష్టమౌతుంది. సన్నని ఎత్తైన 
ముకు, గొరపరము కలి రిగియన్న ఆర్యులకూ, నలువుదేహము నడ్డిముక్కు కలిగియన్న 


ఆగన్షేతరులకూ గల, జాతిభేధం, ఆనాడే గుర్తింపబడింది. ఈ అనార్యులను దాసులు, లేక, 
దసులు, ఆగి వ్యవ హరించినారు. | తరువాతి చరి: (తకాలంలో ఏకకులముగా కలిసిపోయిన 
ఆర్భశాతులను, అనార్య జనజాతులను అనేకములను వేదములు పేర్కొన్నవి. ] పౌరో 
తాన్ని సూచించే (బహ్మన్‌ అనే శబ్దము, యుద్ధళ కిని నూచించే వ్మేతశబ్దము, పదార్థాల. 
త్తిసీ, ఆర్థిక కార్యాచరణాన్ని సూచించే విస్‌ se ఇవి మూడూ సమాజక కాక 
'వ్రజసను తెలుపుతున్న వి. ఇరానులోని ఆర్యులు అనుసరించిన విభజనకు, ఈ విభజన 
దృశ ja ఉన్నది. అథర్వన్‌, రథేస్తార, వత్రియ, హ్రూయంత్‌ [పురోహితుడు, యుద్ధ 

సక) ఆనేవి, ఇరాను ఆర్యుల మ. ఇండియాలోని నాల్గవ వర్గమైన 
య. ఇరానులోని హుయిటీ (Huiti) అనే దానికి సదృళమైనవి. పూజా విధానంలో + 
మూడువరాలవారికీ జేదమున్నది. యజ్ఞవిధిని నిర్వహించడం ద్వారా, దివ్యత త్ర్యంతో ఏకీ 


యు 


న 


న 


పొందదలచిన యజ్ఞకదర్త, రాజుగాఉన్న శ తియుడు, యజ్ఞవిధిని నిర్వపి హించే 

(పక్రియలో నిపుణుడు, దోషరహితంగా దానిని నడపగలవాడూ ఐన పురోహితుడు,. 

(బాహ్యణుడు. రాజుకు ఆశ్రితుడై నవాడు వైశ్యుడు, రాజ్యకర్ముల ఆచరణంలో పాల్గొని, 
యవానెకి అ వసరమైన ధానా? సన్నీ, పకువులనూ ఒడిగించడం ఇతని కర్తవ్యం. 

, ఆ తొలిరోజుంలో, ఈ విభాగాలు కులాలుగా బిగుసుకొని ఉండలేదు. ఈ 

నాలుగు వర్గాలే కాక, వృత్తులరూ , ఉపజీవికలకూ సంబంధించిన పెక్కువర్గాలుకూడా బుగ్వేద 

ములో పేరొనబడిఉన్న వి. మంగళ్ళు, వడ్రంగులు, వైద్యులు, కమ్మరులు, చర్మాలు పదును. 


AMA nD 


చేసేవాళ్ళు మొదలై నవి ఇందుకు ఉదాహరణలు. ఆరాధన వడ్దతులపైన ఆధారపడి ఏర్ప 


ఇ మాం. 
డిన విభేదాలు కూడా గుర్తింపబడి ఉన్నవి. ఆర్యుడు బర్హిష్యర్‌ (యజ్ఞనిర్వాహకుడు);. 
దాసుడు అవతుడు, | విధిదూరుడు; అ[కతు [సంస్కారహీనుడు |; మృథవచః | చుర్భాష 
నుమా రాహ్టాదేవాడు .] .] 


5 


కాలంగదిచేకొద్దీ, ఈ విభజనలు దిగిసిపోయినవి. |పాథమికయుగాలలో, ఆనువంశీ 
యత (Hereditary) అనే నియమానికి (పాధాన్యంలేదు. _్రాహ్మణులు క్షత్రియులు 
మారడానికి, చ్యతియులు (శాహ్మబులు క కావడానికి అవకాశము ఉండింది. కశ్ష1తియ రాజకుమా 
రుడైన, దేవపుడు, పురోహితవృర్తిని అవలంబించినాడు, ఇట్టి మార్పులకు నిదర్శాలు అనేక 


సంపుట్‌] పద్దెనిమిదో శతాపై పంలోని సామావక వన“ £7 


FF 


ములు తరుదాతికాలపు సారస్వతంలోగలవు. [ాహ్మణులు యుద్లవీరులుగా, రాజులుగా, మారి 


శ్‌ 


2 . 


నారనిడానకి పెకు,.. ఉదాహరణలు ఉన్నాయి. [దోణ, రప, అశంరామలు, ఆట్టివా, 


ఆరుల తరాంత, రాశ్యాగికి వచిన నుంగవంశంవారూ, రణ౧వంళంవాదూ మొదట (డాహ్మ 
ల గ. గ. “J 


A గ అల్ల | న్‌ ఈకల ఉం ఆం ఆ , జో షె Cr శక Pe 
బులెనా, రాజులె రి, శాతవాహనులు, తాము ఎశిస్ష్రలన వాహ్మ బులు, చతీయుల 
ఇ ల ఆ ON ఆవుల్లో 
దుర్మాన, దురభిచూన నాశకులమన” చెప్పుకొన్నారు 

న రుగే / వం కియొవః ళం జు 'పా VIAN mM ల ఆంత జక. లక 
కొం, సయ లు ఎయు జలాలు ధాం జ ల ERD 
ల ౮ చ ౬ రధ ఆం 


మార్చుకోడానికి వీలుకేదనే ధావాగెకి దీజంచేసింది. నాలుగు వర్గాలూ పురుషుని నాలుగు 


విన్నావంయపవాలనుంచి ఉద్భ ంచినవని చెప్పడు, ఈ వాన! మూలము. జస్వు 


- గ చ ఇ వ 
కులం సిద్ధించింద న సిద్ధాంతం ఏర్పడడంతోనే ఇండియాయొకి* ధాదశాశా స్తం పెనా 


Dr 
(ideology), సంసారం పైనా, క్రమంగా దీనికి అధికారం ఎరొడింది. చరతలోన 
oo) అజ 
ఒకొ)_క+_ ఆవ రకాలమూ గడిచకొదీ, ఈ జన్మ సివాంతముయొక్చ పథావం, ఉవదవ 
J దె థ్‌ లౌ ౬ య 
కరమైన ముళ్ల తుమ్మ చెట్టువలె, సంఘముై ద్యాపించింది. 


కులాల, నానా నార్వానికిగల, కారణాన్ని ఏవరించడాగకి ఆసక్తూర న న ్మమీహాంసకు, 


జన్న అనే వ అ ఛాన్ని మ్మాతమే ఆధారంగా చేనుకొగ, డాస్తవ వ పరిస్థితు తులకు సమాధానం 
చెవ*డాగెకి bec వకకుల నంజాతుప్రోన ర్రీ పురుషుల వివాహంవల్ల జనించిన 
సంతానం, ఆ కులా న్నే మరల ఉత" సన్నం కావిస్తుంది; కురాగ షు పరికుద్ధంగా ness 
ఉస్యర కుల లోగి పురుషుడు తక్కువకులంలోన న శ్రా వివాహమాడగా (అనులోమ 
వివాహ ౦) జనించిన నంతానముయుక్క కులం తండ్రి కులాగికొంచె తక్కువదికాదు. కాన, 


తక్కువ కులంలోనెవాడు పైకులంలోని శ్రీని వివాహమాడగా (వతి లోమవివాహం), 
జగించిన సంతానం తలిదండుల రులాలకంటె తక్కువ కులాసికి చెందుతారు, 


డ్రమచయ, పకఘాత సంచయాల, వకాళం (Permutations and combi- 


rations: ఇటువంటి మిశమవిహాలు అనంభ్యార ౨గొ ఏర్పడుతాయి. 


లెక్క ఇని రులాలనూ, ఉపకులాలనూ సృష్టికి తెచ్చినవి. కుం రాలసతఆభఖ్య ఈచి 


జ, 


yd 
ద్‌ ధర్మళాస్త్రకారులు ఊహించిరి, (పతికులాన్నీ ఒక కులధర్మాగికీ, er పృ ల్తికీమారతమ 


నిర్బంధించి ఉండడా'కి (ప్రయత్ని ంచిరి. ఈ విధంగా, మారడానికి వలుఐనె విధంగా సమా 


జాని ఒక చౌకట్టులో బిగించి, దానికి అవసరమైన సంవిధాన అగుభా గాన్ని (Constiru- 
oo 
ent section) కూడా రచంచరి. తాల్విరమైన ఈ పద్దతి పజల మనస్సులలో గ 
లంగా సిరపడిపోయింది.వా స్తషపరిస్థితులు దినకి ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికీ లెక్కచేయక 
థు 


వాటిని ఈ సిద్ధాంతా?కి లోబడి ఉండేబిట్టుగా ఆసంయినూ వచ్చిరి, 
Noah 
రచయితవన మనువూ, ఇతరులూ. ఈ సిద్ధాంతాన్ని విస్ప్రుతిగాఎంచరి. 


> జ 
ప్ల ఆ 
జని ౮ ఆ ఇ జన జగ గె 
కనుక, వదహడోశ తాబ్దం వరకూ రాడా, ఈ సిద్ధాంత టి వాతిందబడు హ్హా వచ్చింది, కుల 
6 


YY 

కములాకరము'అనే (గంథాలు నే రచిం 
కులం జన్మవల్ల వర్వడుతుందని ఈ వకరణ వ. సమర్తిస్తాయి, బహు 

థార్యాత్వం ద్యావ్లి పిలో ఉండడంవల్ల, ఉవకులాబూూ, (భష్టరు కుల 
o) J 7 


౬ సె >. “< 
సయతమైన ఒకచ్భ త్తి ఉందన, కొన్నికష 


ర 
i 
Ee 
మ్‌ 
a 
et 
గ్గ 
tn 


48 భారత స్వాతం[త్యోవ్యమ చర్విత [మొదటి 


గా 2’ “ a ఉద టో నం. గస శా =] 
కాని, తా తాక సిదాంలానికి మారుగా, వాస్తవ వరిసితులను వరికలించిచూగ్చా,. 
హం జ (మ i 
ల జర WV ila రం Mw బ్య సు న్‌ 
(పజందు వరములుగాను, కాఖలుగాను ఏర్పరుస్తున్న విభజన వదరి, చాల సంశిషమై ఉన్న 
Mn వాజ్‌ @ రాకు — లూ 


డనీ, ప్రకరణ (గంఖథాలలో వర్ణింపబడిన దాని కంటె చాల భిన్న మైన సీ, తెలుస్తుంది. 
పి. వి. కాణేను అనుసరించి. ధర్మశాస్తాలలో పేర్కొనబడిన కులాలు 1/2. కాని 
జనాథాలెక్టలనుబటి, పతిభాషా ప్రాంతంలోనూ 200 కులాలు, 2000 ఉపకులాలు 


ఉన్నట్టు తెలుస్తుంది. ఇండియా మొత్తంలో, 500 కు పైగా ముఖ్యకులాలు, 5000 పైగా 
భిన్న కులాల వర్గాలూ ఉన్నవి. _పజలు కులవర్గాలుగా ఏర్పడే విధానంలో, (పాంతానికీ 
oo గె ల. 
(ప్రాంతానికీగల విశేదాలను, ధర్మశాస్ర్ర(గంథాలు గుర్తించకపోవడం గమనించతగిన విష 
యం. ఇండియాలోని అన్ని [ప్రాంకాలకూ సమానంగా వర్తించేది 1బాహ్మణకుల మొక్కటే. 
ధర్మళాస్తోలలో పేర్కొనబడిన క్ష్మృత్రియవర్తానికి (పతినిధులుగా చెప్పదగిన రసప్వుతులు,. 
ముఖ్యంగా, వంజాద్‌, రాజస్థాన్‌, ఉత్తర పదే?, మధ్య మోన్నత భూములకు మాత్రమే 
వరిమతమై ఉన్నారు. తూర్పు భారతంలోను, దక్కునులోను చెదరియన్న రసవ్యుతుల 
సంఖ్య అత్యల్పం. మరిన్నీ, వర్మిశమలు, సేద్యము, వర్తకము, మొదలైన వృత్తులను అనుస 
రించేవారి కులము పేర్లూ, ఆ కులాలకు నమాజములో కలస్థానము, (ప్రాంతానికీ (ప్రాంతానికీ 
ధిను ముర ఉన్న ఏ: మిక్కిలి తగుదశలకు చెందిన కులాలు కొన్ని మాతం అంతటా 
ఆం జా oo ౧ 
నమానమై ఉన్నవి. ఆ వర్గాలలో కూడా భిన్నమైనవి చాలాకలవు. 
ఉన్నత నిమ్నకులాల వారి విభజన ఇంతకంటె ముఖ్యమైనది. విపద్ధకులాలు 
| వాహ్మణులు, రసప్వుతులు] లేక, విశిష్టకులాలు (విశుర్దకులాలు జలం పుద్చుకోదగిన 
కులాలు] అనే కులాలకు, అశుద్ధకులాలకు [ అస్పృష్యలు, లేర, బాహ్యకులాలు] అనే వాటికి 
గల అనుపాతం, [పొంత (ప్రాంతానికీ భిన్నమైఉంది, అని ఈ కింది పట్టిక తెలుపుతున్నది. 


హిందువులు 'చాహ్ముణులు రసవుతులు ఇతరులు 


లక్షలు శాతం శాతం శాతం 
అస్సాం 80.6 8.9 .8 95.8 
బెంగాల్‌ 454.5 6.0 8.0 91.0 
బొంబాయి 173.8 5.8 వర్‌ 92 
సి. పి. 87.0 4.1 2.6 98.8 
మదరాస్‌ 255.0 4.0 .05 95.95 
పంజావ్‌ 92.5 8.0 4.0 98 
పక్చిమో త్తర (ప్రాంతం 835.5 12 8 80 
మధ్యభారతం 73.0 12 10.4 77.6 
రాజపుటానా 92.0 93 క్‌.2 (e953 


ఇండియా 1530.0 7 8.9 69.2. 


నీను 3 = శి $s Sues 
(పిటి పదైనిమిద్‌ ఇంలొని సామాజి వ్యవ 49 
అ థ్‌ డ్‌ అ 
జపే ప. 
గణాంక సంఖలగుబడు, 191లో, ఇంచయా మొతం ఎససంఖుల అస్పృ్యులు 
wt మి తి స లి 
hee eae జిక ee శ హ్‌ జా 
తం. హించూజన సంఖ లొ ఉరి శాతం. ౨1. చొందాబయితొ. ఎరెశాతం 11 పూ'తమ. 
We వ అచ్చే మ్మ భే నం వ్‌ జ - లః 
అన్వాములో ఆతాధక సంఖ ల ఎకి శాతం లి” ఇంలకాక, పతి వాంతంలేసూ, భిన్న 
స స న 
WE WP CO fe ba జీ సః ae ఏ." Aan Ms 
NED ఆఅస్స్యృస్‌ ఎల? చు ఉంచిన జం చదమాతుయు బా అంతటొ వావీ లముంవపిలి, 
Ree wy 
Me ణం. WW WW rT, WR eta. స ele, Rng sh 
ఈ గణాల గంటలు తియుబాంరౌ లం పం. సితొటపు సంఖ లు అందితం 
a w అ 
CO WE, BEE TO TT ROPE LEN WE Nee, WPT 
టు సా yp ళ్‌ 
స్త rh ns” హ్‌ ! అను టు త ళీ శా శ! Tat జీ 
దిర్యిస్తూయి, క రట. స్ట వ క మ Tif ఆం + అం, టి జ ww Mia 
ళ్‌ (a 
ల పున స్‌ + wi yy 0 eww” 
స_ఖ్యలు (Absolute numbers) wr me ఉంటాయ రాని పెలౌర్‌యగ విస సె 
హల i 


కాళణాలు ఉ_ది తవ ర పన్ని RG స Wis మారుత లుగియు. 


“w - 


జ మసన ఖో ష్‌ Par. "Er Qo గళ 

(వాంఅయములై న ఇతర పలడణ భచాలు కాడా. ఉండినవి, *ంఘంల 

కలానికీగల ఆ స్తా న విషయాసి3 సంబం౪€౨చిన విధాగం, అ "_తరాలకూ సమ రాస మైసటి 
@ి 


రాదు. దషిణదేశంలో, దాహం పరమా4క్నాని ee aa nalan) ఇహ్టుక్లో 


ఫి ప్న wr 


లదు, బెంగాలులోని కాయిస్థులు మందులుగా ఏత్శటింపపడినారు. కాని, వీహారులో:.., ఉత 
(పదేశ్‌లో... ఓని ది-జులుగా పతిగణించిన మ. హరా వాోలోని రాయిస్టులు, (0710149) 
శ్‌ ©” 


ల ares YY caw ఇస్సి 
రాదో ఎ అనిల, ఊం, (రల ర నాల 
వ లో 
సు ల. గం హు డేవి న. 
ww అ ల బం గొ ఉండెఐు, పగ శి రు 
ఆం 


sw pw v7 ఇ క నచ నళ 4 
“మౌంటఒనధిపం, దత్తెిణదేశంల ఉన్నంత 
జ స ఆవ్‌ ఏ wi 
ల్‌ “లిన్నా లన్న ఒసరంపచేసారనే హుం చణ 
po 
పయో 2 ti టో 
కాడా, ఉం త ంలాలదాము దూరంగా ఉండే 


ఘంటం పివలనిన దూరంకూడా, మళ నాడు 
న్‌ 


ఏ! 
కపట; చెరువులను మాత త మూక, నదులను 


ఉపయోగించే విషయంలో కూడా ee సంగ రవం, మలిన హౌతాయనే ఇువం వాటింప 


(మ 
wr ల టం ౪ (అ 
ఇ గ్‌ ట్ర స్ట అం | ల గి క eas స్మ ఛీ ల లీ 
బడింది. గెదాంయు (ప్రవేశ TO ARE లప టోన్‌ ఆతుర | త య 
టే. ధి ఢా ఎల ౪ 
. Ce WL PUG న ల గ 
పలాల నివాస్‌ sow, గాద లకు దూరల౮ ఉందే, కొన్నా ద్రం కాలలో సి గగామూంరోేను, 
ecw న “a ఆ “4 
పట్టణాలలోను, 'పతికులానికి ఒక |పత్కకమైన భాగం నిరిగమై ఉం డేది. 
క హో 


భా 
మ్‌ 
ల 
భగ్న ణి 
క 


౬ 
Bd eds క బ్‌ అ అల నో లు నే చసళ 
తది ఆటోరాొాగు అం దారం మరియొక అంలండవార్ను My షయం, 


re: జెంగార్‌, గుజరాత్‌, దక్షిణభారత: _పాంతాలలో, ఎవపర్నాహో 'రాసికి |కచా = 
నేయి ఈక వండిన రది పక్షా హారానికీ [పక్కా = నేతితో వం వ. en పరిగజిపబడ లేదు 


శ న్న ళీ జో wx” MrT, Vx. Ee లొ టో లో 
కాని, ఇతర వాంతాలలో, తక్కువరులాల చాలిసుంట్కి పర యగ ఆహారాన్ని, ఉన్నతరులాల 


వారు |గహించడం నిషిదంకాదు. 
ల్‌ 
జ స a 
మదరానువంటి కొన్ని వా: వలలో, దాహ్యటేతరులను *కుడిచేతవారు, ఎడమచేతి 


An 


వర్గాలుగా, విభవంచియుందెరి. ఉత్సవాలలో ఆశ్వారోహణం చేయడము, 


a 


లక్‌ —_ 
జాయ, అగి రం 


50 భారత స్వాతం[త|ోద్యమ చరత [మొదటి 


కొన్ని విధములైన జెండాలను ధరించడము, పెండ్జిమంటపాలను పండెండు స్తంభాలపై కట 
డము, అనేవి, రెండ వవర్గంవారు చేయకూడదు. 
ఈ విధమెన ప్రాంతీయభే దాలు ఉన్నప్పటికి, కులవ్యవస్థకు సంబంధించిన సారం 
వ్‌ 


థి 

హో న త & 

లతణాలు కొన్ని ఉన్నవి. న్వవంళవివాహం, అనది, వీ£ిలో (వధాః 
ట్‌. ర 

ధాలరు యాగ్యమన, సహాజమండ లానికి, మలము, ఆవధులగు ఏర్పరచింది. ఈ మండలాన్ని 
మానా. 

దాటి సంబంధం ఏర్పరచుకోవ ఆ నిషిద్ధం. కొని, కులాలు, అసంభ్యాకములై న ఉపకులాలుగా 


త 
విభ క్తములై నవి. హిందువుల అసాధారణమైన |పరిభ, నమాశాన్ని పరమాముస్థితికి విభజించి 
గ్‌ వ ఇగ, 4 జ డ Nasa 
వేయడంలో (పత్యేకమైన సంతోషాన్ని అనుభవించినట్టు తోస్తుంది. ఎంతటి. చిన్న విషయా 
oy 
Ewe) 


ల్ల ళా న 5 hd, మస J క 4 
నైనా సాకుగా రిసుకొని, | పఠివరాన్సీ , చిను చిన ముక్కలుగా చీల్చి వేసినారు. 
యా. (మ... (wn ఊఊ ౮ 


అం ౧ 


స క ఆ న స ఆ వన ఇ 
శాతులరు, జనజాతులకు, ఆర్థికరాజకియ వ్యవస్థలకు, చముతశాఖలకు (బొంతాలరు 

pp 
Ri we లి పు స జ 
సంబంధించిన కారణాలను ఆధారంగా చెసుకొని, ఉపకలాలను ఎర్వరచిరి. ఇిల్పకర్మ పకి 


యలోకాని, వృళిలో, అక, నివాస స్థలంలో కాని, మార్పుకలిగిస సందర్భాలను పురస్క 
రించుకొని కూడా, నూతన ఉపకులాలను ఏర్పరుస్తూవచ్చిరి. జాతిసంకరం (Miscegena- 
tion) వల్ల జనించిన సంతానం కూడా ఈ ఉపకులాల సంఖ్యను పెంచుతూ వచ్చింది. విల 


చణ ఆచారాలూ, విచ్శితములైన పవర్తనలూ రూడా సంఘఛి ధానికి కారణములై నాయి, 


పెక్కు మండి విదేశీయులకు కూడా, కులవ్యవస్థలో, [ప్రవేశం లభించింది. శకద్వీపీ 
(బాహ్మణులు, సిథియను జాతికి చెందినవారని ఊహింపబడినది. 

మాఘ్‌, నాగర్‌, కర్షదా, హవిక్‌ [బాహ్మణులు కూడా, విదేశజాతులనుంచి వచ్చి చేరిన 
వారై ఉందురు, (ద్రవిడ|జబాహ్మణుల ఉత్పత్తిలో కూడా ఒక జాత్యంళం ఉండవచ్చు. శిరనుకా 
యొక్క ఆకారము, చేహవర్ణము, కన్నులతీరు, మొదలైన లక్షణాలలో, మహరాష్ట్ర 
(ప్రాంతపు చిత్‌పావన్‌ |బాహ్మణులు, పంజాబ్‌, ఉ త్తరప్రదేశాల [జాహ్మణులకు భిన్నులైన 
చారు, పూర్వము అనార్యజాతులుగా పరిగణింపబడిన ముండా, సంథాల్‌, ఓరాన్‌, జనజాతుల 
వారు, కాలాంతరంలో, కులవ్యవస్థలో కలిసిపోయిరి. 

జనజాతి పేర్ణ పై ఏర్పడిన కులాలూ, ఉపకులాలూ అనంఖ్యాకాలు. ఆహీర్‌, గుజార్‌, 
జాట్‌, మరాఠా, థిల్‌దోమ్‌, గోంద్‌, దులాలు దీనికి ఉదాహరణలు. కరన్‌, కాయస్థ, రాజ 
పుత్ర, అనేవి (ప్రధానంగా రాజకీయకులాలు. రాజపుతులు పరిపాలనాధికారం వహిస్తుండగా, 
తక్కిన రెండు కులాలవారూ చిన్న ఉద్యోగాలను నిర్వహించేవారు. బుగ్వేదీ, అధర్యవేదీ 
యజుర్వేదీ, సామవేదీ, వక్‌నాథి, స్మార్త, వైష్ణవ, ఇత్యాది [బాహ్మణవర్గాలూ, -లింగా 
యతులు, వైష్టపీలు, కబీర్‌ పంథీలు, షట్‌నామీలు, శాక్తులు, మొదలైన కులాలూ, శాఖా 
భేదాలనుబట్టి ఏర్పడినవి. భూభాగ విభజన ఆధారంగా, పెక్కు ఉపకులాలు ఉత్పన్న మైనవి. 
కనౌజియా, శార్యరీయ, సారస్వత, కొంకణగ్థ, దేళస్థ, నాగర్‌, ఓస్వాల్‌, శ్రీమాలి, 
సోర్థియా, రార్షి, బరేంద వలనాడ్‌, వంగినాడు, కనక, కమ్మ, వైదిక్క ఇత్యాదులు 
(బాహ్మణ వర్గంలో ఏర్పడిన ఉప కులాలకు ఉదాహరణలు. నగర, (గామ, పట్టణ, జిల్లాల 
పేర్షను వహించిన ఉపకులాలు అనేకములు, వైళ్యులలోను, భాదులలోను, కలవు. 

విలక్షణ ఆచారాలు, విచ్మిత్ర పవ ర్తనలు, లేదా వృత్తి, అనేవి కారణాలుగా ఏర్పడిన ఉప 
కులాలకు, పురాణియాలు, లేక, జూతియాలు, ఉదాహరణ, బాసార్థకు, అహీర్‌ ఆయాల 


వి అగ వశీ se us 
సంపుటి ] ప ద్ధనిమివ శతాబ్దంలోని సామాకికవ్యవ్య ర్‌1 


యందు జనించిన సంతాగం నీకు. ఆకు చుట్టల"ప కార్చేచంగి యా చమార్టు, పందులను అమ్మే 
సువర్ణాయి, ఏరు, దీమార్‌ ములమునకు చెందిన ఉపమలము |, గుజరాగ్‌ కంఠథారులు, నారజు 


లైన (Bastards) వాటాలియాలు,- మరికొన్ని ఉదాహరణలు. 

ముషార్డు [ ఎలుకలు తినేవారు] నిమ్నుజాతికి చెందిన ఆదిమవాసులు, భూలియాలు 
[జ్ఞాపకళ' క్రిరనివారు | సాలెసలంలోని ఉపకులానికి చెందినవారు. దుద్దాలు, | దుర్చలులు | 
గుజరాతు ఆదిమవానులలో ఒక థాగం. కళ్ళర్‌లు [దొంగలు ] తియాన్‌లు [దక్షిణదేశీయులు], 
పరయాలు [డప్పులు వాయించేవారు], విచి తకర్మలఅకు చెందిన ఉపవర్గాలు. 

కులాలకు, ఉపకులాలరు సంబంధించిన రెండప ముఖ్య లక్షణం, ఉపశీవిక. భారతదేశ 
కులవ్యవస్థ, ఉపజీవిక పై ఏర్పడిందని, కొందరు మానవ విజ్ఞానళా స్ర్రష్థాల అభిప్రాయం. వేద 
ములో కూచింపబడిన నాలుగు వర్ణాలూ, కర్తవ్య నిర్వహతణానికి సంబంధించినవి. దైవ 
ప్రార్థనకు సంబంధించిన కార్యనిర్వహణ, (దాహ్మణుల కర్తవ్యం. రాజ్య పాలన నిర్వహణం 


౧౨ సమాజానికి అవసరమైన పదార్రఉత్పాదన వైశ్యుని కర్తవ్యం. శూదు 
లీ (జజ ఛి క ఆ ల 


క్ష తియని కర్తవ 
నిది 'సేవాధర్మం. 

ఈ చతుర్వర్ణాలు మాత్రమేకాక, ఉపజీవికలకు సంబంధించిన వర్గాలు కూడా, పాదీన 
కాలము నుంవీ వచ్చినవే. ఇవి, రాను రాను, సజాతీయ వివాహసంబంధాలు గల కులాలు 
గాను, ఉపకులాలుగాను, ఏర్పడుకూ, వచ్చినవి. జస్మనుబట్టి, వృత్తి నిశ్చయం కావడానికి, 
ఈ పర్ధతి కారణమయింది. వృత్తి ఆధారంగా ఏర్పడిన కులాలూ, ఉపకులాలూ, అనంత 
ములు. వృత్తుల (పక్రియలోనూ, కౌళథలంలోనూగల అల్బభేదాలను పురస్కరించుకొనికూడా, 
ఈ వృత్తివర్గాలను చిన్న చిన్న ముక్కలుగా విభజిస్తూ రావడమూ, ఇట్లు విభజింపబకిన 
వివిధవర్గాల మధ్య వివాహ సంబంధాన్ని నిషేఏించడమూ,-అనే విషయం అక్యాశ్చర్య 
కరమెనది. 

చర్మ పుపనిని చేసే చమారులు ఇందుకొక నిదర్శనం. అనేక ఉపకులాలతో ఏర్ప 
డింది ఈ వర్గం, నివాసభూములకు, (ప్రాంకాలకు సంబంధించిన విభాగాలు అనేక ములున్నాయి. 
కాని, చర్మకారకర్మకు సంబంధించిన పత్యేక (పక్రియలనుబట్టి కూడా అనేక ఉపకులాలు 
ఏర్పడినవి తోలుతో నూనెసంచులను చేసేవారు బుడల్‌ గీరులు. గు[రపుజీనులు తయారుచేసే 
వారు జింగార్లు. చర్మాన్ని ముక్క లుగాకో సేవారు కట్వాలు.ఇ దేవిధంగా, వెదురుక|రలతో చేప 
లనుపప్రే దిన్నియాలు, (రాళ్ళసాధనాలతో చేపలుపట్హే బంధాయియాలు, ధీమార్జు అనే బేస్త 
కులంలోనివారు. తోటమాలీలు కూడా మూడు ఉపకులాలుగా ఏర్పడినారు. పువ్వులను పెంచే 
పూల్‌ మాలీలు, జిలకరను పండించే జీరామాలీలు, పసుపు పండించే హల్దామాలీలు, వేర్వేరు 
వర్గాలవారు, వేయించిన పప్పుదినుసులను అమ్మే ధూరియాలు, కాచు తయారుచేసే ఖైరాలు, 
ఉప్పు శుభ్రపరిచే లోణ్‌ హరాలు, గొ శైలుపెంచే మెంధేలు, ఎనుములు కాచేహ్హుసాలు, పాట 
గాండ్లైన వజంతరిలు, పాములుపల్టే మాంగ్‌ -గారుడీలు,- ముదలై న వారంతా ఉపకులాలుగా 
ఏర్పడిరి. 

కాని, కేవల ఉపజీపెక పె ఆధారపడిన వర్గాలవల్ణనే, రులవ్యవస్థ ఏర్పడిందసడం తప్పు 
ఇతర కులాలు అనేకములు ఓకే ఉపజీవికను అవలంబించినవి. అత్ర, ఒకే కులంవారుకూడా 
పెక్కు ఉపజీవికలను అనుసరిస్తున్నారు, ఐనా, ఉపజీవికలు, సాధారణంగా, వంశానుగతంగా 


ర్‌ల్లి భారత స్వానం[తో్గద్యమ చరత “మొ టి 


వర్శడతామి అనడం, వాస్తవం. 


జ్‌! స్స A ga 
పర్గాల లకూ, ఉపవర్గాలకూ నంఘంలోగల సానాని, |శీణీ బద్దమే! 


శ ౬. హ్‌ స్త గ్య జ క ఒర స్‌ 
వవనస సిరపరచింది. అది ఈ వ్య్కపన్గయొక్క  మూడప రో వ్య కికిగల 
లొథ థ లొథ త 
ఇ ట్లో జ ఒర, 
స్థా నము, అతని హక్కులు, ధర్మాలు, ఈ విధంగా నిక్చయింపబడినవి. వ్యక్తులను, వర్గా , 


చు ల 
వింగడించి, యోగ్యతను అనుసరించి, వాటి స్టే నాలను సిశ్చయించడానికి జరిగిన పయ 
త్సమే, శాస్త్రంలో ఉద్దిష్టమైన వ్‌ చతుర్వ ర్త విభాగం. కాని, ఆదవర్శ!ః 
వా స్తవపరిస్థితులతో అంక. 'జాహ్మణులు ఉస ,తోనృ తమైన వర్గంగానూ, 


yy 
ft 
re 
౬ 
చ 

య 
5 


WIN 
అస్పృజ్యలు నిమ్నోన్నత పర్గంగానూ, సారం తికంగా అంగీకరి ఎపబడినారేతప్ప, ఇత 
పర్గాల విషయంలో ఈ విధానం అన క1యించడంశేదు. కాని రఈ ౩3 
యన్న కులాలకూ, ఉపకులాలహాగల పళ స్పర స్టానవష శ్రమంలో, ఏక:పకారత భిస 
(ప్రాంతాలలో లేదు. 

సంఘంలో, ష్య క్తికెగల స్టానా న్ని మ్మతయకాక, చత ఏక్యాసాలనూ, పద్‌ స్థతులనూ 
కూడా, కులం నిశ్చయించింది. స్మార్తులు, శైవులు, శా క్రేయులు, దశిణ మార్గా, న 
వామథాగానుగాములు, అని బ్రాహ్మణులు పిభజింపబడిరి. త్యతియులలో కూడా ఇట్టి విభాగము 
లుండినవి. కాని, అట్రి విషయాలలో, [టుఐబ సంప్రదాయము, నేక, ప క్తి వవ శ్రీ పరగ 
ణింపబడింది. ఐనా, ద్విజేతర వర్గాలలో, దేవుళ్ళు, దేవతలు, (గారు దేవతలు), పూజా 
విధానాలు, కర్మలు, మొదరై నవి చాలవరకు, ఆ పర్గానికి ప్రత్యేకంగా సంబంధించినవి 
కా విధానంలో గల ఈ వై విధ్యం కులాలరూా, సా గల భేదాలను మరిం 
a చేసింది. కులము- సరసం పౌరస్థానము- పమతస్థాన సము, _ ఉపజీసక, సాంఘిక 
సంబంధము, వివాహము, అన్నహపాసేయా బు, ఇవ్యాపలసై, మలం ఉపసులాలనే రట్టులో 
బంధింపబడిన. ఈ విషయంలో నియమాలు, వినియమాలు, కొంతవరకు మత సంబంధ 
మైన స్మృతి [గంథాల నుంచీ, కొంతవరకు ఆచారనంయపదాయాం శపంవీ, ఫం. 
నియమాలను పర్తింప చేయడానికి, కులని సంధ ఛాలసు ఆచరింపచేయడా 
జాతులు ఒక సమితినీ, ఒక ఉపనం ంఘాస్నీ, ఒక ముఖ్యస్థునీ (Headman), నియమించు 
కొని ఉండిరి. శాశ్వత సమితి, |వశా సతిన౨ సంఘం, దీనిలోని (పతినిధులందరూ, 
కుటుంబయజమానులు కాన, అక్క, అనుభవమూ, పంపన, కలప్యక్తులుకాను, ఐ, ఉంగెరి. 


WIT 5 ఖే 
(| 


సభావ్యవహారాలను, పర్యాలోచనలను సిర్పశించడానికి, ఒక్‌ సమితి ఏర్పదియుండేది. ఇది, 
ఐదుగురు సభ్యులతో కూడిన చిన్న సంఘం. దీనిని పంచాయత్‌ అని వ్యవ రిహారించేవారు. ఇది, 
కార్యాచరణకు ఎప్పుడూ సిద్ధంగా ఉండి, ఆఅవనరమైన సందర్భాలలో, పె 
నమావేశపరిచేది. 

వంశాను[కమంగా కాని, లెక, [పత్యష్ష ఎన్నికల ద్వారా కాగి ఏర్పడిన ముఖ్యస్థుడు 
ఈ సమితికి అధ్యక్షుడు. ఈ పదవికి, చౌదరీ, (ప్రధాన్‌, అక్క సర్‌పంచ్‌, అని నిరుడు 
ఉండినది. నయీవ్‌, దివాన్‌, ముక్తార్‌, అనే అధికారులలో ఒకరిద్దరు ఇతనితోచేరి వ్యవహా 


ళా ల 4 ఇ 
రాలను చూచేవారు. సమితిలోన ఇతర సభ్యులు రూడా వంశానుగత ౨గా వచ్చినవా రో, లీక 


ఎన్నికలద్వారా వచ్చినవారో, ఐ, ఉండిరి. ఇట్లు, ఎన్ని కలద్వారా వచ్చినవారి సభ్యత్వం, 


వారి నీవితకాలానిక పరిమితమైనది. ఐనా, అప్పుడప్పుడు, అవసరాన్నిబట్టి కూడా, సభ్యు 


నంపుటి] సర్ధెరిమివో శతాబ్దంలోని సానూజిక న్యవస్ధ ర్‌ఏ 
లను వరుకునేవా రు. ముఖ్యన్థుని అధికారచిహ్నం, తలపాగా; సంపదాయానుసారంగా దీనిని 
అతని తలకు చువ్రేవారు, 

ఒక 'పదేశానికీ, 'గాహానికీ, ప 
రింపబడే నగరథాగానికీ, చెంఏిసటి సశాతీయ వివాహఎ నాన్న పాటించే ఉపసుము 


శి 
యొక._, శాశంతవంవస పంచాయత్‌. ఉసగసురాల పరస్పర వ్య కహారాలను చెచారింవడానికై , 
| ఆలో లే 


బణానికీ, లక, జుహోర్‌, తార, కార, అని వ్యవహ 


కొన్ని సందర్భాలలో, రెండుమూడు పంచాయతులు ఒకచోట సమావేళమ మ్యేవకాని, రులా 
కంతటికీ వర్తించే, సమితికాన, పంచాయర్‌ొకాని ఏర్పడి ఉండలేదు 


పంచాయత్‌ యొక్క అభికారపరిధి ఎస కమి resis సాంఘెళ 
ఆచారాన్ని అతి కమిం ఎర, నైతిక విషయమైన అతి రమణ ఆము, రుఐనియమాలను పాటిం 


చక పోవడము, మతనంబంథధమెన అపూధాలు, “సటుంబవివాదాలు, దాంపత్యఅఆధికారానికి 


ను rights) సంబంధించిన వ్యాజ్యాలు, ఏవాహసంబంధమెన వచసగభంగము, 
ఈడువచ్చిన పిల్ల నను కాపురానికి పంపకంలో తాత్సారషుదే యక ము, - ఇటువంటి వ్యవప రా 
లన్నీ, పంచాయర్‌ విచారించేది. అంతేకాక, దేశపు [పభుశ్వు న్యాయపరిపాలన కిందికి వచ్చే 
విషయాలన కూడా, అప్పుడప్పుడు పంచాయతి ఏచారించేది. వ్యక్తిగతమైన దౌర్హన్యము, 
అప్పులు, వ్యాపారసంబంథ మైన చివాదాలు,- మొదలైన సిల్‌, 'కిమినల్‌ వాక్యాలు ఈ 
వర్గానికి చెం టో 

తన గిర్హయాంాప అములుజరదడాగెరై, కొన్ని ఆంకలు విధించే అధికారం, పంచాయ 
తికి కలదు. జరిమానాలు చరధించడము, నఘమువారికిగాగి, 'దాొహ్మణులకుగాని, విందు 


లేసిన ఆ ఖర్చును దోషిపె మోపడము, తార్కా లికంగాకాని, లేక, శాశంతంగాకాని కులము 
నుంచి బహిష్క్లరించడము,- మొదలైనవి. పంచాయతి అధికారంలో ఉన్న ఆంక్షలు, 
(Sanctions). కొన్ని సందర్భాల్లో, పుణంనలాలయా క, భికాటగము, రేక, ఏరో 


AY లో జ 11 ణ్‌ al Es న్నా 
మైన అవమానము, ఆనే కలు కూడా ఎధింపబడేదె. 


సుత రులాలవారికి, ముఖంగా 'బాహ్మణ తృ;తియులకు, శాళ్టతమైన కుల; పభుత్వ 

Ve Ne Ihe a “on 

సాధనం రృడందు. వొచిన కాలంలో చ।కపర్తి, వర్ణాళనుధర్మానిక రక్షకుడు. మధ్య 

యుగకాలాల్లా, హిందూ రాజులు పరిపాలించిన పాంతాలలో, వర్ణా శమ ధర్మరక్షణ, 

[పభుత్వకర్తవుమై ఉండింది. మహరాష్ట్ర 'పభుతం౨ ఇతర రాశా, వు హోరాలలో, కలుగ 
వ. జ అ మిం న 

జసుకొని, కుంపంవనకు సంబంధించిన న్యాయాన్ని గిలవిటిన న౩దర్భాలు, అనేకములు. 


ఇ భు ఠి ( ట 


గా శ లు! అరగ. లే గ భ ల న 
Fd తనం (ప్రభు త్చయియొక అరకారపరిధి, ఉసృత కులాలకు మాతే 
5 he 
వర్తించింది. తక్కువ కులాల వారి నెపపమాలసప, సంవదాయాలనసు పాటింపచేయడానికీ, 
అవి అతి కమింపండినప్పుడు జోక్యం కలుగ చనుకోడానికీ, | పథుతంం పూనుకొన్న సం 


ర్భాలు ఆత్యల్బం. ఈ కులాల విషయంలో (వభుత్వం ఆన కి వహి=చరదు. 


సమాజాన్ని రండు వరాలుగా పిభజించిన కల వవనకు ఆకాలపు రాజకీయ 
ష్‌ ల 
E ఓ మం. 
విధానము, వాస్తవంగా, జొపచారికమై ఉండింది. అల సంఖ్యాక మైన, ఉన్నత కులాల ఆధి 
— ట్‌. 
కారము, అక అలు,జన పకివాలస (Oligarchy) జక వకు. (ప్రజా సీకము, లేక, తక్కువ 
కూ 


లజ 2 


జ 
అధిక సంఖ్యాకమైన పాలిత వర్గను, రెండవది. ఈ రెండవ వర్షాన్నే, 
చరిత్రకారుడైన, టామిన్‌వీ (Toynbee) (శ్రామిక వర్షము (Proletariat), అని 


+ 


ర్‌ఓ భారత స్వాతం| త|ోడ్యమ చరి(త్ర [మొదటి 


ణి స్త *ల్తో న ప ఇ న. జ వావ్‌ గ 
వంవకారించినాడు. వీకసాందుమెన. పరిపాలగాధికారం, మొదటి వర్షంయొక్కం- ఇతల్ల్‌ 
టా. హం 4 ట్‌ 
ద్ని బు! శాన ప dad రా మా ఖ్‌ 
కాం కూడా జారి సెక సాంచు-టు. (రాహు బులది, విదాంంనువువకళం. న్యాయ 
4 n టు (2) (ey 
oe da Fee : Ri re పంల 
లోనె నియమాం ఆర్గజ్జిగము, ఆయాఆపరాధాలకూ. ఇరాంకూ, ఏధింపబిడిగ దండ 
అబ 
వ్‌ గ ఆ జ్‌ శి i రా ఆ 
నల పరిజ్ఞానముగల వకుల, నమనుల విషయంలొ నిక్సయాన్ని ఇవండానికి నమరులు. 
ల ౬ ణ్‌ ఎ ఛి 
అగో, 


తో 
కగుకో, న్యాయశాస్త్ర న్యాయ నిక్టయాలు విచ్వాంనుల అధీగంలో, నిలిచిపోయినవి. శాస్త్రికి, 


() 


, 
లేక, పందితునికిగల (ప్రతిష్ట, అతని నిర్ణయాలను, అమలు జరపడానికి ఆధారమైనది. ఆతని 
~ వష 
నిర్ణయాన్ని ,పజాభివాయం తప్పకుండా బలపకచది. 
సు లా 
శివిల్‌ నాాయపరిపాలన నర్వస్వమూ, దండనాధికార పవిపాలనలో కొంతభాగము, 


౧0 
వ 
న్యా గ్రా. స్ట శీ 
(జాహ్మబునికి సంబంధించిన వ్యవహారాలు. ఇండియా బో (బిటిషరాజ్యము ఏర్పడేవరకూ, 
ఈ పరిస్థితుల హిందూనంఘము యొక్క విషయంలో పర్తినూ వచ్చినవి, మతము ఆధా 
లంగా రచింపబడిన ధర్మశాస్త్ర సంహిత ఉండడ వల్ల, కులానికీ, ద క్రిగత ఆపూాధాలకూ, 


జ 


సంబంధించిన విషయాల చర్చించే పజాపకిఎధి సభలపగాగి, సంహా సభలకుగాగి, ఆవ 
సరం లేకపోయింది. ఐనా, కుబసమావేశాలకు అవకాశం మకౌకమారంలో ఏర్పడింది. మత 
పయాగ్‌ మొదలైన పుణ్యకే'తాలలో జరిగే స్నాన 


ఎరా 


లి లం 
సందర్భాలూ, ఇట్టి సమా వేశాలరు అనుకూలించి కాయి. కానీవంటి (పసిద్ధ మత కేందాలలోని 
(వక్యాత పండితుల సలహా రీసికోవడం కూదా సాధ్యమయింది. 

డ్రాహ్మణులపై పిస దాధ్యత అపార మైనట్టిది, కేవలం, సంఘముయొక్క. అధ్యా 
త్మిక, నై తిక శేయస్సు మ్మాతమేకాక, సామాజిక వ్యవస్థను అవిచ్చిన్నంగా, నుసంబద్ధంగా 
నడిపే భాధ్యత కూడా వీరిపై ఉండింది. దురదృష్టవశాత్తూ వీరు ఈ కర్తవ్యాలను చక్కగా 
నిర్వహించలేకపోయిరి, ఐనప్పటికీ, తప్పును వీరిపైమూ;త్రమే మోపలేము. కులవ్యవస్థలోనే 
నిహితమైఉంది, ఈ దోషం. 

[వత్యేకత, అనేది రులవ్యవన్థయొక (వధానలక్షణం. హిందూనమాజ వ్యవస్థను 
సమర్థించేవారూ, తాత్త్వికులూ ఏమి చెప్పిసప్పటికీ, ఈ వ్యవస్థ సమాజాన్ని ఛిద్రంచేయడానికి 
(పాధాన్యమిచ్చిందేకాని, సంయోజనపరచడానికి కాదు. సామాజిక ఐక్యాన్ని నిరోధించే వర్గా 
లుగా, అది [ప్రజానీకాన్ని ఛిదంచేసింది. సమా జములోని (పతిభాగమూ, తన పరమాణు 
(పత్యేకతలో (బ్రతుకుతూ వచ్చింది. ఈ భాగాలను చేర్చి, విడదీయరాని ఒక అఖండ వ్య క్తిగా 
చేయగల తంతువులు అత్యల్పములు, భంగురములు. 

వేదమతానికి ఆశయమైన వారు (నాహ్మణులు. కాని, ఇతరమతాల వలెకాక, 
(బాహ్మణులు తాము మాత్రమే మతానికి పీఠాధికారులమనీ, అనుష్టాతలమనీ, విర్రవీగసాగిరీ. 
మతముయొక్క హఠవాదాలను, సిద్ధాంతాలను, ధర్మశాస్తాలను, అధ్యయనంచేసి పరిశీలించ 
డమూ, దాని సంస్కారాలను, కర్మలను, నిర్వహించడమూ తమక ర్షద్యమని తలచిరేకాని, 
వీటికి ఇతర కులాలు అనుగుణంగా ఉన్నాయా, లేదా, అని పట్టించుకోలేదు. నంస్కారాలకు, 
కర్మలకు, సంబంధించిన, నిర్వహణము, మత సిద్ధాంతాలకు సంబంధించిన శిక్షణమూ,- అనే 
బాధ్యతలను, [బాహ్మణులు ఆయాకులాలకే, వదలి పెట్టిరి, ఆరాధనలోను, సంస్కార 
ఆచరణలలోనూ, పురోహిత కార్యాలను మాత్రమే వీరు నిర్వ ర్తించిరి. సాంఘిక నియమాల 
విషయంలో కాని, పూజా విధానానికి చెందిన సూకష్మాంశాల విషయంలో కాని, ఏమాత్రము 


సంపుటి] పసెనిమిదో శఆాబంలోని సామాజిక వ్యవస్థ క్ర్‌క 
అ ద్‌ అ 
షు 2 yw aE = Aw NR 
జంరాసాసీ) నహించనంతటి సనంపదాయ రషరకులుగా, (దౌహ్యాబులు టు రికచిరి, 
లి ప =. టు టు. = ( అవానీ 
బ్‌ 4 జ తలా జు ల mu జ టి 
ఆధ్యాతిిక పరిణామములోని వివిధ దశల భాయలసు గుర్తులుగా చూపి, తన్ని కులాలం 
హు న ఎ 
eR క Ah a bras 
వరించదగిన వివిధ |పమాణాలను సూ అక రించి, (ప్రశాగికయు చెసిన జ తడిని ఆడురౌగి 
లాటీ నా జ 
షు న్ని “i a. Boe wR 
ఎ తక నంసా-_రాయా, యట్లు నెర్చుహణమూ, (వాహ్మటు బలమ 'పలె'3ంపబడిపటి. పురాణాంల 
సలి సం ఫల ఇ 


క బదిన మతము, ఇతర మలాలకు చాలునని నిర్ణయించిరి. న్‌ న స్టమతము, 


టా 
౬ 
Es 
CRE 


Se అచ . అ ఇగ భే జీ (ఇగ Caw td 3 | 
తరాాత ఇస్తా ము, ఈ |డాహ్మణ వ్యవస్థను ల , పభ్యాతుల్తైన ఆచాత్వులు 
4 లా ద 


సు వక. యే. వభ న. 
ఎమి సి గ ంలాన్నా, భక్తి సిర్దాంలాల్ట ఆఖిస్మ సె అబ్బురి. రాన ఈశ్యిరుఎయంటు పరాసు 
(న. "+ అ 
చ Pen ఇం మం న ద కి గ irs We 
రక్తి అనే భకి మారం, ఉన్నత వర్గాలవారికి సిఠణాగాతంన [దపర్తి మార్గం తాపి 
పే నూ! 1 | we 41 ఆటీ (1 
స తన wR షం అప లు ము - Dat eR wt న ఆ క న. శ స షక య 
పరాల ఒద్రికీ సై త్యరంపబడెను, షం క్రియిత్వ సు ఇష్ట వై _పిముసేకు-(రామ, రష ఉల ప్రచ) 
శశ (=. © 


సంబంధించిన భ కిక |దాహ్నణ దురబోఖకులు [పొధాసముచ్చిరి, నరులు, నిరాకారుడు, 


వస పరమ ఖరుషున దయను సంపాడించడ ఎవరనే, వం 


2 


ల్ల బటు బ్‌ ళల a SY 
వంవసలొసి (పరిమారాధన విగహారాఖభనలసు, దాహాటంగా నిరసించి ఖండింఒవారు, 
ఖ 


ళం రల కరంగా 
సంస్కరల వర్గింవా రు. 
ఉ తమ మతత తంమూ, శాన మారమూ, ఉన్నత కులాలవారు తముకై నురచితం 
అతో అనీ మో a శ) We ము 
ఆనీ 


చేసుకొన్న స్వత్వం. అభ్యంవనం చేయడము, ఇతరులకు. బోధించడము వారి ఉపజిఓక. 


oe 


రాని అ అజ్ఞాన, అంధపశ్యాసములు అనే బురదలో ఇతరులు (పాకులాడుతూ ఉండగా, వారి 
విషయాన్ని పట్లించుకొన్న వారులేరు. నెతక మత విషయాలో నరుంలకూ నమానఘురైన 
అ టూ ౧ ల కాలు 
(ప్రమాణాలను ఏర్చరచడానికిగాని, నడపడానకిగాన, ఎ ఎట్టి (పయత మూ జరగలటు, 
(ప్రజలు హిందూపుతాన్న వదలి, ఇతరమతాల్లో ఇజరుతున' సందర్భాలలో, (బాప ౧ణ 
మతం ఏమీచేయలక, తస నిసా పరతగు (పదర్శించడం అత్యంత పైన దౌ రం? ఈ మత 
పరి వ ర్రనలకో మూలకారణము లెట్టిఎ గమనించడానికి కాడా పయర్ని ంచలటు, అధోీగతిలో 
ఉన్న వారి విషయంలోనూ, నలిగిపోయిన వారి విషయంలోనూ, వీరికి సానుభూతి అక 
పోయింది. న్‌జయన జొనతో? ఉని (పసరింపబసి, (థాతృత్వభా వాన్ని బలపరిచే ఉద్యమానికి, 
పూనుకోలేదు. ప్రాచీన జీవనపద్ధతులను పిస్మరించినవారికి, వాటిని ఓ బోధించ. (పయత్నం 
డా జరగలేదు. పరిస్తితుల [వాబల్యాగికిలో నై, గతృంతరంలక, తము. ఇష్టానికి విరుద్ధ 


లిసిపోయి, మళ్ళీ హిందూమతంలో. ఇరడానికి ఇష్టపడు 


సె 
ఐతే, ఇక డతియలనితి ఎటిది ? |దాహ్సణ పిరుడై న పరపురాముడు ఇరవై యొక, 

అక్‌ ఫి జ అఆ = —_ కథా ౮ 
ఆ ప్ప స * అభ్యాసన a 

సార్డు (21) త;తియ సంఖ్యలో పదోవంతును సంహరించినాడని, ఐతిహ్యమున్నది. ఈ కథ 

య వ Yau es) ల ఖల 7 
యొక నిజానెజాలను నిశ్చుయించడా', కి తగిన చార్మిత నాడ్యం, లభ్యంకాలదడు, కాసి, 
జ ఇ 


2 


జ 
= 
మౌర్యుల పతనానంతరం, బ్రాచీన శ|తియ వంశాలకు చరి తలోగల పాత, (క్రమంగా, 


ఖు 


తగ్గుతూ వచ్చింది. ఆపై, ఆరోశతాబ్దం లో రసపుత్రులు ఒక్కసారిగా రంగంలో (పవే+ంచి, 
(బెంగాలు తప ip మధ్యమోన్నత భూములనూ, 
ర 


ఇల్‌ 


సమగ్రంగా వ్యాపించిరి. ఈ ఉద్య మ విషయమై, తృ ప్రికరమైన సమాధానం, ఇంతవరకు 


ఆలా కాలంలోనే, సింధుగంగా (పాంతాన్నీ 


[= 


జ మ లి 4 ఆ ల మఖ 
56 భారత సొంతం! దమ చర! టి ము" టి 
/. ల క క. క ల 
SEs ౮ ed ల Pah rin న్య Sw ర-ప లం ట్‌ We బయ లన 
రా. ఈ చశాతియొక ;_ త*ఇల కమ: వుంతపరరు. వింళలయచమునడి, ఇక, చింతవరిక 
ను | మ! 
ము కి త ను Wa pe ge చడం a ar FE Ne 
అల్లా రౌతు enol, ఆగు ర క tN (నయం ల శ్ర Te శ్‌ సతో య 
(అ we 
యల hd : a మ a Se. WOE ee అలరి టి లీ హ్‌ ఉల 
గటార్ల త ను వీరరిగం సు హిత సంబంధివూా, ఉజతంషణాల షయంల లఎకగల 
అం ఆర ఇగ న్‌ వ్‌ లి రాజ ౪. wr iat ఇ వ 
అంగన రి సరీ-గాయు యల y= iy టె i ఈయ మ, vs సమస్యను COYOTES) జీలం 3 
నూ / 
నాఆ 


curr ol WOU అ Wu, ao టు టం MN, క wry wi 
అనుష తులు, ఈంపూషని౮ చర గా ఈముదిదింంచు. Sa అసుగిరించి, 
a Baty ప్ల ల 


oe ys Mt | PE, i sre టో అ x wee నే ౮ 
అరు యు షురు పింళొాలుగా అవి, ఊటుందొాలుగొ ఏబది. ors రు 
తై = we) 


Vet wt 


GI ro eg ani Dens fe Ta ret ప 
రర, ఉం[ఉఒంళ, అగ్ని Buoy, ఆం wr శాఖలకు బందిగిట్టు, రసప్పత య్‌ తులసి సా 


Sa ns i ప a wer) ee a Sa 
Ww PIP పుధానోసక్‌ బదిమురైన wu ఒక వర్గంగా వర్చదెఉన్న ఏట; కొ, ఉతర హిందూ ఉప 


de 


కులాలకు ss ఎర విభాగాలు ఓన్నగో త్ర వివాహ పద్ధతిన అమునరినాయి. అంతే 
వివాహ విధానం (Hyperyamy) వ్యా పిల్‌ లోఉంది. ఈ విధా? నాన్ని 
ఆసుసరించి, కనును తచితండులకు నమానమూ, తేక ఉన్న తమూ ఐన (ప్రతిష్ట గ 


శభ శీలా షం షం వ్‌ అలల ఆల 
కులంలోని విరునికిచ్చి వివాహం ఒయవలసి ఉంటుంది, 


జో ణా సీ స ~ ల ఖ్‌ ౪ న్యా మ్‌ > జ న అ 
స్మృతి 7 ంథె*లలోని నిబంధనలను అనునరించి, నామాజిగ వ్యవస్థ నడపడం 
కత్రి పంపాలకుని కర్తవ్యమని హిందూన్యాయశాస్త్రం విధించింది. హిందూ చక్రవర్తులు, 


అ 
రాజులు ఇండియాను పరిపాలిస్తూ ఉన్న [ప్రాచీన కాలంలో, (వభుత్వాథికారాన్నె [1పయోగించి, 
కులనయమాలను న క్రమంగా నడపడం, సాధ్యమయింది, ముస్లిములు ఇండియా జయించిన 
తర్వాత రూడా, స్వతంత్రములై నిలిచిన హిందూరాజ్యాలూ, సంస్థానాలూ, కులవ్యవస్థను 


oo) 
రషించడంలో సమర ర్భములై ఉండిసవ. కాని, ముస్లిమ్‌ ఆధిపత్యం దళంలో అధికభాగం 


ఏర్పడడంతో న కులప్పుపస్థరు ఇంతకుపష పూర్వం గ. రాజకీయ మూలాధారం, లోపించి 
పోయింది, రసప్పుతనాయకులు ముస్టిముల సామంతస్థితికీ, తేక, జమీందారిస్థితికీ కీ, దిగిపోయిరి. 
ముస్టిమ్‌ పరిపాలకులు హిందూ సమాజ ప్యవస్థలో ఆస క్రి చూపిసవారు కారు. ఈ విధంగా. 
రక్షక + క్రి నిర్దేశక శ్‌ర్తులు లోవించడంతో కుల వ్యపస్థ సంతోభటూ, ఒ ల్తిడకీ తోనయిందిం 
కనుక ఆత్మరక్షణ అనే సహజ (పష శ్రియొక [పాబల్యాగి కిలోనై, రుంవ్యవస్థలోని 


పర్గాలు, నడలసి అచ్చులవలె, విగిసిపోయిను. 

స్వయం హోషకములై న అణువువంటి చిన్న భాగాలుగా సమాజము ఛిద మైపోపడము, 
జడ స్వభావాన్ని పొందడము, అనే పరివర్తనం ముస్టిములు దెళశాన్న జయించక పూర్వమే 
జరిగిపోయింది. వీటిని ఒకటిగా ల ససంజక శకులు (Cohesive forces) చాల 
వరకు లో వించినవి. |పాంతీయత, స స్థాంకత, భాషాసంబంధమైన (పల్మేకత, కార్యాత్మక వివి 
కత, (functional అంతల ఖు శాఖీయత, ముదలైన లట విశ్నేపణ ళక్తు 
లన్నీ (Divergent and dispersive forces) (ప్రజలభావాలపై, ఆధివత్యం వహించి 
నవి. అరాజకతా (పాబల్యంవళ్ల ఉపకులముయొక్క. స్వాయత్తాధికారం, వరిమితమైపోయిండి. 
వేలకొలది చిన్నచిన్న వర్గాలు స్వయంపోషక భాగములై పోయినవి. సమాజ సర్యస్వముయొక్క- 
(శ్రేయస్సు విషయంలోకాని, దాని దురవస్థల విషయంలోకాని, ఈ భాగాలు, ఏ మాత్రమూ 
ఆస క్రివహించలేదు. కులవ్యవస్థ, ఈ పలా సమాజ శేయస్సుయొక్క_ దిగంత ' వ్యాప్తిని 


అత్యంతమూ  సంకుచితపరచి, వర్షానికి, ప్రదేశానికి బాహ్యములైన వ్యవహారాలపట్ల 


9 


నంపుటి] నరః నిమిదో శతాబ్దంలోని సామానకన్యన్య ర్‌? 


ర. 


ఉదానీనసభావిలా , తొం రా రాన్ని కలిగించడానికి (ైరకమయింది. శతువుల దండయాత్రల 
నుంచి సమావాగి ఈ న దేశంలో |కమ మవ్యవస్థను రత్షించడము, అల్బసంఖ్యాకులై న 


(“9 
యుచ్చదలాలవారి జాధ-తగా సిదించినవి. కాని, జీవన-మరణ పరిణామానికి సంబంధించిన 


ete 
౪ యు 
ww wy 7 ము! సలల ష్ణ 
ఈ విషయంలో ఆతవి స్తృతమున సమాజభాగం ఏ విధంగానూ వాల్లొసలదు; ఆస క్తి కాడా 
వహించలేదు. 
V. జనజాతులు 
| ఇ | నా అర జే ఆ గి ఇ 
కులవ్యవస్థలో, నిహితమైఉస్న, నామాజిక ఆ స్తవ్య స్తతను మరింత త్యీవమొనలర్చినవి, 
యఖ పటాలం నంట 
జనజాతులు. 


అంతర్వివాహాలు, కలిసి భుజించడం, [కొంఠప రకు పృ త్తి, సాంఘిక స్థాసము,- 
మొదలె నవాటిని, వినిపమయవరచడానికి (ప్రాధాన్య మిచ్చిన సమాజపర్లీకరణమే, కులము. జన 


తాత టయ A 


జాతుల విషయంవరు. పరస్పర బాంధవ్యము, సమానమైన వంశము, అనేవాటిపై ఏర్పడి 
ఉన్నప్పటికి, రాజకీయ కార్యకలాపాలతో ఎక్కువ సంబంధం కలిగినట్టిది, జనజాతివిధానం. 
కలహాలు, యుద్దాలు, భూమిని ఆక్రమించుకోవడం, రాజ్య“ంవాదన, రాజ్యరక్షణలు, ఆస్తి 
సంపాదన, మొదలై నవి, జనజాతి కార్యకమాలు., రులాలకంచి, జనజాతులు భూభాగాన్ని 
ఎక్కువగా, అంటి పెట్టుకొని ఉంటారు. 

ఆవలో, (పతి ఆర్యజనజారి, చతుర్వర్హాలతో పర్చడి ఉండిందా, అనే _ప్రశ్నరు 
సమాధానం చెప్పడం కష్టం, కాని, తరువాతికాలంలో, అనేకకులాలతో ఏర్పడిన జనజాతులు 
ఉండినవని తెలుసుుంది. పంజూబులోని జాటువర్గంలో, మాలీలు, భాటియారాలు, జూలహాలు, 
లీలు, చుహోలు, దర్తీలు, ధోవీలు, తర్జానులు, దోమలు, రాజప్వుతులు, కహార్లు కుమ్‌ 
రు కలాల్‌లు, సుజారు, లోహార్‌లు, మల్తాహలు, మోచీలు, మచ్చీలు, నయీలు, మొద 


న ఉపకులాలు వు ఇందుకు నిదర్శనం. బ సెందాయిలోని గువార్‌ జనజాతిలో, 


ర 


eg § 


దర్తిలు, సో సోసీలు, సుతార్లు, చమార్లు, ధేడలు, కుంథార్‌లు, వనియాలు, చేరిఉన్నారు. భాందేష 
లోని అహీరులలో, అహీర్‌|బాహ్మణులు, అచ్చపుఅహీర్లు, అహీర్‌ సోనార్హు, అహిర్‌ సుతార్లు, 
అహీర్‌ లో హార్లు అహీర్‌ షింపీలు, అఆహీర్‌నాలిలు, అహీర్‌గురవలు, అహీర్‌ కోలీలు,- అనే 
ఉపవిభాగాలు ఉండినవి. 
ఈ విధంగా, జనజుతుంవర్తం ఒక విచిత్ర పపంచంగా, వర్చడింది. _ఆయాకాలాల్ల్హో, 
పీరు భారతచర్శిత రంగంలో కొంతకాలం (వాముఖ్యానికిరాపడమూ, తరువాత మరుగుపడిపోవ 
*“డమూ, జరుగుతూవచ్చింది. భరతులు, పూరులు, ఆణులు, యదువులు, తూర్యసులు, 
దృహ్యులు, ఆలీనులు, పక్షాలు, భలనాలు, విషానీలు,- మొదలె నజాతులు వేదములలో 
,పేర్కొసబడియున్న వి. కాని, నేడు ఏీటిగుర్తులే కాసరాపడంలేదు, 


స న సు ఇ Br జ్‌ త్‌ Wags wp,” a: శ 
| తపవాతకొలంలో, ఎంసంఖ్య ఆభష్బది చెందింది, పదహారు మహాజనవపదాలు, రక జన 


స ఉ తరభారతంలో ఉండినట్లు, బె"ర్ద్బజాతకకథలు తెలుపుతున్నవి, కాసి, తరు 
వాతికాలంలో, వీరి గురుతు తెరియడంలేదు. విదిశీయములు, దేశియములు, ఐన, జనజాతుల 
పేర్లు అనేకములు పురాణాలలో కలవు. వాటిలో కొన్ని పేస్ట మాత్రమే దేశంలో నిలిచి 
ఉన్నవి; తక్కినవి లోపించివోయినఎ. వీటిలో అనేకములు కులవ్యవస్థలో మిళితమై పోయి 


8 


63 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత [మొకటి 
నవి. జనజాతులను, కులాలుగా రూపాంతరం పొందించే (వవృత్తి తి చర్మితలో స్పష్టంగా గోచ 
రిసుంది. రాజకీయ పరిస్థితులు దేశంలో స్థిరపడి, జనజాతుల ఉతాా-ంక్షలు ఫలించే అవకా 
శాలు క్షీణించిన సందర్భాలన్నిటా, జ టు కులధర్మాలకు, లోనౌతూవచ్చినవి. ఈ 
(వ్మకియా వస్థలో, ఒకవర్గాన్ని కులంగా పరిగణించవలెనా లేక జనజాతిగా, పరిగణించవలెనా 
అని చెప్పడం, సులభంకాదు. 

జనజాతులలో కూడా, స్థాన్మపతిష్టలకు సంబంధించిన, విభేదాలున్నవి. రసపుతులు, 
మవారామ్ష9లు మొదలై.న కొన్ని జనజాతులకు ఉన్నత పతిష్ట ఏర్పడింది. జాటులు, గుజార్లు 
పెక్కు ఇతరజాతులు, స్థానంలో తరువాతివి. హిందువుల బాహ్యకులాలనుంచి వేరుపరచి, 
గుర్తించడానికి వీలుకాని ఉపకులాలు, ఇంకను, అనేకములు వీరిలో ఉన్నవి. కొన్ని జన 
జాతులు, అసంథ్యాకములై దేశమంతటా చెదరి ఉండడంవల్ల, నామసామ్యము ఉన్నప్పటికీ 
కూడా, వంశములు, శాఖలు, ఇత్యాదులతో కూడిన ఈ వర్గాలు, వేటికవి, స్వతం్యతములై 
ఉన్నవి. న 

జన జాతులకూ, వంశాలకూ, భారతదేశ చర్మితలో ఎక్కువ (ప్రాముఖ్యము ఉన్నది. 
వీరు భిన్నవదేశాలలో స్టిరవడి, (పత్యేకములైన జాగీర్ణను ఏర్పరచుకొన్నారు, వాటిలో 
కొన్ని, రాజ్యాలుగా, సామాజ్యాలుగా, అభివృద్ధిచెందినవి, కాని ఈ రాజకీయ నిర్మాణాలు, 
కేవలం, వర్గనాయకుల | పెద్ద, చిన్న] రూటమిచే ఏర్పడిన సముదాయాలు మాత్రమే, పీట్రి 
నిర్మాణంకూడా, సడలమైనది; నిరంతరమైన అంతఃకలహాల విపత్తుకు లోనై నట్టిది. వీటి 
లోని (ప్రబలమైన వర్గానికీ, ఆశితవర్గాలకూ, పరస్పరమైన సాముదాయక జీవనం ఉండేది 
కాదు. పతి వర్గమూ తన (ప్రయోజనాలను మ్మాతమే చూచుకొంటూ, తమ ప్రత్యేక జీవితాలను 
సార్వజనీనమైన (శ్రేయస్సుకై, ఐక్యపరచడానికి, వృపయత్నమూ చేయలేదు 

పద్దెనిమిదో శతాబ్దంలోని మూడు (ప్రముఖ రాజపుతవంశాలూ, ఈ విషయంలో 

విస్పషమెన నిదర్శనాలు, జయపూర్‌ కచ్చ్వాలు, జోధ్‌పూర్‌ రాథోర్లు, ఉదయపూర్‌ సిసో 

దియాలు ఈ మూడువంఠాలు, వారి పరస్పర ఈర్ష్యాభావాలూ, అత్యంతమైన (హస్వదృషితో 
ఏర్పడినవారి స్పర్తలూ, అతిత్మీవములై నవి కావడంవల్ల, మొఘలులకు అధీన స్థితిలో ఉండ 
డానికీ, మహరాష్ట్రృలకు కప్పం చెల్రించడానికైనా అంగీకరించినారేకాని, తాము ముగ్గురూ 
ఒకటిగా నిలిచి, తమ మాతృస్థానమైన రాజస్థాన్‌లో, శాంతి గౌరవాలతో కూడిన పరిస్థితులను 
నెలకొల్పడానికి, ఇష్టపడలేదు. పొందవ భారత శ్రీమంత వీరులని, పథ్యాతిగాంచి నప్పటికీ 
కూడా, రాజపుతులు, తమ సార్వభౌముడై న ఢిల్రీ చక్రవర్తిని సంతోషపరచడానికై, జాటు 
లనూ, మహలాష్రలనూ, హతమార్చడానికి వెనుదీయలేదు. 

జారంగజేబుకాలంలో , జాటువర్గాలవారు, నదీ మధ్య ప్రాంతఉన్నత భూభాగాలలో , 
(పబలులె రి. జొరంగటిబు nm బలహనమౌతున్న సామ్రాజ స్తుతిని ఉపయో 
గించుకొని, భరతపూర్‌ రాజధానిగా; తపు సా[మాజ్యాన్ని స్టాపించుకొనిరి. ఏీరివల్ల కలిగే 
ఆపదను గుర్తించి కొౌరంగజేబు, వీరి తిరుగుబాటును అణచడానికె కచ్చా (ప్రభువైన రాజా 
బిషన్‌సింగును, నియమించి ఉండినాడు. ఫరూక్‌సియాల్‌ పరిపాలనలో, జైసింగ్‌ సావే, 
నాయకత్వంవహించి, చూరామన్‌ జాటును, ఎదిరించి, జాటులను ఒకవిధంగా లొంగదీసి 
నాడు. అహమద్‌ షాఅద్దాలీ, ఇండియాను జయించడానికి పూనుకోవడంతో, ఆఫ్లనుల ప్రవా 


సంపుటి] సనిమిదో శా? ఇంలోని సామాణికనగ గ్ర్‌నస్థ 59 


0 
హాన్ని ఆడ్డుకోడానికై, ఒక సైన్యాన్ని పంపియుండిరి. రాష్ట్ర సైన్యాలు జాట్‌ రాజ్యపరిసరాల్లో 
ఉన్నంతవరకు, భరత్‌ వూర్‌రాజై న సురాజ్‌ మల్‌ జాట్‌, స్నేహాన్ని (వదర్శించినాడు. కాని, 
మహారాస్టు9లి జమునానదిని దాటిన ఎంటనే, అతడు మారిపోయి, అహమద్‌ షొఅబ్లాలీతో 
మై త్రిచేనుకొని, గర్వితులై న మహిరాష్ట్ర9ిలను నిరసించినాడు. నదీమధ్య ప్రాంతంలోని జాటుల 
కి షవరిస్థితుల్లోగాని, వాటి విజయో త్సవాల్లోకాని, పం:కాబులో దంగా వ్యావించియుండిన, 
శాటుబంధువులు, ఏమాతమైన ఆన క్రినీ [పదర్శించలేదు. 

మహరాస్ట్రంలకు ఉండిన సదవకాశాలు మరెవ్వరికీ లేవు. ఒక్కుట్టుగా ఏర్పడిన జాతి 
అది, బహమనీ రాజ్వాలనుంచీ, మొఘల్‌ పరిపాలరులనుంచీ, వారిని భౌగోళిక పరిస్థితులు 
రక్షించినవి. సార్వజనికమైన భాష, సామరన్యంతో కూడిన [పజానీకము వారికి సహజ 
సిద్ధమెనట్టివి. రాజపుటానాలోని రసప్పుతులు మొత్తం జనసంఖ్యలో ఆరోకాతం మాతమే. 
నదీ మధ్య|పదేశంలోని జాటుల సంఖ్య, అందలి నివానులలో ఎనిమిదిన్నరశాతం మాతమే. 
ఇక, మహరాష్టు9లో. ఆ ప్రాంతంలోని జనాభాలో, మూడవభాగం వీరే. అంతేకాక, 
(పాంతమంతటా వీరు చెదరి వ్యాపించిఉన్నారు. (పాచీనకాలంలో కూడా వీరి జనాభా 
ఇంతటిదే, ఐ, ఉండినదనడం భావ్యం. 

మత సంస్క ర్రలు నై తికాభిమానాన్ని, వారిలో ఉ ల్రేజన పరచినారు. శివాజీయొక్క 
సర్వోచ్చమైన, సెనికరాజకీయ _తిభ, వారిని ఒక రాజ్యంగా సంఘటితం చేసింది. కాని, 
మహరాష్ట్రంల ఆశయాలన్నీ సంకుచితములై నవి కావడంవల్ల, ఈ ఉత్తమ అనుకూరాలన్నీ 
వ్యర్థమైపోయినపి. సమైక్యమైన భారత దేశ దర్శనం, వారు భావించుకొన్న “స్వరాజ్య” పరిధి 
లోకి రాలేదు. వారి స్వరాజ్యానికి బాహ్యమైన భాగమంతా, వారి దృన్షికి పరదేశంగా కన 
బడింది. కనుక అది, వారి ముల్క్‌్‌గిరి దాడులకు ఆహులికావడం, తప్పుగాతోచలేదు. ఒక 
వైపు, నర్వాధికార సంపాదనకై, వీరు మొగలులతో పోటీపడుతూ కూడా, ఉతరభారతం 
లోని జాటులు, రాజపు[తులు, బుందేలులు, బెంగాలీలు, ఒరియాలు మొదలై న ఇతర హిందూ 
వర్గాలను, విరోధులుగా చేనుకొన్నారు. 

కుల, జనజాతి వ్యవస్థ, వర్గానికీ వర్గానికీ, సమ్మగ భారతదేశానికీ మధ్య, దాటడానికి 
వీలులేని, గోడలను నిర్మించింది. వరస్పరనహకారానికీ, సంయోజనానికీ, అవకాశమియ్య 
కుండా, ఇవి అడ్డుకొన్నవి. 

మధ్యయుగాల ఇంగ్లాండు దేశంలోరూడా, సమాజ వ్యవస్థ, నాలుగువర్గాలతో ఏర్పడి 
ఉండింది. రులీనవర్గము ము పురోహితవర్గము, స్వతం్యత కర్షక వర్గము, కృషకదాసవర్గము,- 
అనేవి ఈ సమాజ భాగాలు. ఐనప్పటికీ, వీరిని (పత్యేకంగా “నిలిపివేసే అఖాతాలు, ఈవర్గాల 
మధ్యలేవు. కులీనులూ, ఉన్నత శ్రేణి పురోహితులూ, ఒక వర్గమై ఉండిరి, ఏక కుటుంబము 
లోనివారే, కొందరు కులీనులుగా, మరికొందరు పురోహితులుగా ఉండేవారు. నంపద సిద్ధించ 
డంతో, స్వతంత కర్షకుడు, కులీన వర్గంలోని వాడుగా పరిగణింపబడేవాడు. దుస్థితికిలోనై , 
దరిదుడైన కులీనుడు కూడా, కృషకదాన స్థితికి దిగజారిపోయేవాడు. (ఫాన్సులోని సమాజ 
వ్యవస్థ, ఇంత మృదువై నదీ, పొందికఐనదీ, కాకపోయినా, ఇండియా కులవ్యవస్థ వంటిది 
మాతంకాదు. 

ఇంగ్లాండులో కూడా పెక్కు జనజాతులు నెలకొని ఉండినవి. ఆంగ్లులు, సాక్సనులు, 


60 భారత స్వాత ంతో్యోగగమ చరి|త [మొడటి 
జాట్‌లు, డేనులు, నార్మనులు, అనే విదేశీయ జనజాతులు, ఇంగ్లాండులో ని పౌవీన [విటను 
లతో సహా, నివసించినారు. |క్రీ. అ. 1066 లో నార్మన్‌ విజయం జరిగిన తర్వాత, ఈజన 
జొతి వర్గాలన్నీ ఒక్క సమాజంగా సమ్మేళనం పొందినవి. రెండు శతాబ్దాల తర్వాత, 
(పత్యేక జనజాతుల గుర్తులుకూడా మరుగువడి పోయినవి. ఫాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, 
జేశాలలోను, తర్వాతికాలంలో జర్మనీ, మరి ఇతర యూరోవుగేశాలలో కూడా, ఈ విధం 
గానే, జనజాతుల నంయోజనం జరిగిపోయింది. 

కాని, ఇండియాలోని విషయంవేరు. పజలను చిన్నచిన్న వర్గాలుగా బంధించివేసిన 
కులములు అనే ఈ గూళ్ళు, పద్ధెనిమిదోళ లాబ్దాంతందాకాసు, ఆపైన కూడా, శిధిలంకారుండా 
నిలిచిఉండినాయి. ఈ కులవర్గాలు అతినిస్టతో - బిగునుకొని పోవడానికి, కారణాలు అనేక 
ములు, చై తన్యంలేని ఇండియా ఆర్థికవరిస్థితి అన్నిటికంటే ముఖ్యమైనకారణం. జీవనమ్మాత 
పోషకమైన పెట్టుబడిలేని వ్యవసాయము, యంత్రాంగ పరికరాలులేని గృహవర్శిళడులుః 
[గామ న్వయంపోషకత్వము, న్యల్పమైన వ్యాపారకార్యకలాసము,- అనేవి ఈ ఆర్థికవ్యవగ్గ 
లోని [ప్రముఖలక్షణాలు. ఈ లక్షణాలు నిలిచి ఉన్నంతవరకూ, సాంఘికవరివ ర్తనకు ఆవళ్యక 
మైన ఆవేగం, దుర్భలమై ఉంటుంది. ప్రాచీన సాంఘిక ఆర్థిక వ్యవస్థ మారకుండా ఉన్నంత 
దాకా, సామాజిక ఏకీకరణ పయత్నం ముందుకుసాగడం సాధ్యంకాదు. 

కులవ్యవస్థ జనజాతివ్యవస్థలవల చీలికలై పోయిన సమాజం, హిందూ సమాజమొక్క. పే 
కాదు.' ఇండియా ముస్టిముల సమాజవిషయంలో కూడా, ఈ కులభేదాలు |పబలములై 
ఇదేవిధమైన ఫలితాన్నే తెచ్చి పెట్టినవి. “అగ్నిపర్వతి సదృశమైనది ఇస్టాముమతం. జాజ్జ్వల్య 
మానమైన ఈ సంయోజకళ క్రి అనుకూల పరిస్థితులలో, ఒక నమ్మగజాతిని ఉత్పన్నం చేయ 
గలిగినట్టిది. _శేణీబద్ధములై ఉన్న జనశాతులన్నిటినీ కరగించి, వాటిని ఒకటిగా సంయోజన 
పరచి, వాటి ఆంతరరచనకు, ఏక పకారమైన ఆదర్శరూపాన్ని, సిద్ధింపకలిగినట్టిది. ఈ వరి 
ణతరూపంలో, పూర్వపుపద్ధతుల అవశేషాలేవీ గోచరించవు.” అని, రిస్టే (Risley), 
ఇస్టామును గురించి అభ్మిపాయాన్ని ఇచ్చినాడు. కాని, (గంథాలలో చ్చి తింపబడియున్న 
ఇస్టాము వేరు. మహమ్మద్‌ (పవక్తబోధనలకూ, మధ్యయుగాల ఇండియాలోని ముస్టిముల 
నంస్థలకూ, ఆచారవ్యవహారాలకూగ ల అంతరం, విసృత మైనది. హిందూధర్మ శాస్తాంలరూ, 
(పవృ త్రిలోనున్న కులవ్యవస్థకూరూ డా, ఇంతటి అంతరమేఉన్నది. (పజలను (ముస్లిములను) 
ఏకస్థంగా రూర్చుడంలో, మతనియమాలకంటె, సాంఘిక జనజాతి ఆచారవ్యవహారాలు, 
(పబలకారణమురై నవి.” అని ఇబ్బెట్‌ సన్‌ (1000643800) నూచించినాడు. 

పంజాబులోని జనాభాలో ముస్టిముల సంఖ్య అధికం. చాలవరకు, వీరు హిందూ 
మతము నుంచి విడిపోయి, ఇస్టామును స్వీకరించినవారు. “హిందూ మతము నుంచి, ఇస్టా 
ముకు పరివర్తనం పొందినందువల్ల, కులవ్యవస్థలో తప్పని సరిగా రావలసిన పరివర్తన, ఎంత 
మాతమూరాలేదు,” అని కూడా ఇబ్బెట్‌ సన్‌ [వాసిఉన్నాడు. “సాంఘిక, జనజాతీయ, 
రాజకీయ, పరిపాలన పయోజనాల విషయంలో, ఇస్టామును స్వీకరించిన రనపుత, జాట్‌, 
గుజార్‌ వ్యక్తులకూ, హిందూసంఘంలో నిలిచిపోయిన వీరి భాతృ వర్గానికి, భేదము ఏ 
మాతమూ, పాటించడంలేదు.” అని కూడా ఇతడే (వాసియున్నాడు. మతాంతరం చెందినా 


కూడా వ్యక్రియొక్ళ సాంఘిక దారాలు మారిప్టోలేద్దు అతనిప్రై ఉండిన జనజాలి 


సంపుటి] సగ్ధానిమిదో శతాబ్దంలోని సామాగణికనంనష (1 


నిర్బంధాలు సడలిపోలేదు; వివాహ నియమాలూ, వారనత్వ నియమాలూ పరివర్తనం చెంద 
లేదు. 

ఆగా-బాధ్‌ సంయు క్ర ee జనాభా అధిరేఖ వ్యతంలో, ప్ల సంగ్‌ (Blunt) ఈ 
(కింది విధంగా [దాసి ఉనా దు. * “సెయీద్‌, షేక్‌, ముఘల్‌, వఠాన్‌, వర్గాలు మిసహో, = 
తక్కిన ము ఎములందరూ పహింయహాడుతం నుంచి వచ్చి ఇస్తాము ములో చేరినవారే. వివాహ 
విష స సు, పంచాయతుల విషయంలోను, నీరు పాటించే ఆచారాలన్నీ, ఏం పూర్ణపు 
కులాలకు సంబంధించిన ఆచారాలకు, (పలిరూపాలే. ముస్టిమ్‌ రసప్ముతులందరూ, సశారీయ 
వివాహ విధానాన్నే నిష్కర్షగా అనుసరిస్తారు. కొన్ని సందర్భార్డో, ఉజపు.తుల దివా 


తీయ వివాహ (28022౧2049) నియమాలను కూడా, రక్షిస్తూ వచ్చినారు. ఉపజీవిక వర్గాల 


వారు ఏర్పరచుకొన్న పంచాయరీవ్యవ సలు కూడా, వారి హిందూ భాతృవర్గంవారి 
పంచాయతులవలెనే, ధృథమైనవి, బలవ త్తరములై నవి. బంజారాలు, ర్లుమ్‌రాలు, జూల్తాలు, 
బహ్నాలు, కుజ్‌ గార్డు- లేక_కస్థార్టు [మహమ్మదీయ కుమ్లార్జు] ముశేరీలు తావైఫలు, ను 
మెహారులు (భంగీలు) హల్వాయీలు, కుంశాలు, మణిహార్డు, చూరీహార్లు, సంబాయీలు, 
కాలందర్డు, పోగారులు, కన్‌ మైలులు, మరి ఇతరులు,- మొదలైన వారి అందరి విష 
యంలోనూ, ఈప ద్ధతే వ్యాప్త 'వితలోఉంది. న 

బీహార్‌, ఒరిస్సాలలోని ముస్తిము కులాలప పట్టికను పి. సి. ట్యాలెంట్స్‌ (P. 0. 
Tallents) ఇచ్చినాడు. ధూనియా, ోలహా, కుంజూ, .పడాన్‌, సైయిర్‌, షేక్‌, అనేవి 
దానిలో ఉన్నవి. ఎన్‌ధోవెన్‌ (Enthoven) అనే చరిత్రకారుడు, గుజరాతును గురించి 
వాస్తూ, మోమ్నాకుంబీలు, మోలేనలాములు అనేకులాలవారు, మత విషయంలో ఇస్థామునూ 
సాంఘిక వ్యవస్థా విషయంలో హిందువులనూ అనుసరిస్తారని తెలిపినాడు. సింధు 
(ప్రాంతాన్నిగురించి ఆయన “తా ర్తింక దృష్ట్యా ము సల్‌మానులై ఉన్న ఉపజాతులు వ 
సమానములే ; వారిలో వారు స్వేచ్చగా వివాహసంబంధాలు జరుపుకోవచ్చు. కాని, కారా ర్యా 
చరణంలో వివిధ ధవర్గాలకుగల సాంఘిక స్టానానికి (ప్రాధాన్యముంది. వివాహసంబంధాలు ఒక 
వర్గంలో వారికి మా[తమేగాని, లేక, సంఘంలో సమాః నస్థాయిగల ఇతర వర్గాలకుగా గి, పరి 
మితమై ఉన్నదో. అని వివరించినాడు. 

హిందూకుల వ్యవన్థయొక్క. లక్షణాన్ని ముగి స్పిములలో ఉన్నవని, రిచర్డ్‌ బర్న్‌ 
(Richard burn) తెలిపియున్నాడు. నశాతీయ వపు వృ త్తికౌశలయు, సంఘంలో 
అగగ్థానానికి సంబంధించిన నియమాలు, సాంఘిక నిర్బ్చంధాలు,- యిుదవైనవి ఈ లక్ష 
ణాలు. జనాధాపరిగణన సందర్భాల్లో, వ్యక్తులు తమంతటతాము కులాన్ని చెప్పితేనే గు రిం 


అంటీ 


చవలసిందని ఇండియా పభుత్యం ఉత్తర్వు జారీచేసింది. ఇది సరికాదని, జె. హెచ్‌, హట్టన్‌ 
(J. H. Hutton) అభ్మిపాయపడినాడు. “మూల, కులవ్యవస్థ నుంచి సిద్ధించినట్టి కార్యా 
త్మకములు, సాంఘికములు ఐన, లక్షణాలను సుస్పష్టంగా ప్రదర్శిస్తున్న ముసిముపరాల 
ళ్లు గాత ౧ ౧ 
విషయంలో మాతమే కులాన్ని లెక్కలపట్టిలో గుర్తించినారు. హిందూకులాలనుంచి ఏర్పడిన. 
ముస్టిమువర్గాల విషయంలో, అంతర్వర్లీయ వివాహాలను వరిమితంచేసే వప త్తి కూడా 
ఉన్నది.” అనికూడా అతడు 'వాసిఉన్నాడు. 


1981 నుంచి, జనా భాలెకలన్నిటిలో నూ, ముస్లిముకులాల పట్టికలు అనేక ములు 


ఢ9 భారగ స్వాతం] తోద నమ చర్మిగ [మొరటి 


చేరిఉన్నవి. పద్ధెనిమిదోళ తాబ్దంలో, ఇండియానివానులై న ముస్టిములు, హిందూనమాజము 
వంటి వ్యవస్థను, అనుసరిస్తూ ఉండిరని, నిస్సందేహంగా చెప్పవచ్చు. కాని, ఆధారభూతమైన 
విషయా ల్టోమ్మాతము ఒర్క వేదముఉన్నది. హిందువుల కులవ్యవస్థయొక్క_ ఆచరణ 
విధానం, పమితస్మృతి [గంథాలలోని నిబంధనలనుంచి ఎంతగా అవసరణ మార్గంలో పోయి 
ఉన్నప్పటికీ, సారాంశంలో వాటి ఆలంబనాన్ని మాతం కోల్పోలేదు. పవితముశై న ఆ 
లరూ, కార్యరూవ అచరణలకూ. ఆధారవిషయాల్లో వ్యత్యాసములేదు, 

ముస్టిముల విషయము దీనికి వ్యతిరేక మైనది. ఇస్తాము మతసిద్ధాంతాలకు [ప్రత్యక్షంగా 
విరుద్ధమైనది కులవ్యవస్థ. మతదృష్ట్యా కులం అనేది ఇస్టామేతరమైనది.ఆత్మ సాక్షికి ఉద్బోధ 
కలిగినప్పుడు, నిష్టావిశ్వాసములుగల వ్యక్తి, కులవ్యవస్థను ఖండించకతప్పదు. కాని, వర్దిని 
మిదో శతాబ్దంలో, ఈ పరిజ్ఞానం స్వప్నంలో కూడా కలుగలేదు. 

ముస్టిము జనజాతి వ్యవస్థ, హిందువులకంటె ముస్టిములకే ఎక్కువ శ్రేళకరంగా 
సిద్ధించింది. పఠాన్‌, బెలూచ్‌ జనజాతులూ, అసంఖ్యాకములైన వారి శాఖలూ వంశాలూః 
సింధునదికి ఇరువైపులాగల పశ్చిమ [ప్రాంతంలో గుమిగూడి ఉండిరి. హిందూ జనజాతుల 
వారు ఇస్లాము మతంలో చేరిన తర్వాత కూడా, తమ సామాజిక వ్యవస్థనూ, . ప్రత్యేకతనూ 
నిలుపుకొని ఉండిరి. ముస్టిము మతంలోని రనవ్యుతులు, జాటులు, గుజార్డు ఇట్టివారు. 
నైయీదులు అరబ్బీవంశము వారమని చెప్పుకొంటారు. తాము మధ్య వషియా జన జాతి 
వంశము వారని మొఘలుల విశ్వాసము. పద హైదోళశతాబ్దపు లోడివంశము వారి పరిపాలన 
కాలంలో, ఆఫనులనేకులు ఇండియాలో స్థిరపడిపోయిరి. మొఘలులను వడ్మతోయడానికి 
పూనుకొని, చాలవరకు సఫలులైన *సూర్‌ "లూ, పద్ధెనిమిదో శతాబ్దంలో ఎక్కువ (పాముఖ్యా 
నికి వచ్చిన, రోహిల్లాలూ, ఆఫ్గనులలో ప్రసిద్ధులు. ఢిల్లీకి నైరుతి దిక్కులో నివసించే 
'మియాలు (M౭605) [పాచీనమూ, దుర్ణ్వమ్యమూ ఐన, జనజాతికి చెందినవారు. 

ముస్టిములలో నైయీదులు విశిష్ట గౌరవార్లులని, మాననీయులని, వారికి (వత్యేకత 
ఏర్పడింది. సైయిదుకు నొప్పి కలిగించడము, తిట్టడము కూడా పాపంగా పరిగణింపబడేది. 
“ఉన్నత స్థానీయులై నవారు సైయిదులు. వారిని హృదయ పూర్వకంగా అభిమానించడం, 
మన మత ధర్మం. అంతేకాదు. ఆత్మవిజ్ఞానముయొక్క_ సారాంశమే వారిని (పేమించడం, 
వీరిని ద్వేషించడం, నరకాగ్నిలో వడిపోవడానికి హేతువౌతుంది ; భగవంతుని కోపానికి 
కూడా పాృాతులమౌతాము.” అని జొరంగడేబు యొక్క. నిశ్చిత విశ్వాసం. 

మొగలులు, పఠానులు సైనిక వర్గాలకు చెందినవారు. పరిపాలకులు మొగలులు అధి 
మాన పాతులు. సైన్యానికీ, శివిల్‌ వ్యవహారాలకూ సంబంధించిన బాధ్యతలను వరిపాలకులు, 
వారికి అప్పగించిరి. సామాజ్యంపట్ట భ క్రివిశ్వాసాలులేనివారు పఠానులని. వారిని నందే 
హిస్తూఉండిరి. పఠానులు సాధారణంగా, క్షోభ కలిగిస్తూ అధికారాన్ని ధిక్కరిస్తూ 
ఉండినారు. 

ఇస్టాములో (ప్రవేశించిన పైవర్గాల హిందువులను, నౌ-ముస్టిములని వ్యవహరించేవారు. 
అట్టివర్గానికి షేక్‌ అనేపేరు సిద్ధించింది. వీరు, తమ పూర్వపువర్గ విభాగాన్ని, కులనామాన్ని + 
ఉపజీవికను, ఆచారాన్ని విడువక అంటి పెట్టుకొని ఉండిరి. నౌ_ముస్టిములై నా, లేక, పూర్వం 
వలస వచ్చిన ముస్టిముల సంతతివార్థెనా కూడా ఇండియాలో జనించిన ముస్టిములకు గొవ్ప 


(8 
గౌరవంలదు. తొము ఉన్నతులమని గర్విస్తున్న విదేశ ముస్పిములను, చక్రవర్తులు ఆదరించి, 
బహుమతులను, గౌరవలాంఛనాలను (వసాదించేవారు. మొగలులు (పదర్శిస్తున్న ఈ శ్రేష్టత్వ 
భావాన్ని గమనించిన రో, వ్రైయర్‌లు (Roe and Fryer) ఆశ్చర్యచకితులై, దానిని 
గుర్తించి పెట్టినారు. “తాము శ్వేతశాతివారమని మొగలులు గర్వించి, నలుపువారైన 
ఇండియనులను తిరస్కారభావంతో చూచినారు.” ఇది, వారు !వాసిఉంచినది. 
హిందువులవలెనే, ముస్టిములు కూడా రెండు సమాజవర్గాలను గుర్తించినారు. ఉన్నత 
వర్గాలకు చెంది, రాజ్యవ్యవహారాలలో పాల్గొనడానికి ఉత్కాంక్ష చూపుతున్న వారిని కులీను 
లని- షెరిఫ్‌ - వృువహరించిరి. సాధారణంగా, హిందువుల తక్కువకులాలనుంచి మతాంతరీ 


లి 
కరణం పొందిన ఇతరులను రాధిల్‌-హీనులు, అని వ్యవహరించేవారు. 


సంవ టి) పచేనిమీదో శశాఎంలోని సామావీక వనన 
Ww (టు 


ఈ విధంగా [పాంఠతియ, జనజారీయ, డాొతీయ శా ఖీయములై న కులభేదాలతో, 
ముస్తిము సమాజం, జర్లెడవంటి రూవాన్ని పొందింది. టురానీలు, ఇరాసీలకు (ప్రతిక కులు. 
మొగలులు ఆఫసులను తొలగించి, ఢిల్లీ సామాజ్యాన్ని ఆక్రమించినందు వల్ల, ఆఫ్గనులకు 
వీరిపెద్వేషము. ఇరాన్‌ నుంచి ఆక్సస్‌ అవతలి దేశాలనుంచి వచ్చిన విలాయితీలు (ఏిదేశీయులు 
(పదర్శించే అహంభావాన్నీ, దుర్గర్వాన్నీ, హిందూస్థానీ ముస్టిములు సహించేవారురారు, 
“ముదటి ముగ్గురు ఖలీపాలు ముస్టీములకు న్యాయబద్ధ్దమెన నాయకులని” ఖుల్ఫా-ఇ-రషిదీన్‌ 
విశ్వసించే సున్నీశాఖవారిని, షియాశాఖవారు, దూషించేవారు. షియాలు సంపదాయ బాహి 
రులు (రఫీజీలు) అని సున్నీలు భావించేవారు. 

ఉపజీవికలరు సంబంధించిన కులాలుకూడా, అనేకములు ముస్టిములలో ఉండినవి, 
సాలెవాండ్లు (జూలహాల్సు, కసొయివాండ్డు (కసాబ్‌లు), నీళ్ళుతెచ్చేవారు (భి స్తీలు), పీధు 
లూడ్చేవాళ్ళు (లాల్‌ బేగీలు) మొదలై నవి ఈ కులాలు, ' 

సమాజాన్ని సీరికలుగా చేసివేసే (పవృత్తులు, రాజకీయవ్యవహారాల్లో, అల్పజన 
ఏకస్వామ్య |ప యోజనాలు. హిందుపులలో వలెనే ముస్టిములలో కూడా _వ్యా ప్రిచెంది ఉండి 
నవ. కులము, జాతి, అనేవి ఇండియా సాంఘిక జీవితానికి మూలాధారాలుగా_ ఏర్పడినవి, 
మానవుల వర్గజీవితానికి జాంధవ్య మొక్క పేకాక, ఇతర అంశాలు కూడా ఆధారములైనవి. 
వీటిలో, _వధానమైనది భూభాగం. [ప్రాదేశిక నంసర్గము, అనగా పరిసర్మప్రదేశము,- దీని 
చూలత త్వం. మానవుని [పప్రాథమక అవసరాలు కొన్ని శేత్రంనుంచి లభిస్తాయి. వషేత్రాన్ని 
స్వపయోజనం కొరకు ఉపయోగించుకోవడంలో మానవులకు పరస్పర సంబంధాలు ఏర్పడ 
తాయి. ఈ సంబంధాలే, పర్గజీవతానికి ఉవాధులు, 

కులము, జాతి, అనేవి నైైసర్లిక న్వభావాన్నిబట్టి, ఏర్పడినవేకాని, ప్రదేశానికి 


సంబంధించినటివకావు. కాసి, ఇండియాలో వాటి నానాత్వము, నికటమైన స్వయం వ౦పొాలన 


లు తు సుతా ? 


వ / వ ee శ స 
ఆంతరసుసంబదత, అణ అంశాలు నట్రుక్యసవాజ రచనప అడ్డుతగిలినవ. కాబటి, 
టు gs ఓ 


సుసంయోటబితబుసన హిందూ సమాజము అన భావ చెతస్యం, దశంలో ఉత్ప త్తికాలదు. ఓ 

స్తూ ఒకే భాషను వ్యవహరిస్టున్నవారు కూడా, భావబద్ధమైన దే? 
పడలేదు. బెంగాలీ, పంశాబీ, ఆంధ, తమిళ, గుజరాతీ జాతీయత అనేది 
ఎప్పుడూ సృష్షికిరారేదు, మహారాష్ట్రల భావో దేకం దీనికి అవవాదంగా . కనృడవచ్చు. 


కాని, వా సవకంగా ఆది ఆటిదికాదు. | బాహణ పీష్వాల పరిపాలనలో, సంవదాయ బదతకు 
స టే ఓ “డ్ర ప్‌ (0 


Gé భారత స్వాతం[త్యోగ్యమ చరిత [మొవటీ 


(Orthodoxy) మళ్ళీ ప్రాధాన్యం ఏర్పడింది. విష్టవాత్మకములై న నాంఘక శర్తులు 
సాధించియుండిన స్వల్పమ్మాత ఐకమత్యాన్ని కూడా, ఈ సాంప్రదాయం నశింవజపసింది. 
జాతీయతలో ధనాత్మక, రుణాత్మక అంళాలు రెండూ ఉన్నాయి. కొన్ని సమాన 
బకణాలుకల (ప్రజలను, అది తనలో చేర్చుకొంటుంది ; తక్కిన వారి నందరినీ బహిష్క 
రిస్తుంది. జొతీయములూ, నై తికములూ, ఐన నంబంధాలతో ఐక్యంపొంది, మహారాష్ట్రల 


వ్య క్రిత్వాన్నీ, (్రేయన్సునూ, స్వాతంత్యాన్నీ రత్నించేవారు ప్రత్యేకంగా మహరాష్ట్ర (ప్రజలు 


అనేభావం, శివాజీ స్టాపించినాడు. కాని అతని ఉత్తరాధికారులకు సంక్రమించిన రాజకీయ 


వ్యవస్థలో, ఈ థావాసికి ప్రాధాన్యం కలుగలదు. 

ఉవబీవికల ఆధారంపైకాని, రులశాఖల ఆధారంపెకాని, విశాలమురైన సాంఘీక 
Pea pe af ళ్‌ రొ జ Wnt “ చలన ఒం లాం ఆధ 
వర్గాలూ, బి ంధవ్యాలూ అభివృద్ది చెందడానికి కూడా. రులవ్యపస్థ ఒప్పుక్‌ లదు. (దాహ్మ 


బులుకొని, క్షతియులుకాని, ఇతర రులాలుకాని, సమ్మగ భారతము ఆధారంగాకాని, కేక 
(వాంతాలు ఆధారంగాకాని, ఒక సమైక్యరాజ్యాన్ని ఏర్పరచడానికి సహకరించతదు. వ్యవ 


సాయము, వర్తకము పర్మిశ్రమలు, అనెవికూడా, సదృశమురైన ఉపజీవికల సమాఖ్య విష 

యంలో కూడా నహకరించలదు. వివిధ ప్రదేశాలలో నివసించే వై ష్టపులకు, శైవులకు, కార్తు 

క ప 

లక్కు ఇటిశాఖల ఇతర్యవదెశాలలో కూడా ఉన్నవన పరిజ్ఞానం లకపోయి 
ww 


కబీర్‌, చెతన్య, రామ్‌దాస్‌, మరిఇతరులు, (ప్రారంభించిన ఉద్యమాలు సమైక్య సామాజిక 
దృక్పథంతో ఏర్పడినప్పటికీ, (ప్రత్యేకమైనవిగా నిలిచివోయినవి. 
పళంగా కలిసి ప్రయత్నించడానికి, జనజాతులు కూడా, ఆన క్రి చూపలేదు. సింధ్‌, 


ది. నాన 


వంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్రర్మవదేశ్‌, [పాంతాల జాటువర్గాలు, తమ వ్యవహారాలను తామే 
(ప్రత్యేకంగా చూచుకొంటూవచ్చిరి, పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్మ్నపదేశ్‌ , మధ్యభారతంలోని 
రనప్పుతులు కూడా ఈ పద్ధతినే అనుసరించిరి. అభివృద్దిచెందిన జనజాతులకు సంయోజనం 
కలుగందు. ఆఫ్రనులు, వఠానులు, బలూచీలు, రోహిల్తాలు, ఇతరులు, ఒకే మతానుయాయు 
ల నప్పటికీ, సర్వసమానముతైన రాజకీయలక్యాలుకాని సమానమైన వ్యవస్థకాని, వారికి 
లెక పోయింది, 

ఈ విధంగా _పిందువులుకాని, ముసిములుకాని సమ్మగమైన ఏకైక సమాజంగా 
ఏర్పడలేదు. తపు మతవిభేదాలకు అతీతులై, ఏక్రైకమైన (ప్రాదేశిక సమాజాన్ని నిర్మించుకో 
డాసికి, అప్పటి పరిస్థితులలో, సాధ్యంకారదు. బహువిషయాలకు వర్తించే కులనామాలు, 


నానాత్వాన్ని సూచిస్తూవచ్చినవి, అత్యావళ్యక మైన, ఆంగిక ఐక్యం పీటికిలేదు. 


VIL. గ్రామము 


భిన్నకులాల మొత్తము, సమాజము, రాజకీయ-ఆర్జక సంబంధమైన విషయంలో ఆద, 
ఆర్థిక, (పాడక భాగములైన గ్రామాల సముదాయము. ఆంగ్లదేశపు జాగీరులకు ప్రొన్సు 
దెళపు జాగీర్తక్కు మధ్యయుగాల యూరోపులో ఏవిధమైన స్థానము ఉండిందో, అదే విధమైన 
స్థానం ఇండియాలోని గ్రామాలకు ఏర్పడి ఉండింది, పద్ధెనిమిడో శతాబ్దాంతంవరకూ 


% 2? 
౧ 
s 
A 1 
శే 
ర గ్రే 
9} ద 
“30 
సి 
34 
న 
62. 
Bb e 
fo 
#4 
bh a3 
ఇ 0 
3g 1! 
రి 
ళల 
షర 
న 
చ్‌ 1] 
Va yf 
hae 
4 72 
«9 9 
గ H he 
a 
కో 
233 éc 
ళ్‌ te 
fb & 
hb 
43 hb 
32 
స్‌ £3 


అనే 
Verio 


ఆవరింపబ 


న 
సం. 


దొర 
ంనలు ఏర+*ది 


జ 


(౧ 


జ్యా 


ంచియుండిన యుదాలు 
యూరోపులోని గామ 


వరాడియుండడం 


త 


అనే జీవ 
ఇందియాలో 


wand) 


వదు ము 
e 

Ea 

Nw 


వచ్చి 


రాశమ 
అం 


డా 


టె 


యు 


జ 


3 a3 స్ర్తి 3 7 


ww, A 3 

a | 
3 + 

bs నే 


రి 


రూ 


oo) 


ఆధారమూలము ఆనే వాదానికి, 


నాలుగా 
ఏ 


క 
ని 
జ్‌ 
ను 


he ve 15 Dd 


91 ౧3 జి he) కో 


ఖు 


జ ఎం HD 


డియాలోని గాః 


౨చినవి. 


తా 


ఢా 
% 


9ంకా 


స్థ 
మా 
మేలేదు. ఇ 


జ 
న్‌ 


కా 
నాని 
ab 
Dy 
అవకాశ 


తెగా ఉండిన వారుకాదు.” 
సరీ 
oo 


న్‌. 
3o 
3 4 
¥ f> 
[గ 3 
౧ 
ప 
“- 
శి 
నో 
న్‌ స 
a, 6 
క్ర 
ప ళ్‌ 
క 2 
a ఫా 
ఏ 5 
ఇ 
8 2 
Gf 
నె ఈ 
వం? 3 
b=) 
ఫ్ర 
టె i 
బక 
ha 


టను 


అ 
టిం 


త 


ఆ 
© 


ద 


fii 


త 


ర్వ 
ఇచ్చి 


ఈ 
fue 


న్ని 


లా 


సంసార 
టో 
ఆశయా 


తో కర్మకారులు,- ఈవిధంగా (గ్రామంలోని 


cw రు. వంటలోని భాగ 


5 

గ 

నరం 
గర 
౧ 


bye ae 
x3 | 
3 
ah 
/ 
ఆ ఆ 
A 
త ఛై 
fa 
EY 
1 A 
గా 
యి ణ్‌ 
wef 
సం గ్రే 
$ 
fa 
ba 
స స్స్‌ 
గ్‌ 
Pp 
426 లే 
4 
xv 
3 
ఇ న 
a 
ర్‌ 
2 శె 
నా 
ire 
pane 
v3 - 
న్‌ 
శ 
రె 
3 


తాలు, పండుగలు 
టిని నిర్వహిం 


Pre 


“|e 
ఉండిరి, ఐనా, వా 


ఉపవదాన 


68 భారత స్వాత ం్యత్యోద్యమ చరిత్ర "వాటి 


సవా వాలలోగు, వండుగలలోను, రెండుమతాలవారూ చేరిపోయేవారు 


సార్వజనీనములై న ఉత*వ 
ఒక మతసులకు మాతమే (వత్యేకములైన వండుగలలో కూడా, రెండు మతాలవాకూ 


ఆకాలపు పరిస్థితులలో, (గామజీవిత వ్యవస్థ ఒక ఆంతరసమన్యయం సిడ్డించి, 
అందరికీ స్థిరతగు, భ[దతను, చేహర్చడ మేకాక క్త ఆయావ్యక రుల స్థానానికి తగిన క కర్తవ్యాల ఎన్ను 
ఏర్పరచింది. కాని, సామాజిక పరిస్థితులను పూర్తిగా స్తంధిభూత మొనర్చిందికాడా 
సమాజాన్ని గ్రరీకారణంచేసే విధానాన్ని చిరస్థాయిగాచేస్తూ వచ్చింది. వ్యక్తి జన్మించిన 
వర్గముయొక్క. స్థాన పతిష్టలక, అతనిజీవితాన్ని బంధించి చేసినారు. తన పకి 
మార్చుకొ ని దాగువడే అవకాశం ఆతనికి లేకుండాపో యింది. [గామ సమాజమంతా, అన్యేన 


© 


? 


సంబంధం లేనట్టి వేర్వేరు అరలుగా విభ క్రమైహోయింది. అల్బ్పసంఖ్యాకమైన ఒక చిన్న 
వర్గానికి మ్యాతమే విశేషాధికారము, గౌరవము, సుఖజీవితము స్థిరమయింది. రక్తాన్ని వీళ్ళి 
వేసే నిరంతర శ్రమతో, దయాదాక్షిణ్యహన్య మైన దార్మిద్యంతో, అన్యాయమైన అవమానంతో 
కూడిన దుర్భర జీవితం, అధిక జనానీకము యొక్క గతిగా ఏర్పడింది. 


౪711. గామవ్మవస్థ = పట్టణవృవస్థ 

ఆర్థికయం। తానికి, (గామం, నాభివంటిడి. సేద్యము, క వర్తకము- అన్ని 
దానిచుట్టూ తిరుగుతుండేవి. ఈ విషయంలో, ఇండియాకూ మధ్యయుగాల యూరోపుహా 
భేదసున్నృది, యూరోపులోని అర్థికజీఏతం, రెండుగా విభ క్రమయింది. వ్యవసాయ ను 
(గ్రామానికీ, వర్తకపర్శిశమలు పట్ట ణోనికీ సంబంధించే విధంగా, వర్గీకరణం జరిగింది. ఇండి 
యాలో గొప్పనగరాలు ఉండినవి. కాని అవి కేవలం పరుఐపై ఆధారపడిన పరోపజివులు, 
(Parasites). రాజకీయాధికారానికి కొన్ని పట్టణాలు రాజధానులు; కొన్ని మత కేం దాణు 
కొన్ని నదీసంగమస్థానా నాలు, లేక, రహదారుల సం ంగమన్ధి నాలు. స్వతంతములైన పరిశ్రమల 
పైనా, వర్తకంపెనా- ఆధారపడి, జనాభానూ సంపదనూ, అభివృద్ధిచేసుకొన్న పట్టణాలు 
అత్యల్పం, పరిపాలకుల తాత్సారంవల్ల, పట్ట లు నశించివోతున్నవని జెర్నియర్‌ (Bernier) 
గుర్తించినాడు. పరిపాలకులు ఎల్లకాలమూ. ఢిర్టిలి ఆగాలోనో ఉంటూ ఉండడంవల్ల, 


లాహోర్‌ పట్టణము శిథిలావస్థకు న్‌ ఇందు దాహరణం. ఢిల్లీ ఆగాలు నైన షా నా 


85 


కావడంవల్డ, వాటి'పె తష అధికజనం, 


ఇ 


గుర్తించినా డు, వా నవాగికి ఢిల్లీనివాసులు, చకవ 


అజ్‌ 


4 

పట్టణాల కక్‌ 'పెంచిందని, ఆతడు 
ర్తి సైన్యలోని ఒకభాగం. అత్యల్పమైన 
అచ్చటిప ర్యశ్రనులు, ఆధిపత్యంలో ఉన్న రాజకీయనాయకులు, సంపన్నకులీనులు, వార 
ఆశితజనము, అనే ఆల్పసంభ్యాకుల ఆవశ్యకవస్తువులను తయారుచేయడానికి మాతమే 
ఏర్పడినవి, గృహపరికరాల నిర్మాణానికి సంబంధించిన నిరంతర శబ్దంతో కాని, ఉ త్రేజిత త్రమన 
వార్తాషతిక లతోకాని, బజార్లలో వ్యాపారనిమగ్నుతై ఉన్న వర్తకుల సందడితోకాని, ఆనాటి 


నగరాలు సజీదములై. ఉండలేదు. తమ స్వేచా స్వాతం; త్యాలతో జోక్యం కలుగజేనుకో 


అలుక, జీ రాస అ ౬ న 
డానికి సాహసించిన |పభువును, లేక, బిషప్పును, ముఖాముఖిగా ఎదిరించి, ధిక కురించ చగల 
ఇ! వాటి 
పౌరసంఘాలు, ఇండియానగరాలళో లే 


సప ట్‌] పగ్జెనిమిదో శతాబంలోని సానూడిరవ్యవ స్థ 67 
ఆఅచేకాలపు ఇం ంగ్దాండులోని గ్రామానికీ సాద్యుంలచడు. “ఇంగ్లండులో ప్యణాంకు వైట నివ 
సించే జనా డాభాలోని అధిక నగలని కేవలం వ్యవసాయంపై ఆధారపక్షినవారు కారు; పూ ర్తిగాకాని, 


A 


లక, కొంతధాగంకాని, పారి శామిక వ్యాసంగముపై ఆధారపడినవారు”. 


ఇండియా [గామంలో, వ్య గవసాయమే అన్ని టికీ ప్రధానమైనది. _పాథఠమికంగా తమ 
తము ఉపజీవికలను అంటిపెట్టు నిఉన్న ఇతర కాక కూడా వ్యవసాయా న్ని నహా 


ELE  వ్యాసంగంగా ఆవలందిస్తూ ఉండిరి, 


౪111. నమాజ జీవిత శకేందంగా, గామం 
సమాజ కార్యకలాపానికి అంతటికీ ఇండియా (గ్రామం, కూడలిస్థానం. (వతి 
వ్యక్తికి ఒక గృహం ఏర్పడిఉండేది. అతని నివాసానికీ, వివాహానికీ, సంతానా న అన్నిటికీ, 
అడే అతని స్థానం, అతడు పూజించే (గ్రామదేవతలు, కులదేవతలు, వాటి ఆలయాలు, అన్నీ 
Ww మంలోనే ఏర్పడినవి. ఉపజీవికకు సంబంధించిన కార్యకలాపాలన్నిటికీ గ్రామమే రంగ 
స్థలం. న aa అవనరములైన ఆహారధాన్యాలు పండించుకోడానికీ, వస్తాాలను 
తయా కలే? సుకోడానికీ, ఇల్లు కట్టుకోడానిరీ, ఆవళ్యరమైన భూమిని, (గ్రామం అతనికి సిద్ధింప 

ఎంది. ఆతని సాంస్కృతిక, న్‌ జీవితానికి కూడా (గామమే శకేందం. 

sau we ce దేశంగా, గ్రామంలోని ఇండ్హు నిర్మింపబడినవి. 
(హైంతాని క్‌ (హెంతానికీ, ది ది మై ఉన్న వాతావరణ పరిస్థితులనుబట్టి, ఇండ్ల నిర్మాణం 
నిళ్చితమయ్యేది, ఈభేధం, sn ఇంటికప్పురు సంబంధించినట్టిది. పూరిగడ్డితొనో, 
పెయలతోనో , ఏటవాలుగా ఏర్పడిన వైకప్పు; లేక కర న్తంభాలపై క రదూలాలతో 
కీర్హతోవేసిన చప్పటము, అనేవి సాధారణమైనవి. మట్టిగోడలు, ధమ్మనసుచేసిన మట్టినేలలూ 
సార్హుతికమైనవి, నివసించే వారిహో *దానుబట్టి [గామంలోని ఇంద్హు పలువిధాలుగా న ర్మితము 
లైనవి, ధనవంతులైన కామందులు, ఉన్నత వర్గాలవా రు, కర్షకులు, చేతి పరిశమకారులు, 
ఉపజీవికలను అనుసరించేవారు,-అశే విధంగా గామవాసుజు వర్గమురై ఉండిరి. 
జమీందారు ఇ తప్ప, తక్కినవారి ఇండ్లన్నీ, వంకరగా పోయే సన్నని సందుల్లో, దిక్కు. 
కటిగా, చెలది దిల్రిగా ఏర్చడిఉండినవి. మనుష్కులూ పశువులూ కూడా, సన్నిహితంగా నివ 
సించడం, నః ధారణమైన విషయం. ఆరోగ్య పరిస్థితులకు ఏమా తమూ లక్ష్యము 


(శమిక వర్గము, లేక, కార్మికకులాలు, ఉన్నత కులాలు, అధికారులు, అనే వరాలతో 
సాధారణంగా (గామ జనాభా ఏర్పడింది. కర్షకులు, [శమిక వర్గంలోని వారు. విశుద్ధములై న 
1 చా 
ష్‌ రా a గె 
ఉపజవెకలను ఆవలంబించినవారు, కులబాహ్మ్యులు అని, (శమికవర్గంలో రండు భాగాలు 
U 


a 
ద్ని 
ఎరాడక్తినవి. | దాహుణ, క్షయ, చైశ్ళులు, ఉన్న కులాలడారు. భూమి కామందులు 


వారు మొదలైనవి వైశ్యుల వరులు. ఇదే 
ంగా, గ్రామంలోని ముస్టిములు కూడా, షరీఫ్‌ అనే ఉన్నత వర్గానికిగాని, కేక, రాధిల్‌ 
ఉండిరి. షరీష్టలు, హిందువుల ఉన్న త వర్గాల వా 
ఆర. జజ 
ములు రాధిలులు. 
అగ, 
ఊరి 


ణంలో ఉన (గామా 
రం. 


స! 
వ 
© 
లో 
౮5 
(6 
రగ 
© 
ప 
© 
© 
Pe 
తె 


క సంస్కృతి విషయానికీ సంబంధించిన 
వస్థయొక్క ఆ ంతరవ్యవహో రాల గిర్షహణలకూడా నిహితమైఉంది. సహభోజనము, వివా 
హాము, కులస్టుల పరస్పరసంబంధము, మొదరైన సమస్య సన్ని ఈ ఆంతరవ్యవ హారాలలో 
నవే, కులాంతరవివాహాలు, వినోద ప్రదర్శనలు, జ్యాయామ పరల, సార్యజనికములై న 
ఉత్సవాల గిర్యహణము, సంస్కార నిర్వహణము, విద్య, అన విషయాలన్నీ దీని వా; ప్తీ 
తలోగివే.ఈ కృత్యాలను సక్రమంగా నిర్వహించడానికై వరు డినసం్థ, కులపంచాయితీ. 
2, ఆర్థిక బివయాలు = 

(a) వ్యవసాయం : ఆర్థిక నిర్వహణాగికి సంబంధించినంతవరకూ, స్వయంహోషక 
సమర్థమైన హు (Uni), [గామం. ముఖ్యమైన తలం కార్యకలాపం, వ్యవనె వసాయం. 
కళలూ, చేతిపనులూ వ్యవసాయా హానికి అధీనములై న సహాయక కార్యాలు. వివిధమురైన వంట 
లను పండించడానికి, పండిన పదార్థాల వినియోగానికి  బట్వాడారూ తగిన ఏర్పాట్లు 
గావించడానికీ, వ్యాపారము, బ్యాంకింగు విధానము, మొదలైనవి, తోడ్ప డినవి. (గామీణ 
జీవణ్యప్రమాణాలు చాల తగ్గు స్థితిలో ఉండినవి, గామ ఆర్థికవ్యవస్థ, జీవన నిర్వహణతలాన్ని 


థి 
(Subsitance level) దాటి, పైకిపోలేదు. (గాముముయొక్కా. అపసరాలగుమించి ఏచైనా 
మీగిలినట్టబితే, భూస్వాములూ, మధ్యవర్తులా, _పభుత్వమూ, మొదలై. నవారు రైతుల 
గొంతునులిమి, లాక్కొ_నిపోయేవారు. కనుక వ్యపసాయవిధానాన్ని బాగుపరచడానికి, అప 


సరమైన |[దష్యం కఠరవయింది. 
పెట్టుబడి విధానానికీ యాంతికపద్ధతికీ, పూర్వముఉన్న _గామవ్యవన్థ శతాజ్ఞాలుగౌ 
సహ సాద్దాలుగా, మార్చుచెందక, అనే నడుస్తూవచ్చింది. గుంపుగా న. 
ఇండ్లతోకూడిన, జమీనులమొ త్తమే (గామముయొక్కు నై సర్గికస్వరూపము. దానిలో నివాస 
మున్న పర్గ్ణాల వారందరికీ ఏదోవిధంగా పరస్పరసంబంధమూ | సామాన్య (ప్రవ క్తికి సంబ? 
థించిన సాధనమూ ఏర్పడి ఉండినది, 
గ్రామ నికి చెందిన క్షేత్రంలో కొంత భాగము వ్యవసాయ యోగ్యమైనది; కొంత 
1 గం బంజ[ భూమి వ్యవసాయ ేేతం జమీనులుగా విభ క్రమె, భిన్న వ్యక్తుల సాగుబడిలో 
డేది. య లోపులోని |గామాలలోని జమీనులకు ఊండి నట్టి కంచెలు, లేక, గట్టులు, 
ఇక్కడి డి జమీకులకులేవు. నీటి కాలువలు, విస్ప ృష్ట్షంగా లేని జతర గుర్తులు, పొలాలను నేను 
పరచేషి, ప్రతికర్ణకుని పొలాలూ వేరుపడి ఉండినవి; వీటి ఏ స్తీర్ణం కూడా సమానమైనదికాచు. 
పంజాబు ప్రాంతంలోని బాద్‌షాపూర్‌ పరగణాకు సంబంధించిన 16%0-91 నాటీ, 


క ర. లా టీ 3 ee] > 2 
సంపుట్‌ పగెనిమివొ కతాపలోని సామావి వవ }3 
0a, J స్‌ పె యు సథ ఫ్‌! 
అయం ద న. జు జ నేరక. అ శ ల ళు heazé€ 
నిజియా లెక్కలు, ఈ విషయాని వ్య క్షంచిస్తున్నఎ. పరగణాలొని జననంఖ్య ౨లిలి. ఎరిల 
౮ ఖీ — అటి జి టా 0 ఇ 
శి20 మంది దర్శిదులూ, అళక్తులు కావడంవల్ల, జిజియాపన్ను వీరిపై వేయలేదు. తక్కిన 
ప. 
జ ” a ఇ ళ్‌ ప క స తట 
శిర మంచి కట్టిన మొతం నంవతారానికి 2950 హపాయలు. వీరిలో, మొదడి తరగతికి 
చెందన, 19 మందిక స్థన మొత్తం 1100 రూపాయలు, మధ్యతరగతికి చెందిన 115 మంది 
చేరికట్టిన మొత్తం, రూ. ౧04-4-0. సంఘంలోని అథమ వర్గానికి చెందిన తక్కిన 809 
ర హ్‌ 
మండి కలిసికటిన మొత్తం, రూ 019-1౨-0. 


ow 
డానికీ, కమ్టెలు కొట్టుకోడానికీ, వనికివచ్చేచి. ఈ రెండు ఏధమురైన ఛభూములేకాక, ఇండ్లు 
కట్టుకోడానికీ, చెరువులకూ, భావులకూ, న్మశానాలరూ, తోటలకూ, పువుల వొట్టి, 
సమాజ కార్యక మాలకూ, కొంత భూమి ఉపయోగించెది. 
భూమిని వ్యవసాయంచేసిపండించే (ప్రధాన కార్యభారం, కర్షకుల పైపడింది, (వళ 


4 Wf 


వ్యవసాయదారూ తన కుటుంబంతోనూ, ఆఎరులతోనూ, సహా తన అధీనంలో ఉన్న 

పాచీనమైన నాగలితో పొలాన్నిదున్ని, తనకు లభ్యమైన నది, 

వైన వనరులనుంచి నీటిని పొలంపై పారించి, పొలంతోని 

కలుపుకీసి, పతులు, మ-గాలు, చీడ, మొదలైన వాటినుంచి పైరును రక్షించి, మార్పిడి కళ్ళలో 
= 


(అ 
ధాన్యంకీసి, పాతర్లలో నిలువచే సేవాడు. ఈ వృవసాయకార్యా చరణంలో, రైతుకు ఇబ్బందులు 
ఎక్కువ. అతని పరికరాలు ఆతి పాదీస కాలపువి; పైరుకు అవనరమైనంత ఎరువు లధ్య 
మయ్యదికా మ సారపంత మైన విత్తనాన్ని ఏరుకోవడంలేదు; మందంగా నడిచే ఎద్దులపల్ల 
లభించే భదనళ క్రి, అతి దుర్చులమైనది; సీటి పారుదల సౌకర్యాలు పరిమతమైనఏ. ఇన్ని 


pe ఇ బ్బ అ 
ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా, కర్షకుడు సాధిన్తున్న వ్యవసాయ కార్యం, ఇంది-హను 


«/. 


చూడడానికై వచ్చిన విదకియులకు, ఆశ్చర్యకరంగా కనబడింది. ఇట్టి పరిస్తితుల్ల మాడా, 
aed op 


సాలుకు చెండు పంటలు, ఒకొకప్పుడు మూడు పంటలు రైతు పండిస్తూ ఉండడం ఓక 
అదుుత కార్యంగా వీరికి తోచింది. పద్ధినిమిదోశ తొ బ్దష వాావగాయిక ఎఒవ్లవానికి పూర్వం, 
య్య 


ల 
యూరోపులో అనుసరిస్తూ ఉండిన పద్ధతులతో పోల్చిచూస్తే, ఇండియారైతు చెనుకబవిన 
వాడని చెప్పజాలము. 
ఆ 


గామసమాజము యొక)_ పరిమిత అవసరాలకు కావలసిన పదారాలన్నటిన, తగి 
(౮ ధి 
నా 


జ మ ఇగ 


| అటు 30 న స్ట we 
చుసాలావస్తువులు; గుడ్డలు తరయారుచయడాగికి పనికివచ్చే (ప్తి, నార (గోగు, జనుము 


వి వి వ 
మొదలైనవి), గుద్దలకు రంగువేయడానికి ఉపయోగించే నీలిమందు, మంజిష్ట (చాయబరు, 
న ల్‌ అ డి a 
ముదరైన వనస్పతి వర్షదవ్యాలు, తొంబూలానికి తమలపాకులు; ఉ_ల్తజన్మద వ్యాను ఆశించే 

యా టెం _ టయ చ 
వారి తృ పికె, కలు, అపీము గాంజా (భంగ్‌ )— మొదలై నవన్వీ, ;గాపంలో ఉరాాం 
అటి రాలు యు న్‌ ఓ టీ యాం 
ష్‌ ¢ జ w ఏ గా గా బగ 
కావించేవారు. (దవ్యరూపమైన అవసరాలను తీర్చుకోడాగిరై నీలిమందు. చెరకు, నూనె 
శింజలు, పతి, అవిశగింజలు, పండించెవారు 


“అనుకూలాన్ని కలిగించినాయి. ర్రైతుయొక్క వ్యవసాయ కార్మకమాసికి ఉపకరించేవి, పప 
-వులు. అంతేకాక, పాలూ వెన్నా, తోళ్టా, సమృద్ధంగా బిటివర్ణ లభిస్తుంది. రైతు తినడానికి 


70 భారత స్వాతం[త్యేద్యమ చరి[త మొదటి 


| 


. 


తరుదాతికాలవు 2 షపరిపాలనలోని రైతుల పరిస్థితికంటె, 
ఆనాటి రైతుయొక్క జీవితం సులువుగాను, త్తమస్థితిలోను గడచిపోయింది, అనడం. 


సందేహ మైనది. పద్ధినిమిదోళతాబ్దంలో, వ్య వసాయ డే re కావలసినంత విస్తారమై ఉండింది” 


, ల అటి 
కావలనినంత ఆహారం లధింబేది. ఇపుటి పాఠక్పాత్య[ పవ మాణాలనుబట్టి, ఆనాటి రైతుల జీవన 

తా 

ఖా. 


నిస 
కాబటి, తగురకపు మన సాగచేయవలసిన అవసరం లేకపోయింది. అప్పటి ఇండియా 
జనాభారూడా, పోల్చిచూడగా, స్వల్పమైనడే, జనసంఖ్య 10 రేక 14 కోట్టకు మధ్యగా 
ఉండింది. అందువల్ల, నాటి మానవుని వాస్తవిక మూల్యం (Intrinsic value), ఉచ్చ 
తరమైనటిడి. ఉత్తమజీవనం నడవడానికి అవకాశాలు కూడా నుభమై ఉండినవి. 

మధ్యయుగాల కాలంనాటి భారతీయ వ వసాంయపవి ధానంలో , అపూర్వము కొని 
లక్షణాలు ఉండినవి. ఉత్పాదనకు సంబంధించిన ఆంశాలలో, పొలము, వ. 
అనే రెండూ, ముఖ్యంగా (ప్రధానమైనవి. వ్యవనాయ యోగ్యమైన కేతం విస్తారంగా ఉండ 
డంవల్ల దాగి విషయంలో పోటీలకు, గన అవకాశంలేదు. ఇప్పటికాలంతో పోల్చి 
చూడగా, ఆ కాలపు కొన్నిప్రాంతాల వ్యవసాయ క్షేతంలో, ఆర్థభాగాన్ని మా;తమే ప్రజలు 
ఆ కమించిఉండిరి,- అని లెక్కులవల్ల నిశ్చయమౌతుంది. మరికొన్ని (పాంతాలలో , మూడింట 
రెండుపంతులు మొదలు ముప్పాతిక భాగంవరకు ఆక్రమణలోనికి వచ్చింది. ఎక్కువ |పజా. 
బాహుళ; స్టముతోనిండి, వారిని పోషించడానికి తగినంత పంటపండని భూములు, ఏ (ప్రాంతం 
లోనూ, ఆనాడులేవు. వ్యవసాయ భూమికొవలసినవారు, యథేచ్చగా, అడవులను కొట్టివేసి, 
ఆ భూములను స్తాగుబడిచేసుకోవచ్చు. 

యమునా, గంగానదీ తీరాలను అనుసరింని, ఢిల్లీ నుంచి ఆ్యగావరరూ వ్యాపించిఉన్న 
(ప్రాంతం, మొగలు సామ మాజ్యంలో అత్యంత మూ మధ్యస్థమైనభాగం. కాని, విస్తృతమైన 
ఈనవీ లోయల పాంతమంతటా తకపలు. చ వాగావృద్దికి వచ్చినవి. అప్పటికింకా, మధురా 
వప్రీణం, (వనిద్ధమైన బర్సానా అరణ్య మధ్యసీమలో, ఉండినది. అక్బర్‌ ఈ అరణ్యంలో 
పులులను వేటాడేవాడు. 'పందొమ్మి దోళతాబ్దపు ఆడిభాగంలో, అనేకములై న అరణ్యాలు, 
జొధ్‌ నుచుట్టి ఉండినవి, ఆలహాబాద్‌ నుంచి, బనారస్‌, జాన్‌పూర్‌ల వరకూగల ప్రాంతంలోని 
నాగుబడి భూమియొక్క ఏ స్తీర్లం నేటిభూమిలో నాలుగోవంతు pile ఘోగారీరంలోని 
సాగుబడిభూమి నేడుకన్న దానిలో ఏడు, లేక, ఎనిమిదో వంతు మ వాత్రమే. కార, నల 
అడచె ఏనుగులు స్వేచ్చగా తిరుగుతుండేవఎ. అజంఘర్‌, ఘాళీవూర్‌ గోరభ్‌పూర్‌, బస్తీ, 
'ప్రాంకాల భూములు mess సాగుబడిలోకి వచ్చియండ లేదు. అడ ఏనుగులు, ఖడ్గ 
మృగాలు మొదరైన అరణ్యమృగాలు, ఆ జిలాలకు తొందర కలిగించేఎ. దీహారు ప్రాకు 
అ మూడింట రెండుభాగాల [ప్రదేశం నేడు సాగుబడిలోకి వచ్చిండి; కాని, పర్జెనిమి 

తాష్బ్టంలో ఐవోభాగం కంటె ఎక్కువ ప్రదేశం, సాగుబడిలో ఉండలేదు. a వీహా 
వ. తిర్‌ హూత్‌, చంపరాన్‌, ముజఫర్‌ పూర్‌. దర్భాంగా (ప్రాంతాలన్నీ, అరణ్యమయము 


MF 


ర 


ఉండినవి. వక్చిమబెంగాలులో జనాభా దట్టంగా వ్యాపమె ఉన్నా, తూర్పు జెంగాలంతా దట్ట 
మైన అడవుల తోనూ కరమ భూములతోను రా (Swamps) నిండి ఉండింది, 
మొగలుల రల కాలంలో, సాగబడిభూమి కొంత విస్తరించింది. ముఖ్యంగా 


గంగానదీ లోయలో, ఎక్కువ అభివృద్ధికివచ్చింది. ఢిల్లీ, ఆగా, అయోధ్యా, |ప్రయాగ్‌, 


పంపుటి] పస్థనిమిదో శతాపంలోని సామామి వ్యవస్థ 71 


గ్‌ ట్‌ చి 
జాన్‌పూర్‌, బనారస్‌ పాట్నా, రాజ్‌ మహాల్‌, బర్హ్వాన్‌, క్రమ్‌పూర్‌, టిప్పేరాా వంటి 
మొఖ్యప్రదేశాలలో వృవసాయమూ, జనసంఖ్యా హడా విస్తృతి చెండింది. కాని పందొమ్మిదో 
7 వ సప్త ట్‌, రా ar we) 
శతాబంలోనె సితిగతులతో హోలిచూసే, హూర?ము జనాభా విరళంగా చూతము వాాపించి 
౧ ఖి అవనీ త క్‌ అ 

ఉండింది. బంజరుభూములూ, సాగుబకిలో రాని భూములూ కూడా, ఎక్కువ ఎసహ్తారమై 

—_ LL] 


rn] 
విలువ నాధారణంగా వర డక వోవడము అనేవి ఈ పరిస్థితుల స్వాభావిక పరిణామం. 
9 
భూమికిగల వలువలు కేషలం, నామమా తమైనలైవి, “మలబార్‌ తీర పాంతంలో తప్ప, 
ఇండియాలో మరెక*దచా వాడా సాగుబడి భూమికి సంబంఛించిన ఆస్తి ఎప్పుడూలెదు, 


అనేది విస్పష్టమైన విషయం” అని సకొశామస్‌మ్మనో 1807లో, తెలిపినాడు. “వంశాబులో 
ణక 


మా 
(విటీషునారి ఆకమణకు పూర్వం, భూమిని విక్రయించడం ఆనే విషయమే ఎవ్వరూ ఎరు 


స 
గరు.” భూసంబంధమైన స్వంత ఆ స్తియుక ఆభిష్కర్తిని దోత్సహించడం మన వరిపాలన 
విధానయెఉండగా, అద్ది ఆస్తి ఒకటి ఉన్నదని కూడా పూర్వపు [పభుత్వాలు న్‌ ర్తించలేదు. 
అని నర్‌ జాన్‌ స్టాంచీ (Sir John Strachy) వాసి ఉంచినాడు. భూమికి సంబంఛంచిన 
ఆస్తి ఎవరిది, అనే .పళ్న, కార్యతః కలగడ మేలేదు; కాని, భూమి నుంచి వచ్చిన పంటలో 
ఎవరిభాగం ఎంత, అనేచే కార్యరూదంలో ఉన్న పళ” అని ఎలిఫిన్‌ స్టన్‌ (Elphinston) 


సూచించినాడు. “వ్య క్రికిగాని, సమాజానికిగాని, చెందిన స్వంత ఆస్తి అనెది, గుర్తుకు కూడా 


ఇంకొ వర్శడ తద”, అని గోండా స ర్వేరిపోర్టులో, బనెట్‌. తెలిపిఉన్నాడు. “* సేరలం స్వంత 

మైన చరాస్తి ఒకరి నుంచి ఒకరికి బదిలీ జొతున్నరీరిగా, బదిలీచేయడానికీ అమ్మడానిక్త 

వీరై'నజ్ణి, భూసంబంధమైన స్థిరాస్తి, ప్రాచీన వ్యవస్థకు. చెందినదికాదనీ, ఆది కేవలం ఆధు 
జ వల AE AD ఖో ప వాటి 

నాతసంగా ఏర్వచెన విషయమనీ, మనం జ్ఞాపకం ఉంచుకోవడం లేదు.” అని, సర్‌ జార్డ్‌ 

క్యాంప్‌ బల్‌ కూడా ,వాసిఉిన్నాడు. ఈ విషయాన్ని దీర్ప లగా చర్చించిన విష్ముట, దెడన్‌= 


ప్‌ 
వెల్‌ (Baden-powell) “సాాదుము అనేది పొలాలపెచదు; పంటలను పంచుకోవడం 


మెలా 

జై 

లోను, వువసాయకారాచరణంలోను, రాజగా ఏన్ని చిల్లించడంలో:ఏ మాతమే, అది నిహీరమ 
టో న. 


౧ 
అ 
ఉన్నది.” అని విషయాన్ని తేల్చివేస్తాడు 
పంటభూమి ఆఅతవిస్తారంగా ఉండడమే, అది ఇతర జఆస్తులవంటిది కాకపోవడానికి 
హ్‌ గ్‌ టై స్త 
కారణం.భూమి అమ్ము బోయేవస్తుపుకాడు కాబర్జె భూమితనభాలు, విక్రయాలు, బదిలీలు అనే 


© బ్‌ చ — pre మా! ఒ (4 
వాటిని గురించి మనకేమీ తెలింపడంకేడు, పద్ధినిమిదోళ తాబ్దపు వక్క ఫతో రచింపబడిన 


J 3 (= న్‌ 
వికయప్మతాలలో “కన మూమినీ అనుకో వంసిందని, స్వంతదారు వికయదారునిని, రార 


స్తున్నాడు."_ అనే విధంగా _ ,డాసియున్నది. తత్పంణామంగా, భూమిస్వామ్యానికి 
సంబంధించిన !పశ్నను. నిర్ణయించడం చాల కవ్షమయింది .భూ సంబంధమైన ఆ స్తివిషయంలో, 
అధీనము, అనుభవము అనేవి మ్నారచే, రైతులు వాస్తవంగా పట్టించుకొన్న విషయాలు, 
హిందూధర్మ శాస్రా9ిలను అనుసరించిన వంశానుగత మైన హక్కులు, వారసతృపుహక్కులు, 


పెరెండు ఆంశాలనుంచి వరుడినవి. కాని, ఈ హక్కులకు కొన్ని షరతులుకూడా ఇర్చబడి 


ంటలోనుంచి ఇవ్వడం అనే షరతును 


అ 


(ep) 
బాజిస్తూ ఉన్నంతకాలమూ, రైతూ, అరని వారసులూ, పొలాన్ని, కక, పొలాలను రమ 


72 భారత సి న క చకి!త్ర “మొదటి 
ఆరినంలో నిలుపుకొని, దాని అనుభోగం (UsUfruct) కలజారై ఉంటారు. వారిని పొలాల 
నుంచి తొలగించే (ప్న ఉదయించడు. కాని, భూమిని ree నిర్లక్ష్యం చేసి 
నచెతె, బలాత్కారంగా వారిని తొలగించవచ్చు. 

భూమికి సంబంధంచిన స్థిరా స్తివిషయంలో, భారతియుఐభావం, ఈ విధంగా అపూ 


అర జ ~~ ee 
రంమె ఉండింది. ఆ కాలపు యూరోపులోని వ్యవగకు పూర్తిగా వ్యతిరేక మైనది ఇది. పడ్ధెని 
Wires 
డి ఆరు LEN nv mnt om ళు క 
మిదొకతాబ్దం : యారోపుళ ని ద్యజన్థే, భూన్యామ్య విధానముయుక లక్షణాలను విన 
గా త జ x ఆట్‌ ye Ya. CL బ్ర అల క్‌ 
రించి, నిర పేషతావాదము అనన్మన్వామ్ముము, వష్టివాదము, అనేవాటితో కూడిన సభా 
త న nr 
జాగ సౌఢించుకొనా ది 
oS ~~ ల అ 
సహజసిద్దములు, తొలగించడానికి. వీలుకగివి, ఆనన్మాక్రాంతములు, మార్పుచేయ 
థి 


3 


కూడ?వి, ఐన హక్కులు,- చొ చాలవరకు పవి తములని పరిగణింప బడిన హక్కు_లు,- యారో 
పురై తువువనకు సిద్ధించినవి. స్వాతంత్యము, వ్యక్తిత్వము, సంపద, సంస్కృతి, అనేవాటికి 
షా ఫ 
6 a a 
ఈ హాక్కులు కర ఏర్పడిందని విశ క్యు అనిశ్చిత స్వామ్య విషయాలను 


సించినా 
నాంయతంతము (Judiciary) నిర్దిష్టమురై న హక్కు-లుగా, విశేషాధికారాలుగా, శకులుగా 


‘| 


పంకక్షలుగా, ఏర్పరచి, అవి ఒక వ్యక్తి కిలో గిహితమైఉన్నట్టూ, లేక, విస్వష్షములై న 


మార్లార్లో (కమబర్ధమ్రైనట్టూ, స్థ సికీకరించింది”. 


(90) 
భూమిపషయంలో, కేవలం, అ పేషక్షారహితమైన స్వామ్యము అనేభావం 'బిటిషువారు 


రాకపూర్వం, ఇండియాలో లేదు, అనేది, సారాంశం. 
ఇక్క శ్రామిక వర్గము అనే రెండవ అంశం, దుర్భభమై ఉండింది. కనుక దానికి విలువ, 
(చాముఖ్యము హెచ్చింది. సాగుబడి భూమిని ద సంంపచయవలెన: 
కరిగింది. రైతుల శ్రేయస్సును "పెంపొందించడం ముఖ 


[మీ 5 ur "= RC a రా న 
ఆధికారులరూ, రాజులు అప్పుడప్పుడు ఆజశాలను పంపుతూవచ్చి 7 
కా an, ew 
పీడనకు, అన్యాయ ప్రవృత్తిని ఎదుర్కోడానికి, సహాయ నిరాకరణమొక_ వి తులకుగల 


రె 
సమ రమైన ఆయుధం. విపరీతప రిస్థితుల్లో పర్ణెలను వదలి పెటి పరినరారజాంలలో దాగుకోవ 
డము, అవసరమైతే, అరణ్యాన్ని “కాల్టివేసి. కొత్తపొలాలను, సివాసాలను, ఏక్పరచుకొని, 
వె 
పా 


ఆఅవ్టడనే సిలిచిపోవడము జరుగుతూవచ్చింది. sh శ్చాత్యదేశాలలో ఉండి 


న దాన గవద్ధతికాం, క్భ షకదాసవిధానంకాగి, ఏర్ప డడ 


ంకానిది. కాని, గ్రామాలను 
జ 
పదరిసె శేవడము అనే, అగలిక మైన విధానాన్ని, ప 


అల 


వలంబించడం సాధ సంకాడ్డు 


పై | 


ల్‌ 


ఇండియా రై తులు శాంత స్వభావులు; సహజమైన తాల్మిగలవారు. కాబట్టి, తొలగించుకోడానికి 
ఆ 
(35 


చి 


సాధ మైన దుసితిసే అన్యాయ మూన్నీకూ డా, అతంతమూ సహిస్తూ కాలం వెళ్ళబుచ్చవారు. 
న. @ —_ 


(9) గామవర్శిళమలు : |గామనివాసుల కాన 3 
మిక అవసరాలను అడి కడ రగ లని. గాన, వృత్తి కార్మికుల సెవలకాకుండా, వ్యవసాయ 


6కాదు. అంతేకాక, ఇతరడులైన అగత్మ ఆవశ్యకాలను కూడా 


చ కయలు జరగడం స నాధ్యంక g 
అ ఇ కీ? oy “aN, CE Pre కూ న్యా 
సమహార్చుక్‌ వలసి ఉంటుంది. కాబట్ట్‌, (పత్నిగామవమూ, అనేక కమురైన కళలకూ, వృ త్తికర్మ 


(గామపర్శిశమలకు 


కాగ, ఆనాటి 
ఇపుడును టువంటివికావు. చాలవరకు [గామంళోసనివారి విసయోగా నికి ఆవసరము౩ న వసు 
x గ్గు 


వున అకడ తయ హరుచేసే నవారు. గ్రామానికి కావలసిన నూలు, వస్తాంలు, చాలభాగం 


pa ee శ అ రె న. 
సి పడెనిమిదో శతాబంలోని సొమాబిః వ్వవ 78 
J ధ ద ®ి 
3 ఎవి వ న. బా iar ప . అ 
అక_డనే తయారయేది. ఆడేదంధంగా, 'గామసలకు అదగరయన నూనను, అక్కడె 
అ ౬ వ సీ జ లా 
అ అశ ee = i 3 కలం 
గానుగు ఆడించి తీసేవారు; చకె_రగుకాడా తయారుచనుకొగేవారు. సాలెవాడు, కష్మురి, 
జ ళ్‌ = — ఖై త వర శ ళం. ల్‌ షో శ అం వా My ఒర అ 
వన్హవాడు, రుమ్మరివాడు, చమ్మారు స్క మరిఇరరులు,- ఆందరూ [గగ్రామముయొక్క అవన 
స 
జ చ = a ఆవి ఆ అల ఆ జి “nv న్‌ 
రాం తీర్చదానికే వగిచేసేవారు. వారు తయారుడేసి ఇచ్చిన వస్తువులకు (పతిఫంం, దద 
Ws (| న్న ఉగ జ్‌ మచ గ ఎ 
రూపమెనచికాడు. పతి వస్తువురూ, ధర ఆనె గిక్భయంకాడా లదు, సంపడాయాన్ని అను 
జూ అ ణ & 
ది వా జో అగ “ “« 
సంచి, వారికి పతిఫలం లధించడి._ కొతల కాలంలో, పంటలో సిర్దిష్టమెశ భాగం (పతి 
ఇఒ ఉ ణ్‌ వళ, జ క శి జల oN 
ప్భ్ర కార్చి కునికీ, సం పదాయసివంగా ఒర్చడి ఉందినది.వృ త్తి కార్మికులలో పెక్కు. మందికి 
నజ (ఎ నో జతి ఈ 
శ లాప్‌ వావి 
స-ంత పొలాలుకూడా ఉండినవి. వాటినుంబపచ్చ పంట, రైతులనుంచి లభింబదాన్ని, భర్తీ 


చెసేవ. ఈ విధమైన ఆరిక వృవన్తరు [ప్రవాయమషము-అధి మాదన (50001 and deman), 
థె “లొ 
5 చో గ్‌ a ల నా 
లాభము-నష్టము, ఉత్పాదన వృయానికి. అను పణంగా ధరలను అధికీలనం చేయడము 
ట్‌ ళో 


(Pegging),- మొదలై నవి, ఏ మాతమూ వర్తించవు. 


(0). వ్యాపారము; గామంలోనూ, వైటారూడా కొంత వ్యాపారం జరిగేది. ధాన్య 
వకాసని అంగడి ఉండేది, ఈ విక్తకుడే ఓక విధమైన, బ్యాంకరుగాకూడా వర్తించేవాడు, 
PRY eA చ హ్హ షీ చ జ ది వ్‌ జల న 
వారంలో నరపమైన ఒక రోజు, పెద్ద |గామంలో సంత ఏర్పాటు చేసేవారు. [(గామాల్లో 

టకు సాల (a) టూ ౧ 
*' CS గా ణి ద్‌ ca a 3 
అభుంకాని వస్తువులను కొనుకో;_డాగికి ఇది ఉపకరించేది. దగ్గరలోను, దూర (ప్రదెశాల 
లోను ఉను వరకులు ఈ సంతకు వచ్చి, పఠానమెన వీధికి రెండు వెపులా, తమ వసువు 
(= కి నే చలా వాలా. _-_ 
ఒం ౮ భు బు సు కు న్‌ 
అమ ఏర్పరచి, పవర్శించేవాడ. సంపత్సరానికి ఒకసారి ఏర్పడే పపవుల నంత, ఎద్దులను, 
నా చ 
ఆప్పంను, కోడెంను, కొనడానికీ అమ్మ డానికీ, ఆవకాశం కల్పించేది. 
Y/Y 


భూమికిగును |దవురూపంలో చెలించవలసిన రైతులు, తమ అధిశేష ఉత్న తిని 
(నే చా 5 = 
ప జ్‌ స 4 
ఈక) ధాన్నవర్తకుని వదకుగాని, అక, పరిసరాల్లోని బజారుకుగావి, కొనిపోవలసివచ్చేది. 
ఈ వ్యవహారం రైతుకు అత్మగత్యప్షైన అవసరం కావడంవల్ల, వర్తకునికి లాభదాయకంగా 
ఆ 


టో లు 


et 
నడిచెది. ఈ విధంగా (గ్రామంలో ఉత్ప త్రిఐస దానలోని కొంతభాగం, పదార్థాలు ఆవళ్యకమై 


ఇ అ “ద 3 శ న్‌! ఇ p= 
ఉను పటణ పడేశాలకు, చేరేది. కాని, ఇది చాలవరకు, కేవలం ఒక వెపుగా మా,తమే జరి 
ఈ" ల pan ౬ 
గిన వ్యావారం. శిస్తురూపంలో బైటికి [పవహించిపోయిన (దద్యానికి బదులుగా, (గ్రామానికి 
వా వ స Ry ” 2 i ఖ్‌ 
అధించింది బబులదు. కనుక, వతిఫలభాన్థు మైన ఎగుమతి, అనే [పతిరూల పరిస్సితికి, [గామ 
- ® 
ERS mr ps Man <x vv. జ్ర స 
(జలు లోనై నవి. (గామాల సృయంపోషక సమర్థత ఒక వైపూ, పట్టణాల పారిశ్రామిక 
జ న ఇ ల pe Rae 
మాంధ్యము మరొకవైపూ వ్యావారాధివృద్ధిన సిరాధించిన ఆంశాలు,. 
జ 
we . అ జ్‌ a 
బాహ్య పడేశాంనుంచి (గ్రామాలు డిసమతి చేసుకోవలసింది ఏమీలేదు. [గామాలు ఎగు 
ఇవే. 9 ప క 
మతిచెసేవి స్వల్పథరలు వచ్చే బరువైన పదార్థాలు. ఈ కారణంనల్ల దూర పదేశాల ఆంతర 
Pron పల లం రా జం న్‌్‌ లి Mn 
జ్యాడారం ఎప్పుడూ విస్తృతి చెందకెదు. ఐనా, (డ్రాంతంనుంచి. (వాంతానికి సరకులు 


న. 
గో nn నా 
రదాణాకావడం కొంతవరకు జరిగది నూలు, గొధమలుు, చక్కెర, ఆపీము, ఉప్పు,-_ 


తవ EF ఆనా చం దొ. న వ శిరా స a 
చి నరకులకు బెంగాలు డిసమతి ఇనుకొగ, తన (వాంతంల్‌ ని పబునూ, బియాస్‌? 
టి 


అ అ ౦0 
mM ma జ -“ నార జా ళ్‌ 
ఇతర. (దాంతాలకు పంపుతూ ఉండడం ఇందుకు ఒక ఉదాహరణ, ఆహారిపదారాంను 
(| థి 


ం 
Cr జ "ఓ ల నఖ. అ a 
దడినమతి చెనుకొని,_ గుజరాతు, నగదు పంటలను (Cash crops) ఎ 
క న = aul స భు. నా శి 
చ్చు వడమర ఆర్యాంతాలు, దియ్ణము, చకార, వెన్న, దిగుమతిచనుకొగి, ఉపుసు 


టవ గల రాదే కా ఆ YW dvd. న at డి 
అుంయూలను ఎగుమతిచగుుు, గొ మధ్యంమనుంచి, బయానాగుంచి, సార్‌భజ్‌నుంచి స లి 


71 భారత స్వాత ౦(తోోద్యమ చరిత మొనటి 
వ్‌ -చీ 
మందును సేకరించి, రేవు పట్టణాలకు, రవాణా చెసెజారు. 
దేశముయొక్క పరిమాణాన్ని జనాభాను పట్టిచూ స్తే, సరకులరవాణా ఎక్కువే నది 
కాదు. దీగికి, కారాణాలు అనేకాలు. సంచారమార్గాల చానస్థీ 
పంయాలు, ఉ; దకకారకములై న అంతర్జేశ్రీయ ఆచారా 


౮ 
a 
ce 

య్‌ 
గెల 
ళ్‌ 
ఫ్‌ 
వా 

జ € | 
ల్సి 
రి 
= 
గ్ర 
ox 

eps 


వ్‌ 
ర 
ot 
2 
ట్లో 
ర్మ 
ps 
G 
8 
€& 
గ 
౮ 
(౮6 
q 
గి 
Ux 
క 


పరిస్థితులు, వర్నకానికి సంబధించిన ఆపదలు, "| గామీణ పజల హీన జీవన(ప్రమాణాలు, _కదన్ని 
కూడా వర్తకం విస్తృతి చెందడానికి అఆడ్డంకురై నాయి. ఆకాలంలో పక్కారోడ్డు లేవుకనుక, 
సరకులరవాణా భారపభవుం ద్వారా (Pak Animals.) జరిగేది. 
(2) (గామవరిపొలనో బిధానము ; 

(గామహ్యవస్థకు సంబంధించిన మూడోముఖ్యాంళం, (గామపరిపాలన. అంతరము, 


ఎమి న 
బాహ్యము, అగెవి పరిపాలనకు సంబంధించిన కెండుభాగాలు. శాంతి భ;దరలను రక్షించ 
డమూ, పోలీనుదళానికి, సంబంధించిన కర్తవ్యాలను నిర్వహించడమూ, దానిక ర్షవ్యం, 
న! 


బై 
ల WN, 2 
ఈ విషయంలో అది సయం పరిపాలన సమక్గ్శమైన ఏకాంశం; [గామపంచాయతి దానిసాధనం. 


ద్దాంతంవరకూ సిలిచిన్నవి. వాట్మిపధానధర్మం న్యాయపరిపాఎనకు సంబం 
ధించినది. అధికభాగమైన  శివిల్‌వ్యాజ్యాలూ, అల్బవిషచూలకు సంబంధించిన దండి 


వ్యవహారాలూ, పంచాయతీతీర్మా నాలరు లోబడిఉండినవి. భాతాలెక్కల |పసంవిదాలు(Cంv౪en 


టి జీ న శ 
annt5, లెక రుణాలు, అనే కరారులు; స్వంతము, లేక, వాస్తవమైన ఆ సికె సంబంధించిన 


. 


వివాదాలు; అధీనంవళ్లకాని, లేక, భోగాధికారంవల్లకాని, భూమివిషయంలో ఏర్పడినదావాలు; 
కులాల మధ్యఏర్పడినకలహాలు; సంస్థాపితమువై న ఆజారాల అతిలంబసములు (Infringe 
ments), వివాహవిషయమైన వాగ్దానభం గములు;ద త్రతకు సంబంధించిన నియమాల ఉపేక్ష; 
దానానికీ, అనుదానానికీ, వారసత్వానికీ సంబంధించిన వివాదాలు;- ఇత్యాదులన్నీ, మహ 
రాష్ట్ర పాంతంలో పంచాయతుల సిర్ణయానికి వచ్చేవి. 

కొన్ని (ప్రదేశాలలో శ్వాశతమైన పంచాయతులు ఏర్పడిఉండినవి. |గామ్మపజలు, 
సిర్జిష్టకాలావధులను అనుసరించి, వీటిని ఎన్నుకొనేవారు. ఇతరచోట్ల, సందక్భాలనుబట్టి, 
తదర్థమైన (Ad-hoc) పంచాయతులను ఏర్పాటుచే సేవారు. చివాదానికి సంబంధించిన 
పమాలవారు కొంతమంది వ్యక్తుల పేర్ణను [ఇద్దరు మొదలు ఇరవై మందిదాకా] సూచించగా, 
స్థానిక ప్రభుత్వం, పంచాయతి కార్యక్రమాలను పర్యవేక్షణ చేయడానికై ఒక ఆ ప్రజనుని 
(Umpire) నియమించేది. [దవ్యసంబంధ మై: 
విచారణకావించడంలో, (పసిద్ధులైన వరకు 


ల 
మతసంబంధ మైన తగాదాంవిషయంలో ,శా సలు పంచాయతిలో సభు 


సంబంధించిన వివాదాలను 


న ఏ 
సు (బనియాలు) సహాయార్థం, ఆహ్వానించేవారు. 
లుగా ద్యవహరించేవారు. 


న్యాయశాస్తాంనికి సంబంధించిన జటిలసమస్యలతోకూడిన  వ్యాజ్యాలవిషయంలో సమ్మగ 
పంచాయతి, విద్వాంనురైన పండితులతో(శాస్తు9లు) ఏర్పడేది. 


పంచాయతి సభను ఆహ్వానించే కార్యకనుం, [గామవపేలు, లేక, ముకద్దమ్‌ పై ఉండి 


ek 


ది. “ఎదైనా వివాదం సంఘటించినప్పుడు, మధ్యన్థసిర్ణయం ద్వారా, దానిని రాజీగా 


1ఐ 
గా 


నివర్పాటుకు 


డా 


+ 


ఆల్‌ 
(| 


న సందరా 


న్ని కొర 


0 


కారం, 


Worm sw] 


0 


ఇ 


యః 
హాజరుకా 


గెల, 


పం 
సా 


ంచని ఆడే 


నం. 
ను 


షే 


, సంచాయతిసభకు 


శు 


| 


ంలో సాక్షుల 


వ 
చె, వివాద విషయ 


re 
ఎఅదు. కా 


జ, 


లుం 


ws 
లా 


రాలు పంచాయతిని నమా వశపరచడాగకి 


తా 


ధిక 
౧౦కలుగచేనుకోడాని 


ఆ 


జ 
న. 


టీలు అ 


a 
ఆ 


జొక 


లో 
చే 
“ 


Gye wh 


ణ 


రాజో 


న్నిగాని, ఒప్పుకోడానికి ఇష్టపడి 


a 
Sa 


తుల నిశ్చ 


న 2 
క హి 
య 
కోడు. 


గాగ ఆ 


tw 
(sa 


లు జోక్యంకలి 


ధుససిరయ 
ఒథి 


వా 
wr 8 


వాల అగించి 
కొంతడ బ్బును, 


WAT నరా 


డా, 


చు 


ల 


ne 
గ hs 
rr 


కోరడా 


ణి 
రొ 
అందం 


ఆప 
ఆం 


పటే 
ంచవలగి 


యితే, 


కంచం 
౧ 


లారా 


Cee 


3 
3 BM 
Day 
న్‌ 
3 
ఈసీ 
గే. 
9 9 
శైల 
3 స 
Fes 
త్త గై 
i 0 
స్ట్‌ se 
3 
3 
er? 


ve 


కారం'కమవిధానం 


ట్‌ 
b 
a 
వ. 
0 లె 
ఈం 
e233 
ఆ] న 
a 
3 
Ose 
nm 9 
en “3 
a) 
hb గ్‌ 
3 3 
ణి 
సం 
i 


bb 


we 
5 2 
ns 
hh న్‌ 
6తె 3 
9 g 
క 
43° o 
2 
స్‌ 
లే 3 
పై ర 
wp 
A 33 
స 
9% 
hh 
gp 
ఇ OD 
2 ఎ 
శ్ర 
౮ నని. 
wy 
3 1 
గ్‌ ral 
9 9 
$e 
EE 
స Dd 
స్స్‌ రై 
3 
3 
2 
45 1 
32 
bh 0 
c2 v1 
ae (త్తి 


గెలిచినవడంవారి3 


శ 


(ంగౌ 


లీ 


రణలో 
లాటి 


ఏడం, 
దవచ్చు . పందాయలతివిచా 


అగ 
చం 


ye 


నభ తన గిరయాగ 
ఆమలుజర 


వారు. 


జ 
ఫం 


గిం 
నా 
0 > 


a 


పంద 


ల్‌ 


కాని, వాద్మిపతివాదుల ఒ 


డాలవు. 


ఖలు (Written records) క 


౬ 


Ns 


ul 


Sw my 
Che 


పె 


అప్పీల్‌ 


wy 


కి లోనైనద 


Ca 
bu 


రిగయోగా 


ఆధికారదడు 


జ్‌ 
న. 


~ 
న్‌ 
కులు 


A 


చారణ 


నికీ సంపవా 
& 
పునర్వు 


FE 
NG 
శి 


౧ 


oy 
సండ 


రా ఆ 
wy 


ఆధికారులు నిశ్చయిం 


న్నదనికాని, 


cy 


పంచాంపతిసధ్యుల 
4 


~ 
bi 


కొ 


ణీబద 
> 


న ఏకాంశంగా వర్చడిఊండినది. క్రమ 


ఏకకేండ్రీయ అధికార ఆంగములద్వారా, డీనికి సర్వోచ్చ కేందాధికారంతో సంబంధం 


అంట్‌ 
Cn 
ఇ 


7 భారత స్వాతంత్రోద్యమ చరిత [మొనటి 
స ళడినది. (పభుత్వ ముయొక్కు, సక్ముగమై ర స నిర్మాణానికే గామవ్యవస్త, మూలాధారం. 
న్‌ Vo rs ఇ జో వన్‌ 
పభుత్వకార్యాచరణ (ప్రవృత్తికి కావలసిన ధనం, యు వ ప కక 
కాని పూర్తి రిచేసేది [గామం కావడంవల్ల, (ప్రభుత్వా నికీ (గ్రామానికీ సంబంధం సిద్ధించింది, 


uM 


we 


మధ్యయుగాల రాజకీయద్యవస్థలో || అత్యంత।|దా ముఖ్యం, భూమిశిస్తు విధానానికి 
సిద్ధించడం, సహ జమే,  [పభుత్వుముయొక్క- జీవితము, శ క్రిసామార్థ్మాలు, +శిస్తువిధానము 
యొక్క సమర్థత పైనా, స్వస్టతవైనా, ఆధారపడి ఉంటాయి. 

భూరాజన్యదిధానం, భిన్న ప్రాంతాలలో భిన్నపర్ధతు తులలో ఏర్పడింది. కాని, ఈ 


వె 


వెవి విధర్యవల్ల, రాజన్వ మునకు సంబంధించిన ఆధారపభకానికి, భంగంకలుగ పదు. తులకు 
0 
ప్రభుత్వా రక ముల నము ఉన్న అంశాల విషయానికిమూతమి సంబంధించినవి, ఈ భిన్నత్వం. 


ఉ త్తరదేశ (గామాలు, దక్షిణదేశ? గామాలుు అని శూల లంగా రెండువిధముల్తన 


(గామాలు. సింధుగంగా మైదానానికి చెందిన ఊఉ త్తరవేళ [గొమంయొక్క_ ఉత్పత్తి వికి ముగ ఏరు 
ముఖ్యబాగ స్టులుఉండిరి; ఉత్పాదరుడైన రైలు, మధ్యస్థుడు | "జమీందారు, లేక, జాగీర్హారు], 


Fu 


(పధుత్వము. దక్క నమధ్యమ సమతల|పడెేః ము సము దతీరభూములు,- అనే పాంతాలలో 
దక్షిణదేశ గామాల a ఉత్పత్తిని వంచుకొనేవారు ఇద్దరే; -రై తు,పభుత్వము, ఈ విధమైన 
విభజన, ముస్టిము ఆక్రమణయొక్క. ఫలిత మైటండవచ్చు. 


కాని “ఈ రెండువిధములైెన [గామాః రోనూ కూడా, రాజస్య 


a ప న 
వారు, అని పజలు రెండువర్గారఉండిరిః (1) పు పురోహితులు, పండితులు, జ్యోతిష్కులు, 
మసీదులకు, దేవాలయాలకు, న్మశానాలప పరిదారరులై నవారు; (ii) భర్హ్రహీనలు, నవ్య 
వేతనభోగులు- (Pensioners); (111) సందేళహారులు, ర్యాతికావలివాష్ళ, పైరములరత్షకులు , 

వావ 


క కౌ 
సీటినపొలాలకుపారించేవాండ్డు, సరిహద్దు- కాపలివాం ండ్డు అనె'గామసిబుంది; (౪) క కుమ్మరు 


i 
కంచర వాండ్లు, చర్మారులు, జు మంగలులు, అంగడి వాళ్ళు, re ల 
మొదలై నగామంయొక్క వృ ర్తికార్మి కులు. సేదాజనము; (౪) పొలంలేని శ్రామికులు, 
ర్మిడులు, [పకీర్లు భిక్షుకులు| - అనే వీరు పన్నులు చెలించనివరంలోనివారు, దక్షిణదేశ 
(గ్రామాలలో, [గామ సేవకులను, వృత్తి కార్మికుల ఎన, “దారాబలూటా” [పంటలోభాగంగల 
పణడెండువర్గాలు] అనివ్యవహరించేవారు. 
రాజస్వంచెల్లించేవారిలో, వివిధకులాలకుచెందిన,-|డా 
వరకూగల - "వ్యవసాయదారులందరూ చేరిఉండిరి. sie నివసిస్తూ, మ! 
భూములను గు త్తకుతీసుకొన ్నవ్యకర్తులురూడా, పన్నులు చెల్లి లించేవారే. తమభూములకు స్వయంగా 
సాగించుకొంటూఉన్న చిన్నజమీందారులూ, కౌలు లేక, గుత్తవిధానంపై ఇతరులచే 


a చ ne 
భూములను సాగుచయించుకొంటున్న "పెదజమీందారుటూ కూడా, రాజనంంచెలించేవారు. 


స 0) (ap) 
ఇట్టి పెద్దజమీందారీ పద్ధతి, 4 తరదేశ a సాదారణమైనడి; దక్షిణదేశంలో చాల 
తు వీరిని, ఉ త్రరభారతంలో జమీందారులని, గుజరాతులో జిరాసియాలని, కొంకణ్‌లో 
ఖోట్‌్స్‌అని, వీహారులో మాల్‌ గుజారులని, వ వ్యవహరించేజారు. 
శః రెండుపర్గాల ప్రజలే కాక, [గ్రామంలో కొంతనుంది (గా మోద్యోగులు, (పభుత్యాధి 


కారులుఉండేవారు 
చెమటోడ్చి శ్రమించి, విస్త ఎతసామాబిక యం;తాన్ని నడపుతు తున్న రైతు, పీఠందరిలో 


షం? 
దపిటి 


ఆగు 
iw 
న్‌ 
| 


ae 
న 9 = 
౧ 


శి 


యగుట 


నే 
వడం, క 


now 


అధికారా 


ర్త 


జో 


౪ 


హా 
జ్య 


నళ 
/ 


యౌ 


వైభ 


(బల్ల 


స్ట 
షయం.త 


డె ఉండకతపుడు. దేళంలోనిశా 
"అ 


అ 


డి 


wn 


రణమె 
నిర్మాణ కారా 


ప 


శక్తి. పొర 


ననా థా 


ల 
9 


లో 
గురి 


గులు: 


అ 


ఉం 


గో 


(క. 


డు నసరందాజాగరూకు 


గించడం, 


a 
~~ 
న 


మూపె 


(అ) 
ఆంకా 


uy 
యె 
నమో 


న ఆ 
ars 
గ చి 
బఐరుచి 
ర్య 
అయో 
ట్‌ 
అం 


వ 
ల 


రాణాలు | ద్‌ 


వ్‌ 


మె 
ణము, 


> 
నా 


శక్తిని ఉ 


ఇ 
ఖో 


లో 


g 


న. 
ది 


భుత 


శా అ 
గేడానకి, పరి 


ది సమసుగా 
కారాంచ 


9 


హించిఉండినాడు. 
es 


ల 
న 


అగ 
ఆనం 


ఆ 
తీ 


అని, గీకు 


టు 
అ) 


వి 


వివుపె 
తులలో 
థ్తు 


~ 


Ce) 


ఓ 


3 
లో 0 సె 
వ ర 
3 స 9 
sh 3 
? స్‌ 
4] 2 
Ahk క 
9 జో సం 
9 33 గా 
9G 2 | 
లీకు 
PC! 
వ a 
33 స్త 
234 లి 
md సె mJ] 
fC 
టే —13 
౮ 
63 as ం 
Gr se 
నీ న స 
3 
శే 
ఫ్‌ శీ 
గ్‌ సీ 
న. 
3 hh 
¥ 
శ b న 
wal 
i 
య స 
WA తి 
త్‌ | 
ర్‌ 3 
3 గ 
4 b= (౦ 


మళ 
న! సీ 


ఇ 
గాం 


(పదాయిక 
భుతంము ఆడే 


అకు 
(ప్ర 


జ 
న్‌ 

జం 
$ 


కార్మి 


ఠా 

రి 

(PR) 
సిన భాగ 


హు 


పుఖర్చులు, 
చెల్లించ 


ప. 


9 


బన 
ud 


R 
- 


త్‌ 


త 


అంచగావేసినారు, 
తాగని 


నవి, 
, ర నుండి 15 శారం 
న 


. 


భాగం ప్రభు 


మిగిలి 
ఖర్చు జొతుంద 
స్ట ఎంత 


అగ 
గంగా 
రా, 
Mv, 
జ 


Pants 
య 


మా 
ర్చులకు పోతుందని 


ఏవిధంగా వి 


౧ 
920) 


౫) 
అరం 


న 


ఖ 
రు.అవుతుంద 


స 


గ 
౮౫ 


లించడం 


Wom, ఆనన 7 
వర లుం ళ 


చోళ 


జో, 


యప 


మూళ్ళకిందా క 
ల్రిస్తున 
అస్త 


~ 


ou 
చే 


“om 
oe 
Woy 
fs రాజ 
బుక లొౌయులు 
గ. 


టు 


వి 


= 


(ఈ 


న్‌ 


ఎలకీందా, 
wed 


జర, 
ల 


తా 


2 ig Ay ss గ య 
7 భారత స్వాతంత్ర కద గమ చరిత | మొదట 
లషించ (వభుత్వాన్ని గౌరవించి, రై తుపన్నులు a న్యాయమైనడి, అని, సమర్థించ 

లా క్ల 
వలసియున్నది. తరతరాలనుంచి, పంటలోని భాగాన్ని రాజుకు చెల్లించడానికి, తన పూర్వులు 


అలవాటుపడి ఉండినారు. రై తులపంటలోని అంగాన్ని (ప్రజం(శ్రేయన్సుకొరకే రాజు (గహి 
సావన, నూర్యుడు నీటిని ఆవిరిరూపంగా [గహించి మళ్ళీ భూమికే వర్షరూపంలో ఇస్తున్నట్టు, 
రాజహడా, రాజసాన్ని ప్రజల యోగశ్నేమంకొరకే వినియోగిస్తాడనీ, రుషులు విశ్వాసం 
కరిగించి ఉండిరి. సమాజము యుక్క్ల నాలుగుభాగాలలో, రైతు ఒకభాగమని పరిగణించిన 
ఆల్‌ ఫజల్‌, “రైతు ఏం శ్రమవల్ణ (పజల జీవనాధారమైన 4 త్రమపదార్థం సిద్ధిస్తుంది. 
బలమూ, సౌఖ్యమూ, వారికృషివల్ల సమాజంలో |ప్రవహిస్తాయి.” అని [వాసి ఉంచినాడు. 
“రుకు రక్షణను కల్పించి, ప్రజల. బాగ్‌ గోగులను గమనిస్తూ, డేశాన్ని అభివృద్ధిపరచ్చి 
రాఎస్వాన్ని వృద్ధికావించుకొన్నవాడే, రుజువర్తనుడైన (ప్రభ ఏత్వవ పాలకుడు.” అని అతని 
థిడాయం, ఈ భావాలు చాల ఉదారమైనవే, కాని, పద్ధెని wen లోని రైతు జీవితం 
చరం మ. అసహ్యకరమైనట్టిది, దుఃభా ర్రమైనది, అనిశ్చితమైనట్టిది. 
వహారం, నిరంతరం 
సాగుమా ఉండింది. ఎడతెగక ఎక్కు వ బౌతూఉం శ పన్నులు వనూలుచేసే ప్రయత్నం ఒక 


వైపా, వాటినుంచి తప్పించుకోడానికి చే నిరంతర ప్రయత్నం మరొకవైపూ, జరుగుతూ 


(ప్రభు త్వానికీ, (గామానికీ మధ్య, దాగుడుమూతల ఆటవంటివ 


వచ్చింది. ఆర్థికభాటకాన్ని ee a wn (పభుత్వముయొక కోరిక. 
అంమవల్ల, కేవలం జీవనాధారానికి తగినంతమాతమే రైతుకుమిగిలేది. స 
(పతి Es అతనికుటుంబానికీ, వి త్రనానికీ, మళీ పంటవచ్చేవరక కూ అవ 


కతుకు వదలివేయవంసిందనీ, తక్కినభాగం పన్నుగా seme 4 చేర 


a! 


Te 


లంగజేబు ఇచ్చిన అనుదేశాలు (Instructions). బంగారుగుడ్డును పెర్ట 
విధంగా, ఈ విధానము ఆత్మ వినాశకరమయింది. ఉత్పత్తి తిని ఎక్కువ చేయడానికిగా , వ్య 
సాయపద్ధతులను జాగుపరదుకోడానికి (పోత్సాహంకాని ని, లేకపోయింది. 
సంవత్సరవున న్యయాన్ని ముందుగా అంచనావ వేస నుకొనె, దానికి తగిన ద్రవ్యాన్ని 
రాజస్స్వంగా సేకరించడం, [ప్రభుత్వమునకు ఉన్న సమ + చాలవరకు మార్పు చెందక, ఒక 
నిఖరమైన మొత్తం, |పతిసంవత్సరయూ ఆవ Be వకు ఈ మొత్తాన్ని సమకూర్చు 
నికి, భూమి వ పన్నుప్రధానమైన ఆధారం. (ప్రభుత్వా నికి, పంటలోనిధాగం పై హక్కు. 
కలము అనే విషయాన్ని ఎవ్వరూ కాదనరు. కాని, [వభుత్వాసికి చెందవలసిన నికరభాగం 
అప్పుడప్పుడు మారుతూ వచ్చింది; పరిపాలకుల మ ూరదవ్తి ఈ మార్పుకూడా కలిగి ఉండ 


జ హిందూధర్మ శాస్తా9లను అనుసరించి ఉత ఎ కో పండెండోభాగానికి, (పభుత్వానికి 
హార ఉన్నది. ఒకప్పుడు ఎనిమిదోభాగము ; కష్టస సమయాల్లో నాలుగోభాగంహడా, తీసు 


“ras అధికారం ఉన్నది. 
కాని, సాధారణంగా, ఆరోభాగం [షడంళ 0) ప్రామాణికమైన భాగంగా తోస్తుంది. 
వే? రో ఇండియాను పర్యటించిన యువాన్‌ష్వాంగ్‌, ఈ విషయంలో సాక్షం మిచ్చి 
లి 


యు *లాబ్ద్బం5 
ఉన్నాడు. “పదమూడో శతాబ్ధంలో, అల్హావుద్దీన్‌ బిల్లీ, వన్నును ఒంటలో 


te 


సగంభాగానికి 
చెంచినాడు, ఒక్క భూలో పండేపంటలో మూడవభాగం సర్కారువన్నుగా, షేర్‌ షా 
నియమించినాడు. అకృరుకూడ్యా, శేర్‌షా పద్ధతినే అవలంబించెను. కాని, బౌరంగజేబు పరి 


ట్‌ 
మయేంవరహా, ఈ పద్ధతే సాగుతూ వచ్చింది, 
ఐతే, మొ తంపంట ఎంత, దాగిలోనుంచి నర్మా రుకోశాగికి చెందవలసిన శాత 
శి సో ous 


మెంత, అని తెలుసుకోవడం ఆవశ్యకం అయింది. ఈ సమస్యకు సంబంధించిన హేతుబద్ధ 
విషయాలు ఇమిడిఉన్నాయి (1) (వతి రైతుమొక్క వ్‌ పొలా 
2) EN తస్వభావాగ్ని, పంటల స్వభావాన్ని ఆధారంగా చెను 


జగ్‌ 


ల లర అశ 2 a 
మెన సమాధాగసంం ఈ (£2 
ban 


కొని, చిఘాలో సరాసరిపంట ఎంత అగి అంచనావేయడం, (8) పతి బిఘాలోని (పతి 
పంటకూ, కొన్ని సంవత్సరాల ధరలను ఆధారంగా చేసుకొని, మొత్తం ఉత్పత్తికి వెలను 
నిర్ణయించడం, (1 ) సాగుబడిచేసిన పొలాల వి స్తీర్ణాసికి, ఆనసుభాల పరిస్థితులకు, నై సక 


ణ 
ఉపదవాలకు, తగినరియాయితీ (Concessions) ఇచ్చి, ఈ ఎలలఆధా రంపై, పతి వైతు 
నుంచీ పన్నులను వనూలుడేయడం. 


ము 


ener మధంమోనుర భూములలో న. అక్చర్‌ సా|మాజ్యం ఆక 


న 
యు 


వ్యు 


మించి ఉందింది. ఇటీవలనే, కలుపుకొన్న జెంగాలు[పొంతంలో ఈ రాజస్వపర్ధతిని ప 
'పెటలేదు. సామాజ్యానికి బైట ఉన్న దక్క. నుకు కూడా, ఈ పద్ధతి క ర్తించలేదు. అక 


అవలందించిన పద్ధతి పకారం, (పభుత్వవిష యంలోను, రై తువిషయంలోను, గం క 


(ల 


ళ్‌ సై & oO 


n Ca 
ఆధారాన్ని ఏర్పరచింది. భూమిపన్సును విధించడంలో, అక్బర్‌ అనుసరించిన ఉత్కు 


పరిస్థి లను తగించి, ఇరువురిధాగాల అక్కులనూ ప తగిన _ద్రహ్యరూవ 


ద 


~~ 
మార్గం ఇది. ఆయాకాలాలలో పంటలధరలు మారుతూఉండడము, ప పన్నుగా చెల్లించిన 


E 


అనే కి... తొందరలు తేన కట్టుగా, ఈ 


(Demand వ అన్ని తృపనాయథూములరూ వర్తించినవి. చక్రవర్తికి 
కింపబడి, రాజా గథికారుల పరిపాలనలో “ఉన్న ఖాల్సాభూములకు, ఉదో్శ(గుంవేరనాఐ బటవా 
డాకు, అనుదానగాహీలకు (Grantees), ఆదాతలకు (90౧669), |దవ్య 

సమకూర్చే ఇనాము భూములకు, కూడా, ఈ బడ 


జాగీర రూపంగాకాగి, ద్రవ్యాన్ని న ఈ పచ 
౧ లు ఖు 
వర్తించది. జాగీర్సను, అదాతల్లైన జాగీరుడా ర్జుతమ స్వంత కార్యకారులద్వారా నిఠందాంచు 
కానేవారు 
పన్నులను అంచనా నావేయడానకి, వసూలుచేయడానికి, పర్యాం రోచనతో ఏర్పడి పత 
స్థాపించబడింది. అత్యుచ్చస్థానంలో ని, రాజస మంత్రిమండలిలో, ఇద్దరు దివానులు ఉండిరి! 
చక్రసర్తి భూములను నిర్వ కాండే డిదాన్‌ -ఇ-భాల్సా, జాగీరుభూములను చూచుకొనే దివాస్‌ - 
ఇ-తాన్‌, అగేవి ఇవి. దివాన్‌ అధినంర్‌ , (ప్రాదేశిక, కక, (హ్రాంతియదీవానులు, ఉండేవారు 
పన్నులను అంచనా వేసేశాఖ, వాటిని వసూలుచే సేశాఖ, (పథుత్వకోశాన్ని పరిపాలించే శాఖ 
అని మూదుశాఖలు, పతిదివానుకు అభీనమై ఉండిన సర్కారులు అని వ్యవహ 
రించబడే, |పాంతవిభోగాల వరంిపాలనను అధీన అధికారులు చూచుకొనేవారు. పతి 
సర్కారులోనూ పెష్కువరగణాలు ఉండినవి. కానుంగో, చౌదరి, కార్కోగ్‌, ఆనే 


ను పనూలుచేయడానికరై ఒక ముకద్దమ్‌, ఆభిలేఖలను (వాసిఉంచడానికై ఒక పటాంరీ. 


ఉ త్తర్మవదేశ్యగామాల్టో, సఃయంగా వ్యవసాయదారుడై ఉన్న [గామముఖ;సుడు 
లేక, ముకడ్లమ్‌, (ప్రభుత్వానికీ, (గ్రామానికీ మ స్యస్థుడుగా వర్తించేవాడు. రైతుల నుంచి 
పన్నులు చనూలుచేయడానికి, (గ్రామానికి నంబంధించిన రాజస్వాన్ని చెల్లించడానికి బాధ్యత 
వహిఎచేవాడు. అతని ఉద్యో గం వంశాన్నుకమమైనది. అతని సేవకు [ప్రతిఫలంగా వన్నుం 
వసూలు మొత త్తంలో 2} స అతనికి లభించేది. 

జాగీరుభూము బల విషయంలో, జాగీర్టు వి స్పృతమైనవి ఐ జనప పట్ట, కార లకర, వన్నులను 
వసూలు చేసేవాడు. జాగీర్జు చిన్నవై నలో / జాగీర్ణారు, ఓక రైతుకు ఆవనిని అప్ప 
న 


జాగీరుదార్లుమా త్ర మేకాక, వంశానుగతమైన హక్కులుగల జమీందార్లు కూడా ఉండి 
నారు, మ, కొన్నిచోట్ల వ సర్తులుకూడా జమీందార్డుగా ఉండినారు. ఇతర (ప్రదేశాలలో, వ్యప స్టాపు 
కుడు (Mansger) ఒక జమీందారీవర్గానికి (పతినిధిగా వ్యవహరించేవాడు. ఒకప్పుడు 
స్వర్గంర్రవై బెస్‌ సార్వఖి నెమాధిపత్యాన్ని | వవ ర్రీంవచేసిన వంశాలసంతతివారు, ఈ Te 


=" ఉండినాచు. య. జయించిసవాసి ఆధిపత్యాన్ని, వీరు అంగీకరించవలసి వచ్చింది. 


ర విషయంలో భూమివ పన్ను అనేది, ఒప్పందం పకా రం నిశ్చితమైన కప్పము మాతమే. 
కాన్సి గామాలలోని వ్యవసాయదారులవలెనే, పన్నును చెల్లించే జమీందారులుకూడా పెక్కు 


దుది ఉండిరి, 

ఇ. దకడిణదేళపు (గామాల్లో, జమీందారు లేరు జాగీరుదార్డు ఆనామధేమలు. కనుక, 
ot స్థితులు వేరై ఉండినవి, మహారాష్ట 9 హాంతంలోని, . “లిక్‌ అంబర్‌ అనుస 
న న, రాజెన్వవరిహైలనవిధానం (1605- _24) శః (క్రింది విధంగా ఏర్పడినది. సాగుచేసిన 
ములను కొలవడము, వంటనేలలను వక్షీకరించడ క. * పంటలో మూడోవంతును 
భాగింగా నిళ్చయించడము,- అనేది: ఈ పద్ధతి. | సంస్థై సానాలను కాలా, అని, ఇనామ్‌, అని, 
అతడు రెండుగా వర్గీకరించెను. ఇనాము భూ 


సత్‌ 
(పధుత్వ 


ములను ంచి వచ్చే భాటకాన్ని. దానవయోజనా 
లకు, సేవా 'పకిఫలాలకు (వతన్‌) వేరుచేసినాడు. గామరాజస్యాన్ని, వచేలు, కులకరి, 
క అం ఈ ణః 


కాస, పంటలో 40 కాతంవరకూ భాటకాన్ని పెంచుతూ క్త 
గించవేసినాడు. తర్వాతి కార్యక్రమాన్ని [ప్రారంభించినవాడ 


గ 


జాజీరాష్‌, [1740- 61] భూముల నర్వేక్షణను (5176) +కొత 


#5 


కగాజరివించి, పంటలను, 
వి 2 De 
నలప వర్గీకరణం కావించి, వన్నులరేటును కొత్తగా నియమించు అతడు చేసిన భూమి 
పరిస, ; 


గరానికి, కౌమర్‌, అని పేరు. [[పమాణమైనవ.] 


మరాఠా ఠావ్యవస్థలో, మిరాస్‌దార్జు, ఉపరీలు, ఆని రెండు వశములైన వ్యవసాయదాద్దు 


కలవారు మిరాస్‌దార్హు. ఈ హక్కులు 


సంక్రమించినవి కొబడ్జ, brs వి; షయంలోకాని, పన్ను చెల్లించ 
సఅుకుగాని, వీటిని జప్తు చేయడానికి వీలులేదు. పభుతా 


పనికి చెల్తించవలసిన శిస్తు, శాక్య 


నంపుటి | ప'ద్దకమిడో శతాబ్దంలోని సామి *జిరవ్యవస్థ 81 


తంగా, నియతం కావింపబడిండి. కాని, రుసుములను నియమించినందువల, ఈతియాయితి 
చ! 


నిప్పయోజక మైపోయింది. 
మత గి షి 
(వ్రధుత్వము యొక్క ఇప్టాన్నాబల్టై వర్చడిన భాటకదార్దు ఉపంలు, వీరుచేసుకొన్న 
య | న సం క! 


ఒప్పందాలు సంవత రాంతంవర కే, వర్తిస్తాయి. పసేల్‌, కుల్‌ కర్ణి, చౌగుల [పచేలుకు సహా 
యకుడు]. మహర్‌- లేక- (గామచౌకిదారు,- మొదలై న మహరాష్ట్ర (గామోద్యోనగల పద 
గుల పదవులతో పోల్చదగినవి, కాని, “ఉ త్రరడేశపు ముకద్దమ్‌ 
రద్దే ఎకు) గావ పతిష్ట అధికారము, ఏర్పడి ఉండినవి. 
(ధాన గ్రామాఢికా రియైన పటేల్‌, [వభుత్వగౌరవా వాధికారులలో ఒకడు; కాబట్టి, [గ్రామంలో 
సర్వోత్మష్టస్థానం అతనికి సిద్ధించింది. వ్యవసాయ కార్య క్రమాలను పర్యవేషణచేస్తూ, 
ఉత్ప ర్తి ప్రమాణాలకు భంగం కలుగకుండా చూచుకోవడం అతని బాధ్యత. బీడు పడిన 
భూములను సాగుబడికిందికి తె రెచ్చేటస్టు ట్టు చేయడం కూడా, అతని ఉద్యోగధర్మాలలో ఒకటి. 


స్తు 
పోలీనుక ర్రవ్యాలు, దండనాధికార కర్తవ్యాలు కూడా ఇతనియండే, నిహితమురై ఉండినవి. 
కాబగ్ధే, క oa శాంతిభ|చతలను కాపాడేవాడు. పరులనుంచి [గామాన్ని 
రక్షించడంలో, ఇతడే నాయకత త్వంవహించేదా వాడు. (గ గామానికివ చ్చిన (పభుత్వాథికారులకు విందు 


చేయడము, న. సంతలగు, వినోదాలను నడపడము,- ఇతని విధులు. 
తూరు; పహాంతాల తెలుగు రమిళ,పచేశాలలోని | గామవవున సరంసాధారణమెన వద 
© 
సై లు శీ ము జి 
తులపె వర+ ఉండి. ఎక్కువభాగం | గామాలలో మూడువర్గాల రైతులుడఉండినారు. (1 వెల్లన్‌ 
మ టా. 


వాగై, అని వ్యవహరించబడే రైతులు, తమ దా కపను (ప్రత్యేకంగా ఆధీనంలో నిలుపుకొని, 
సాగుచేసి, వప్రభ్వుపుపన్నులను (మెంవరం) చెల్లించేవారు. ( ను (బాలుటే 
దార్హు లేక సైనిక సేటు చుతేువ, విద్యాసేవ, లేక ఇతరసేవలు చేసేవారు. మొదలై నవారు, 
సేవాకాల. పట్రాభూముంను _భేగ, వృత్తి, కని] అనుభవించేవారు (8) బాహ్మణులూ, 
మతసంన్థలూ, ష్‌ సములు ధర్మార్టం నియమితమైన పట్టాభూములను (Eleemosynary) 
అనుభవించేవారు. బహ్మ దేయము, దేవదానము, శాలి భోగము, ఆని వీటిని వ్యవహరించేవారు. 


అక్కడక్కడ జమీందారీ (మిరాసీ) (గామాలుకూడా, ఉండినవి. కాగి, పచ్ధినిమిదో 


శతాబ్దం క పటికి పాళెగార్లకు, ఒమిందార్హకు, చెందిన పెద్ద సాక తక్కిన 
శ్షీణించిపోయినవి. తమ పొలాలకు అమ్మడానికి, లేక, దానంగా ఇవ డానికి హక్కూ 
భూములపై స్వామ మూ, గల రైతులు, ఈ [గామాలలోని వ్యవసాయదారులలో ఒర వరం. 
ఉల్‌కుడి, అనే క్కువతరగతి రైతులు ఒకవర్షం. పరకుడి అనే లాత్కారిక వ 


ల జ ratte 
దారులు, భూకొమందుల ఆస్తి భాగంలనవారు. 


పదైెనిమిదో శతాబ్దపు దడాణదళ! గామవంచసరూ, ఉత్త రదేశగామవ్యవస్థహ ఎక్కువ 
భేదం చేదు. వంళానుగతంగా న (గగ్రామనౌాకర్ణు, సేవకులు, వృర్తికార్మికులు, వజేల్‌, 
నట్టంకార్‌, మణియకారన్‌, నాయడు, రెడ్డి, పె పెద్దకాపు, అనే పేర్లతో వ్యవహరించే గ్‌ 
ముఖ్యుడు, లెక్కలనువా సే (గామకరణము,- 'మొదలైనవారితో = కూడినసిబ్బందీ, [గామంలో 
ఏర్పడింది. ఉత్తరడేళ గామాలలో ఉన్న సిబ్బందీ కర్తవ్యాలతో సమానమైనవే వీరి క ర్త 
వ్యాలుకూడా. గౌకర్షకు, వృ ర్తీకా ప. , పంటలో సాంపదాయికమైన భాగాలు ఉండినవి. 
[మేర-లేక-స్వతంతం. భాటకంలేనట్టి భూములను, లేక, ఇనాములను (గ్రామాధికారులు. 


5జి భారత స్వాతం! త్రోడ్యమ చరిత [మొదటి 
అనుభవించేవారు. గ్రామస్థులు వీరికి రుసుములుకూడా చెల్లించేవారు. 

ఉత్పత్తి ర ఐన పంటను, మూడు భాగాలు చేసేవారు థ్‌ నౌకర్షకు, వృ క్తికార్మికుంకు చెంద 

వంసిన భాగం, పంటలో ఐదోశాతం. మిగిలిన పంటలో ౭తుకు జరు, పభుర్యాగకి 


సగముభాగము - ఇట్లు సమంగా,- విభజింవబడేది.. 


పచెనిమిదోళ తాబ్దంలో స్ట అక చ్‌ _వేశ పెస్ట్‌ nS వినిమంపవర్ధరి ప్తి, దానికి సమాన 
ధ్‌ 
మైన మహరాస్తు9ల a shit రెండూ చ్‌గంగా క2లమై వో వోయి ఈ పద్ధతిని 
కలాల br 
అనుసరించి, రైతుకూ [వభు త్వాధికారులకూ (పత్యక్షసంబంధం ఏర్పడింది. హఠమారులైన 


మధ్యస్థుల పండగీడుతనాని న్ని అరికట్టి, (వభుత్వం ఏర్పరచి న విధానాలను, అనుసూచీలను, 
వారు పాటించేటట్టు నిర రృంధపరచింది. అంతేకాక, రుసుములను జాలపరకు రద్దుపరచి, 
పన్నులరేట్లగు నిశితంకావించి, రై తులభారాన్ని తగించి, పెరు విస్తృతికి, అభివృద్ధికి ఆవ 
| ఏ ల సన ౮ ౧ (క — భఖ 
కాళలను కలిగించింది. ఇవి ఈ వద్ధతిల గల సుగుణాలు. 
కొని మిక్కి-లి లి వయముతోరు గాడిన వదతి ఇది, వర్యద్మవభుత్వం, నిరంతరమైన 


జాగరూకతవహించి త్‌ పన్నులు కహి. అధికారవర్గము, నిజాయితీతో సమర్థంగా 
వనిచేస్తేనే ఈ పద్ధతి సక్రమంగా నడుస్తుంది. రదృష్టంవల్ల, ప్థానిమదో శోతాబ్దపు 
మొగల్‌ చక్రవర్తులు ధనహీనుల్రై ఉండిరి. వారి కోశాగారాలు ఖాలీ ఐసోయి! నవి; (చధత్యో 
ద్యోగుల వేతనాలు ఎప్పుడూ బాకీపడి ఉండినవి. సింహాసనంపై ఉన్నవారు. ఆకక్తులు, 
సోమరులు, పనికిరానివారు. (పభుత్వోద్యోగులు విశ్వాసరహితులు, స్వార్థపరులు, ఆసదుర్థులు. 

పరిస్థితులు ఇటువంటివైనప్పుడు, పరిపాంగమ్యవన్ధ భగ్న మైపోవడలో ఆశ్చర్యం 


లేదు. ప పన్నుల విషయంలో (పతిరైతుతోనూ (వతృతమైన కరారు చనుకోవడం, [పటా, 
మరిన్నీ - కబూలియత్‌ | అకృరుయొక్క ఉద్ధేశం. రైతు పేరు, తలి 
బడి భూమియొక్క విస్తీర్ణం, వేసినపైరులు - ముం దకైసవన్నీ, పతి దైతువిషయంతోనూ 
[ఆసామి] వాసి ఉంచేవారు. రైతులు చెల్లించిన పన్నులకు రసీదులను వేర్వేరుగా ఇచ్చ 
వారు, కాని పద్ధెనిమిదోశ తాబ్దంలో, (గామం, (వ్రభుత్వసంస్థలోని వకాంశంగా, సిలిచిషఉన్నప్ప 


భు. 


చి 


టికీ, (గామానికీ (వభుక్వానికీ ఏర్పడిఊండిన సంబంధం తెగిపోయింది. పభుత్వం, మొత్తం 
పను విష షయమై (గామముఖ్యునితో 
శీపనిని, అతనికి అప్పగించింది. 


(గ్రామాన్ని ఏకాంశంగా (హించి రాపలసిన మొర్తం 
_ జ 
ఒప్పందం కొవిందుకొగా, ఎల్వరురైతులనుంచి వనూలుచే 


కాబట్టి, |గామాలు స్వయంపోషకసంస్థలుగా, (ప్రత్యేకంగా నిలిచిపోవడం, స్పష్టమాతూ 


ల 
వచ్చింది. [గ్రామాలను అన్నిటినీ అఖండమైన ఒక రాజకీయవ్య వస్థగా రూర్పుగల బంధాలు, 
ఈవిధంగా దుర్భలములై పోయినవి. * 


ఫరీపద్ధతి (Farming system) వ్యాపి పిస్తూరావడం, దుర్చక్షణంతోకూడిన సరో 

సంఘటన. అక్బర్‌ దీనిని, నిరాదరించి ఉండడం, సబబైనదే. కాని, అతని తరువాతి వారి 
పరిపాలనలో, ఈ పద్ధతి, పంటను నాళంచేసే కలుపువలె, దేశంపై వ్యాపించి, ఊపిరి ఆడ 
కుండా చేసింది, అనేక విషయాల దున్తంత్రంవల్ల, ఈ పద్ధతి సృష్టి కివచ్చింది. జాగీర్హ సంఖ్య 
అసాధారణంగా పెరిగిపోవడం, ఇందుకు ముఖ్యకారణం, జాగీర్ణసంఖ్య పెరగడంతో వాటి 
విలువ తగ్గిపోయింది. జాగీర్ణను స్వయంగా పర్యవేక్షణ చేసుకో లేక గు త్తవ్యవసాయదార్దు 
అనే వారిని నియమించుకొనిరి. వీరు, బలాత్మా-ర పద్ధతులను ఉపయోగించి పన్నులు వనూలు 


పదెనిమిదేో శతాబంలోని సామాజిళవవ-వో 8 
(a) (a) ee ® 


నళ సొమ్మును జాగీర్ణారులకుఇచ్చి, మిగిలిన దానని తాము సంగ్రహించు 
కొంటూవచిరి. ఆపె, ఇతర మధంసులు, వారి వ్యావసాయదార్లు, యభుత్వోద్యోగులు, 
ల నే థి టా లు 


కూడా, !గామాల సాయం తమకే వంశానుగతంగా సంక్రమించిందని (పవ ర్తింపసాౌగిరి. 
తులకు ఉండిన హక్కులను ఆక్రమించిన తాలూరుదాక్టవర్షమూ, 
ఎన్నమైనవి. సార్వభౌమ విళేషాధికారాలుగం వ్యక్తుంవలె 
ంచిరి. వారసత్వవిషయంలో రాజులకు వర్తించే నాయనో కాలు, తాలూక్‌ దారీ 
ంపచేయడం, ఇందుకు నిదర్శనం, సామా న్య పౌరు 
లకు వించి న్యాయనూత్రాలు వీరి! వర్తించరదు. ఇందువల్ల, హిందూ ముస్టిము వారసత్వ 


గా 
గౌ 
oO 
y 
fx 
mM _E€&s 
౨6 
£5 
x) 
a 
స్త 
ర py 
ఠా 
స G 


నా 
ఉండగా, వీరి విషయంలో అవి హతం ుడరేదు. జాగీరుదార్హ ఈ విధమైన ఆడంబర (పవృ 


ais శ్‌ పవన 
౨దాధిపత్యాన్ని భగ్నంచేసి, అరాజకత్వాసికి (ప్రేరణ కలిగించినవి. 


౬ 
యనూతాలను అనుసరించి, వ్య కిమురణానంతరం, సంస్థానాన్ని వారనులకు పంచవలసి 


య స రాజకీ: యయపద్ద్ధతులు 


1. రాజ్యము 

మధ్యయుగకాలమంత టా, ముస్టిము మతస్థులు రాజ్యాధిపతులుగా ఉండినాకూడా, 
దేశము, ఇస్టాంరాజ్యంగా ఏర్పడలేదు, సంవిధాన స్యూతముల విషయంలోకాని, రాజ్యానికి 
ఆధారములైన భావములు, ఉద్దేశాలు, ఫలములు, ఇత్యాది విషయాలలోకాని, రాజ్యపరిపాలన 
ఇస్టామ్‌ పవిత్ర గంథాలలోని, వ్యాదేశాలను నా అనుసరించలేదు. కురాన్‌, 
హదీత్‌, నాలుగు విధములైన సున్నీ విధిశాస్త్రంలోని న్యాయనూశ్రాలు, ఇస్లాముకు, (వధాన 
మైనవి. ఇండియా పరిపాలన విషయంలో వీటిని వ ర్రింపచేయలేదు, మధ్యయుగ రాజ్యాన్ని, 
మతధర్మ |పభుత్యమని చెప్పడం తప్పు. ముస్టింమతాచార్యుల నిర్దేశంలో , రాజంపరిపాలన 
జరకపోవడమే ఇందుకు నిదర్శనం. కోయు వ్యక్తిగత మతానికి, రాజనీతితో 
సంబంధం ఏమ్మాతమూ లేదు. 

షరియత్‌ను అనుసరించి |ప్రభుత్వపరిపాలన సాగించడం అసాధ్యమని, పదమూడో 
శతాబ్దం మొదలు తుదిడాకా పాలించిన (పతి ముస్టిము చృకవర్తి, ఈ విషయంలో, తన 
అశ క్రతను నూచించినాడు. ముస్టిమ్‌ ' న్యాయశాస్తాన్ని భారతదేశానికి వర్తింపచేయడం కుద 
రదు, అని, మొగలులకు పూర్వం ఇండియాను పరిపాలించిన,- ఇల్‌టుత్‌ మిష్‌, బాల్బన్‌, 
అల్హావుద్దీన్‌ఖిల్లీ వంటి చక్రవర్తులు కూడా, గుర్తించినారు. చక్రవర్తుల, ఈ అభిప్రాయాన్ని 
వ్య క్త్రపరచిన వ్యక్తి, చరిత్రకారుడైన ఉలామా-జియా-ఉద్‌-దీన్‌ కావడం, చిత్రం, ఇతడు 
రచించిన రాజకీయ న్మూత్రాలను చర్చించే ఫతావా-ఇ-జహన్‌దారీ అనే (గంథంలో, ఈ 
(కింది విధంగా [వాసిఉన్నాడు. “ప్రవక్తయొక్క_ అడుగుజాడలను అనుసరించినడవడమే, 
నిజమైన మతము ... ... కాని, ప్రభుత్వపరిపాలన అనేది, మతానికి వ్యతిరేకమైనది. 
ఖు సోపర్వేజ్‌ చెప్పిన రాజనీతి విధానాలనూ, ఇరాన్‌ చకవర్తుల రాజసీతిసీ అనుసరించడం 
వల్లనే, రాజ్యపరిపాలన సాధ్యమౌతుంది.” 

“మహమ్మ ద్‌ పవక్తయొక్క సంప్రదాయాలు, అతని జీవిత జీవనపద్ధతులు, వేరు. 
ఇరాన్‌ చక్రవర్తుల ఆచార వ్యవహారాలు, వారి జ్లీవిత . జీవన పద్ధతులు, వేరు. ఈ రెండు 
వర్గాలకూ, వ్యతిరేకము, సమగ్రమైన విరోధము, కూడా ఉన్నవి,” అని అతడు అంగీకరించి 
నాడు, అత్యంతమూ ఆసాధారణములై.న సందర్భములలో మామే, భగవదాదేశమైన 
షరియత్‌ను, రాజ్యవ్యవహారాలలో అనుసరించగలం. (వత్యక్షంగా, భగవంతునివల్ల, ఉ ల్తేబితు 
డైనవాడు కాబట్టి, షరాలోని ఆదేశాలను వ్యాపింపచేయడంలో, మహమ్మద్‌ నఫలుడై నాడు. 
పవ కకు అనుయాయులు కాబట్టి, మొదటి నలుగురు ఖలీఫాలు కూడా ఈ విషయింలో 


ot 


సంవుటి] భారత దేశ రాజకీయపద్షతులు వ్ర 


కృతార్థులైనారు. కాని, వీరి తరువాత వచ్చిన ఖలీఫాలు, సమన్వయంకుదరని రండు పద్ధతు 
లను ఎదుర్కోవలసి వచ్చింది. (పప క్రయొక్క సంప్రదాయాలు, ఇరాను చక్రవర్తుల రాజనీతి 
విధానాలు, అనేవి ఈ రెండు. కాని, 'పవక్తత అనేది, మతముయొక్క_ పరాకాష్టన్థిర; రాజ 
త్యము అగేది, 'పాపంచిక సంపదయొక్క సమగ స్వరూపం. ఈ రెండు పరిపూర్ణదశటూ 
పరస్పరం విరుద్ధమైనట్టివి; వ్యతిరేక మైనట్టివి. ఈ రెండింటి కలయికా, సాధ్య వి 


లి టబ 
యొకు అవరధిలోలేనిది". 


ఒకానొక ఉలామా, ఇల్‌టుత్‌మిష చక్రవర్తి దగ్గరకుపోయి, ఈ క్రింది విధంగా 
(ప్రార్థించినాడు. హిందువులు అహల్‌-ఇ-కితావ్‌ [గంథాన్ని అనుసరించేవారు కారు. కాబట్టి. 
“ధిమ్మీలు'గా వారికి ముస్తిముల రడణ లభించడానికి వీలులేదు. కనుక, ఇస్టోముమతాన్ని 
అవలంబించవలసిందని వారిని ఆజ్ఞాపించవలసింది, వారు దానికి అంగీకరించకపోతే, దారిని 
ఖడ్గానికి బలిఇవ్వవలసింది,- అని ఉలామా ప్రార్థన. దీనికి సమాధానం చెప్పవలసిందని, 
చక్రవర్తి తన వజీరును కోరినాడు. అమలు జరపడానికి సాధ్యముకాని ప్రార్థన ఇది, అని 


Ce 


వజీరు సమాధానము, ఇక, బాల్బన్‌ విషయమై, చరి తకారుడై న నిజామ్‌-ఉద్‌-దీన్‌ “నుత 
విషయాల పెకంసే, చక్రవర్తి రాజ్యవ్యవహారాల కే అగస్థానం ఇచ్చినాడు.” అని [వ్రాసి 
ఉన్నాడు. “దండనను విధించడంలోను, రాశ్యాధికారాన్ని నిర్వహించడంలోను, చకవర్తి 

వర్తించినాడు. తాగు అనుసరించే రాజ్యవిధానాలు షరాకు అనుగుణంగా 
ఉన్నవా, లేవా అని చూడక, (ప్రభుత్వానికి ప్రయోజనకరములై నవని తనకు తోచిన విషయ 
ములన్నిటినీ, కార్యరూపంలో (పవర్తింపచేసినాడు”, అని బార్నీ (B౭rnతెలిపియున్నాడు, 


కాజీముధీస్‌-అల్‌-దీన్‌తో. అల్లాఉద్దీనుకు జరిగినచర్చ సర్వవిదితమైనది. “పభుత్వానికి 
౧ ౧ Pee A 


(పయోజగకరములని నాకు తెలిసినవి, ఆ కాలానికి ఆవళంకముల్తై నవి జరగవలెనని నను 


౬ 


ఆజ్ఞాపిన్తాను. అంతిమ మహావిచారణదినం, సర్వోత్మష్టుడెన భగవంతుడు నన్ను ఏమి 
చేసాడో నాకు తెలియదు.” అని కాజీకి ఆల్హాఉద్దీన్‌ ఇచ్చిన కట్టకడపది సమాధానం. 
న్న ద్ద వై 
మహమ్మద్‌ తుగ్గక్‌ నుగురించి, షేక్‌ అబ్ధుల్‌ హక్‌, ఈ విధమైన ఖండితాధి|పాయాన్ని 


తెలిపినాడు. “అధికారాన్ని హేతువాదానికి బద్ధంకావించినాడు. హేతుబద్ధమైన విషయానికి 


3 


(పతమైన విషయం అపధానమైనది, అని నిశ్చయించినాడు, కురాన్‌, హదీక్‌,లు ఆధికా 
రంగా సిద్ధించినది, “శ్రుత'మైనది [ఇతరులు చెప్పినది] ఫీథ. (ప్రవ క్రయుక్క ఆదేశాలూ 
పభుత-ముయుక)_ ఆదేశాలూ రూడా, మహమహమ్మద్‌తుగక్‌ రాజధానినుంచి వెలువడుతూ 
U టు అ ఈ ౧ 
వచ్చినవి. రాజ్యపదవినీ, ప్రవ క్షపదవినీ కూడా తానేవహించినాడు.” అని బార్బీ, తుగ్గక్‌ పై 
తప్పుమోపినాడు. 

(ప్రొఫెసర్‌ హవీబ్‌, ఈ విధంగా నిళ్చయిస్తాడు. “ముస్టింరాజులు, - చాలవరకు విడే 


శీయులు,- ఇండియా సింహాసనాన్ని ఆరు, ఏడు శతాబ్దాలకాలం అధిష్టించి ఉండినారు, 
అనడం, వా సవమైనదే. సింహాసనాన్ని ఆరోహించింది చ[క్రపర్తులేకాని, ముస్తిం పరిపాలన 
మత్‌ కాం అత రా 


కాదు. కాబట్టే, వారు ఇంతకాలం పరిపాలన సాగించగలిగినారు. దీనికి విరుద్ధంగా జరిగిఉంటే 
ఒక తరం కూడా, నిలిచిఉండేవారు కారు”. 
మొఘల్‌ చక్రవర్తులలో, చాబర్‌ కొద్దికాలం మాతమే రాజ్యంచేసినాడు. హుమా 


యూనును అనేకములైన కష్టాలు చుట్టుముట్టి ఉండినవి, కాబట్టి, రాజ్యవ్యవహారాలకు ఎగువ 


£3 భారత సా స్వాతం! ¢ తో చర్చిత | మొదటి 
యింది. ఇస్తాము మత శాసనాలకు లోబడ 

తిని, అకుర్‌ (పవేశపెట్టనాడు. అన్ని మతాల లా సమద్యష్టితో చూచినాడు.. 
శి 


(౮ నలై వల. 
on క్త oo 
మతాన్ని ఆధారంగా చేసుకొని ప్రజలను భేదదృష్టితో చూడకపోవడమే, తన విధ్యుక్త 
ధర్సాడునిని నిశ్చయించుకొన్నాడు. అత్యున్నత పద దవులు, ముస్టిములు కానివారికి కూడా అందు 
నాటి అటి 
జాటులో ఉండేటట్లు చేసినాడు. హిందూరాజ కన్యలను వివాహంచసుకొన్నా కూడా, వారిని 
se | 


3 ~ 


మళాఎతరులుగా చేయలేదు. రాజభవసంలోనె, వారు తమ పూజా సంస్కారాలు జరుపుకొనే 
అపికాళాన్ని కలిగించెను. వారియందు జన్మించిన కుమారులు మొగల్‌ సింహాసనాసికి 


అ విష! యంలో, మురుహీదడ్‌లలో [ముస్టిమ్‌ 


~ 


ఉ రరాఢికారులె రి. మత నంబంధమెన |పళ్చ 
న్‌ా న. — So యర 


ఉంంపదపులు] పరనర విరుదమురెన మ 
పుణ్యపురుషులు] పరస్పర విరుద్ధమురైన ఆధిభ్రాయాలు కలిగిన సందర్భాలలో , సరమ 
క్‌ ఖ్‌ 5 Sus 


నిళయాలను ఇచ్చే అధికారాన్ని తానేవహించి, ఉలామాజోక్యాన్ని తొలగించెను. సాంఘీక 
ములు, ఇతరములు ఐన అనేక విషయాలలో, ముస్తీములు కాని వర్గాలకుచెందిన పజల భావా 
లను, సఇపదాయాలను, అక్సర్‌ గౌరవించినాడు. హిందువులపై విధింపబడి ఉండిన జిజియా 
పన్ను రద్దుచేయడం, వీటిలో ప్రధానమైనది. “రాజత్వం దేవుని వర,పసాచం, పప wie 
ఈ మహోన్నత పదవికి వచ్చిన పిమ్మట, నర్వమత సహనాన్ని ఆధారంగా చేనుకొని, 
సారా తికమైన శాంతిని నెలకొల్పకపో స్త అన్ని మానవత్వదళలను, అన్ని మతశాఖలను ఏక 


యు ళా 


దృష్టితో ఆదరిఃచక పోలే, కొందరిని తల్లివలె 'సోషిం ౩చి, ఇతరులను సవతితలివలె నిరాదరంతో 
చూ స్తే-అట్టిరాజు, ఆ ఉన్నత పదవికి అర్హుడు కాడు.” అని అబుల్‌ ఫజల్‌ "బోధిస్తాడు. మతి 
విషయకమైన విభేదాలను పురస్కరించుకొని ని ఇతర మతస్థుల బాగోగులను చూడక పోవడం, 
తప్పు. అన్ని వర్గాల ప్రజలూ నిరాటకంగా, సిమితంగా జీవించినప్పుడే, భగవంతుని ఆబ్బా 
దనం సిద్ధించి, శీ ర్రిసిద్దిస్తుంది”. అని కూడా అతడు (వ్రాసిఉన్నాడు. ఈ విధంగా ఇస్తాము 
న్యాయళాస్త్రము, హదీత్‌ కూడా, ప్రభుత్వ కార్య నిర్వహణలో, ధర్మశాస్తాలుగా (ప్రవ రెంచ 
లేదు.” అని ఇబన్‌ హసన్‌, (వాస్తాడు 


జహంగీర్‌, తండివంటి ధీరపురుషుడు కాకపోయినా, తన తండ్రి ప్రవేశపెట్టిన పరి 
క్ర 


అట, వ 


పాలన నూత్రాలను అనుసరించి, రాజ్యాన్ని నడిపినాడు. షాజహాన్‌ పరిపాలన యొక్క. 
(పథ థమదశలో, ఈ మార్గాన్ని ళా నడిచినాడు. Chae 3 ఆల తిదుషములెస పద్ద 


విిగహోరాధన విషయకమైన అతని 'తీవద్వేషం తగ్గిపోయింది. 
దురదృష్టవశాత్తూ, అక్బర్‌ రాజనీతి వహ అను అన్నిటినీ బౌరంగజేబు తిరుగ 


లె ళా 
గొక్టనాడు. es (పబలమైన ఉద్దేశం ఉన్నప్పటికీ, “షరా న్యాయానికి సార్యభౌమత్య 
పదవిని దేశంలో, కలిగింపలేకపోయినాడు. నలభె భై సంవత్సరాలు తప్పుతోవలో నడిచిన 
అతన [పయత్నాలన్నీ, పూర్తిగా వ్యర్భమైనాయి. ఆశాభంగమువల్ల సిద్ధించినవ్యథ, విషజ్ఞత, 
అత ఆత్మను ఆవరించినవి. సామ్రాజ్యం నశించి పోతుందనే భవిష్య నూచనలు మనస్సులో 
పరి!భ్రమిస్తూ ఉండగా, పాణాలను వదలినాడు. అతని తర్వాతివారు, దుష్టపరిణామకర మైన 
ఇతని రాజకీయ విధానాన్ని విసర్జించిరి. కాని, ఈ మహాసామాజ్యసొధం, అప్పటికే క్కి చక్క 
బరచడానికి సాధ్యంకాని దుస్థితికి వచ్చింది. సామ్రాజ్యానికి అంతటి హాని కలిగించినారు. 
రాజ్య విషయములో, ఇస్టామ్‌ భావాలపట్ట ముస్టిమ్‌ చక్రవర్తులుకాని సుల్తానులుకాని, 


రాజ-యప్యాతులు 


=e 
భాంతి ద? 
సంక 


ళ్‌ 
1 


పడుతారు; 


2 


మిల్లత ] వ్‌స్ర 
Ey 


సమాజంగా] 


న, 


Cs 


ని అనుస 
ఆ. 


టా 


లో 
Che eh) 


లొ? 


> 2 
Ser] 
py 
a 
we 
"A 


హరించే 
wh క, 
చ ళు 
వ 
న్‌ 


ప్‌ 

wre 

అరగ 
పివాలి 


స్టఖకాం, 
అలో 
ట్టిం నా 
రమైన 


బూథా 
తాము 


ke 


ar 

pr 

Ph 
యఖ 


sm సా శ 
గ్టియళాన్తాగ్ను అ, 


క్‌ 
అ 
ముకం 


పపి'తనా 

వడ।|తోయడంతో ఖలీఫాల 
9 ఇగ 
పరిపాలకులు 


క్తి 
ఫా 
త్రో ఖ్యాలి ఫేట్‌ కు 


వాడు, అని ఈ అధికారిని వ్య 
హా 
లో 


సె 


(ఆ 


ఇల 


శిం 
సము, 
౦జి షయం 


పష 
లి 
~~: 


(Eaithful) ఆ; 


చడము, 


అయ్యల 


“౧రాల 


ల 


ను పాలించవలసి ఉంటుంది. ఎన్నుకొబడిస 


ద్‌. 


య్యద్‌ ఖలీ 


wo 
eat 
చీలి 
~ 
aug EF 


అ ర 


ప్రీ 
a 


4 


జ 
రాజక రాజ 
వం 

న 

దౌ 


విసరింపబడిం 
ను 


~ 


సా 
ర్వభౌములుగా 


కి 
సం పదాయాలనూ 


౬ 

I) 
శ 

ఓ 


/ 


, ఈ భావంపై ఉం 
ప లాం 


2 
tS 


అ 
టస, 
జు 


నా 


జ 


ల కాలంలో, ఖ 


ల 
క్ష. 
అర 
అలో 
ఆ 


(a) 
రాజాంధికార పదవిని 


' 


కుం 
Wd లో ఆ! 


ల 
చు 
COE) 
PF 
ఎ 


స 


రించి, ఏర్ప 
ల 
8 
౧ 
oe] 


కర్‌ స 
0౪ 


vd 
అరు 


జోలో 


చి 
న! 


రి, అబ్బా 


టికి పాందీ 


చారాలనూ 


> 
తి 


కాలంగడచిన కొద్ది 
గి ఉండడమ 


సిదిం 
ట్‌ 
టెయు 


ఓ 
జై 


Wa ద. 
jn ఆ 


థి 
బ్య 


తకు తమ ధూకాగాల 


ద్వారా 
మారి 
మార్చి 


రా అర 


FEE సో 
2 i 
LY Eg 
గే 
a ల. 
© లా 

స్‌ 
స గ్‌! 
¥ | 
gS 
3 అ 
se 
స్తే ఆ 

c 
hh 2 
pre) 
సక 
ny న 
సద్రెతిలనె 
53 

3 

a 
3 

శం 
గ్‌. 
3 33 
3 YY 
% సట) 
"జ్‌ 3 
శ 
wm a 
ఖై న్‌! 
3 
3 1 
fc he 
౧౪౮ 
న్‌ 

3 
i ట్ర 
x 
శం 


జాగ 
Gn 


ఉఫమనీ వం? 
౦ పొందడంలో ఈ. 
ఇస్లాము మత 


దిగా ఉండవరనని, 


న! 


జ 


గసణమి? 
ణా జో 
మొగల్‌ చక్రవర్తుల 


్న, తరస్కరించి, 


~ 


| 


అధికారా 


య 
వ్‌. 


| 


భారత స్వాత ౦ త్రోక్టగ్యమ చరి! త [మొదట్లొ 
ము స్తేము సమాజము ఎన్నుకొన్న నాయకుడు కాడు; ఇస్ట్రాము మతనిష్టాపరుల ఖలీఫాకు 


పలినిధికాని, అధీనభ్య త్యుడుకాని, కాడు. భగవంతుని ఛాయారూపమైనవాడు (జిల్రీ-అల్డా). 
ఇండియా చక్రవర్తి,” అని మొగల్‌ చక్రవర్తి యొక్క నిశ్చితభావం. .. 

ఆబుల్‌ ఫజల్‌ ఈ విధంగా వివరిస్తాడు;- “భగవంతునినుంచి పసారమౌతున్న 
జో;త్రి, రాజత్యం. అది నూర్యునికాంతి; ఈ కాంతిని, ఆధునికభాషలో దివ్యజ్యోతి, ఫార్‌- 
షషకేటీ అని వృవహరిస్తారు. ప్రాచీనభాషలో దీనికి, కియాన్‌ఖురా [భవ్య పభామండలం | 
అగి వువహారం. 'మధ్యన్థుల సహకారంతో (పని ఏమాత్రమూ లేక్క భగవంతుడు తన 
తేజస్సును రాజులకు (వసరింపచేస్తాడు. దీని స సమక్షంలోఉన్న మానవులు, వినతులై, 

మెవై తలమోపి, రాజతేజన్సును కీ ర్రిసారు”. 

“సార్వభౌముని కర్తవ్యాలు, |పపంచవరిహాలన, అనేవి, ఆల్బబుద్ధులెన కొందరి 
వ్యష్తల, నిరర్థక ప్రయత్నాలవల్ణ జరిగేవికావు. వైభవో పేతమైన ఈ మహోన్నత కర్తవ్యా 
నికి అర్హుడని భగవంతుడు తలచిన, వ వ్య క్తికి వీజిని ప్రసాదిస్తాడు.” అని జహంగీరు తన అఫ్ఫి 
(పాయాన్ని వ్య క్రంచేసి ఉన్నాడు. 

తాసు, వా స్తపంగా, భగవంతుని భాయయని విశ్వసించిన వాడు జొరంగజేబు. తాను 
ఆ యుగానికి ఖలీఫా అని, “భూమిపైనిలిచి ఉన్న భగవంతుని వకీల్‌,” అని అతనిభావాలు. 
ఆంమ్‌గీర్‌ జిందావీర్‌ జొరంగ జేట్‌, అనేభ్యాతి అతనికి సిద్ధించింది. [వవిత జీవి ఐన 
అలంగీర్‌ _. 

ఈ బిరుదులు, విశేషణాలు, బై జాంటియమ్‌లోని |పాచీనపరిపాలకులనూ, ప్రాచీన 
హిందూ చకవర్తులనూ జ్ఞ ప్రీకితెస్తాయి, కొని కాలీ ఫేటుకు సుల్తానేటు కు సంబంధించిన 
ఇసు మతభావనలకు, న్‌ బిరుడులు పూర్తిగా ఆసంగళత మైనట్టి ఏ, క్యా లిఫేట్‌ సుల్తానేట్‌ 

వదవులు ముస్టిము సమాజము (మిళ్లత్‌ ) ఎన్నుకొనగా ఏర్పడినట్టివి; కాబట్టి, ఈ బిరుదులు 
అసంబద్ధములు. వంశానుగతంగా పాదుషాలు ఏర్పడడానికి ముస్టిము న్యాయతం కాన్ని బజ్జి, 
అస్తారమేలేదు. 

మధ్యయుగకాలంలోని ఇండియారాజ్యాలను, యూరోపుభూస్వామ్య Fob 
మ పోల్చిఉండిరి. వాస్తవంగాచూ స్తే ఈ రెండింటి మధ్యా, సమానలక్షణంరేదు 

షణపద్ధతికి చెందిన సైనిక వట్రేదారీ ఆధారంపై ఏర్పడిన సంపన్నుల సంస్థ, యాత 
౧ రాజ్యం, భూస్వామ్య వ్యవస్థకు చెందిన (ప్రభువులు క్రమ(శేణీ బద్ధంగా ఏర్పడి, వంశ 
వ ఇనాముభూములను అనుభవించేవారు. ఆత్యుచ్చస్థానంలో రాజూ. అతి నిమ్న 
రక్షక వీరుడూ, పు. ఏర్ప a య శేణీపద్ధని ఇది. ఇండియా విషయంలో, 
ల. 
. భూమిపై స్థిరపడిన నంస్థకాదిది; భూమిపై వంశానుగతట్రున హర్కుగల వ్యక్తులతో 

ంస్థ ర్పడ డలేదు. వీరికి అధ పదవులు సిద్ధించడంలో, వీరి జన్మ, (పధానమైనరే 
కాని, వీరికి దేశంలోగల భూసంబంధమైన ఆః స్తికాడు ఆర్థికంగా కూడా ఈ కులీన సంస్థ, 
స్వతంతమైనదికాదు. సామ్రాజ్యకోశము నుంచి లభించేదో వీరి ఆదాయం. ఇది ద్రవ్య 
తంగా కుతే లక, భూమి పన్నుల నియామకం ద్వారా కానీ వీరికి లభించేది. ఈ శిస్తు 
నియామకం కూడా, తరచుగా మార్చుచెందుతూ అనులో క్ర మరణానంతరం, రాజగామియై. 


ర 


3 ₹ 
షి 


గ 
Cex న్‌! 
కి 
lo 
Po 
ఛో 
Su 
(౮ 
{9 
న 
లే 
res 
fey 
lo 
6 
స్తీ క 
os 
es 
fis 

ర రల ల 
ts 
య 
యి 
«a 
ex 
[ 
0 


య్‌ 


శ 
కర 


సింప్తుటి | భారత దేళ రాజకీయప్యతులు | 89 


(Escheat) పోవడం కూడా కద్దు. పదవులు 'వంశాను క్రమంగా దారనులకు సిద్ధించే ఏకా కావు. 
తరువాతి కాలంలో వీటిని వంశపారంపర్యంగా చేసే ప్రవృత్తి (ప్రారంభించింది. మొగల్‌ 
కులీనసంస్థ, ఆల్చ్పజన పరిపాలక వర్గంవంటిచేకాని, భూస్వామ్య కలీనసంస్థవంటిది కాదు. 
మధ్యయుగాలలోని ఇండియారాజ్యం, పరిమితమైన _అధికారాలతోను, విన్మృతమైన 
బాధ్యతలతోను, విచితమైన విదంగా మిళితమైన వ్యవస్థగా, నూక్ష్మపరిశీలనకు ప. 
దీని అధికారానికిగల అవధులనుబట్టి చూస్తే, ఆధునికమైన అర్థవివరణ (వకారం, దీనిని సా 
భౌమాతకారం గల రాజ్యము, అనడానికి వీలులేదు. కానన “ సిర్మాణాధకారము, ఇ 
హణాధికారము న్యాయశాఖ, అనే మూడు రాజ్యాంగాలద్వారా, ఆధునిక సార్వభౌమాధికారం 
వ్యక్త క్రహౌతుంది. కాసననిర్మాణము కావించడము, న్యాయాస్తూతాలను వరిపాలనద్వారా పవృ 
త్తిరో ఉంచడము, ప్రజలకు న్యాయాన్ని కలిగించడము, అనేవి సార్వభె నౌమత్వ ధర్మాలు. 
మధ్యయుగాలలో, ఇండియారాజ్యానికి శాసన నిర్మాణాధకారఎలేదు. ముస్తిముల విష 
యంలో, శాసననిర్మా ణాధికారం కడపటి 'పవక్త కఐన, మహమ్మదుతో RT ee ఇతని 


ద్వారా, భగవంతుడు తన సంకల్పాన్ని, ఆదేశాన్ని, సర్వకాలానికీ ఒక్కసారిగా వ్య కం 
కొవించినాడు, దివ? (సంకల్పం మార్చరానిది; అధికంగా చేయడానికి సాధ్యంకానిది. (పజల 
దైనిక వ్యవహారాలకు దీనిని వర్తింపచేయడం, పండితుల క _ర్హప్యమేకాని, దేశానికి ప్రభువై న, 


రాజుదికాదు. జీవిత సన్నివేశాలకు, పరవ ర్తనానికి, లో నౌతున్న పరిస్థితులకు 
విధంగా, ఈ న్యాయశాస్తా?ని న్ని (పతిపాదించి, వ్యాథ్యానించేవారు, ఈ; ముస్తిం పండితులు. 
హిందువులకు కూడా, శాసన నిర్మాణ సంస్థతో అవసరం లేకపోయింది. జీవిత విష 
యములన్నిటినీ నిర్దేశించే ప్రాచీన ధర్మశాస్త్ర షంహాతేతు హిందువులకు కూడా సిద్ధమై 
ఉన్నవి. మితమి|క, రఘునందన్‌వంటి విద్వాంసులు వీటికి నువిన్తరములైన వ్యాఖ్యలను 
రచించి ఉన్నారు. రాజ్యంతో |పసక్తిలేకండా, స్వతంతగా న్యాయనూ(్రాలను వర్తింప 
చేయడంలో, ఈ వ్యాఖ్యలు, హిందూనా గయాథికారులకు మార్గదర్శ )కములై నవి. 
చివ్యనియమాలకు సంబంధించిన జ్ఞానమే, ఇస్టాము. న్యాయతంఇత మైన ఫిథ. మాన 
వుడు చేసే కర్మలకు వర్తించేవి, ఈ నియమాలు. తప్పక చేయవలసిన విధులు, పరిహరించ 
తగిన నిషేధాలు, చేయతగినవి, అసమ్మతమైనవి,- లేక, కేవలం, అనుమతికలవి,- మొద 
కర్మలను, విధిస్తూన్న ఈ నియమాలు, కురానునుంచి, హదీథ్‌నుంచి (గహింపబడినవి. 
ముస్టిం న్యాయశాస్త్రము సర్వనమ్మగమైనది; వ్యక్తిజీవిత, సంఘజీవిత విషయములన్నిటి 
పైనా, వ్యావ ప్తికలిగినట్టిది. వ్యక్తి జీవిత స్వంతజ్షేవిత, పౌరజీవితాలకు మా (త మేకాక, శివిల్‌, 
(క్రిమినల్‌, నంవిధానములకు సంబంధించిన విషయములకు కూడా, ఇది వర్తిస్తుంది. ఇదా 
ద౩3 అని వ్యవహ హరింపబడే వ? [కి మతము, భక్తి, పూజావిధానము అనేవి, నిష్కర్షగా, మాన 
వుని వైయక్తిక స్వంతవ్యవహారాలు. వీటి విషయంలో మునిం న్యాయసంహిత, ఖండిత మైన, 
వినియమాలను విధించింది. షువహారాలను రెండు (వధానభాగాలుగా విల్‌ న్యాయశాస్త్రం 
.చర్చిస్తుంది,- (1) వివాహము, (2) ఆస్తి, రక్తసంబంధము- పాత్రత, (00౧9820261 
nity and eligibility), విధవావివాహము, విడాకులు, అనేవిషయాలు మొదటిభాగంలో 
చేకనవి, వారసత్వము, [కయ-వికయాలు, వడ్డి, బాడుగ, అనేవి రెండవభాగం కిందికి 
వస్తాయి. ముస్టిములు కానట్టి (ప్రజలపట్ట పట ముస్టిము ప్రభుత్వం యొక్క సంబంధాలు, ముస్ఫ్రి 


12 


90 భారత స్వాతం| తోద బ్రమ చరిత్ర _మొుటి 


గ "a గ దయతో లం 
ముల విషయంలో రాజ్యముయొక్క బాధ్యతలు, అపరాధ దండన విషయంలో రాజము 


లి 
యొక్క దాధ్యత,- మొదలైన రాజకీయ విషయాలను ముస్టిం పౌరన్యాయశాగ్రం, 
చర్చిస్తుంది 


నియవ 


ఇబాదర్‌ విషయంలో మాత్రం, షరాళల్‌ లోని నియమాలను పొటింవడం, (వతి 
ముస్టిముకు రూడా, విధి ఏర్పడింది. ముస్టిములలో కొందరు, -ముఖ్యంగా రహసో సా సకు 
నూఫీలు,-ఈ నియమాలు కేవలం “చూం|క్రికములు, సార క్రదాయికీములు జిని, 

తమే, అని పరిగణించిరి. వీటి ప్రామాణ్యాన్ని అంగీకరించినా కూడా, రహస్యోచాసన 
మార్గంలో, పరతలత్త్వాన్ని అన్వేషించడంలో వీటికి, ప్రాధాన్యాన్ని కలిగించలేదు. ఇ 
లోని ఉలామా సూఫీలలో ఎల్బప్పుడూ, రెండువర్గాలు ఏర్పడి ఉండినవి. షరియతు మార్గా 
తవ్పినడవడం దూష్యమని భావించి, షరియతుకు (పాధాన్యం ఇచ్చిన వారు ఉలామా 
కేవలం న్యాయవిధులకు బద్ధమె ఉండడాగికంచె, రహస్యోపాసన కూడిన ఆత్యకిక్షణ 
ఎక్కువ (శ్రద్ధా ర్రమైనదని, సూఫీలభావం,. పరస్పరభిన్నాభిపాయాలు గల ఈ రెండు 
వర్గాల సిద్ధాంతాలను ప్రతిపాదించి సమర్థించిన వారిలో, బజారంగజేబు, దారాషకోలు, 
(వసిద్ధలు. 

వివాహ విషయాలకు, ఆస్తి విషయాలకు, సంబంధించిన న్యాయనూూక్రాలను, 
సాధారణంగా, పాటించేవారు. కాని, తీవములై న అతి రమణలు ఈ రెండు రంగాలలోనూ, 
ఎక్కువగా జరిగినవి. హిందూ వివాహ ఆచారాలను పెక్కింటిని ముస్టిములు ఆవలందించిరి. 
ఇస్టైము న్యాయశాస్త్రానికి అసమంజసములై న పద్ధతులను, ఆ న. అనునరించిరి. 
వివాహ ప్మాతతకు సంబంధించిన బాంధవ్యశేణిని నిశ్చయించడము జన జాతి విభేదాల 
పెన ఆధారపడిఉన్న సజాతీయ, విజాతీయ వివాహసంబంధాలకు పరిమితులు ఏర్పరచడము, 
వివాహము ఒప్పంద మైన విమ్మట, దానిని అనుసరించి జరిగే మత స వదాహ 
పాటించడము,- మొదలై నవి దీనికి ఉదాహరణలు. ఇండియాలోని పెక్కు (ప్రదేశాలలో వార 
సత్వానికి సంబంధించిన న్యాయ సూ[ాల స్థా స్తానంలో, ఉర్ఫ్‌ అనే ఆచారం ఏర్పడింది. హిందు 
వులలో వలెనే, విధవా వివాహాలను, తులను, ముస్టిములు గౌరవించలేదు. 

ముస్టిం-హిందూ మ్మిశవివాహాలు చాల అరుదు, కాని, రాజులవంశాలలో వీటికి 
ఆమోదం సిద్ధించింది. ఈ మిశ్రమ వివాహవిధానాన్ని ప్రారంభించిన వారిలో, మొగలులు 
(పథములుకారు. కాశ్మీరులో, హిందూ-ముస్టిము వివాహాలు చాలకాలంగా జరుగుళూవచ్చినవి. 
జమ్మూరాజై న రాజామానక్‌ దేవ్‌ కుమా రైలను ఇరువురిని, జాయిన్‌ - ఉల్‌ - వేక్‌ 
[1120-70] వివాహమాడినాడు, మరొక పుత్రికను, ముస్టిమ్‌గబ్ధాన్‌ నాయకుడైన రాజాజన్‌ 
రథ్‌, వివాహం చేసుకొన్నాడు. 

దక్కనులోని బహమనీరాజులు హిందూకుటుంబాలలో, _వివాహసంబంధాలు జే 
కొన్నారు. విజయనగర దేవరాయని పుత్రికలను తాజ్‌-ఉద్‌-దీన్‌ ఫిరోజ్‌ 11 
వివాహమాడినాడు. భేర్ణా నరసింగరావ కుమార్తెను కూడా, ఇతడు పెళ్ళాడినాడు. తొమ్మి 
బహమనీ పరిపాలక డైన అహమద్‌ షావాలీ, సోన్‌ ఖేడ్‌రాజు యొక్క కుమా _ెను వివాహం 
చేసుకొన్నాడు. బిజాపూర్‌ సుల్తాన్‌ యూసుఫ్‌ఆదిల్‌షా [1510లో మరణం] ముకుందరావ్‌ 
అనే (బాహ్మణుని సోదరిని వివాహమాడి, ఆమెను పట్టపురాణిగా చేసినాడు. బీదర్‌ నుల్లాను 


ను ఈ. 
= 
(wy) 
య 
న్‌ 
1 


Seu వచదెనిమినే శతాబంలోని సామావివవంవన్ల రి 
sre > (a అథ, 


అమీక్‌బదీద్‌ యూసుఫ్‌, ఆదిల్‌షా చూపిన ఆదరా ఇన్ని అనుసరించెను. 
అక్బర్‌, జహంగీర్‌, ఫరూక్‌ సియార్‌, సులేమాన్‌షుకో, సిఫి 


0౮ ము 
హమాడిరి. హిందువులై న కచరాజవంశమువారు, మున్నిములతో వివాహ 


కులనిషేథ నిర్చంధాలకు తరాల రు హిందువులు. కాబట్టి, హిందూ 
రాజులు ముస్టింగ్రీలకు, అంతర వళ క లిగించడానికి ఇష్టపడలేదు. ఐనప్పటికీ 
ముస్చీము క్రీలను హిందువులు వివాహనూడిన సందర్భాలు లేకపోరేము. రజారీ, లడఖ్‌, దాల్చి 
స్టాన్‌, పొంతాలలో రెండుమతాలవారికీ, పరస్పర వివాహసంబంధాలు జరగడం, జహంగీరు 
గమనించినాడు. పీష్యాబాజీరా వ్‌1 కు, మస్తానీతో కలిగిన పణయగాథ సర్వవివిత మై; నం 
మొదట, నర్తకిగా ఉండిన ఈమె, పీష్వాయొక్క సంతతసహచారిణీ అయింది. “యుద్ధ 


యా తలలో కూడా అతని వెంటడఉండి, అతనితో సరిసమానంగా గురముషపె స సరిచేస్తూ, 
సంతతం అతనిని అనుసరించిండి.” 1784లో, పీషా కు ఈమెయందు కుమారుడు జనించి 
నాదు. క్యామ్‌ షేర్‌బహడదూర్‌ అనే ఈ కుమారుడు, ముస్తింగానే పెరిగి పెద్దదాడై నాడు. 
డ్రాహ్మాణులు, ఈ కుమారుని హిందూ సంఘంలో చేర్చుకోడానికి అంగీకరించకపోవడం, 
ఇంచుపకాలణం. 1758లో, శ్యామ్‌ షేర్‌ బహదూర్‌, రఘోబావెంట, ఉత్తర భారత దేశం 
పోయి, కుంగేర్‌, ల్లీలవద్ద జరిగిన యుద్ధాలలో పాల్గొన్నాడు, 1755లో ఒక సైన్యానికి 


నాషకర్వుం వద్‌ క. ఏ(దోహిలై హారాంన తులజే అంగియా పై, దండయాత్ర సాగించినాడు. 
1761 లో జరిగిన పానిపట్‌ యుద్ధంలో ఇతడు*హతుడైనాడు. ఇతని కుమా 


రుడెన 

ఇ 

ఆరి జహడదూర్‌కు, తండి జాగీరు సిద్ధించింది. 1767లో, మహాద్‌జీ సింధియాకు అప 
జయాలు కలిగిన సందర్భంలో, స Ses సేనలను పంపిస్తూ, పీషాంకుటుంబానికి ప్రతి 
నిఠతగా ఆలీబహదూర్‌ను య సు సియమించిరి. సింధియాకు తెలియకుండా, రస 
ను 


౮ 


పుతులతో సంధిరాయజారాలను నడపపలగసిందిగా ఆలీ బహదూర్‌కు, రహన్య ఉపడేళా 


పెక్కుకుటుంబాలకు, హిందూముస్టిము కుటుంబశాఖలు రూడా ఏర్ప డి ఉండినవి ఇది 
చాలా కుతూహల జనకమైన విషయం. ఈ కుటుంబ సంబంధాలు Pras నిలిది 


జీ చి 
కిబాను [వడ్డీ] నిషేధించే న్యాయసూత విషయం చాల అలక్యానికిరోనయింది. 
కొర-తః, దీనిని |పవు తిలో పెటడం అగాధ్యమయింది. నిపావరురెస ముసిఘులు, వ 
5 eee SU ట్‌ ల థ్‌ టా ౧ స 
మ్‌ ల విల షీ ల్‌ 
తీసుకోవడానికి ఒప్పుకోలెదు ; దానిని, నిరాకరించిరి. కాని, ఆత్మసావీని మరుగువరచగల 
అ జ్‌ 
ముస్ట్‌ములు, అతిచాతుర్వంతో యుక్తులువన్ని, భగవంతునికి పిశాచానికి, రాజీకుడిర్సి, తమ 
అరు ము 3, 
(ప ా జనాన్ని నాధించుకొనెరి. 
య్‌ 1 
ముస్టిమ్‌ దండనీతి న్యాయాన్ని అమలు పరచడం మిక్కిలి రష్టనాధ్యమైనవని. 
u టు కలా 


రా 


లి 

అపరావథం జరిగిందని, నిర్ధరి రించడాగికి విధింపబడిన షరతులను తృ విపరచ 
ని ఒం 
ఆ w 
తుల (ప్రమాణ పూర్వక వా, హ్మాలం, అవసరం. దండనలు కూడా అత్యంతమూ [కూర 


దర్నా 


మైనవి. చేతులు, కాళ్లు, నరికివయడం దొంగతనానికిశిక్ష. స్వధర్మత్యాగానికి మరణదండన... 


అస సాధ్యం, ఉదాహరణగా, డేని బలాత్కరించినాడనే విషయాన్ని నిర్ధరిం డాసికి నలుగురు. 


492 భారత దేశ రాజకీయపద్ధతులు [మొవటి 
నంఘానికి విరుద్ధమైన నేరంగా, హత్యను వరిగణించకపోవడం విచిత్రమైన విషయం. 
హతుడై న వ్య కక, అతని కుటుంబానికీ, జరిగిన అన్యాయంగా మామే. దానిని గణించిరి. 
కాబట్టి, హత్యను వా _నవంగా అపరాధి చేసినాడని నిర్ణయించేదాడు, నా కయాధివతే ఐనా 
దానికై విధింవవలసిన దండన, హత్య గావింపబడిన ల వారి ఇష్టానికి వదలివేయ 


బడింది. హంతకుగెని ఉరితీయవలసిందని, ఐనా, వారు కోరవచ్చు, లేక, రక్తమా ల్యాన్ని 
(Blood money) ఐనా వారుకోరవచ్చు. 


ఇండియాలో, న్యాయశాస్త్ర పక్రియను తృప్తి పి పరిచే ఆవశ్యకాలను తృ ప్రీపరచడం, 
కష్టతరమని గుర్తించబడింది. కాబట్టే, దండనీతి పరిపాలన, కాజీల అధికార పరిధిలోనుంచ్చి 


తొలగిపో యి, రాజ్యాధికారుల అధీనంలో వచ్చింది. 

(పభుత్వ సవధానాన! సంబంధించిన న్యాయనూ(త్రాలు, వాటిక ర్రవ్యనిర్వచనాలు 
అనే విషయాలు, ఇండియాకు ఏమ్మాతమూ వర్తించేవికావు. ఇండియాలోని పరిస్థితులకు, 
షరియత్‌ న్యాయనూ,తాలు అనుకూలించవని, న్యాయశా స్త్రజ్ఞులు, కార్యకారులై న రాజసీతిజ్ఞులు 
కూడా, గుర్తించినారు. ఉద్యోగస ంస్థను ఏర్పరచడంలో కాని, సైన్యాన్ని కూర్చడం ంలోకాని, 
పన్నులను విధించడంలో కొని, భూమిరాజస్వవిషయంలో కాని, నిష్టావరురైన ఖలీఫాల 
నంవదాయాలను అనుసరించడం, సాధ్యంకాని. విషయం, 

పథమ దళలో ఖలీఫాలు స్థాపించిన ముస్తిమ్‌ వ్యవస్థలో, రాజ్యముయొక్క. రాజ 
స్పమూలసాధనాలు రెండు వర్గాలుగా విభజింపబడినవి. జకత్‌ అనే భిశాపన్నులసు, ఖరజ్‌ 
అనే భూమి పన్నును, ముస్టిములు చెల్లించవలసి ఉండింది. ప్రభుత్వ రక్షణలో ఉన్న ముసి 
మేతరులు జిజియాపన్నును, ఖరజ్‌ను, చెల్లించేవారు. 

ఇండియాలో (పభుత్వం, జకర్‌న్‌ ఎప్పుడూ వనూలుచేయలేదు.  రాజవిత్తాన్ని 
(Public finance) ఉద్దేశించి, ఈ పన్ను, కార్యతః, లేనేలేదు. భూమిపన్ను మాతం, 
రాజ్యంలోని |ప్రజలకందరికీ సమానమైనదే, దాని భారంకూడా అందరికీ ఒకే పద్ధతిలో 
నియమితమయింది. కానీ, పన్నులను నిర్ధారంకావించడము, వసూలుచేయడము, అనేవి, 
క్యాలి ఫేట్‌ అధీనంలో ఉన్న భూములవిషయంలోకంటె, సహజంగా భిన్నమైనట్టివి. అనుభ 
వాన్నిపట్టి, (వవేళ పెట్టిన, ఇండియా లోని విధానం ప్రధానంగా హించూవిధానం. 

జిజియావన్ను, స్వల్పకాల విరామాల్లోమ్మాతమే విధించబడింది. మొగలుల కాలానికి 
పూర్వం, ఫిరోజ్‌టుగ్లక్‌, సికిందర్‌లోడీలు మాత్రమే ఈ పన్నును విధించిఉండిరి. తర్వాత 
1569 నుంచి 1878 వరకు, అది, ఆచరణలోలేదు. పధ్నాలుగు పష్రైదోశతాబ్దాలలోని పాత 
బడిన పద్ధతులను, బౌరంగజేబు పునరుజ్జీవింప చేసినాడు. కాని, జిజియావన్ను న్యాయశాస్త్ర 
(పకారంగా ఆర్థికంగా, రాజకీయంగా దుష్టమైనదని, [గ్రహించలేక పోయినాడు. 

జిజియాపన్నును బౌరంగజేబు విధించడం, ఇండియాలోని ముస్టిమునంపదాయాలకు 
విరుద్ధమైనది, ఈ పన్నును విధించదగిన పరిస్థితులకు కూడా, ఇది 'విరద్దమెన నది, ముస్తిం 
న్యాయతం తాన్ని బట్టి, 'రెండుపకాలమధ్యా ఏర్పడిన కరారును అనుసరించి, చెల్లించేది, 
జిజియా. ఈ కరారుకు సంబంధించిన షరతులను ఇరువజాలవారూ పూర్తిచేసి నప్పుడే, ఇది 
చెల్లుతుంది. ఇందులో ముస్లిమ్‌ అధికారి ఒకవక్షం; రెండవపక్ష్షం ముస్తిమేతరులై న (పజలు. 
“ప్ట్‌కై కుడైన దేవునిలో విశ్వాసం లేనివారిని, నిజమైన మతాన్ని 'అపలతించెని వారని, 


"సంపుటి భారత దేళ రాజకీయసాతులు 23 
వతి ఆధారంగా కలవారని, ఎదిరించి పోఠరాడవలసినది ముస్తిముల కర్తవ్యమని, కురాన్‌, ఆరే 
శిన్తుంది”. 

(పవక్తా, ఆతని తరువాత వచ్చిన అనుయాయులై న నలుగురు ఖలీఫాలు, జ్యూమతస్థు 
లతోను, క్రై స్తుమతన్థులతోను, తరువాతికాలంలో జొరాస్ట్రియన్‌ మతస్థులతోను, కోరారు 
కావిందుకొని, కురానులోని ఆదేశాలను (వ్య త్తిలో పెట్టిరి, ఈ పూర్వథావురైన సంఘటనలు, 
(ప్రస్తుత విషయమైన ముస్టిను న్యాయశాస్త్రానికి ఆధారములై నవి, ముసి పరిపాలనను 
అంగీకరించిన ముస్తిమేతరులు “ధిమ్మీలు, అని ముస్టిము న్యాయళాస్త్రం. 'ఏమ్మీ' అనే 
పదానికి ముస్టిములు గౌరవించే కరారు, ఆని అర్థం. దీనిని అతిక్రమించడం అపరాధం, 
[ధమ ఒడంబడిక వల్ల, ముస్టిము రాజ్యము రక్షించవలసిన కొన్ని హక్కులు, ముస్తిము 
మతేతరులకు సిద్ధిస్తాయి. ప్రాణాలకు, ఆస్తులకు, భదత, అపరిమితమైన భరవసా | అమాన్‌ ], 
ఈ కరారువల్ల సిద్ధిస్తాయి. తనకు సిద్ధించిన రక్షణకు బదులుగా, జిజియాను చెల్పించడ ము, 
ముస్లిముల ప్రయోజనాలకు హానికరమురై స కార్యాచరణాన్నె విసర్జించడము, ధిమ్మీల జవా 
ద్ధారీ. యుద్ధంలో పాల్గొనవలసిన బాధ్యత ధిమ్మీలకు లేదని ఈ కరారు గిశ్చోయించింది. 
చెల్లించపలసిన జిజియా మొత్తం న్యక్తుల విషయంలో భిన్నమైఉండినది. కాని, కట్టడ పట, 
చెల్లించగల ఛిమ్మీయొక్క యోగ్యతను అనుసరించి, 12, 21, 49, దిర్‌ హేమ్‌లుగా నిక్చిత 
మయింది. యుర్ధంచేయడానికి అశక్తురై నవారు ఈ పన్నును. చెల్లించనక్కక దు. దీని నన 
సరించి, వృద్ధులు, శ్రీలు, పిల్లలు, అభక్తులు, ఈ పన్నునుంచి, విము క్తిసొందిరి. మహామ్మద్‌ 
దీన్‌తుగ్లక్‌, (డ్రాహ్మణులను ఆళర్తుల వర్గంలో చేర్చి ఉండినాడు. కాగి, ఫిరోజ్‌ తుగ్లక్‌, దాహ్మ 
ణులను అశక్తులుగా పరిగణించక, ఇతరవర్గంలో చేర్చినారు. 

యూదులతో (౭౪5) మహమ్మద్‌ చేసుకొన్న ఒడంబడిక్కపకారం, యుద్ద పు ఖర్చు 
లను వారు భరించవలసి ఉండిరి. అంతేకాని నైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొనే అవకాశం 
వాళ్ళకు కలిగించలేదు. బై బిలుపై ఆధారపడియున్న అరేబియాలోని ఇతరజాతులకు కూడా, 
జడ్జి [వపకాలనే, జారీచేసినారు. జిజియా చెల్లించినందుకు (పతిఫలంగా రక్షణ భదతలు 
కలిగిస్తానని, నజరాన్‌లోని [కిశ్చియనులకు మాటఇచ్చినాడు. 
భూములు, మతము, దేశంలో అప్పుడు ఉన్నవారిని, హాజరుగా లేనివారిని, వారి కుటుంబా 
లను, చర్చిలను, వారి సమన్తమైన వన్తుసంపదను” రక్షించి, కాపాడుతానని అతని 
వాగ్దానం. ఏదిషప్పును కూడా అతని పురోహిత పదవి నుంచి తొలగించను. వారికి ఏ విధ 
మైన కష్టంకాని, అవమానంకాని కలుగదని”, హామీ ఇచ్చినాడు. 

ఇరాక్‌, సిరియాదేశాలలోని శ్రైన్తుమతస్థులతో, ఆబుబకొర్‌, ఉమార్‌లు, ఈ విధమైన 
ఒడంబడికలనే కావించుకొనిరి. ధిమ్మీల రక్షణకు హామీ ఇవ్వలేక ఖలీఫా, వారిపై ఉండిన 
జిజియా పన్నును ర్జు గావించి, వారు చెల్లించి యుండిన [ద్రవ్యాన్ని వాపసుచేసిన సందర్భాలు 
కూడా, లిభితమై, చరిత |పవృత్రాలలో నిలిచిఉన్నవి. ధిమ్మీలను యుద్ధాలలో పాల్గొనేటట్టు 
చేసినందుకై, వారిపైఉన్న జిజియాను రద్దుచేసిన సందర్భాలు కూడా ఉన్నవి. 

జిజియా విధించడానికి ఆధారమైన ఆశయాన్ని వదలి, తరువాతికాలపు మతధార్మిక 
న్యాయవేత్తలు, అతి విపులమైన నియమాలను, రచించిరి. ఈ నియమాలను పండెండు 
శీర్షికలుగా విభజించిరి. మొదటి ఆరుశీర్షికలలోని ఉపబంధాలు, తప్పక, పాటింపవలసినఏ. 


“వార్మిపాణాలు, ఆసులు, 


వీజిలో డేసిని అత్మికమించినా, ఒడంబడికను ర. 
కరా 


చు 
ళు 
లు యు తడి స్‌ ది కం 2 రంత ర _ Carre 
గలు, బాధ్యతలు, తక్కిన ఆరు ఇర్షికల [కింద దిధింపబడినది, థిమ్మీలను విస్పష్ష, 
nm 
iy 


పరిచే దుకులను ధరించడం, గుురముపై సొాంరిచయడం, చర్చిలోని గంటలను గటిగా 
న, వ షే s 
మోగించడం, ముస్తిముల న్మశానంలో శవాలను పూడ్చడం,- మొదలైన షయాలకు 


సంబంధించిన నియమాలన్నీ, ఈ రెండవ వర్గంలోచేరినవి. తరువాతికాలంలో 


౦4౦ ty 3 
దుఃఖకరములై న నిబంధనలను, అధికంగాచేర్చినారు. | కొత్తగా దేవాలయాలను సిర్మించడము, 
పాఠవాటిని చక్కపరచుకోవడం, నిషేధింపబడింది. స్వయంగావచ్చి, తగిన వినయవిధేయ 
తలతో జిజియా చెల్లించవలసినట్టు, ఉత్తర్వు జారీఅయింది. ఇవి కొత్తగా వర్పడిన నియ 
మాలకు ఉదాహరణలు. సహింప శక్యముకాని ఈ ఆదేశాలు [పామాణికములని సమరినూ 
“ఉమార్‌ (పసంవిది (Covenant of Umar) ఆనే దస్తా వేజును, దేశంలో ననా. 
(Circulation ) కాబంచినారు. దీని [పామాణికతరు గురించి, సందేహములుకలవు. 


ఆ, 


ఆక్కరుకాలము నుంచీ, (పవృ తిలాఉను నిసాం శయమైన న కరారుకు, బౌరంగబేబు 


తీనుకొన్నచర్య, భంగం కలిగించింది. హిందువులు జిజియా చెల్తిన్తూఉన్నా కూడా, 


గ 
ears 
టు 
త 
గ ర 
ల 
ల 
q 
౦ 
గి 6 
న 
౮ 
ల 
su 
20 
2 
a 
క్‌ 
tb 
ల 
x 
© 
ష్ణ 
fp 
అ 


a 
ei 
టు 
న్‌ 
ల 
క్ర 
= 
Es 
౧ ట్రలి 
{a 
లి 
9౮8 
ట్ట 
PX 
>] 
Et ఖు 
tp 
0 
ట్‌ 
రి 
౮్త 
న్‌ 
ద్ద 
ox 
గ 
రి 
0౦ 
ల్‌ 
eA 3 
£ 


b 


యు ంలో ఎదుర్కోవలసి వచ్చింది. 
రాజా య, హిందువులైస మహరా 
జేబు రృంధించినాడు, 


es భరించలేని ప్రజలపై, జిజియా విధింపబడినందువల్ల, ఆది ఆరికంగా 
® 


ces EX 
న 23 
౮ 


పయోజకమైనది కాలేదు. నంవ త్సరానకి 2 రూవాయలకంటె తక్కువ ఆదాయం గల 
దర్శిద్యవ్య క్తి కూడా సాలుకు, రూ. శి-2_0 జిజియాగా చెల్లించవలసి వచ్చింది. 52 రూపా 
టు 2500రూపాయలవరకు ఆదాయంగల మధ్య మతరగతివారు చెల్లించవలసిన జిజియా 
లుక్కు రూ. 6-4-0. కాని, 2500 రూపాయలకు మించిన ఆదాయం కలవారు చెల్లించేది, 
సాలుకు రూ. 12-868-0 మా(తమే, వి త్తవిధానానికి నంబంధించిన ధర ్యవిరులన్ని టికీ, ఇది. 
విడక్షమెనది. 
రాజకీయంగా కూడా, జిజియా అపయోజక మైనట్టిది. దయాదాక్షిణ్య రహితంగా, 
దరియులనుంచి డబ్బును లాక్కోవడము, ధసికులను తేలికగా వదలివేయడము, జరిగింది. 
దరిద్రులు ee (గామసీమలలోని ప్రజలు. వారు తప్పకుండా చెల్పించ వలసిన. 
సెక్కు రుసుములలో, జిజియా కూడా ఒకటి. ఇతర బాకీలతో సహా చేపాను కూడా, 
వసూలుచేసేవారు. హిందూ ముకద్దములు, జమీందారులు, హిందూభాటక కరారుల నుంచి 
దీనిని వసూలుచేసి, సె మాజ్యాధికారల వం కావించేవారు. రైతులకు జిజియా భారంగానే 
ఉండినది; కాని, వారు ఆవమానానికి మాతం గురికాలేదు. వటణాలలోని వరిసితివేరు. 
జిజియా చెల్లించడం నగర నీవాసులకు మ్‌ ఆరిక అననుకూలంగా Ps 
హీనదశను సూచించే కళంకానికి లోనైనాము, ఆనే, భావం ఎర్పడి, బాధ, 
అంతేకాక, దీనిని వెంబడించి, మత్సర(గస్తుళై న మతోన్మాదులు చేసే అవమానాలకు కూడా 


పాల్పడ వచ్చుననేభయం క కూడా, వీరిని కలవర పెట్టింది. ఉన్నత కులాలవారికి, ఇది హృదయ. 


సంపుటి భారత దేశ రాజకీయప సతులు ట్‌ 
చి వ్‌ ల 
చేదకమె, వారిలో తివమెన దే్వేషభావాన్ని నేకెల్తించింది. 

Cond CL అ ఎ క. —_ 

ఇతర మతస్థులను ముస్టిములకంది భి థిన్నభావంతో చూచి, వారెపె విధించిన ఇతరము 

లన వన్సులు కూడా, తగనివి; న్యాయః తాంవిరుద మెనవి. ముసిము పరకులపెఐని 
యా oe న్‌ లి ధా ౧ అంత్‌ pana 
శులా_లు, చా ద్యాపారవుపన న్నులు, ఇతరమః వరకులపె విధింపబడదినవి, 

లై నానా 


రి సము మం, చాలపరిమితమైనది. ఇతర మతస్థుల లపై, 
దీని ప్రవృత్తి చాల పరిమితమైనది. ముసిము మతేతరులై న (పజలు,-అనగా ధిమ్మీలు,- 
ఇస్టాము న్యాయన్యూతాలకు బద్ధు ద్ధులు కారనీ, వారి మత సూత్రాల ప్రకారమే వారి వ్యవహారాలను 
బినిపము పరచపలెననీ, బారంగదే బు గుర్తించినాడు. దండనీకికి సంబంధించిన వ్యవహారాలలో 
మాత్రమే, వారు కాజీ ఎదుట హాజరుకావలసిఉండేది. కాని, అవరాధం విష యంలో నిర్ణయం 


మాత్రమే చా న్యాయాధిపతులు నిర్వహించవలసిన కాక కనుం. అపరాధికి చధించపలసిన దండన 


లి 
విషయం దారియొక గా తష్టంపై ప్రై ఆధార సతులు కది, (గామసీమర్లో నివసించే,అధిక సంఇ్యాకులైన 


(పభుత్యంలోని న్యాయవ 


3 


9 
హిందువులు హా... చే నాయనిర్హ్ణయంతో, తృ ప్రీపడవలని౭దే 
హిందువులు, ముస్నిములుకూడా, (గామాంలో లభిం? న్యాయనసరక్షయంత , తృ పిపడవలని౭ద, 


గామాలలోని న్యాయాధిపతులై న కాజీలు, పభుత్వం నియమించిన అధికారులుకారు. 
sw. 


పులోని మ్యపస్థవంజిదికాదు. (ప్రస్తుతం ఇండి 


థి 
పక్టీకృత మైన అధికారపరిధులతో, ఏర్పడిన న్యాయస్థానాల [క్రమబద్ధమైన (జీ, 
వర్పడి ఉండలేదు. కింది న్యాయస్థానవిజారణ, అప్పీలు స్టాన్‌ విచారణరూడా, ఒక్క 


నా౭యాధిప తే (కాజీ) 5 కావించేవాడు. మూలనా న్యాయాలయంలోకాక, మరొక న 
పునకాజారణ జరిగే అవకాశం ఉన్నప్పటికీ, సరియెన ఆర్థంలో, అప్పీల్‌ న్యాయస్థాన 5 య 


ధి అనేదే, ఆ కాలంలో లేదు. విచారణ దర్తాప్తు, దండాదేశము, అనే అ 
కి 'పెద్దవిఐన, విల్‌ క్రిమినల్‌ వ్యవహారాలన్ని 


ల 
డీ 
అ] 


LS i. రి 
స్మ నా; wos జరిపేవాడు. చిన్న బి, 
జిని విచారించడా నికి కాజీసమర్థుడు. ఈ పవహారాలకు సంబంధించిస ఆ స్తిఎషషయంల 


కాని, అవరాధవిషయంలోకాని, పరిమితులు, అధికారపరిధులు అనేవాటితో కాని పన రక్రీరక, 
అన్ని డ్యవహారాలూ, కాజీవెచారణకు, లోబడినవి. ధర్మవిధులకు, సామాస్యవిధు ధులకు 


a 


సంబంధించిన రెండువిధములై న వ్యవహారాలూ, అతని విచారణకు వచ్చేవి. 


సామాజ్యరాజధాని, (పా గా! (పధుక్వాల ముఖ్యపట్టణాలు, జిల్లాలు, (సరాార్షు, 


ఉపవిభాగాలు [పరగణాలు] మొదలైన న నగరాలకు, పెద్ద ట్టణాలకు మాత్రమే, న్యాయాధి 
త్‌ 


L 
కారుల పరిపాలన పరిమితమై ఉండినది సా'మాజి నికంత టికీ ఒక ముఖ్యకాబీగి [కాజ 
ఉల్‌ -కుజిత్‌ | (చ ంతాలకు శి చకాకం ఏ, చక్రవర్తి నియమించేవాడు. జిల్లాలకాజీలు ప 
గణాలకాజీలు, చ కవరి నన్నడుతో, నియమంవబడేవారు. వీరి ఉద్యోగప్మత్రాలను ముఖ్య 
కాజీయొక+_ అధికారశాఖ శారీచేసేది. ఒకసారి నియమితుడ్లైన కాజీని చాలవరకు, మరొక 


అటి తా 8 7 
(దేశానికి బదిలీచేయడం ఉండదు. ఈ పదవి కాజయొక్క జీగితకాలావధిగా, ఏర్పడడం 
లో గ్ల - 
కూడా కలదు. ఏరి సవకు (పతిఫలంగా, శుల్కరహితములైన భూములను, (ప్రభుతం, 


వీరి అనుభవానికై. ఇచ్చేది. 


హా 


భారత స్వాతం[తోోద్యమ చరి[త [మొద ట్రొ 

అధికారులను నియమించడంతప్ప, న్యాయపరిపాలన విషయంలో, వభుత్యం జోక్యం 

'గెంచుకోకపోవడం, ఈ వ్యవస్థలో ముఖ్యంగా గమసింపతగిన విషయం. న్యాయపరి 

అన అంతటికీ చక్రవర్తే మూలాధారమై ఉన్నప్పటికీ కార్యనిర్వాహక వర్గమూ, నాయ 

లనవరమూ దేరేంరునంనలుగా ఏర్పడిఉండినట్లు తోస్తుంది. [పజల మొరలనూ, విజ్ఞావ 

గి ఎ శి ద (he డ్‌ 

లనూ ఆలకించి, అక్రమచర్శలను అణచివేయడం తమ కర్తవ్యమని, చక్రవర్తీ, ప్రాంతాల 

ని అతని (పతినిధులూ, తలచి ఉండిరి, 


౭ EX 2 ల 
య శ్ర (6 
ty 


ర్న 


ట్టి పరిస్థితులలో, కార్యనిర్వాహకుల ధర్మ నిర్వహణమూలంగా, సార్వభౌమత్వం, 
ఎపషంగా గోచరమయ్యేది. ఇది సహజమైనదే. కాని, అధికారాధిపత్యం చుట్టూ ఎల్టప్పుడూ,-. 
ము అనే ఉపచ్చాయ ఆవరించే ఉంటుంది. ఏషియాఖండంలోని దేశాల్లో, ఈ 
ఛాయలు ఎప్పుడూ ఆకాశంలో దట్టంగా అలముకొని ఉంటాయి. ఏమ్మాతం అనుకూలమైన 
వాతావరణం ఏర్పడినా, దిక్కుదిక్కులనుంచి పరుగెత్తుకుంటూవచ్చి, దేశాన్ని అంధకారంలో 
కప్పివేస్తాయి. జాగరూకత, సంసిద్ధత, వినిక్చయం, దృఢమైన |ప్రతిక్రియాచరణం, అనే 
గుణాలు అట్టిపరిస్థితిలో మిక్కిలి ఆవశ్యకాలు. కార్యనిర్వాహక రాజ్యాంగం, బలకరమై 
ఉన్నప్పుడే, వీటిని ఎదుర్కోవడం సాధ్యమౌతుంది. (వభుత్వముయొక్క స్థిరతకుమ్మాతమే 
కాక, (ప్రభుత్వము యొక్క నిలుకడకు కూడా భంగం కలిగించే ఆవద, నంతతమై ఉండి 
నది. పదమూడో శతాబ్దపు (పథమదశలో టర్కుల స్మామాజ్యం ఏర్పడినది మొదలు, లోడీ 
సుల్తానెట్‌ను వడ ( సేవరకూ, ఐదురాజ్యవంశాలు ఇండియాను పరిపాలించినవి. ఈ 
ఒకొక్కవంశమూ సరాసరి అరవై ఏండ్లుదేశాన్ని పాలించినవి. వీరి పరిపాలనకాలంలో , 
దీర్ణకాలావధులలో ఆవద సిద్ధించింది. మంగోలులవల్ణ ఏర్పడిన వివ ్తి, తైమూరు విద్యుద్వే 
గంతో సాగించిన దండయా(త్ర,- ఇవి. 
కాబట్టి, కార్యనిర్వాహకశాఖకు సమస్తాధికారాలనూ, విస్తారమైన మూలాధారాలనూ 
కలిగించవలసి ఉంటుంది. కాని, కేవలం ఉపయోగాత్మక సమర్గనలతో మానవుల మనస్సులకు 
తృ వ్రీకలుగదు. కార్యనిర్వాహక వర్ణ్గముయొక్క- అధికారాన్ని సమర్థించడానికి తగిన నైతిక 
కారణాలను అన్వేషించవలసిఉన్నది. మరిన్నీ, మహత్తరమైన అధికారశ క్రియొక్క వ్యక్త 
స్వరూపం ఎప్పుడూ, ఆకర్షక మైనదే. భయభక్తులనూ పూజ్యభావననూ, అది ఉత్పాదిస్తుంది. 
కాబమై, దివ్య|ప్రభతో ఏర్పడినడి రాజత్వమనే భావం, తప్పనిసరిగా ఏర్పడింది, (పజల 
మనస్సులలో అంతర్నిపితమైయున్న పాశవిక అంశాన్ని (గహించుకోడానికి తగిన (పేరక 
శక్తులను, పరిపాలకుడు సమకూర్చువలసి ఉంటుంది. అప్పుడే, (ప్రజలు (వభువుపట్ట భక్తి 
విశ్వాసాలను వహించి ఉంటారు. కాని, పరిపాలకుని జీవితానికి, ఒక దివ్యమైన ధ్యేయము 
ఉన్నప్పుడే ఈకార్యం సాధ్యమౌతుంది. 
అధికార లక్షణాలు, విస్రృతిలోను, వరిమితులలోనూ కూడా, రాజుయొక్క వ్యక్తి 
విషయంలోనే ప్రాధాన్యం వహించడం జరిగింది. అధికారాన్ని వహించిన వ్యక్తి దివ్యుడు. 
రాజకీయాధిపత్యానికి ఇది, బాహ్యమైన చిహ్నం. రాజ్యముయొక్క_ సార్వభౌమాధికారానికి, 
ఇది వ్యక్తస్వరూపము. (పజల భక్తివిశ్యాలకు రాజు కేంద్రస్థానం ; సైన్యానికి ఆశయమైన 
నాధి. సేనానాయకులు, (ప్రభుత్వాధికారులు, కులీనవర్గము, పండితవర్గము కళాకారులు, 
కవులుు-అందరూ ఇతని వ్యక్తికి బద్ధురై, ఆతని బౌదార్యముపై ఆధారపడినవారు. 


లాం. రి 
సంపుటి భారత దళ రాజంయష్యుతులు 97 


రా 
అతని ఆస్థానము (పముఖవా [తను నిర్వహించిరి, కాన, చకవర్తిి వై అ 
మహోన్న తనానాన్ని కలిగించడంతో, ముఖస్తుతి చేసే పరోపజీవులు వృద్ధిచెందిరి, భావ 
తం'త్య, కార్యరూప స్వాతంత్ర్యాలు నిరుత్సాహానికి గురిఐనవి. దర్చారులోన ఏర్పాట్లు, 
ఆనాన సంప్రదాయాలు, దేవాలయంలోని వూజావిధాననంస్కారాలను పోలినవి. రత్న 
నగితమైన సింహాసనాగ్ని, నధాసదులకు అందరికీ వైనఉండే అరుగువైనిలిపి, వెండిబంగారు 
జరీచెసిన న. సింహాననానకి ఆతా దంగాలెన ఆ సింహాననంపై చకవర్తిన 
అధిష్టీంప చేసేవారు. ఆస్థాన సభ్యులు, విజ్ఞాపన చేనుక్‌ కోడానికై_ వచ్చినవారు, ఆదర బహు 
నాలను ఆశించివచ్చినదారు, దర్శారులో కిక్కిరిసి నిండిఉండేవారు. అతివిధేయత, ముఖ 
స్తుతి, ఆ అనేవాటితో ఏర్పడిన వాతావరణం, సభను ఆవరించి ఉండేది. ఆస్థాననభ్యులు తమ 
చేతులను ఆకాశంవై పుచావీ, మహోన్నత చక్రవర్తి నోటినుంచి వెలువడిన (వకిమూబకూ 
పక్‌ రమాద్భుతం, పరమాద్భుత,” అని, ఆళ్చర్యార్థకధ్వనులు చేసేవారని, దర్భారులను 
(పత్యక్షంగా చూచిన, బెర్నియర్‌, వర్ణిస్తాడు. ఈ అలవాటు సమాజబీఎతానికి, Nas 
మైపోయింది. తనకు వై ద్యంచే యవలనిందని (ప్రార్థించిన ఒక రురీనవంశజు డైన వ్యక్తి, బెర్ని 
యరును, తద్భుగ ఆరిస్టోటల్‌, హిపో క్రీటస్‌, అవిశెన్నా, అని సంబోధించినాడని,- వెవిష 
యాని3 య (వాసీఉంచినాడు. 
నా మధ్యయుగాల ఇండియారాజ్యపాలకుడు అధికారస్వరూపంగా గుర్తించ 
బకినాడు. అధికారములో, సైన్యము, రాజస్వము, అనేవి రెండూ ఇమిడిఉన్నవి. కార్యనిర్వ 


హణాథికారాసికి ఇవి రెండూ, అత్యావళ్యకములు. వీటికి తోడుగా అధికారళ క్రి యొక్క. 
వాస్తవస్వరూపాన్ని కప్పిపుచ్చ, ఆలంకరణాంశాలు కూడా ఆవసకములే, కళలు, వృత్తి 
కర్మలు, సారస్వతము, దిజ్ఞానశాస్త్రము, మొదలై నవాటిని ఆదరించడము, మతము, దాన 


ధర్మాలు. ఉత్సవాలు, వినోదాలు, ఇత్యాదులను (పోత్సపాంచడము,- ఇట్టివే అలం 


కాని, పిర్తకము, వర్మిళమలు, (వజలసాంఘిక- ఆర్థిక జీవితము, మున్నగువాటిలో, 
మధ్యయుగాల రాజ్యం ఆన క్తిచూపలేదు. ఐనా, ' ఇస్తాము మతానికి సంబంధించిన నిషేధా 
త. వ్యాదేశాలను, ముస్టిములు పొటించేట టట్లు చేయడం, ముస్త్టిం _పభువుయొక, మత 
కర్తవంగా ఏక్పడిఉండినది. 
ఆడంబరము, ఉజ్వల వదర్శనము, రాజత్వాన్ని ఆవరించి చ రాజత? 
కార్యరంగం, తీచవరిమితికి లో గైనట్టిది, ఆధిపత్యం విభ క్తంకాలేదు. కాబటి రాజు (పత్యేక 
మ శ్‌ ట్టి 
మైన వ వ్యక్తిగా గిలిచిపోయినాడు. అతని స్థితిగతులలోను, భదిష్యత్తులోను, ఆస క్రివహించిన 
వాస చా చాలకొద్దిమ ఎంది. అతని తతత లత సంయో జనవరిచే బంధాలు కూడా దుర్భలము, 
నవే, పరస్పరం ఈర్ష్యాపరులై న వ్యక్తులు, ఎప్పుడూ ఇతనిచుట్టూ ఉండేవారు. వీరు ఇతని 
న్నెిహిత బంధువర్గంలోనివారు, సహవానులు, రాజత్వానికి తంగా, బంధుత్వమనేది. 
లేదు. ఇటువంటి పరిస్థితులలో అసాధారణమైన (వతిభగల వ్య కులు మాతమే, తల ఎత్తు 
కొన, నిలబడగలరు. వఎశపరంపరాగతంగా సిద్ధించేది కొనే స; కాని ఆనువంశికతలో' 


(Heredity) పతిభ నిలిచిఉండేటఫ్టి చేయడానికి, వీలులేదు. కాబట్టి, సింహాసనాన్ని 
13 


93 భారత స్వాతం[తో్యోదస్ట్టమచరి త "మొటి 


అధిషించిన [పతిరాజూ, రాజత్వాసికి తనకు హక్కుకలదని, సిరూపవించుకొపలసి ఉంటుంది 
© 
రాజాంనికి ఆసిరతంం కలిగించింది ఈ విషయమే. ఉ త్రరాధికార యుద్ధాలకూ, రాజవంశాలు 
(2 థి క వో 
చ్‌ 
శీఘరూలంలో మారిపోవడానికీ, ఇదే హేతువయింది. 


జా 


111. పభుత్వను-పరిపాలన 
మూడు నిర్మాణాత్మక వభా వాలరులొ 2, మొగల్‌ వరిపాలనవ్యపన్థ, అధిపృద్ధిచెందింది. 


ల్లి 


పిటిలో, రెండు ఏదేశీయములు, ఒకటిజళయము, వెడేశీయాంళాలు, మొగల్‌ పరిపాలకుల 
పూర్వగవాసస్థల మైన మధ్యఏషియానుంచి సం్యకమించినఎ.మంగో లుల అస్థిర వాసనాగరికతకూ, 
ఇరానుల స్టావరనాగరకత కూ, సంయోగము ఏర్పడింది మధ్యపషియాలోనే. మొగలులవ, 
ఈ రెండు వవృత్తులూ నంకమించినవ. రాజ్యవిషయమైన మొగలుల భావాలు, రాజుకుగల 
స్థానము, ఇరాను మూలము నుంచి సిద్ధించినవి. అంతేకాక, భాష, సారస్వతము, తత్త్వ 
శాస్త్రము, భౌద్ధికద్భక్పథము, కళాసొందర్య దృక్పథము, అనేవి ఇరాను ప్రాబల్యానికి 


నా 


లోనై నవి. కాని, సైన్య చ్యవస్థ్రర సంబంధించిన దిధానంలో, మంగోలుల సంపడాయాలగు 


3 సా 2 
వీరు, అనుసరించిరి. (పభుత్వ సెవా సంపర్గాలను రచించడంలో కూడా, మంగోలుల పద్ధతినే 


ఇండియా సమకూర్చింది. 

మొగల్‌ [వభుశ్వానికి మూలాధార మైనది సైన్యం. మొగల్‌ చ క్రవ ర్తి సైన్యానికి అధ్య 
తుడు; మంతులు స్రెన్యాధికారులు. శిఎల్‌, మిలిటరీ, అధికారులకు ఛేదంలేచు. అందుష్యా 
'సేవాశాఖలన్నీ సైగికశాఖలే. అధికారులందరూ ఏకరూపమైన సంవర్గంలోనివారే సామా 
జ్యము ముఖ్యస్థానం,- రాజధానిలోఉన్నా, రక, యుర్ధయా (తలో ఉనా - మహోన్నత అధి 
కార గివిరంగా 'ఉర్దూ-ఏ-మువల్లా పరిగణింపబడింది. 

సమ్మగమైన ఈ విధానానికంతా, మంగోళ్‌పద్ధతి ఆదర్శంగా ఏర్పడింది. మంగోల్‌ 
సైన్యాలు దళాంశపద్ధతిలో విభ క్రమైనవి. మంగోలుడైన్యంలో అన్నిటిలోనూ. చిన్నపదది, 
పది ఆశ్యారోహుల అధిపతిది. దీని, ప్రెస్థానంలోనివారు, నూరు, వేయి, పదివేలు, నూరు 


2 sib = 
వేలు, ఆశాంరోహుల అధిపతులు. మంగోలులు ఏ దేశంలోనూ స్థిరంగా నిషసింజవారు కారు. 


వ 


గొా_రలమందలు, గ్మరాలపుందలు వారిసంపద, పచ్చిక భూములతో వారి అధకారపరిధి ఏర్ప 
డింది. అధికారులకు, వారి ఆ|శితులకు, ఆవి జీవనోపాధిగా ఏర్పడినవి. కాని, దీనిని దోపి 


డులవల్ల లభించినదానితో పూ ర్తిచేసుకొనేవారు. 

ఇండియా పరిస్థితులువేరు. స్థిరనివాస జీవితానికి అలపడని వీర సైనికవ్యవస్థ, ఇండి 
యాలోఉన్న వ్యవసాయార్థిక పద్ధతికి అనుగుణంగా పొందిక పరచుకోవలసివ 
సవ్‌, అని, వ్యవహరించబడే దకాంకిదళాలుగా, మంగోలుపర్ధతి (ప్రకారం, నైన్యవ్యవస్థ ఏర్ప 
డింది. పదుగురు అశ్వారోహులతో కూడినదళం మొదలు, కులీనుల 'సేనానాయకత్వంలోని 
ఐదువేల అక్వారోహులతో కూడిన దళంవరకు, ము_ప్ఫెమూడువర్గాలుగా సైన్యం విభజింప 
బడింది. ఇంతకంటె పెద్దదళాలు రాజకుమారుల ఆధిపత్యంరో ఉండినవి. మన్‌సబ్‌ యొక్క 
సిబ్బంది ఖర్చుకు, అతని అధీనంలోని సైనికుల వేతనాలకు, (ప్రయాణపు ఖర్చులకు సరిపోయే 


నంపుటి" భారత డేకి రాజరేయప్యతులు 99 


ను=చికాని, లేదా, రాజస్వసంసానాన్ని పంచి ఇచ్చికానిి ఈ ఒతశాన్ని సరివుబ్బవారు. 
a 


సామాజ్యముయెక 'సేనాబలంలో అధికభాగాన్ని మన్‌ సవ్‌దార్డు సమకూర్చేవారు. 
(పకిమన్‌ నద్‌దారుకూ నిర్దిష్టమైన సైనిక సంఖ్యను కూర్చుకొని, _ దానిన హోషించడం అతని 
బాధ్యత, చెనపలసు వరుకోవడంలో, సహజంగా, మత | పభావము, ఏళ్ల పభావము, (ప్రాబల్యం 
వహించినఏ. మొగల్‌ అధికారులు మొగలులనే, తపు అనుమాయులుగా ఏరుకొనేవారు. అడే 
అ పైయన్‌ ఆధికారులు వర్షియనుల సైన్యదళాలను, పకానులు పకాను దళాలను 
వర్వరున్తూ వచిరి. కొంతవరకు, మిమదశళాలను ఏర్పరచడంకాడా ఆమోదింపబడింది. 


డ్‌ సో న a 
మన్‌నబ్‌ అధీనంలో ఉన్న సైనిములంచరూ, అతని జాగీరులోని నివాసులై. ఉండపఅనిన 


అవసరంలేదు. వీరు చాలవరకు, నగరాలలోని, చలజన సంఖ్యకూ, (floating popula- 

tion), సింధునది అవతలి (పదేశాల నుంచి వలనవచ్చిన జనాసికీ, చెందినవారు. అభిమా 
న్‌్‌ చ sn ల 

ంతో, ఇట్టివారిని సైన్యంలో ఇర్చుకొన్నారు. యుద్ధ వ్యూహారచనలో _పతిదర్లమూ తమ 


జ్య 
శం 
తమ జనజాతినాయకుల పతాకాలను ఆశయింది, స్థానాలలో నిరిజవి, 


గంగా ఏర్పడిన నైన్యంలో, లోపాలు ఉండడం తప్పదు. ైన్యానికి ఐక్యము 


ధ వై 
సిడంచలేదు నునంఘటితమెన నంసగా, ఒక సిన్వ్యాధిపతి సంకల్పాన్ని అనుసరించి, 
> bw ఫ — ౬ ౮ 
[ప్రవర్తించలెకహోయింది. ఈ మైన్మం, (వధానంగా కూలి సైనిరలతో వర్చడినటైది. ఉద్యోగావ 
అలి — క. హా లట లీ 
కాశములూ, డోచుకోడానికి ఆదకాశాలూ ఉన్న వనే ఆశతో, సైనికఎంశాలకు, కులాలకు, 
షు /£ అ ఆ “uv” nm Dd ఆం నొ, 
కుటుంబాలకు, చెందిన వ్యక్తులు నైన్యవృర్తిల్‌ జరిరి, వీరు చైన్యవృ తిని అపలంబించ డానికి, 
ఉన్నత ఆశయాలు కారణాలుకావు. నెన్యముయొక్క ధైర్య సెర్యాలు సేనానాయకునిపె 
(> — లి COR ఒ కానా 


మొగల్‌ పైన్య్ళవ్యవస్థ భూ స్వామ్య=భానాన్ని అనుసరించి ఏర్పడిందీకాదు. దీని సేనా 
నాయకలు వంశపారంవ గంగా వచ్చే భూస్వాములుకారు ; యూరోప్పలోదలె, కట్టుబడి 
భూములను అనుభదిన్తూ సేవచేసే రక్షక వీరులవంటివారూ, అకుయాయలూ, వీరి అధీనంలో 
లేరు. వ్యక్తలయోగ్యతనుబట్టి. రాజు ఆదరాస్న, రక, గొప్ప అధికారుల ఆదరాన్నీబస్టి, వీరికి 
ఉదోంగాలు లధించినద. వీరిని నేనానాయకులుగా తీనుకోవడంలో కుటుంబ సం|వపదాయాల్ఫు 
i పభక్వం దద్వ్యరూపంగా ఇచ్చ వేతనానికి, లేడా, వీరికి నిర్దిష్టమైన 

స 
౩, మాతమే పీరికి హు ఉండినది. ఇస్టు, ముగ 
ప్రభుత్వము శ ్తిపంతమై ఉన్నంతకాలము, ఆనుదంశీయమైన సంపన్న వర్గము పృద్ధీకిరాలేదు. 
ఆనువంశీంపమ్రైన సంపన్న వ్యవస్థలో, అత్యథికభాగం, హిందువులది. E దీన 
హిండూ రాజపంకాల నంతతివారితో ఏరాడింది జమీందారీవళ్లము ఈ వపంశాలదారుు జయిలం 
చిన వానికి తంజఒగ్గి, అతని ఉన్న తాధిపత్యాన్ని అంగీకరించిరి. కప్పం చెర్జించే షరతువై, 
తము సంస్థానాలను నిలుపుకొన్నారు. [వభుత్వంతో వీరికిగల సంబంధం కేవలం, [వ్యదూప 

అర. 


100 భారత స్వాత య్యతో్యోద్యమ చరి[త క్ష మొడటి 
వదేళ [పాంకంలో వ్యాపించిఉన్న జ జమీందారీ సంఖ్యనుబట్లి, హిందూ జమీందారుల ఆధిక 
[ప్రాముఖ్యం వ్యక్తమౌ ంది. సామా మాజ్యమధ్యస్థమైఊన ర | 'పాంతంలోని అధికభాగం రన 
పుత్ర జమీందారుల హ స్తగతమై ఉండినదని, ళు 'పదర్శిస్తున్నవి. పదహారా 3 
బ్దంలో, నమ్మగమైన జిల్లాలు వారి అధీనంలో ఉండినవి. కాని పందొమ్మిదో కోతాబ్దపు మధ్య 
కాలానికి అధిక పాణం వీరిదే ఐనప్పటికీ, జాట్‌లు, గుజార్లు, అహీర్లు, ము! 
ఇతర కులాలవారు నన నాలను ఏర్పరచుకొనిఉండిరి. 

యుగపు (పథమ మ దళలోను, కడపటి నాటికీకూడా, ముస్లిం జమీందారులు అల్ప 
స. ఉండడం, ఆశ్చర్యకరమైన విషయం. జమీందారీ భూములను సంపాదించు 
కొన్న ఈ అల్బ సంఖ్యాక మైన కుటుంబాలవారు, యొగలుల పూర్వపు రాజ్యాలలోని అధి 
కారుల వంశము వారో, లేదా, బలాత్కారంగా భూములను వశం కాచెించుకొన్న నస్వచ్చం ంద 
సాహనికులో, ఐ, ఉండిరి. బేబర్‌ వెంటవచ్చిన దళవాయిలూ ఎవ్వరూ, ఇండియాలో సీర 
వడలేదు. రాని, కాలంగడచి, సామాజ్య పర్యవేక్షణ నడలిన కొద్ది, పదవులు ee 


8 2 


తగా సంక్రమించే (ప్రవృత్తి (పారంభమయింది; జాగీర్ణను ఇతరులకు బదిలీచేగే సపద్ధ శీణినూ 
వచ్చింది. పద్దెనిమిదో శతాబ్దంలో, భూమిపై ఆగి స్వామ్యాన్ని హకు;) సారత్యాకోర, 
అసంఖ్యాకమైన భూస్వాముల ౨ సంపు ఏర్పడింది. పూర్వపు జమీందారులు తమ సం స్థానాలను 
చినృతి కాచెంచుకొనిరి. సవసాయ సంస్థవారు- ఇకా రేదార్లు న రాజస్వాన్ని వనూలుచేసే 
హక్కు, తమకు శాశ్వతంగా ప. తమకు తామే నిశ్చయించుకొనిరి. జాగీరుదార్లు, 
తమరు (పభుత్వం నిర్ధశించియండిన జాగీర్హను, శాస్వత స్వామ్యంగా చేసుకొనిరి. 

బెంగాలు [ప్రాంతపు దివానీని, ఈస్ట్‌ ఇండియా కంపెనీకి బదిలీచేసిన సమయంలో, 
ఆ (పాంతములో ఉండిన పరిస్థితులుకూడా, హిందూ జమీందారులే ఆధిక సంభ్యారులు అనే 

విషయాన్ని నిరూపిస్తాయి. పశ్చిమ పంజాబు 'పాంతం మినహా, ఇండియాలో అంతటా, 
భూమి సంబంధమైన ఉత్తమ హక్కులన్నీ హిందువుల హస్పగతమై హోయినవని, సహేతు 
కంగా నిశ్చయించవచ్చు. 

[పథమంలో వేతనం పుచ్చుకొనే అధికారుల క్రమబద్ధమైన (శీణితోమాతమే మొగల్‌ 
కులీన సంస్థ ఏర్పడింది. ఇంగ్లాండులోని భూస్వామ్య జాగీరుదార్హ సంస్ధవంటిదికాదు, మొగల్‌ 
కులీనసంస్థ. ఆనువంశీయమైన కులీనపర్గం లేనందువల్ల, రావ్యానికి స్థిరత్వాన్ని కలిగించే 
శాశ్వతమైన ఆధారకళ క్తి లేకపోయింది. స్థిరబుద్ధిలేని, దురహంకారుడై న రాజుయొక్క అత్యా 
చారాల నుంచి (పజలను కాపాడే పరిరక్షణ దేశంలో ఏర్పడక పోయింది. అప్టే, విపత్తులూ, 
ఒత్తిడీ రాజాకు కలిగిన సందర్భాలలో, ఆతనికి బాసటగానిలిచే విశ్వసనీయమైన సంస్థ 
కూడా లేదు. పీఠ భారం (Ballas లేని పడవ, గాలికీ అలలకూ, వశమైయున్నట్టి 
పరిస్థితి, రాజ్యానికి పట్టింది. 
1V. ప్రజలు 

స్మామాజ్య ౧౦లోని (పజానీకం కెండు వర్గాలుగా ఏర్పడి ఉండినది. హిందూముస్టిముల 
ఉన్నత కులాలవారితో, పరిపాలక వర్షం ఏర్పడింది. 'సెయీదులు, కొలు, మొగలులు, 
జ రాసీలు, పఠానులు, [ఆఫ్గనులు], ముస్టిములలో ఉన్నత వర్గాలవారు; హిందువులలో, 


శి 


3 నంపుటి] భారత దేక రాజకీయష్య తులు 161 
రనపుతులు, (దాహ్మణులు, ఖ్యతీలు, కాయస్థులు, ఉన్నతులు, సెయోచులు, (డాహ్య బులు 
చెనికశాఖకు చెందని పరిపాలకవర్గంలో నివారు. సైన్మ సంస్థ, సేవాసంస్థ అనే రెండు స్తంభాల 
నిలిచిఉన్న, ఉన్నత చర్గాలవారిరాజ్యం, మొగలురాజ్యం, ఈ రెండు సంస్థలూ కః 


‘d 


మొగలులు, ఇరానీలు, పకానులు, రసపుతులు, అనే ఉన్నత వర్గాలవారి చెన్భణఖ న్డ్‌ 
స్యా సమ్యుమై ఉండినవి. సామాజ్యే సేవలోని మన్‌ నవ్‌ దార్డ పట్టికను పరిశీలించడంప వల్ల, 
విషయం [భువమౌతుంది. అక్బర్‌ పరిపాలన కాలము నుంచి, షాఅలాంవరకూ, ఉన్న 
స్థాన మన్‌ సబిదార్లుగా ఉండినవారి పట్టక కలు, మాసీర్‌-ఉఊల్‌-ఉమారా, అనే, [గ్రంథంలో 
ఉన్నవి. దానినిబట్టి, 686 మంది ముస్టిము అధికారులు, 37 మంచి హిందూ = 
ఉన్నట్టు తెలుస్తుంది. ముస్టిములలో, " అత్యధిక సంఖ్య (570) మొఘలులది, నులది 
88 మంది సెయీోదులు, 25 మంది షేక్లు, మ్మాతమే ఈ అభికారపదవులలో ఉంచినవారు, 
ఇదే విధంగా, హిందువులలో ఐదార్గురు తప్ప, కన అధికారులందరూ, రాజపుటానా, 
మధ్యమభూములు, బుందేల్‌ఖండ్‌, మహరాష్ట్ర [పాంతాలనసఏంచి వచ్చిన రసపుతులు, దీనిని 
పట్టిచూస్తే, సైనికశాతులవారిని మాత్రమే సైన్యంలో చేర్చుకొనే విధానాన్ని, ముందుగనే 
గుర్తించి, ఉండినట్టుతోగ్తుంది. ఇండియాలో బిజీమ వారి సె చైన్య వ ట్‌ వస్థమకూడా, ఈ విధాన 
(పాతిపదికగా ఏర్పడింది. 


విద్యాట్‌ *ధనలు ఉపజీవకగాగల ఒర్గానికి చెందినవారు సెయీదులు, అంచువల్ల, వారికి 


శి 
త 


ae 


గపకాఖలో ఉ ద్యోగాలులభించినవ. అదేవధంగా, న్యాయాన్ని నిర్ణయించడంలో, కాజీలకు 
సహాయకులుగా డ్రాహ్మణులు నియమింపబడిరి. హిందువులలో విద్యావంతుల వర్గానికి చెండిన 
కాయన్థులకు, రాజన్వ, విత్తశాఖలలో, ఆదరం లభించింది. 

విస్తారంగా అధిక సంఖ్యాక మైన, హిందడూముస్తిము కులాలవారు, ఉన్నత రమలాఐండాకికి 


నా 


అయోగ్యములుగా పరిగణించబడిన, సేద్యము ము, పరిశ్రమలు, ఐ వ్యావ మ అనే వృత్తులను 
*అవలంబించిఉండిరి. రాజ్యంలో, ఏఎధమైన అథికారనూ లేని ఈ (పజానీకానికి, పరిపాల 
నలో భాగమూరేదు, లాభము లేదు. కాబట్టి, సహజంగా రాజ్య వ్యవహారాలలో ఎట్టి ఆసక్తీ 
వారు చూపలేదు; రాజ్యసంబంధ మైన వ్యత్యయాల విషయంలో, ఉదాసీనులై. ఉండిరి. 
కులభావం, ముస్తిములలో వేరు పాతుకొనిపోయింది. పరిపాలన వ్యవస్థా నిర్యాణా?కి 
అంతటికీ, ఇదే ఆధారమయింది. హిందువుల పద్ధతి పకారం, సాంఘీక వ్యవస్థను కాపాడి, 


సాశ్టిఇ్ష లి నె క 
బషీకచనారు చ త్రియులు. కాబట్టి ఇతర కులాలకు గల స్థానాన్ని, నిక్చయించడాకి, 


మార్చడానికి కూడా రాజుకు అధికారం ఊ ఉన్నదని భి భావించేవారు. వంజాబు పర్వత (పాంరాల 
రసపుత పరిపాలకులకు, మహరాష్ట్ర పరివాలకులకు సమాజం సమాజసాగంలో కలిగిన 
థి 
వ్యత్యయాలు ఇందుకు నిదర్శనములు. మతానికి సంబంధించిన విషయా నిరంహించే 
ల 


లను 
వో. 'బాహ్మణులు. సాంఘిక వ్యవస్థకు వారు రక్షకులు కారు. వితృపరంపర మై? 
ము 


న 
వంశమూలాన్ని కోరే మరాఠా సర్దారులకు, ఇతర ఆ।కితులకు, సరియైన వంశావళి, వు. త్ప 


న 


త్తి, కల్పించడం, (వాహ్మణులు "నిర్వహించవలసిన కార్యాలర్హే స. మి a 
ఇ ల వ్‌ శ 
సామాజిక వ్యవస్థను పన విరు; స్య క్ర రర్మంగ్థాస్టూవిణే క్ష .తీయలను పోలినదోఖప 

(ల ల క 

మొగల్‌ చక్రవర్తులు. అబుల్‌ఫజల్‌ న పకారోం. ' సమాజం, నాలుగు వరాలుగా 

లు 


-ఏీర్పడిఉండింది. యుద్ధపేరులు, వర్తకులు అ (Astificees),° “బద్వాంసులు, కర్ష 


నె న! 


102 భారత స్వాతం|తోగడగమ చరిత్ర [మొదట 


కులు అనేవి ఈ నాలుగు వర్గాలు. కాబట్టి, ఈ వర్షాలను వాటి వాటికి తగిన స్థానాలలో 


ఉంచ, దాటికి ఆర మెన రాక ఇనూ, తన సామర్థ్యాన్ని వారితో ఐక్యం కావించి, 
ఖ్‌ హా ల నక ® 1. 
సమాజ' శేయను;ను సాధించడం, రాజుయొక్క విథయైఉన్నది. మరిన్ని, ఈ గంభీరమైన 
రాజకీయ సంస్రయొక్క_ సంతులనస్థితి (Equillibrium) ఈ నాలుగు వర్గాల పె అధార' 
ఠు 
పనిఉస్నది. కాబట్టి, రాజత్వముకూడా ఇదే విధమైన కులీనులు, రాజస్వాధికారులు, (ప్రజ్ఞా 
బట్‌ న అర అధ 
(an వ జ > సో 
తులు, రేక, తి ్హ్వ్యశాస్ర్రజ్ఞాలు, భృత్యులు, అన నాలుగువర్గాలతో సమ్మగ స్వరూపాన్ని 


పం 
పాంచముతుంది” అని, అబుల్‌ ఫజల్‌ వ్యాథ్యానించినాడు. 


అబుర ఫజల్‌ పేర్కొన్న నాలుగువర్గాలలో, రాజ్యానికి వె న్నెముకగా ఏర్పడినది 
శెనకవర్గం, దీనికి తర్వాత, విద్యావంతుల వర్గం ముఖ్యమైనది. విద్వాంనులు, న్యాయశాస్త్ర 
కతల M 
బ్రాలు, మత ధర్మ శాస్త్రజ్ఞులు, అధ్యాపకులు, రచయితలు, కవులు, ఈవర్షంలోనివారు. వీరిని 


హైన్‌ చడం పభుత్వ కర్తవ్యం. 
తమ ఆస్థానాలను విద్యాకేంద్రాలుగా ఏర్పరచడం గొౌరవ్యపదమైనదని పరిపాలకులు 
తలంచెది. అంతేకాక, కళలకు, విజ్ఞానళాస్త్రాలను, ఆదరించిన పోషకులు వీరు, అనే కీర్తిని 
సంహచించదలచినవారు. కాబట్టి, "కవిత్వము, మత ధర్మశాస్త్రము, చర్మిత, సారస్వతమ్ముు 
విజ్లనశాస్త్రము, మొదలై నవాటిలో కీర్తి పతిష్టః షలను సంపాదించిన వారిని గౌరవించి, బహు 
ఖా = లాటే 
మానాలతో ఆదరించిరి, రాజుల ఆదరానికి ఎక్కువగా ప్యాతుడై నవాడు, సహజంగా, 
ముసిము ఉలామా. హిందూ విద్వాంనులను గుర్తించక పోలేదు. (పసిద్దులై న సంస్కృత 
స్‌ ర 
విడాాంనులు, హిందీకవులు, (పతి చ|క్రవ ర్తియొక ఆస్థానంలో నూ సభ్యులై, రాజాదరణకు,. 
ఉండిరి. హిందూజ్యోరిష్కులరూ, వార చ పైత్య ఆకాలంలో ఎక్కువ. 
అకసవం ఉండినది. 
ఎద్యావంతులవర్షం చిన్నదే ఐనప్పటికీ, దా దాగెకి విస్తృతమైన పలురుబడీ సిద్ధించింది... 
మభ+యుగాల యూరోపులో మత పురోహితులను, సన్యాసులను గౌరవించిన ఎధంగా 
ఇండియాలో, ఉలామా, పండితులు, హిందూముస్టిం మత సంస్థలకు చెందిన పురోహితులు, 
నన్వాగులు, ఎక్కువగౌరవప్యాతులై ఉండిరి. యూరోవులోని పండితులు, మొదలైన 


లక ఆయా నాల సంబంధించిన సంనలను ఏర్పరచుకొని, ఉండిరి. కాని, 
ప 


| 


థి 


ద్ధతిని అవలంచించలేదు. ఇస్లాము మతంకాగి, హిందూ 
సత కాని, చర్చివంటి ఒక సు'పతి పతిష్ట్రతమైన మత సంస్థను ఎర్పరచుకో లేదు. మత సంబంధ 


ము 


మైన క సా తుదినర్హయాన్ని ఇచ్చే సర్వోళ్చ మత సంస్థను స్థాపించుకోవలసిన 


అవసరమున్న దని, ముసి స్టీములుకాని, హిందువులుకాని, భావించలేదు. మరసిద్ధాంతాలకు, న్యాయ. 


TS సంబంధెంచిన లిఖిత గంథాలు సిద్ధంగా ఉన్నవి. అరన్బీభాషలో తగినంత 
క్రిఐనా, ఆగంథాలలోని విషయా న్ని వివరించగలడని, అభి పాయపడిరి. 
వ్యక్తికే, సమాజానికీ సంబంధించిన సమస్త జీఎత విషయాలకూ  మార్గదర్శకమురై, ఈ 
గ్రంథాలు సమ్మగముతైై ఉండినవి. 

హిందువుల పరిస్థితికూడా _ దీనికి భిన్నమైనదికాదు. ఐతే, ఇస్టాము మత 
గ్రంథాలను ఎవరైనా. పఠించవచ్చు, ఆధ్యయనం చేయవచ్చు, ఈ విషయంలో 


ముసిములు ఎవరినీ అడ్డు పెట్టలేదు. కాని హిందువులలో? మత (గ్రంథాలను. 


ను. 
EEE 
3 ల 
y3 re) 
Dis 
fh [3] 
3 
యవ 
a lh 
9 0 
2 oe 
లి 
hh 3 
_ t 
టి 
౧౮ 
శౌ సం c 
0 %3 
» 
bh 9 
ట్‌ } 3 
ఖి గ 
% 3 
ఇని, 
423 fb 
a £3 
స fs 
ప 1 
2 
ne 9 
లి bY 
a2 
తై A 
fr గ్‌ 
౧ 0 
v2 0 
స a3 
oo ప 
గని 
సు స్‌ 
వి 4 


తుల 


లె 
| 
3 0 
లీ స 
ట్‌ 
B32 
hm 
f3 
oo ఈ. 
3 i 
hh 0 
g లె 
*ం CY 
we డ 
f rm 
ne 2 
ఏ౨ 
nn 2 
లు | 
దిగా 
౧ | 
3 
సే 
స గ 
ల “0 
వ్‌ ఓ 
ఇబ ౨౨౫ 
న hb 
h 60 


గ్‌ 
3 
he 
స్తీ 
3 
0 
1) 
(3] 
x3 
sy 
ర 
a 3 
నె . 
3 RB 
GRE 
3 (గే 
బవ పిక్‌ 
31 శే 
“AD గ 
న 
3 9 
Tb 
Sy 
[2] స 
%3 జీ 2 
3 సగ 
ప 
జ గి 
వ్‌ 3 
గ గీ 
3 5 
"5 
3 
13 


2% 
శ "వై 
ఓ న న 3 
గో 
%3 
£3 J 
సా రి 
గ జా 
2 3 
ER: 
3 08 
గ్‌ 63 
0 
3h 
స్ట్‌ 2 
Q. 
(31 
CRE 
ఛ్‌ ౧ 
3 2 
9 
అ 2 
మే న్‌ు 
E kb 
3 ఈ 
తు 
bhp 
3 9 
“9 స. ష్‌ 
9 
ఈ bh 
గి యు 
స గ్‌ 
,3 ౮ 
ఎలి] షె 
3 
LIP” 


సవఐహాదాకులుగా 


లకూ, 


రాజు 


డి 


ండుమారాలు ఉ& 


2 
న. 


(౫ » eh 
ఐఏ శి 73 గ్‌ స 
గ్‌ 3౧ 3 
hm 1 వ గ్త్‌ 
ట్‌ ట్‌ ih గ x2 
Oo స్త 9 Y 
reg 
23, 6 ల్‌ 
గో న న్‌ ని 3 ba " 
2 ee 9 క 3 
3. 
gs 38 
= Ey లై 
గి 3 ih hr COR 
' 1 
33 a 3 స 
ల్లీ చే ౧ 9 | 
న | 
వ 
వ్‌ 2. 3 y 
భి bn బి 
0 గ్‌ శై “3 s క్‌ 
9 ష్‌ d3 Oo % 
re 
LD] ఉం) 
టే 
3a శ a 
Ce ba షం 5) 
[౮ ఉన కి ఓ 
0 b ow 
2 oC 9 a> స గీ 
b9 బై 3 3m 
ot » ww 2 టి 
Wb mm 
3 ళ్‌ ( శి గి gt 
ce > ల 
a న 4 
ర్‌ సంస్ధ ఫస a 
గి ల గ ఫ్ర నో 
స 
1౧ భి శ 
Aw క 6 tsb 


న [] 
Cc E 
భి 12 
3 స్‌ 
EE 
3 
Pou 
«3 
2 1 
3 
12) 0 
Ws 
RY జ్‌ 
fy లో 
సాని రి 
మ 
ఇస్‌ a 
0 శం 
ష్‌ 
3 ( 
గస 
1 J 
ఎం 
= ల) 
wy x 
gh 
SE 
CRE 
we ఖల 
[1 
a3 © 
4 19 
సీ xe 
శ a 
సే 
గ 
రి 


a a 
3 (1 స్ట్‌ 
pl. 8 
సక్‌ | ఆ 
0 a 3 
గ a 
a ని శ్‌ 
Sj 
3 చ స్ట 
ga | 
33 శి 
3 te) i 
3 EE 
ox} 8 
3 చ * 
SE 
rl da 
srg, 4 
3 @ 3B 
fl © B 
wh 3 
2] LE 
de x3 bn 
సం 33 
-_ 3 
శ ర న 
9 వ నే 
శబ స్‌ 
న 
[౧ 
ps x) 
bw ై 
«3 1 
9 సై ఇగ 
a 
ba ఈ 


"9.౧ ౫ 
$a 
తం ౮ 
నయా 
స. రె 
ళ్‌ 
sa #3 
3 9 
GG 
pw 
ga 
9 0 2 
hh 
0 
gna 
జ Sar 
3a gg 
2 లి ౩ 
rl ws 
ee 
3 Uy 
ఇ కే ఇ 
s3 + 
స ral 
30 చ 
3 193 
౧3 సి y2 
3 నని 
శ ౯ 
వ 
ఫ్‌ గ [12 
Oo 1 
య! గ్‌ 
c ణి 
శు 2 3 
లే 
£ ml 
EE) 
5 ol 
CP) 
(అ 
0 
2b 
% br 0 
=a 


ie 33 
fen ప 3 
గ్‌ ౧ నం గె 
న VEY ఇ 
3 
nl ge 9 
53 bb ల 
న. గి 9 ఖో 
nl} ఓ స 
గ np క 
2] wm ళ్‌. 
షన? fl th గ 
ghar 
యాం 33 Moh 
స్‌ చీ] గ] ర్‌ 4 
లే 3 గ! 
ర 91వ aw 
x3 న! 3 Ba 
aa’ bo a 
nse 
౯ 
ల 9 = స చా 
న 3 న క్ట a 
“hao 
3 Mes, దీ 3 
వాలి pM 
న cs ఖి 
{2 ft FF 
వ లీ ల్ల 
ఖ్‌ 0 (2 93 న్‌! 
ఎ 13 రం 9 43 
ణ్‌ శ క h 
Ser కిస్‌ 
త ల్‌] 3 
[a నె ౪) 
నే గా సై ర్స్‌ 
{Add 8 
x3 SN 
hb Fg 4b 
ih 3 ర్తి 
స 3 v3 fA 


oO ౪ 
గణి ల్లి 
3 సి స్‌ 
బ్‌ ణు స 
2౩ 
ma ‘ 

న 

( 
ah ™m 
3 9 
a3 beg 
oss 
3 sa 
"క డీ 
Re] 3 
<3 . 

3 తి 

5 2 
గ్‌ా 01] 
ఫ్ర ౩ ౫ 
ర 2 
క 
ఇత ఇ] 99 

f 
ఫీ 
గంగి క 
& 4 
a జ ల 
జ స్ట న 
స 
వ ఇ ౧ 
8 tf 9 

ys గ 
# స న 

§ 9 

Sa 

hh 


101 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత [మొదటి ' 
సుల విషయంలోను, సాధారణ జనిత పవృ విషయంలోనూ కూడా, అతని సలహాను 


౪ 


(హె చడ ము,- తస విధ్యు క్ర కధర్కమని, 1ప తి ఉన్న తవర్లీయ ముస్తిమూ భావించేవా వాడు... 


‘= 


హిం సమాజంలోని పరిస్థితులు కూడా ౪ ఇటువంటివే. ముస్ఫి జ సమాజంలో ఉలామా- 


బం 


సంజ, మతాధికారులు నిర్వహించినట్టి పాత! న్కు హిందూ సమాజంలో [బాహ్మణ పండితులు,. 
ఫు 
సనా కాసి మఠాధిపతులు నిర్వ నం! 
కాని ఈ రెండుమతవర్గ'లు ఎవరికివారుగా, పూ ర్తివత్యేకంగా సలల ప వడం, దేశము 


గా దురదృష్టం. మతము, భాష, ఆచారాలు, సాధారణపరిస్థితులు,- ఇపన్నీ రెండువర్గా 
ల్‌ రస్పర సంపర్క సంబంధాలు మ అడ్డుకొన్న వ. రెండు భిన్నపపంచాలుగా 
ఏర్పడి హోయినవి. ఈ మతవర్గాలు. అభేద్యముల్తై మానిసిక (పాకారాలు, ఈ రెండు మత 
సంస్థలనూ వేరుపరచినవి. జైన్‌- ఉల్‌ - ee అక్క , దారాషుకోవంటి మహనీయులు 
కొన్ని సమయాల్లో, ఈ గోడలను పడ గొట్టడాగికి ప ఏత్నించి ఉం వచ్చు. ఒక ముస్తిం 
దక్ష, ఒక హైందవయోగి, కొన్ని సమయాల్లో పరస్పరం కలుసుకొని, తమ భావాలను 
పంచుకొని ఉండవచ్చు. అంతేకాని, ఈరెండు మఠాంకూ చెందిన పురోహితవర్గాల మధ్యగల 
అఖాతం, ఎల్లప్పుడూ విశాలంగానే నిలిచిపోయింది. 

సంస్కృృతభాషను, సంస్కృత సారన్వరాన్ని, అందులోని విజ్ఞానశాస్త్ర, తత్త 
శాస్తా9ంను అధ్యయనంచేసిన ముస్టిములనంఖ్య ఆత్యంతమూ పరిమితమై ఉండడమే, 
ఇందుకు నిదర్శనం. పారసీకభాషలోని ఆనువాదాలద్వారా, ముస్టిములకు సంస్కృతంతో 
పరిచయం కలిగించడానికి, ఫిరోజ్‌ తుగ్గక్‌కాలము నుంచీ కూడా, దృధ్యప్రయత్నాలు జరిగి 
నవి. మొగలుచ క్రవర్తల కాలంలో, క్రమవ్య వస్థను అనునరించిన [వయత్నం కూడా జరి 
గిందం ఐనప్పటికీ కూడా, సంస్కృ *తంతో ఎక్కువ పరిచయం కలిగిన నట్టు, ముస్టిము రచ 
యితల (గంథాలు నూచించడంలేదు. ఐనా, హిందువులు అనేకులు, పొ పార సీకభాషలో పాండి. 
త్యాగ్ని గడించినారు. అరబ్బీ భాషాజ్ఞానాన్ని కూడా సంపాదించుకొన్నారు. కాని పండితులు 
మాత్రం పూర్తిగా దీనికి దూరంగా నిలిచిపోయిరి. సంస్కృతభాషలో వారు రచించిన 
(గ్రంథాలు, పారసీక, ఆరబ్బీ సారన్యతాలను పూర్తిగా విస్మరించినట్టివి. 

ఈ రెండు మతవర్గాలకూ సంబంధించిన భావ్యప పపంచాలమధ్య, చేర్చడానికి వీలుకాని 
“అగాధమైన పాతాళం, నోరు తెరచుకొని నిలిచిఉన్నడది. ఇతరుల భావాలూ, అభ్మిపాయాలూ-. 
ఎస్టీవె ఉన్నవని తెలుసుకోడానికి రెండువర్గాలలోని పండితులూ ఏమాత్రమూ కుతూహలం 
చూపకపోవడానికి క్రి, కేవలం, వారి దురభిమానవే మే కారణమయింది. ఇది నిజంగా విస్మయాన్ని 
కలిగించే పండిత (ప్రవృత్తి. దీనివల్ల కలిగిన దుష్టపరిణామాలు తరువాతి కాలంలో (పళ్ళ 
కంగా బహిర్గత మైనవి, 

సంకుచిత భావాలతో ఏర్పడిన ఉలామాసంస్థకు, పండితసంస్థకు, దాహ్యమైయున్న= 
తక్కిన హిందూముస్టిములు పరస్పరభావాలనూ, ఆచారాదులను కూడా (గహిన్తూ ఉండిరి. 
హిందూవర్గంలో భ క్రిమతాన్ని [ప్రచారం కావించిన నాయకులు, సూఫీలవర్గానికీ, ముస్టిం 
విద్వాంస వర్గానికీచెందిన కొందరు ఉదారులు, మతత _త్త్వసిద్ధాంతాలకు అతీతమూ, రెండు 
మతాలవారికీ సమానమూఐన, ఆధ్యాత్మిక జీవితమార్గాన్ని అన్వేషించడానికి (పయత్నించిరి. 
మతనిష్ట సర్వస్వమూ తమ స్వామ్యమనే అవాంభావంతో, ఇతర భావాలపట్ట సహనం లేని 


105 


Ser 


బో 


న్‌ 
చూ 
, 


“ 


కి 


-చర్యార 
వ ళుండు 


er 
ర 


ణు 


కా 
గు 


ఆ 
రాయదా 
దరదా 


“యపస*”తులు 
ఆ 


(యు 


వే 


శ రాజ! 


డు 


అయి 


జ 


అర 
® 


లాలవారె యుండడంలో 
శీఖ రీక్ష 
అంవాడు; 


ది 
అ 
వం 


ర 
ద్‌ ద 


ద 


క్‌ వ 
మంగలిక 


wi me 


3 re 


జట 


LD WE 
స సే pig 
b vB bh కై ల» 
L2 oo bh 9 = 
ర్‌ 93% hh 
జ స. 
tre «ay pare 3g 
3 5% ఎప్ప " 
శ ha EB 
సప oO 2 
క tly U2 fy Wo ఓం 
eg TG 72 7 ఎ 
5 స 3 ఓం స్త 
మ 
దీ eF y3 3 శ్చ 
i మం 1 6 9౪ 
౩౫), లి 
53 Fs 3 
(| om 7g 
Tes 8 
0 [ 
3 3 Ga) జ్‌ ఘు వి 
hh ర్ట వ బు 
Sg. a aC yr జ 
బేర రస క: 
<3 ఆన గ్‌ 5] ళ్‌ 
(| i i 3, ఓ కీ ళా 
లి లై త ల 
ళం రీ జిగా తై 
బ్ట ఏ త వా 2 
2 1 +] ~ గప 
lu3 4:3 2 స గ 
గి dha న i] 0 |; 
శ 0 
గ్‌ వం ఇ 945 ml 
haga 
న త ది టి 
7 థో Re) 
3 3 గ w 3 GG 
39 నె ల 02 
Bb ఎన wm 


Wh a “| 
a by Grea (ఎ 


ఈ 
జ 
కా 


విభేదా 
టా 


రా 
ఈ 


రనిచానం ఏర్పరచుకొన్నాడు. 
NEO :] 


ఎలి “a 
విగహా 


థ్రీ 


వారిని తమ 
శ 
వి, 


DR 
fy 
రుం 


హిందూయోగ. 


ఆ 


ty 


కా 
లు 


స్త 


wy 
అత్యంత పాముఖ్యం 


ల, 


రాలా 


[ధిక్‌ 5]. భాగంగా 


౧ 


డా 
రిపోయి 


అల 
( 


మి 


రాజధా(.గా 


ఆ 


కా 
లు 


ఆకరిం 
నలు 
అ 
(ప్రజల 
ఎది 
జ 
క్‌ 


4 
1 


[ద 
ఇప 


” 


వ్‌ త 


| 
నే 
ఫ 


౧ 
గరం 


తి 
;3—- 
Xx 
ఆం 


(పజలను 
బటి, సంపద 


ww 


ముసి 
ఆ 


fe 


టి 
ఏలు, దరి, 


క 


న్‌ 


ఖో 
చెసినాడు 


నవారు? 
న. 
క్షం జన్మ 
మ 
ఢిల్లి 


(ఆ 


, అజమీర్‌లో 


| 


'బ 
0 కం 
తో 
న మెక్కా ఊఉ 


అనా 


~ 
ఇలు 


అల 


౧డులదొంరా 
[= 


అల నుంచీ 
6తన,- ఇత్యా 
కీరి అధికాం 
పాలనకులోనె 
విధంగా 
పత్యేకమై 


లాం 
లొ 
జు 
? 


ల 


ఈ 
ుకమైన మతమ 


ఆ 
pe 


ని 
0 Al 


౧నించడం, 


రా 
లు 


(3) 
నారు, 
భావా 
న. 


పారలౌకిక 
౨ టగ్కుల పరి 


అర్ధ 
చెల 


న్‌. 
we 
ఆ 
2 
త 
ల 


ఇ 


చ 


వ 


దరూ, ఆ 


ve 


న 


wen 
Vue Mey 


Wee a, 
ees 
(దశా 
క 
14 


గా 
౪ 


య 
“MX 
వడం 


వం 


గి 


~ 
Te 


a అగో 
ర అం. 
TA ఇ, 
యి ఎం తలం 
ఆధా 


వి 
ee 
En 


ని 


Cc 
స్నా 
SS 


ఒక. 
సుతశాఖలు, 


©] 
బంలో క్షీణించినవి. 


Cru 


తమ 
రారా 9% 
wry 

ల వ 

Jy Mie 


> 


భారత స్వాతంత్ర్యోద్యమ చర్మిత 
బం 


ఎట! 


లో 


నవుల ఉత్కాంక్షలకు 
ది. ఈ ఆవేగ 


గా 


అగు 


మ 


జు 

wy 
అగ 
GW 
Uy 


రా 
స 


ఖా 
i wr 
దా 


టూ 

అదిగో 

యఖ 
డిగా ఆవరిం 


ఇ 


106 
స్వతంత్ర స్యక్తులు 
శ సబడుతుంది. 
వ 
ఉత్కర్ష సిద్ధి 


పూ 


క్‌ 
mdi 9 
న గ 
1 9 
bb 
తా సా 
ఖ్‌ లా 
y3 La 
గి ww 
బ్లా 
సం ౪. 
lg 
3 1 
ag . 
గ. 
3 ఇం 
గ y3 
సం 
01 ఓ" 
# జ! 
3% 
3g 
a ర 
<9 
was 
2 ee 
01] 
wg 
2 
ల లి 
ma 
య గో 
గ్‌ 
v3 day ఇ 


కళ 
ఫి 


గాన్మి సామాజిక వ్యవ 


జ 


ఖిగాలూ, 
అదు. 


సమరం౦కా ౬ 


య 
భావాల ఉత్పాదన 


ఇళ, 
గ 
జలంం 


జో 


య 
వాన్ని కల్పించడానికిగాని, 


అ 
టికి, ఇదే ముఖ్య హేతువు, 


| 


3 


107 


ల 
కవ 
లిచివో 

వ వా 
కార్తి 
rN 


Ca 


Te 


ము 


వనజ చా 
he 


Weis 
౬౯ 


గా 


శ 
అ 


మా కా 


షు 
చ 


, జడ ప్రా 


వని 
నా. 


ఇజం తి గౌ 
mute 
ప్న 


ఆలస 


డి 


(వన్‌ ఉం న క we 


నె 


ర్న 


ని కలిగించడానికి 


అతో 


~ 
త 


ళ్‌ 


కాలంలో 


జగాల 


అ 


అ ల 
అ 


Oh” 


CY. 
నీ 
~ 3 
hp 
ho 
oar: 
3 
ఇ 3 
శ 
9 
DF 3 
Mai 
31 
se 
xn 53 
త్వ 
3 
3 ళం 
౧4౨ 
A A 
h 9 
yu 
స %3 
3 ఈ 
iy భా 
by 
మ 
mie 
(| Ya 
a 
2 ళం 
3 ౫౦ 
ల 
9; 3 
గే 
ఇ 3 
లస 
333 2 
సలి ఇ 
yi 60 


్పరినవక న్నక 


Ey 
ఇ 


గొల 
re 


లు, వేరేంచు వరాలుగా జీ 


డి 


సై క 


టురానీలు-కష 


. 


ను 
Mw vss 


వ 
చ; 


5 


చ 


క్త 
వం 


పయత్న 


M2 


7 


సమరమెన 
~~ 


హ్రోప్షక్ర 
| 


౧ 83 


గాత 
తా 


అన, 
య 


రెండుమతవరాలవారికీ, 
ఎశంగా ఏకా కిఉండినది. 'గా 


« 
ర్‌ 
౧1] 
చ! 
లి a 


(= 


ల 


నంకవితములు. 
దేహంగా కూర 


తమూ 


బయాజనాలు 


ళ్ళ 
~_ 


- 
వ్‌ 


నను 


ty 


“ 


ఆత. 
ఆఉయమెనదని, 


bea 
2 
స 
Ow 


ఎడిడండిరి 


ఫణి 
ఆ 


(1 
& 
ఆభి!పా 


దళ 
ఏటి 


we 


ప్ప కూడా కలిగింపక అవ 


భా 


సుభాన్ని, దుఃభా 


a 


Wea 
ee wy 


av 


Hd we 


రూ బలహీనత, త 
ఏం [Abstraction 


- 


ఇం 
ww 


ఎత 


wry) 


కు 
వ్రచామఎకే 


ు 


Meta 
ని అమూ 


Fr 


"న 
(అ 


శ్యాలతో, 


mw 


ది 
Meyer] 


లో 
సమర ముల ౧ 
+ న. 


“uy 


గి 
న 
(nh 


హా 


నెలకొల్పగలి 
౧లో పేతమైెడ 


cE 
డ్‌ 
డం 


రిసితులను 
జలు ఊ 


(cy 
ద 


Pa 
యు 


ఇ 
ee) 
~~ 


ణ భదతలతో కూడిక 


gn 
జనకరంగా ఉపయోగించుకొని 


రాజక 


yA 


థా ఆగ 
4 lw 
జూ 


అ రల 
సవవక్షాళా! 


అట 


ళ్‌ 


వాడు, 


103 భారత స్వాతంత్రోద్యమ చరిత గ మొదటి 


జి ౯ ల! ౬ 
నాగరకత, అనే, సౌధాన్ని, సిర్మించవారు. కాగి రాజ్య పరిపాలనను న్మ్యకమంగా నిర్వ 
హించగల, మహావ్యక్తి లేనవ్పుడు, రాజ్యమూ నాగరకతాహడా, క్నీఘ వినాశానికి 
oO చస. 


Vi, పరిపాలకవర్గంవారి న్యూనత 
జ్ర వ క్షీణ పతనానికి నూచకమైనది, వరినిమిదో శతాబ్దం, సామా 
జ్యధివత్యాగ న్ని వహ్‌ ంచడానికి అనేకు లు హోటీవడినా నారు. ముస్టిం ప్రాంతీయ గపర్చ ర్త ఇట్టి 
వారిలో వె మొదటి వర్గం, దక్కనులో ఆరు సుధాలకు పాలిస్తున్న నై జామూ, బెంగాలు 
బీహార్‌, ఒరిసా సా Wee ఆధికారం వహించి ఉండిన బెంగాల్‌ నవాబూ, నదీ మధ్య 
ప్రాంతంలోకి [కింది భాగంపైనా, గంగానదికి ఉ త్తరధాగంలోని పర్వత సీమపెన వ్యాపించిన 
భూభాగాలకు ఆధిపతిఐగ బౌధ్‌ నావాబూ, పోటివడిన వారిరో ము ముఖ్యులు, 
రసపుత రాజులు, జాటు నాయకులు, మరాఠా పీషాలు, వీరి తరువాతివారు. కడ 
లుకూడా పోజీచేసినారు, కాని, ఢిల్లీలో నెలకొని అధిల భారత దేశాన్ని పరివాలించే 


పట సికు ఎరగా ల 

ఉత్యాంక వీరికి ఉందిగడా, అనే విషయం, దేహా స్పడమ్రెనది. కాగి, కార్యతః జరిగిన 
విషయం, ఎవ్వరూ ఊహించనిది. వీరేకాక, పరిపాలక వంశాలను ఇండియాకు సకఫరా 
చేసిన వరినర దేశాల రాజులుకూడా, దీనికి _పయత్నించిరి. మొగలు సింహాసనాన్ని అధి 
స్టించడానికి, నాడిర్‌ షా, అహమద్‌షా అబ్దాలీలుకూడా, పద్దెనిమిదో శతాబ్దంలో ఆశించినారు. 
కాని ఇండియా దేశాన్ని వేరువరచే విశాల నము త. అవతల, వేలమైక్ష దూరంతో 


నివసించే ఓక పరదేశశాతి, ఇండియాలో (పత్యడ మై, సాపి ey పీళానెకి ఆఃస్తున్న 


DREN) 


& 
వారితో పోటీచేసి, గెలిచి, మొగలుల సామాజ్య్ళానికి ఉ త్తరాధికారులుగా స్థిరపడిరి. 


మొగలు సామూజ్యము యొక్క భధత ఎందుకు భగ్నమయుంది ? ఇండియాలోని 


రాజులు ఎందుకు సా|మాజ్యానికి 4 త్తరాధికారులు కాళదు ? భూమార్గ సంబంధంకల ప 


న్‌ 
దేశాలరాజులు, తమ పూర్వులవతె ఎందుకు భారత దేశాన్ని ఆ; 


న సమాధానాలు చెప్పకపోతే, 'విటిష వారికి ఎందుకు 


టు 


[| 


మయాజ్యాల ఉత్పత్తి పతనాలు పరిపాలక అంశాల సామా గని పక్యక్షంగా 


ఇ) 


వ. 
న్నంతవరకూ, పభుత్వవ్యవన్ధ, ఆరోగ్యంగా, సత్తోపేతంగా ఉంటుంద; కాని శల సత్వం 
o% టు ఖై తి 
కీణించడంతోనే దౌర+లగము, రోగము, వినాశము, |కమంగా జరిగే సంఘటనలు. 
తు ? బలి 


ఫౌకీల్భమే రాజ తేంర్రజ్ఞత. “పా పించిన కష్టాలను ఎ దుర్కొని, జయించగల సామర్థ్యమే, 
అాజ్తనక్షక్రట్టత యొక్క సారాంశం. తనయుగానకీ, దేశానికీ సంబంధించిన శక్తులను 
చక్కగా సంధానం కావించుకొని, తన రాజనీతి ఫలించేటట్టు వాటిని, కౌశలంతో ఉపయో 
శగించుకోవడ మే రాజ్యతంతజ్ఞత,” రాజక్వంకాని. అల్బజన పరిపాలనకానీ, లేదా 'పవా 
శుకిపాలనకానీ అనేకముఖాలుగా తమవైపు లాగుతున్న సూక్ష్మ రాజకీయశక్తుల సంతులనంపై 
అనిశ్చిత స్థితిలో నిలిచి ఉంటుంది, ఈ విషయం, ప్రతి ప్రభుత్వానికీ "మూలాధారమైన 

వషయం, (పకాస్వా వ్రమ్య రాజ్యాలలో, 'పభుత్యముయొక్క. ఆధారమూలం విశాలమైనది. 


| సంపుటి ] భారత దిశ రాఎకీయవుతులు 1u3 

కాబ్‌, | వభుత౭ముయుక)_ నికిత సిరికి భంగం కలుగ కుండా రషించ ఆధార పరిమితులు 
ట్‌ి టై 0౮ 2 ® 

తగినంత విశాలమైనవి. ,పజాస్వామ్య పరిపాలన రాజ్యం అత్యంత మూ సంకీర్ణమైన రాజకయ 


ష్‌ 
చె _౪ి 


పరిచే అంగా౨శాలు (11536065) రాజకీయ గికాయములో అంతా 
ప 


త 


తా ~ కి ఇర 
నాటుకొని ఉన్నఎ. ఒత్తికికి పయాసహ సంబంధించిన ఆఘాతాన్ని, ఈ అంశాలు విసృత 


న్‌ 
2౪ చి ఖం రా స ను ల జీ శశ నా Mes 
మన తానికి ఎభాగించి, !పధుతం సెర్యానికి భంగం కలుగకుండా చిన్తాయి. రాజ-య 
వ్‌ ke ss ఎ @®ి లి —_- 


వృ్యత్యయాలను శాంతియుతంగా జయించే సాధనాలను, (వజాస్వామ్య పరిపాలన ఒ.ధానం 

కని పెట్టింది. కాబర్లు, పభుత్వం మారిన సందర్భాలలో, హింసాకాండ, ర క్తపాతము, 
ర > Pa? చ 

వింయనధీతి, మొదలైనవి జరగడంలదు. 


మధ్యయుగాల ఇంచియూలోని రాణజతం్యత రాజ్యాలలో ఈ విధమైన స్థిరీకరణ 
సాథనాలూ, ఆఘాతాలను లీనము కావించుకొనే సాధనాలూ లేవు. అత్యల్పమైన [పజం 


ఆలంబనముపై మాత్రమే ఆ రాశ్యాలు ఆధారపకిషిండినవి, తత్ఫలితంగా, వారి పరిపాలన 
కాలం అస్టిరమై, రక్షణలేనిదై ఉండినది. అక్కంరమైగ వివత్తుకులోనైై ఉండిన పర్యోతి 
అది. పరిపాలకుల అక్యుదా త్తమైన సౌశీల్యంవల్ల మాతమే, రాజ్యము నింకడగా ఉండ 
గలిగేది. అద్ది సౌశీల్యంతోరూడిన [పభుత్వం ఏర్పడడం సులభసాధ్యమెసదికాదు. రాజ 
పాలనకు సౌశీల్యం ఆనువంశీయతవల్ల సిద్ధిస్తుంది అనే, మధ్యయుగాలవారి అభి పాయ;, 
విశ్యసనీయమైనది కాదని పదే పదే రుజువయి౨వె. ఐశప్పటికీ రాజ్యపాలనకు అక్షయమైన 
వ్యక్తిని, దేశంలో] వారిలోనుంది ఎన్నుశోడానకి తగిన శాంతి యుకమైన పస్థతి లభం 
కాలేదు. 

సౌశీల్యం ఆనువంశీయమైనది అనే అవిపాయం, (పజల మనస్సులలో, గాథంగా 
పాతుకొనిపోయింది. కాబట్టి, రాజై నవానికి అర్హమైన (పాచీన వంశవృక్షాన్ని అగ్వేషించ 
“nd 


డాసికై, పురాణాలను, కాల్పానిక కథలను ఆధారంగా చేసు; వలసివచ్చింది. ఇంగిజ్‌ ధాని. 


లు we ry “ల 4 మలం ఒక అ క డా WY 

తైమూర, ఆ. ఇదరు పపంచ విడతల పంపి మువారమని, మొగల్‌ చకవర్తలు గరించే 
ణో అ “nes ఎ 

— సో బగ ఆపి నాఆ ధి వాని అర ఛి PE భి ఖః గ్త్‌ 

చారు, సూర్యవంంయువ్ల న, సినొదియాలతా, ?డాజకి వంశవృక్షం, కల్పింపబడింది. రను 


2 


అం “ స Na Vy అ= అ ల wa we శ 
పంంయుడెసన ౮ కృష్ణుని వంశము వారమని శాటులు (పకటించుకొనరి. బహమన్‌నుఐచె, 


హు 

న శ Vs 5 స న. 

కఇస్‌ఫందియా క్‌ పరరూ గల మహాపారసీక వంళంతో సంబ:ధం కలవారు, బహమీు నుర 
మ 


నులు. ఈ సిద్ధాంరాలన్న, గెరాధారయుర నవని, నికూవించే చార్మితర గాత్రం ఎంత ఉచ 


చో 
ప్పటికీ, వీర అధిపాయాలు మారలేదు. 


ఉన్నప్పటికీ ఉ త్తరాధికారులను ఎన్నుకొనేపద్ధర, ఆనువంశీయ పభావానికి లోసయిండి, 
ఉ రరాధథికారవషయంలో రాజకుమారుల మధ్యగల ర్ష్యా భావాలలో ఈ వాదం వంక్త 
మయింది, ఈర్ష్యాకారణంగా, పచేపదే, ఉత్త రాధకారనంబంధమైన యుద్ధాలుసిద్ధించి, రాజము 
యొక్క మూలాధారాలసు కదలించిజపినఎ తుదకు, స్వామాజ్యమే విచ్చిన్న 
_మెపోయించి 


రాజ్యపరిపాలన విషయంలో, రాజై నదానికిగ 
యొక్క భవిష్యత్తును నిక్షయించేది ఇదే. రాజకీయా 


ఆలంబన న్వభావము, దినె తర్వాత (ప్రధానమైన విషయాలు, మొఘల్‌ ప్రభుత్వం, ఉన్నత 


11U భారత స్వాత తంతే ట్ర్‌లను చరిత [మొదటొ: 

కుల వర్గాల [పభుత్వం ఆ, ఇదివరలో వివడింవబడింది. యుద్ధవా వ్యాపార ము కులవృ త్రిగాగల 

హమ్మా విదం కులవృ డిగా గలవారూ మా[రవే మ్మ ఈ ఉన్నత వర్గాలుగా ఏర్పడిఉండిరి. 

ఐనప-టికీ, ఈ రెండు వరాల సంయోగంతో, :పభుత్యసౌధానికి పరిమితమైన ఆధారం. 
(3 ౧ ~ ఇ 


5 శా 
ఏక్పాడిరదీ, ఆరాలపు వీరి నంభ్యా బలాన్ని సిళ్చయించడం సాధ్యంకాదు. ఈనాడు ఈ 
అర 
a 


రాలవారి నంఖః, జనాభాలో, పదోధాగమైఉన్నది. కాని, ఈ శాతం కూడా విశ్వసనీయ 
౧ ల 
న న 
మెనవకాదు. 1వపధభుత్యం తో ఏ మాత్రమూ సంబంధములని, అధిక సంఖ్యాకులు, ఈ వరాలలో 
కా య ళ్‌ 
, > న వ & 
ఉందదంపల్ల, ఈ శాత పరిగణన సరియైనదికాడు, పడ్జెనిమివో శతాబంలో జాగీరు భూము 


ము ఒ 

es అ 'పధుత్వాని5 సపచయవలసిన వా సంఖ్యలు లభించడంలడదు. కాని, 
ర్‌ 

ఎస్‌, అర్‌, శర్మ చేసిన పరిగణననుబర్ధి, బౌరంగజేబు పరిపాలనకాలంలో, [1030] 


11556 మంది మన్‌ సదిదారులు ఉండినట్లు తలుస్తంది వరిపాలన సేవాశాఖలలోని ఉన ఎత 


వరం 3, రో ఏర్పడింది, సీరురాక, మన్‌ నబ్‌దారుల పచ్చేలో చేరని అనేకులు, నైన్యేతరము 
లైస ఆ ఢీన ఉదో గిగాలలో [కాజీలు మొదలైన వా ఏ] పనిచేసేవారు. వీరందరూ, జాగీరు 
భూముంనో, ఇనాము భూములనో అనుభదిస్తూ, _వభుత్వానికి కట్టుబడినవారే. వీరేకాక, 
అసుపంకీయంగా వచిన పెక్కురు హిందూ జమీందార్లు కూడా ఉండం. 'పభు సంతో 
సన్ని దాత సంబంధంలేనివారు వీరు. ఈ వా సవ వషయాలనుబట్టై, మొగలు సార్వభ ములకు 
విస్త్రరమైన అలంబనబలం వర్పడియుండలేదని, వీరికి ఆితులై. ఉన్నవారిది చిన్న 
వరము మ్యాతమే అని నిర్ణయమౌతుంది. రషియాదేశపు జార్‌ చక్రవర్తుల ఆధీనంలో 


(౧ న 
(02119) కూడా, ఇంతకంటే విస్తృతమైన ఆితవర్గం ఉండిందని తెలుస్తుంది. స్టాలిన్‌ 


(Stalin), చెప్పిన దానినిబట్టి, ఒకలము ముప్ప్ఫైవేలమంచె నంపన భూసి స్వాములు సార్‌ 


(sn 
చ కవర్తులకు ఆలంబనంగా ఉండిరి, ఢి ఢిల్లీలోని జనాభాలో, వతి పదిమందిలోనూ, ఇదరు 
ముగురు మాత మే ఉత్తడు వర్షవ్యక్తులని, తక్కినవారు సామాన్య ప్రజలని, బెర్నియర్‌ చేసిన 
లకి - నుబట్రి తలుస్రురికి। ఆదేకాలంలోో, పారిస్‌ నగరంలోని జనాభాలో, ర 
మ వర్గాల (ప్రజలు ఏకు లేక, ఎనిమిదిమంది; సె సామాన్య ప్రజానీకం, 2, లేక, 


J 


& 
ఖా 
lee, 


2 వావి నా 
రాజ్య నిర్మాణముయొక్క స్వభావమెకాక, దాని | సెర్వహణ విధానం కూడా, పభుత్వ 
చి 


q 


లావరిని నిర్ణయిస్తుంది, సక్రమమైన రాజనీతి విధానాలు ప్రభుత్వానికి 
ప 


తచ్చ "పరీత విధానంషల్ణ ప పభుత-౦ బలహీనమౌతుంది, 


మొగలులలో, అసాధారణ సామక్ధ్యంగల వ్యక్తులు వరునగా పెక తరాలు రాజ్యాధి 
న 


|| స శ 
కారాన్ని నిర్శహించినారు.. సైనిక, రాజ్యనీతిజ్ఞ, సాహిత్త నంసా గ్రారుల లక్షణాలు, 


(= ల 
ఆసా ధారణమైన విధంగా, స్మామాజ్య స్యెపకుడై న దాబరులో సంయోగం పొందిఉండినవి, 
హుషయూన్‌, బాబర్‌ కంచి విలక్షణమైనవాడు; కాని, ఇతడు, బుద్ధిశాలి, సమరుడు, 
అమవూగ [పప శ్రిగలవాడు, అత్యు త్తమస్థాయికి చెందిన [పతిభాళాలి అక్బర్‌; మేధాసంపన్సు 
డైన వృవస్థాపకు 5 దూరదృష్టీగల రాజనీతిజుడు, నైపువ్యంగం సేనాధిపకి, జంకులేని 
(డక్థాపవైన సత్యాన్వేషకుడు, స్వన్థమైన సుఖజీవనానికి అలవాటువదినవాడే ఐనా జహంగీరు, 
తనరండి నిర్మించిన వ్యవస్థను నిరంతరాయంగా నిర్వహించడానికి తగిన శ క్తి సామర్థ్యాలు 


లు ముల్‌ స 
సంపుటి" భారత దేశ రాజేయప్పతులు Lil 
జా ' జీ స. ఛా 5 జ షో 
కంవాచే. షొ నే చంచల స్వభావుడు, ఖైర్యం అనివాడు; కాగ, ఒ.కులయాగ రను 
గ _ 


గుర్తించగల St దక్షుంై 


షౌరంగకేబు అపూర్వమైన క! వైయిక్రికశీల విషయంలో. నిష్టాజీవికానిి ఆగర మైన 
వాడు. మురంహానము, న్వీలోలుపక, వోగజ్రీవితము అనే వాటిక దూరంగా నిలిచిన చ కవత్తి 
లి క. Fog 
ఇతచెకడే. మివాహోరంతో జీవనాన్ని గడవినాడు. మతక రవాంలను, న,కనుంగా, 
On a అజాన్‌ వి ఓ. 
(శద్ధతో నకాలాల్లో, అనుష్టీంచేవాడు. (వభుత్వకార్క్య విషయంలో, డౌరంగవేబు, తిన ధర్మా 
లను అసాధారణమైన ళద్ధతో న్స్‌ గహించెవాడు, అశినిశితమూ, శాగహకమూ ఐనది ఇతని 
బుడి. రాజ్యానికి సంబంధించిన నమన వుషహారాలపెనా, లీషమెన తన దుగిని నిలివి 
ధి అ చ సి లా 
ఉండేవాడు. కదలించడానికి వీఎచేఎఎ) అతి సంకల్పాలు; పకి బంవఫకాలవల్ల ఇతని 
సం ంకల్పం, మరింక దృశ శపడేది, 


కొని బౌరంగచేబు అనుసరించిన రాజసీ3 విధానాలు నతిమ్రైనవికావు. బాబర్‌, అక్బర్‌, 


లు నిర్మించిన es wa దుష విధానాలతో నకింపచేసినవాడు, 


1. das పా నిలుకడకు ఆధారాలైన రాజ్యాంగాలపప్ల్టీ తగిన శ వషహించ 
లేదు. (ప్రభత్వ పత్తవిషయాన్ని, నిర్ణ చ్యంచేయడంవల్ల, జ ఇ వ 
పెబ్బతిన్నవి. అప్పుచేసి, సైనికులకు వేతనాలను ఇప్యవలసి వచ్చింది. పభుత్యకోళం సన్న 
గిల్లడంవల్ల, పరిపాలన వ్యవస్థకు శాశ్చతమైన హానిసిద్దించింది, 

ల్‌ సాయాజ్యానికి అపర “నిలిచి ఐడిన వ్ర “ఉన్న. తవర్ల హిందువుల మనస్సులకు 
కౌప్పిళలిగించినాకు, 

ఆదాయానికి ముఖ్యమైన కమూలాభార్‌క వ్యవ; యహూమి, అది చెండు ఖండాలుగా 
విభ క్రమయింది. ఒక భాగం (వభుత్వముయొక ప్రతృష పరిపాలనకు లోబడినది. దీనిని 
ఖాలాభూమి అనె వ్యవిహరించవారు. కాల్బాభూముల రాజని 

< 


ళో 
వహలుచేసేవారు. దినిని EY గా చ, 
ఉర్మ్‌ 


పజత్వావ యాన్నీ ధభరించష ం,. 
సు దిడువరుండా పాటించ ఉంకి 
ధంగా జరిగి ఉంచేది. దురద్భష పల్ల 


హా, దాధాన శం కలిగె, అక్చ క్‌. పరస 


112 భారత స్వాతం త్రోగద గమ చరిత [ మొదటి వ 


ముగిసే నాటికి భాల్యాభూములు, మొత్తం వ్యవసాయ భూమిలో నాలుగో వంతుగా మా'తమె,. 
నాయి 


మితిమీరి కర్చు పెట్టడంలో, ఏ మ్యాతమూ జాగరూకతలేనివాడు జహంగీర్‌. మొత్తం 


వువసాయభూమిలో క వంతుకు భాల్సాభామిని తగ్గించి వేసినాడు. వీటిని మీ 

ఉద్దరిందుకోడానికి, షాజహాన్‌ పూనుకొని, క్రమంగా, భొల్సాభూధాగాన్ని. ఏడోవంతుకు 

వృ్యడపరచినాడు. జొరంగజేబుకు సంక్రమించిన ఉ త్తరాధికారం, దుష్టమెనస్టది, కాని, ఖాల్సా 
ళా 


భూమిని మొత్తంలో ఐదోవంతుకు వృద్ధిచేయడంలో, కృతార్థుడై నాడు, ఎనశై కోట్టకు మించిన 
మొత్తం స్మామాజ్య ఆదాయంలో, ఖాల్సాభూముల నుంచి నాలుగుకోట్ట రాజన్వం రావలెనని,. 
అతన, గురి. కార్యరూపంగా తి.లిలి కోట్టు వసూలు ఎ చేసుకొన్నాడు. 

ఇది అంత భాధాకర మైనదిగా తోచలేదు. కాగి, అతడు (వవేళ పెద్దన ఇతర చర్యలు 
హూరెగా అర్థరహితమురై నజ్జవి. మొత్తం ఉత్ప తతో మూడో భాగంగా నియమించబడి 
ఉం పన్నుల బేరీజును, మొత్తంలో ఆర్థభాగానికి పెంచి, రైతులపై ఉన్న 

ద జియా. వన్నును విధించి వీదల కష్టాలను 

ఇట్లు విధింపబడిన సుంకాలభారంవల్ల, . 
జీవనానికి చాలీ చాలనంత పంటభాగం మా్యతమే ర రుకు మిగిలింది. కాబట్టి, వ్యవసాయాన్ని 
బాసపరచడానికి, లేక, ఎక్కువ పొలాన్ని సాగచేయడానికి అవసరమైన డబ్బా రైతుకు 
మిసళళదుః 

జాగీరు భూముల విషయంలో, మో చాల తక్కువగా నియమించి ఉండడంవల్ల 
జ “ర్హదల్లవచ్చే ఆదాయం స్వల్పం. కాబట్ట, జాగీరుదార్లు వాటిని రాజస్తు వ్యవసె కరు 
అప్పగించవలసిన వరిస్థితి ఏర్పడింది, మర స్వాన్ని వసూలుచేయడానవై , ఈ దుష్టపద్ధతిం 
అపంంటిం చడంవర్ల, గ్రామాలూ, (పభుత్వ మూ కూడా, దుష్షవరిణామాలకు గురి పవన్‌, 
వసూలు చేసేవారు పెట్టే బాధలకు, దౌర్హన న్యాలకు ప్రజలు గుర ఐనారు (వభు 
'తా(గికి చెందవలసిన రాజస్వం మధ్యలోనే దుర్వినియోగ మై పోయింది. 

రాజస్వాన్ని వసూలుచేసే హిందూ అధికారులను తొలగించి, జుస్థానాల్డో ముస్టిములను 


థి 
నియమించడం, బౌరంగజేబుచేసిన మరొక ఆవివేకం, రాజన్వ 4 వ్యవహారాల కు సంబంధించిన 
జ్ఞానము, అనుభవము వీరికిచాలదు. వారికి ఆధికంగా ఉన్న మతఠొభినివేళం, ఈ కొరతను 
తీర్చళేకపో యింది. అంతతో, ఈ విధానం రద్దయింది, కాని, (పభుత్వము అన్యాయంగా 
పవ క్తించింది అనే డుష్కీ ర్తి మా[తంపోలేదు. అంతేకాక, ఇంతకు ముందు, రాజస్వోద్యో 
.గాల నుంచి తొలగించబడిన హిందువులలో సగం మందిని మాత్రమే, పన ఉ& రాగాలకు 


“తీసుకోవడంవర్హ, హిందువులలో కలిగిన భయోత్సాతం సమసి పోలేదు. 

ఈ పద్ధతులవల్ల, రాజస్వరూపంగా (వభుత్వానికి రావలసిన విత్తం దెబ్బతిన్నది. 
ఇక్‌, ర అసహన కాన భావంగల దక్క.నులోని షియాలూ, మహా హారాష్ట్రంలూ, (పేరే 
పంచగా, గానులో సె సొ[మాజ్యవి స్త సరణకు పూనుకోవడంవల్ల, స్యామాజ్యముయొక్క ఆదాయ 
ల వ్యర్థమైన కర్చులద్వారా శోషించిపోయినవి, ఇరపేయేడు సంవత్సరాల 
కాలం పెద్ద సైన్యాన్ని దక్క_నులో నిలిపి, నిరంతరమైన, దండయాతలను చక్రవర్తి 
సాగి సర కొని తుదకు ఈ ప్రయత్నం విఫలమై పోయింది. మహరాష్ట్ర యుద్ధంవ వల్ల 


0 


(a 


ట్‌ 
రాజ: యప తులు 


శిసిసోయింది. ఆతి 


ee 
అ 


౮ 
గ 


గ 


న్‌ు 
hie 


అరా! 
చలీ * 


పరిణామ లు కలిగి 


అట 
అనక 


మొగల్‌ యుద 


జో 
vv 


డీ 
గురి 


ఆకరముం 


టే 


అ, 
అ) 


లుకాక, భోగవిలాసాల 
అళ్వారో 


Wom R 
న అ ND ww 


“ 
వ 


ఈ సాహి 


గారా 
న 


స్థా! 
AY > 
cn 


ఇ 


పరిహానానికి 


6 
గ 


CE 
వ 


బా 


ur 


ల 
అం ఆధార కధ 
అన ౫ 


చత 


యగ 


పైత 

జ 
యా 0 
{ 


తి 


అ] లచుటూ 
ల్‌ 


శద 


2 

జ 
సరీ 
రి 


కులు 


క శ న 
స్య గుంఖరాల 


యు 
(టా 


రా 


ల 
నక 
(క. 


oa 


శి 


వించి 


రొ, 
ఘు 


భగుంకా 


జి 


ంగజేబు మర 


అ 
డు ఆ 


యింది. 


చె 


ణంనాటికి, 


డిగా వరమె 


2 
య 
న 
a 
ప్‌ 
(3) 
స్తే 
43 
pa 
౮ 
స 
fa 
€3 
: 
Gf 
ae 
Gs 0D! 
ges 
1 
se 
మ్‌ గ్ర 
sre 
43 EF 
©, 3 
fy 
(| గ్గ 
టి న్‌ 
91 లి 
ణే 
సే 
0 3 
పం శ్రే 
0 ధి 
3 3 
(a 
[౧ 
౧ 
సి 


చిన విధానం రాజకీయంగా 


అగ 
సరిం 


దే. ఇతడు అను 


దళ 
Wty 


2 


అహా 


గు 
౧ 


హిందూ మ 
అట్‌ జ 
మరింత ఎకు;_దచిసింది. అక*రు 


2, 


చసిండి. 


అవి 


న 
హో 


ళ్‌ 


ము ఆ 
వయస 


ఇది అవార 


తోనా 


గ్రాగిక్రి 


డొ 


దం 
ంచి, పౌరులుగా తమకు హీ 


(| 
[0 


ర ఆ 
ఈ మ 


“ 


౪ 


నం ఏర 


సా 


టో 
(=. 


«3 


నకుల, 


క 


డా 


WwW ఇ 3 
i క . us 
7 53 
ళా 63 f 
sa 
నై వ 
an 
ns 
bai 
3B Pe 
b x3 2 9g 
a ww 
0 
కోలేక 
2 2 లై 
బిల ణే కై 
8 df bh 
2 ss 
0 $9 3 D 
3 8 fh 
3 st 3 ల 
గి ¥ 21 33 
స గ్‌ h 
ఇ an 
mr 
గర 
5 క్‌ ధి 
3 ఇం 
a8 
ఆం 6౧౫ 9౨ 
ce 3 rs ళీ 
గ్‌ dha, g న్న 
గ్‌ cc «0 
a 2 oo 8&8 
2d 0b 
CRIN 
౧ hp 
(౧ గే ౨1 సం 
న |. 


oo 


రుడదూ 


టు 


రు 


ల 


పక 


) మా(తం- త 


> 
Sow 


ల గ 


న్నిచే 


న. 


ఆగి కి, ఇంధనా 
గి 


ఆసంతువి ఆ 


(0 


ఆ 
fe 


ఆ రొ: 
Swed 


ది 


“ 


& 
సంవల, జ 
EF 


(ఆ 


ఛ్‌ 
లందరూ కలి 


wa 
జ 


ఖే అ గౌ 
గ్‌వేబు షతవి 


గొ 
వా 


జార 


మగు, హీందుసు 
డక పోవడము, 
ధానం అతనితోనే అంతరించింది 


“రా లొ ఖల 
జరగని యస్యా 


న 
ఒకసంసగా 


అ 


దురుకిరగడం, 


తి wl 
mM ఈ 


ఇ 


వ్యా 
ర అ 


అన్న 


wf 


ar: 
~~ 


జ 

యె 
అ 
భాం 


| 


శ 
ప 
నవి 


(= 


ల మట్టి 
wo 


గత అల్ప వి 


లి 


చరాల వివరణవల, ఈ విషయం దిశదహౌతు3డి. 
2 


ఆ 
తీ 


ళా 

GS 
Yr 

oe 


', పోరాడిరి (1672). 


ww 


ఎది ఉ 


స 

wy 

టు 
ఆఅ Corn) 
౧ 
ర్‌ నౌల్‌ దడ 

(a) 

ర్య రడ్షకులుగా పరెగణించక 
రోత 


ad 
౨ 


అర 


జో 
హిందువుంప 


రా 


జే ॥ 


అందించిన 
he 


దం, 
ఆ 


పోవ 
బు అ 


న. 


© 


ప 
వాడా 
శ నం 


+, దారంగ 


ర్త 
ఈ 


£ 
తలను 


లు. ఆఅఆం౧క 


ఇందుకు కార 


లు, _ారుః జ 


3 


అనుబట్టి, వీకు శి 


© Ew 


శ 
ర 
ఇ 


వా, 


ధం 
ఆత్భంత 


15 


_ 
~~ 


బి 


అ 


పతన 


జర 


3 


Ans 
won 


అజా 


2 


కిరు? 


దారుల 


మీ 


౦[ తోడి 


జ 
౪ 


be] 


లు 


భారత 


ewan 


114 


స 
Shr 
ఓ 


( 


స 
a Wav 3 
CR; 
vg 3 పీ 
ng 37 
3 8 లిం 
3a ఖగ లే 
ea fp 9 3 43 
0 శి ళ్‌ 

are 
3 13 © 


39 3 
3 S 3 9, 6 


౮ 
౧ 
ళు 53 ణే 2 ప 
f=? డ సీ 
త న 
]] గల 5. గే ఈ 
1. ర భక కవ 
ప్త 
ఎ? తై 
అ పైత సా కా 
$3 
. Bb: త్ర 53 
9g 0 a0 F¥ 
3 ప్‌ ప్ర శి ళ్ళ 
వ స్థ లహ సై 9 
Ns 3 "| ® 
రై సై 9 టై FP, 
3 క 
kt oy gy 
2 
హ్‌ స్తై a ERG 
34 oy “4 
se న్‌ fs x ఖై 
శ్రా, ఈ) ౫ 
a dab 
స 3 be oO 


క 
ils bw 


వి 


ఆ 0 ఆ ఆత 


దొ ఆన 
భావించుకొని, 
ఆ 


ను! 
మాలు 


3a 
౮4 
Mow 


అమె, 


అని, 
తిక? 


కాథా, 


ష్‌ 
అతో 


అల్లో 
ఇ 
Uv 
ఇళ 
“ 


ఛానం, ఆ 
sf 
త 


మాలు 
al ఆ 


అల 


బరు 
న్‌ 
ప్‌ అర 

ఇ 


ఇ 


4 


wa 
Ee 


రా 
లిచి 


4 


జ 


5ని అణచివేయడ 


౪ 


సంతం! త 
ఏతం 
చినాడుం 


Yo 


న్‌ా 


థి 


ఇ 
ఇ 
ల 


మయ 4 ఖో 
సిరయిన చి 
ఫు 
ఏరా 
తీ 


గల్‌ ఆ 


యూ 


భా. 


టట. 


త్త 


బలపరచుకొని, 
9 


న్న 
గానాన్ని 


౧ 
ల 


we 
తరం 
న 
Al 
ఆ 


( 


ఆ 
4 


లో కూడా, 


లను మాన్చించి, 


తశాఖల 
భవంతో 


ంరణా 


ఆ 
య 

జో ము! 
ఆణంగానా 
= 

We. 


ఏ 


బు 


అ 


pe 
1 
జ 
గగొలు 
NM 


cf 


FY 
ధి 


ల 
~ 


, చురామాన్‌ 


అ 


డు, రండు రసపు 
, ప్రజలు 


అల 


లు 


జ 


ఎవనాతులు 
ఎ 


స్‌ 


క్షి 
న్‌ 


దళ రాజు 


న 
స్ట్‌ 


On 


జ 


3 J 0 3 Bot ఎం es Ae తభ 
SOG Gh EPI SEyEV Eg sme hI 
న్‌ 9 4 2 వ్‌ న dE క 2 Jah ye dF సై 
3B = 9 3 [రై శ? GT య Oe gm af fp చ్‌ మఘ ౫ deb 2 
Lo OCC COD SC phy a tbh 
MO ss మే Ga Hae, / గ నుత సన్‌. సె 
32 090 గ్ర గి IA ఆ WW టమ foe 3 ,? 93} CREE IG 
“Jr టై రై య... Wr 35% పో ihe Soh bh R Rb a | 
mo a 1౧ a ( థ్‌ త. శే ళా జ స న్‌ 4 ఇ క 
[5 se అ 3 3 ల్‌ ol eT ౨ స చ్చి '3 ప 3 a 3 ల ట్టి ie వతం a) eo fh 0 సి 9 
4 లే ఇ స జ ( 7 N న్‌ 
| J న 7 ss dE Re hb 39 శ 233 అ సు ల్ని 
| = bh ట్‌ క 0 DE] st 5 3 NN గి aan bh శి న 6 N 
౦ యట (౧ od ఆం న Bh ఆ kb ఇస be hp స్‌ న 9 
we yd క్‌ పు సై . Dn © 
3 EE యజ 3 క ల్‌ qd బి ఫ్‌ గ] వ ర ట్‌ 2 9 hb గవి వ gag ౫] 
సర్‌ చే వ nbs ag 3 ప్ర fe 3a ౧ లి శ న్‌ 9, by స్‌ 9 7) 
క గ Bm 9 సే ర Tag a 3 3 ప క. 3 
2 b 4 SE x న్‌ క క 9 ట్ల కి m2 vv Gb 
3 4 0 (2 6 కుం ౫౨౨ అ శస జతే బతి v3 a Byam oa 
% శ గ స 5%, oo 0 43 gb Rew 2 it 3d, “an 9g 4 9 
» D9 3 3 nn Pw 3 130 క్ల రై కై ఇ విల ౭ “Hop 9 
+; / ళ్త అ *) * 3 న ౮ 20 డిం 62 fo ఈ గ J అ WR 
rH w S32 So న @ ep న 3 32 స్టా b 73 3 3 9 0 EE 03% 
LS TLE SE 
< Ww | గ్‌ p UR ల ( pre = /. ౧ 9 స 0 ps స్ట్‌ <9 J oo NM x) గో కా క్‌ 
3 ah సాచి ww sa, aq ¢; AGED 3 Gg గ స 3% 3A 2 aw 
Wn Oo yy ra ప సా. nib 4 ఈ 9 2 హ్‌ 0 GG geomet pg 
9 RE] క | 3 12 3 స గ ల్‌ స్స్‌ గ ఖీ ,3 doe ళ్‌] న ప తప ల) fa ఫతే న్డ్‌ v3 | శ ఖి 
Ra, aa సె vn MB ga క Ae hb Care wu FF x 1) + 01 
sn hy cs న fr ib, ss wd 3 న (శ 5 గీ వ న గ 
] గ్య 2 9 3 play we qd 4 2 <3 f %3 / )] sta 3 bh ఓ ల ml 3 3 43} 4 SI 
Sb 9 3 a a) ty లే 3 “3 i pp Ya 513 9 ల గ a నత 3 «2 te OID x3 f> 
f» న్‌ ఆ bp of టి 2D uD b, ల లు 39 స న waa 8 క 5 
pr ళ్‌ pes ( న oh క! ల్‌ 30 A క్తి sp అ . f >) Nan ta యి ౧ days స f 
3 2 Se 3 క్‌ 3 [7 J ee 2 
Jaren Mee ణే? > 3] Wm en ఓ న ర ee ౧ f SJ hy ల! ళం jy 
sp, hr 9 శ శ D8 2 a wR] BR Le io Ws 
Shy bg Yh nh tbr Sis “ag am గ్‌ 
న fy గ్‌; ర్త YY 23 2 f అ స పష Ww 2 త గ్‌ f p రం 3 f a ® (a P| స్‌ గ 
of; 2a 5 సం ల వ్‌ టం 3 న స 3 ల aaa re cd hr 
Po . afd ౧ దిశా అంప నలి 656 a we sq. fal 
hag I Ad pw య Ah Hahn Gg 3G o« 
OY గ్‌ ఆయే గ్గ fs 9 x న 3 య se రీ a జ్‌ 39 ఆ ww ర 
ల : es? 1 ఆ : Wey Wl | R నై గ 2 © 
3 9 haber Po సి ఇ న్డ్‌ తష ళా లి గ్‌ 1, 3 ణే pp & 
4 io టె Py) br} ఖి బీ 62 > ' జ 3 గె ర స్‌ నీ 23 x3 [౧ Aa, “a «1 3 
2 13 సె ఫే l2 oo ye £ fh ns 3 [11 { a a A de క సె వ గ ఎ ఫ్‌ 
సన ల వ | మ Gers 4! ల స వ్‌ స్‌ న. 
1a క న AY స Ku క్‌ ఫీ వ లి = న షు శ్‌ 9 0 a ot 
“3 reer: “Bg ఇ pm A చ 9 9 
hh ఏ su hwo 3 33 సొ Yad hes ఈ 


Ce 


అ 
ఆ 


ళో 


ఏర్పడి 4 


118 భారత స్వాతం(త్యోద్యమ చరిత మొద టి 


ప్రర్వేకమె వ. న వ. లైన. దుర్గాల నిర్మాణానికి, 
జ్‌ 
చా 


య. చుట్టూ వ్యాపించియున్న మై మైదానాలపై అధికారం చెలాయించడానికీ ఈ పర్వత 
లు మంచి న సౌకర్యాన్ని కలిగించినవి, సమతల ప్రదేశాన్ని విభాగిస్తున్న లోయంలో, 


మట్టి 
— 


నదులు తూర్పుకు (పవ హిస్తున్నవి, ఈ లోయలలోని భూములు చాల సారవంత రన 


px 
29 


తక్కిన మహరాష్ట్ర (పాంతంలోని భూములు జెన్నపంటకు, ముంటుధాన్యాల పంటలకు 
[బజా, జొదార్‌] మ్యాతమే, తగినవి. 
నము[దరిరము, కొండలు, ఉన్నతో పరిభూములు,-వీ టితో ఏర్పడిన ఈ [పాంతంలో, 
మిత వ్యయంతో కూడిన కఠిన జీవనానికి అలవడి ఉండిరి. వారు నివసిస్తున్న 
రిసరాల స్వభావాన్ని బట్టి, వారిలో స్వాతంత్య భావము, సాహసోద్య 
న ఆత్మవిశ్వాసము, బాగుగా అధి వృద్ధిచెందినవి, సంపద విషయమై! 
శ్రర భారత, దక్షిణభారత (పాంతాలలో వలె,- మహరాష్ట్రులలో ఏర్పడి ఉండ లేదు. అధిక 
సంఖ్యాకురైన స్వంత వ్యవసాయదారులు, మహరాష్ట్ర సమాజానికి వెన్నెముకగా ఏర్పడి 
ఉండిరి, ఇండియాలోని తక్కి న [ప్రాంతాలకి లో టలెనే, “ఇక్క డ కూడా కులభేదాలుకలవు. కాని, 
మూడు పహాణి భలం నం పరస్పర ఈర్ష్యాభావాలు, మహరాష్ట్రులకుగల బఐవత్తరమైన 
సాన బలము, సంస్కర జోద్యమానికి (ప్రజా కానీకంలో కలిగిన & ఆదరము,-అనే పరిస్థితులు, కుల 
వ 


( 
వ్య వస్థవల్ల సి ద్ధించే కష్టాలను ఉవపశమింపచేసినవి. [పజలందరికీ సమానంగా ప వహారంలో 
ఉన్న మ న. -(పజల ఉత్కాంక్షలరు సాంస్క “తిక సంయోజనాన్ని కూర్చి, 


భావనను పెంపొందించింది. 
అహమద్‌ నగర్‌, బిశాపూర్‌, సుల్తానుల నెమ్య ప పరిపాలనలో, మహరా ఘ్తులు అభివృ 


౮0 


ళ్‌ 


చెంది, పురోగమించడానికీ, ఎక్కువ పలుకుబడి నంపాదించడానికీ అనుకూలించే పకక... 


అఖండంగా సిద్ధించినవి, పెక్కు మహరాష్ట్ర కుటుంబాలు, చిన్న చిన్న క్‌ శ్రంచు 
కొన్నవి; తలు సుల్తానుల సేవలో (పవేశించిరి; బాధ్యతతోను, 'కవస్రం me 
కూడిన అధికార పదవులను, కొందరు సంపాదించుకొనిర, వడిచైడో శతాబ్దంలో, దక్కను 


నులాను రాశా గలము సంబంధించిన ఉ త్తరాధికార న ఎర్రలు (ప్రారంభమైనాయి. ఈ పంసితి, 
p 


మహరాష స్ట సర్దారుల ఆకాంక్షలకు ప్రచ క 


దేశంలోని పరిస్థితుల ఆవరణం మతసంబంధమైన అత్యుత్సాహంతో విదు౫దు త్తే 
జితమై ఉండింది. దేశభవిష ్టర్తు, నిర్బంధంచేసి తనవైపు పిలుస్తూ ఉన్నట్టు కనబడుతుంది 


Jes ద్ధవీరునికి, ఉండపలసిన అత్ఫు త్తమ గుణాలతో ఒప్పిన, ఒక 
మహానాయకుడు, రాఅ “సమయంలో, పజ జల యెదుట (పత్యక్షమైనాడు. అతడే శివాజీ. 


దేవగిరి యాదవరాజుల కాలము నుంచి, సునంయోజిత మైన రాజకీయవ్యవస్థ ఎట్టిదో ఎరగని, 


వామి 2 లి 
మహరాష్ట్ర (వజలను ఒకటిగా చర్చి, ఏకైకమైన రాజకీయ వ్యవస్థగా ఏర్పరచినాడు, ఇంత 
వరకు, మూడు వందల యాభై సంవత్సరాలకాలం, ఉత్తర భారతం నుంచి వచ్చిన రాజ 


న. 


వంశాల పరిపాలనకు, వీరు లోబడి ఉండినారు. కాబట్టి, చెల్చావెదరై పోయి ఉండిన అంశాలను 
అన్ని టిని కూర్చుకొని, ఒక రాజ్యన్న్ని స్థాపించడం, ఆదుతయన మహాకారంం. యుకి 
Se లి 


యుక్త కములై_న నియషమాలతై ఏర్పరచిన పరిపాలన యం'తాంగాన్ని, నిర్మించుకోవడం, ఇంత 


సంపుటి] భారత దే? రాజకియప్పుతులు li? 
కంటెను ఆశ్చర్యకరమైన కార్యం, 
(తివిధ మై; కర్తవ్యాంతో కూడిన ఈ వి ర్త ధర్మాన్ని సాంగంగా నిర్భ్చహించ 
డంలో, శివాజీ 'వతిభ ఉక్జ్వలంగా 'వకా?ంచింది. దక్క సుల్తానుల పరిహెలనను వడ 
మన 


తోయ ఏడాచాకి నమర్థవై సేనాబల లాన్నిసి ంచేనుకోవడము, మహరాష వరాలను అని జిని 
ఈ 

స we తీసు 

వువీకరించడము,-అనే మూడుక ర్తవ్య్భాః అనూ శివాజీ అచమ్భుతంగా నిర్వహించినాడు. ఇండియా 


కరర కొని తన (పభుః గధకారుల 


ని రావడము, నుసిరమెన 'వఘతం విధానాన్చై 
థి ఆజా ~ 0 ఎం 


ల 


(వభుత్వాల ముఖ్యలోపం, విత్తవ్యవస్థక 
వేతనాలను నియమించడంలోను, వేతనాలను ఇచ్చి పద్ద 
లోనూ, శివాజీ అమిత వృ్యయంకార కుండా మి3*లి జాగరూకత వహెంచినాడు. అతని దండ 


స్త 
యాత్రల కర్చులు కూడా, లభించిన విజయముల ద్వా ౧రా హూ చేసుకొన్నాడు. జా వాగీరు పద్దతిని 


తిలోను, తక్కిన కార్యాచరణాలన్నిటి 


ఇతడు ఏమాతతమూ ఒప్పుకోలేదు. అతని [పధుళ లో, ఉద్యోగావరాళాలకు వ్యక్తుల సహజ 
శక్తి సామర్థ్యాలు మా;తమే యోగ్యతలుగా గజింసబదినది. దాహ్మణులు, (పభులు [కాయ 


స్టులు |, మహరాపషులు,-అందరికీ నమానావకాళాలు కలిగినవి. ముస్తిముe కు కూడా, ఉన్నతో 
= ని! 


దొోంగాలు లభించినవి. 


ల 
ఆతడు అనునరించిన రాజనీతియిక క్కు తుది ఆశయము ఎప్టిరో, నిశ్చయించడం 
కష్టం. మొగల్‌ సా. మాజ్యముయొక్కూ నై సగంలో, 'హిందూపాడ్‌పాడ్‌షుహీ,' అనే హిందు 


రాజ్యాన్ని నై ip నావించడం, శివాజియొక్క అధిమతము అని, మహరాప్త చరి|తకారుల ఆధి 
nD కాని, మహరాష్ట్ర చర్మితకాలంలో అంతటా, “స్వకాజ్‌” అనేడి ముల్‌ గిరి ఆనే 
రి పూర్తిగా విభిన్న మై ఉండింది. మహరాష్ట్ర [కమ వరిపాలనలో సిరమైఉండిన |పాంతమే 


9 


న దీనిక బాహుమె ఉన్న ప పదేశమంతా ముల్క్‌ గిరి. ఈ ముల్కాగిర, “మహాకాష 

లజ ba ల్‌ 2 en 

అశ్యారౌహక SE దోవిడికి ఆమకూలమైన _వదేశం.” మరిన్‌, మహరాజులు 

కులాలను విధించి, వసూలుచేనుకోడానికి అనువైన [పాంతం. ఈ విధానం న్యాయబద్దడున 
Ee 


న రాజనితికి, ముస్తిం సారంభాౌముని రాజనీఓివగల 
సామ్యము సమ్మగ మైసట్టిది, పరిసరదేశాలలో మహరాష్టులు జరిపిన దాడులను రాజకీయ 
ఆదర్శాలుగా వర్ణిస్తూ, శివాజీ అ్భా న సభ్యుడైన కృ ఆసంతు రచించిన చరితలోగు, 
బిజాపూర్‌ సంస్థానపు ప్రామాణికమైన చర్మితలోను కూడా, యుల్కొ గిరి అనే పదాన్నే దాడి 
యున్నారు. శివాజీ, అతని తర్వాత వచ్చిన పేష్వాలురూడా, పరిసర Pee ఈ ముత నూ 

(= 
గిరి అనే దాడులను, జరువువము-వచి-రి. హిందువుల వ ముసి: ముల రాొజాంలు, ఆనే 
ou వ్‌ 4 న ను ఆల రా గ్‌ 


మతము ఆ మం. +ఖరాగంపై ఉదముంచినవాడు శివాజీ. కాని, 
అతని ఉద-మంలో అళకిరాషెయపత (6[114013ణ) ఆనే భావంలేదు. తుకారామూ, ఇతర 
శ్‌ ఈ/ 
le! AF a క! తు 
మరాకానాధు పురుషులూ, నంకచిత భావాలుకల మకతాంధులుకారు. వాదు వకిపాదించిన 


జ ల లొ AY 2m జా గ 
ంగా ఒక వర్గానికి చెందినడెకాడు. వాస్తవంగా, హండూమ 


R 

ఇ 

వో ని స 
oo “ల ff చ్‌ వ 

సాము మతస్థలనూ కలపడానికి, వారు. (వయత్నించినారు. విగహారాధన, ఆంధవిశ్యా 


।' మొదటి. 
అనంతరం 
కడవథటి 


జ 
yy 


ఆ, 


1 


రూ 
రిక. 


అతని 


6 


రంగ 
యుడాల 
వివాదాల కారణంగా, 


జ్య 
య 


ఎముంది. 


~ 


డౌ, 


"పై 
© 


జ 
న్‌ 
1 
శ 
whe 4 


4౪ 
PD 


తగదని, 
ల 


'ంలో 
లా 


తుకొ 


న్ని శాం 


యుండ 


దికి వచ్చి 


న్‌. 


స్‌ 
మాజ, 


బు 


జౌ 


~ 


న్ని రశడ్షించడాని 


9) 
ంచడం 


~ 
షె 
tv 


~~ 
ఫై 


వి 


& 
జ్యాంరారా 


7 


Tans 


౧తం' తా? 


ఉం 
<“ 


Cl 


PS 


7 


న 
తు. రా 
~ 


జ 
ల 


టే. 

న అ మ 
చుం 
డె అ 


wk 
రాజు గా 
రాజ్యం లచ గ్రాలో 


అరే 


౮ 
టా 


Ww 


ఆలో 


న 
హ్‌ 
వు 
అ 


గ 
My tv 


Maser 


రొ 


రొ అరల బం 
renee) 


అవ్‌ 
అ 


SILVA 
రణించడం, గొప్ప దప 


రమ త న 
ET 
స్‌ 
కు 
క 


అ 
లు 
wy 
Ww 
Ol 
an 
~~ 


ఇ 


న 9౩ 
జ tod * 
ఇ 4 
x3 
శా గ 
ద్‌ 
0 3 
ww x 
చి 12 
U 
కో ఇ 
3 
స్త్‌ 0 
1 
33 
[౧3 % 
fs y3 
ర క్రి 
వ 
3 3 
ణ్‌ 
i 3 
ta 
wD 
9 
3 
య్‌ 
ర్స 
nm 9 
ba న్‌ 
A v3 
<. 
2 5 
తపి “= 
af 1 
rs 
ళ్‌ 
beg 
3 33 
ba 


'లితంగా, 


జ 


మమానించిన మం్యతులపైనా, అధికారుల 
(9 


పా 


గించిరిి, తత 


5 చిక్కినాడు. బారంగ 


నే 


నూ 


~ 


నూ! 
ఉట్ల. 


మ్మిది సంవత్సరాల కే, శం 


దలెన ఇతని 
మహరాషులు కొరంగజేము 


న్‌ 
ళా 
యు 
నతొ 
అ 


య 


న్నా 
LE) 


> 


క్రి ప్రయత్నం 


బాధిస్తూ వ 


లా 
నా 
వతి 
(DT 
ప 
pe 
Mw 


న 
స 
జో 
నం. 
తలం 
రా సాంచి 
అలీ 


2 


వికూలురి ఉండిరని ఇతడు ఆ 
Cc 


డు 
గల్‌ సేనా సో 


watt 


న్‌ 


లుం 


ఇ 


4 
a Pr 3 గ సం? 0 9 శ్‌ 
తా ౧ = స్తం 3 GCG 63 రీ స J st, గె శ్రి స cy 
Ge Toy Brg p90 an Hf hb “ rs] 
sh are ET yrhee he క్‌ రే 
ల లె i} tae bh =! hb r3 “3 3 2 3 Ye 
జ thr ‘3 IE. సే aD ey |) 13 t . hb (_ 2 స్‌ 2 
- CIs PR 3 3 a ళ్‌ చ 3 (౧) 3 స్ట న! si ర నో ౭] న్‌ లి 
4 4 bh చి 30 mn Ox ౯ (2 ప 
é y "3 ల్స్‌ & ౧ 2 ఏ లె న కు iw xv 0 గి శ hb ¥3 శ 
ల 5 HE ల : Jay} “7 ca 
న 1 5] న్‌ సు 3 2 గి ke 9 ~ ర్‌ # 
oS న స్‌ ౮ న్‌ టో ప SD pO MON ఫ్‌ 
ష్‌ మ స స పల ల Gt fa 
21 8 > గా wo . [0 ల త] v3 
ళం f గా రం Pr ఎ wo “9 | నా 3 a వ “3 సి 
by de ere Se) గ్‌ స్తే య ఇష్టం లిం 3 ఏ 
3 “} గి పం 13 v7 38 వై 3 | గ్గ bm «5 a పతే bd 
Se 3 7 క చ న Pps న్‌ Oo x జ్ర 
ఏ 6 % "ad B Sa 
[ టి మ 1 ్‌ ణి 
4 > ఎల్ల న / ట్ర క శం 
క గె b dre & ప cb స్ట త్రీ 
న్‌ (| / ల [ఓ ౧8 SR Cs ay 
౧ ౧ 2 af #53 £ ma “3 గ లి a ba 
a స్స 2 గ్‌ t} 0] 0 సై 
a 2 9 ౧ § fr Hee గ 
3 J dn, SN ES 
20 సే న్‌ ల డ్‌ 2 13 de 
x2 ల త 3 3 Bags 3 hb: ఖల 
లె స్‌ గి beg guy “oa Pg 2@ అ "3 
a ( ey m౧ +c ష్‌ ౧ శ 0 «a : be ఎల్లి రూ 3 3 3 3 
EF re bras Gol 40 VY Eh జె 
సీ a De Eee bu సి 3 
a 3 గై సె ళ్‌ ఛై గ యా ib 0౮ ౧ నో శ చ a 
bar3dl? 0 } 23 శ 3 ౧34 గ్‌ 
బా re, gras 2 wa [3 i అ 
12 Lp ch i నం జ y న్‌ 
ప ణ్‌ 9) Vy $ య న) 
/్పి 2 స్త్‌ 3 sa ౮. 62 “3 [ 
౧) ది, vs Gy 2 ee? ఈగ 0 య్‌ 
2 r 3 rz] “ 3 alt రం 5 ల్‌. గ సై స్ట్‌ A 
a mG (9 ho 3౩39 bw ue 3 ఉత్తి ఎ 
గ. సట 121 Aunt 06 
ల్ల ASG SD es 
. EYE /] b 
| క ౮ 1 గ్త్‌ id | కన ౫౬ ప్ర 3) 5 [| 143 యా 
పళ జె శ 18 3 my ఓ ళ్‌ సూ he mM స & hb "3 “ml sa 
2 fra న m3 3 09 9D aR] dhe గ్‌ 62 “3 1 3 బ్లో 1 3 Kk 
fh గ్‌ | గె గీ 3 433 + +) ల నే క oy త 1 యళ 3 2 సీ ఖే | te ఈ శై సో 63 య 2 b 
SEI FOE Wh og a rhe rw a కః 
ప wp “l= 3 ter le ( 
న పకన Ce స్త్‌ టం. 
కే స 2 9 a Oye 9 ర్‌ స 
న 2 A} 3 3 2 సి వ్‌. 6 ల W307 స y ,3 3 62 UG 1 
గే లక స ల Cawood, స 0౧60 నీల 9 
ల్యూ { DO TON TE 3 0 ళం Y Ys nn hk ఈం ఆ 
ల్‌ స PES lw 0s 
v9 i 62 "3 & bh dhe 2 a3 వ్ల క్‌ 
9 3 ఈం . 13 
»2 


120 భారత bs చరిత "మొదటి 


తన స న ఒక్‌ (పక్కన రాజు, తమకు 'పాధాన్యం కలుగళేదగి మరా 


a 
al 
aS 


వ 
సరారులు. తమ అయిష్టా గాన్ని ప్రదర్శిస్తు-వచ్చిరి. రాజు, పీష్వా, సర్జారులు, - ఈ మూడు 


నున్నా న! 
వనాలవారూ చేస్తున్న కుట్రలవల్ల, రాజ్యువ్యవహారాలు పాడై పోయినవి. రఘూజీ భోంస్లే 
~ ue 
లు |పాంతంమె దాడిచేసినప్పుడు, నాన్‌ ఆలావరీథఖాన్‌, పీషాం నహాయా న్నిపొంది, 
Ca రల యు మ 
టా హా ఓడించి, దారదోలినాడు (1748). తారాబాయికి ఆలంబనంగా నిలిగి, దామాశీ 
(op) 


Poo 


గయక్‌ వాడూ, డాభాదేలు, పీష్మాపాంతాన్ని దోచుకొని, ధుంసం కావించిరి. నాలుగో 


వీష్వావన మాధవరావుకు, అతని వినతం;డిఐన రఘునాథరావుకూ జరిగిన గృహయుద్దంలో, 
హోేల్కార్‌, భోంస్తేలూ, దక్కను పరిపాలకుడు నిజామ్‌ ఆలీ హాడా, రఘునాథరావు పక్షం 
పహించిరి (1761). ఐవవ పీష్వా నారాయణరావుకు, రఘునాథరావు చంపించినాడు 
(1773). పం డెంగే ండేం డ్డు ఉత్తర భారతంలో దండయా [తలు సాగించి, మహాద్‌త్రీ సింధియా 
పూనాకు మరలిరావడ డంతోనే , పూనాలో wa ఉప్పతిల్రింది. సింధియాను ద్వేషిస్తున్న 
నానాఫర్నవీనూ, పూనాలోని ఇతర రాజకీయ నాయకులూ భయభాంతులై , మైనూరు నుండి 
మరలి వస్తున్న బొంజాయి సేనలను తమకు సహాయంగా ఇవ్వవలసిందని, కారన్‌ వాలీనును 


(పార్టించిరి (179 92). ఈ రెండు పశ్షాలవారూ, ఒకరివై ఒకరు, ఒక సంవత్సరకాలం 
కురం(త్రాలు పన్నుతూ వచ్చి రి. సింధియాను పడతోయడానికై శోల్తా దతోను, ఇతరుల 
ను, నానా, కుటలు జరుపుతూవచ్చినాడు. కడపటికి హో లా_రు సింధియాల మధ్య 
హాబమైన ఛిదం ఏర్ప డింది, అంతతో, లాఫేకివ వద్ద జరిగిన యుద్ధంలో, హోల్కాారు 
పూర్తిగా ఓడిపోయినాడు (1798). వ మహాడ్‌ వారనుడైన, దౌలత్‌రాద్‌, డాజీరావ్‌ (పేరణలరో 
దోహ మార్గాన్ని అవలంబించి, నానాను, బందీగా పట్టుకొని, కేంద పభుత్వ స్థానమైన పూనాను 
దోచుకొన్నాడు (1795). నానా, హోల్కార్‌, సింధియాలమధ్య జరిగిన కలహాలు, రాజ్యము 
యొక్క పునాదులను కదలించివేసినవి. బాజీరావ్‌ 11 రఘునాథరావులు అంధ(పాయంగా 
(పబెంచి, బిటిష్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీ, అనే (ట్రోజన్‌ గుర్రానికి మహరాష్ట్ర వ్యవహార 
దుంలోనికి ప్రవేశం కల్పించి, [(పాణా౭తకమైన ముప్పును తెచ్చి పె పెట్టిరి, యుద్ధాలు ఆరంభ 

ఠా సరారులు, మంతులు, ఆత్మఘాతకములై న అంతఃకలహాలలో మునిగి 
ఉండిం. వీటివల తప్పకలాభంపా ందినవారు (బీటిషువారు. 1502 సంవత్సరం నాటిక్తి 
స్వాతంత్ర్యాన్ని వదలుకొన్నట్లు, పీష్వూచే బలాత్కారంగా _వాయించుకొన్నారు 
కిన సర్జారులందరీనీ వెదికి పట్టుకొని, రూపుమావిరి. 1319 సంవత్సరం 
ఎహరాష్ట్ర రాజ్యం “గాలిలో కలిసిపోయింది. 


వ 


J rm లై 
[వ tr లర్‌ 
ee by q 
గ ఓ 
క 
జ! 


ty 


రంగజేబుతో జరిగిన యుద్దాలకారణంగా, మరాఠావరిపాలన విధానంలో, మార్పులు 


ఎనిన ఆవనరం ఏర్పడింది. రాజ్యస్థాపకుడై న శివాజీ నిర్మించి న నుదృథమైన రాజ్య 


es ch 
ల్‌ 
లే 


న 


[a 


అ 
ఈ మార్పులవల్ల బల హీనమైపోయింది. జాగీర్దారీ పద్ధతిని పునఃస్థాపించడం, ఒక్‌ 


ల్ల 


A es 
AAs 


.'నియమితకాలాలలో, క్రమంగా, పన్నులు కనూలుచేయడం సాధుంకాలేదు. కాబటి, 
జ 4 [= అ 


ల వేతనాలవై జాగీరుభూముల రాజస్వాన్ని వారికి ఆపుగించడం తప, వేరే 
లె చు! 
పోయింది. ఈ శిన్తులను సరంజామాలు అని, వ్యవహరించిరి. జౌరంగజేబుతో 
పాక్‌ బి 
స్థకాలంలో చైన్యం అత్యమితంగా, పెరిగిపోయింది. 


శ్రపు కర్చులను భరించడానికై, పరిసరప్రాంతాలవైబడి, కశనచర 


వి, 
. 


౧626 


య్య 


లా 


మ 


వ 


ల 
fay 
శే 


టి 

కొనే వదతిని అవలందించవలసి వచ్చింది. వతిసంవత్చరమూ, ఎనిమిద్‌నెలల కాలం, 
తరదక్షిణాలరు, దండ మూతలు సాగించి, దోపిడిధనాన్ని సమకూర్చు 

= 


4 
చి డి దాకా డే క్‌ - 
కొనేవారు కాని, దీనిలోని ఆధికథభాగాగ్ని, హఠవాదురైన సనానాంపకుల సగహించుకొన 


చు 
| 
ప గ పన్‌ 
పుడూ ఆఅపులలో మునిగిఉండేవారు; ఎప్పుడూ డబ్బుపై ఎదురు చూబవారు, 
l 


720-40] యుద్ధవీరుడైన పీష్వా; నైనికుడుగా (వఖ్యాతుడై న 


జాడు. కరాటక (ప్రాంతంలోని నె జాముపెగా, ఉ తరదేశంలోనూ, ఇతడు దండయా'తలు 
ణ కు ( 
we 


వాలని 


సాగించినాడు. ఈ దండయా!,తలవల కీరి సిద్ధిం ఎది; రాజుము విస్త్తతమయింది. కాని, 
టి. నా. 


శ 


ర చి రాజ్య 
అవంలలో మునిగిపోయినాడు. “ నెసికుల వేతనాలు జాకీపడినవి, సాహుకార్లకు (Bankers) 


అ షష 
ఆవుల వారు నాచుటూ మూగి నాకు నరకయాతన కలిగిస్తున్నారు. శః న! కారను, సిల్లి 
లట 


ప (9) 
, వారి పాదాల దగరవాలి, నానుదుటి పై చరంకూడా ఊడి 


డార్హను శాంతిపరచడానిక్రై గ్‌ 
పోముంది.” అని పీష్వా దీనంగా వ్రాసినాడు. 
బాడిరావు 1 తర్వాత వీష్పాగా వచ్చిన జాలాజికావు, 1710-1760 ల మధ్యకాలంలో, 
ఒక దిన్నరకోటి రూపాయలు రుణంచేసినాడు దీనిపై, పు డెండు మొదలు పద్ధెనిమిది 
|] 


కాతందాకా, వడ్డీ చెల్రించవలసివచ్చేది. 751-52 వ సంవత్సరంలో మూడుకోట్టా అరవై ఐదు 
లక్షల రాజస్వం వసూలు ఐనప్పటికీ కూడా [ఇంత ఎక్కువ ఆయం, పూర్వం ఎప్పుడూ 
రావేర్తు. ఇతని ఉ త్తరాధికారి మాధవరావి, పీష్వాఅయ్వే నాటికి (పభుత్వం మాతం గొప్ప 


Wow 


రం 
రావు తన విత పరిసితిని జె టపెట్టి ఉన డు, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి కూడా, 


టీ థి లు. 
నదీ రూపంలో బంగార మహరాష్ట్ర[ప్రాంతంలోనికి (ప్రవహిస్తూఉన్నా, “అది మన తృష్టను 


09 
నే ఉంది. జుషు._ 


ఇంకా ఎక్కువచేన్తూ జ మురై ఉన్న పూనా (ప్రాంతాలలో ఈ బంగారు నది 
(వవహిస్తూరాగా, పూనా చేరకమును పే ఇంకపోతున్నదని నాకుతో స్తుంది.” పానిపట్టు యుద్ధం 
వల్ల, రాజ్యకోళానికి అత్యంత మైన నష్టం సంభవించింది. ఉన్న మూలాధారాలను పొదుపుగా 
నడపుకోడాసికి, పీహ్వోమాధవరావు జాగ త్తతో [పయత్నించినాడు. “ఐనపట్సికీ కోశాగారం, 
కూనామెపోయింది.” నానాఫకర: పీను పెడపిసిని గొటు. తన సంంతానికి గొప్ప సంపదను 
దట (Ga ౧ లబ అం 
చేర్చి పెటుకొన్నాడు కాని, సైన్యాన్ని పస్తుపెజినాడు. తతృలితంగా, “అతిని శవాన్ని దహన 
టి గ. — క కం ఎత ఏ జ 
క్రియలకు కొనిపోయే సమయంలో, అతని ఇంటివద్ద కాపలా ఉన్న రక్షకభటులు, తమ 
వేతనాలు చెల్లించక శవాన్ని కదలించకూడదని, గలభాచేసిరి”, 
ళ్‌: 
మాధవరావు అనంతరం [1761-72], సింధియాల అధికారం (పబలమై, పీషా 
_ ఎ 
(ప్రభుత్వం మరుగుపడిపోయింది. కాని, విత్తసంబంధమైన వ్యవహారాలను సిర్యహించడంలో' 


సింధియాలు కూడా పీషాంలవళిగే భావిదుషిలేనివారు. పెదపెనాలలను జతకూరూకొని 
ఉం శు దా ల బు క 
కా వి a] 
మొగకొసామాజ్య వ్యవహారాలలో జ్‌ కం కలిగించుకొంటూ, కులీనుల, కుతంత్రాలలో, 
— 

ణు! = Ua 
ల్లొంటూ, తాముకోరిన |దవ్యాన్ని ఇస్తానని మాటఇచ్చిన (పతివానికీ, తమ సైన్యాలను సహా 

గ ఒ ఆడి — ల 


122 రత స్వాతం[త్యోద సమ చరిత _మొసటై 
యంగా పంపుతూవచ్చిరి. వీరి మద్దతు కోరినవారు, వాగ్దానాలను మాతం చాల తేలికగా చేసే 
వారు. ల బాకీలను రాబ్టుకోడానికి, మక దరడయ్యాతలు జరుపవలసివచ్చేది ఈ 
దిధంగా పనూలు చేసుకొన్న న సహాయక।దవా గిలు,- అన్ని కర్చైపోతూవచ్చినవ, 
పరిడాంన మూతం, వరోజుకు ఆరోజు భత్యంతో, సాగుతూ ఉండింది. 
మహద్‌జీ సింధియాయొక్క కార్యకర్త 1౧5లో, నాగాఫర్నవీనుకు (వాసినదాన్ని 
బట్టి, ఈ విషయం రుజువయింది, “ఆతని అధీనంలోని |హెంతాలసుంచి లే సిన ఆదాయ 
మంతా పదాతిదళం పెనా, తుపాకిదళం పెనా, కర్చైహోతూఉంది. సెనగంలోని మహరాష్ట్ర 
భాగమైన, ఆశ్నికదళం పస్తపడుతూ ఉన్నది. ఎరు, అధికసంఖ్యలో, సైన్యాన్ని “దరి పెద్ద 
హోతూఉన్నారు. షాహుకార్హవద్ద పెద్ద మొత్తాలలో ఏణంతీనుకొన్నారు. కార్యతః అందరి షా 
కారనదా_ [మరాశా, గుజరాతీ, రంగడాలు] అప్పుచేయడం జ జరిగింది.” మరిన్నీ, ప 


౧ ౧ 

యుద్ధం తర్వాత (1797), సింధియా ధననహా యూర్షం, నానాను, ఒత్తిడిచేన్తూ, ఈ విధంగా 
తపో “ధనాభావాంవల్ల నేను, నిసృహాయస్థితిలో ఉన్నాడు. పదిలక్షల్లైనా, నానా, 
నాకు పువడలని ఉంటుంది. మూలాధారాలన్నీ, నిసారములై పోయినవి; ఇంక ఎంతోకాలం, 
హిందూస్థాన్‌లో శే ను ఉండ చాంను., 
1799లో, కారన్‌వాలిస్‌, ఈ విధంగా, తన, పైఇథికారులకు (వాసిఉన్నాడు. 
హాద్‌జీ సింధియా, ఊ& త్తరభారతంలో లేనండువల్డ, ఆతనికి రా 
వేగంగా, HR అతని సైన్యాన్ని ఏ పోషించడానికి ఆదాయం ఏవ? తమూ చాల 


డంలేదు. ఎమ్‌. డె. బోయిన్‌ (04. de-Boigne) అథీనంలో ఉన్న సేనా 
ఖర్చులకుగాను, సంవత్సరానికి ఇరవై ఏడులక్షల రాజన్వఆదాయంగల జై దాద్‌ జిల్హాకు, ఆ 
అధికారిని మార్చవలసిన పరిస్థితి ఏర్పడింది. సింధియా ఆధీపతా నికీ, | భదతః ౮ కూడా, 


చాల అపాయకరమైన చర్య ఇది. కాబట్టి, ధనాన్ని 'సేకూర్చగల వ. ఆధారము ఏదీ 
లేనండువ లః ఈ చర్యను తీసుకోవలసి వచ్చిందని తెలుస్తుంది.” 

యూరో పియనుల శిక్షణలో తరిఫీదుపొందిన నైనా సలు ఉత్తమమైనవి అనే దృశాభి 
పాయం సింధియారు కలిగింది. వెంటనే, అట్టిసెన్యాన్ని సిద్ధంచేసుకోడానికి పూనుకొన్నాడు. 
సైనికులను సమకూ ర్చుకోడానికీ, వారికి తగిన శిషణను ఇవ్వడానికి, (ఫెంచి అధికారులను 
"పెక్కుమందిని నియోగిందెను. కాని, అమితమైన ధనవ్యయంతో జరుగవలసింది ఈ కార్యం. 
వారి వేతనాలను స్మకమంగా ఇవ్వడానికై, తన ఇతర సేనలను పస్తు ఉంచవలసి ss 
కూలి సైనికుల నాయకులైన విదేశీయుల స్వామిభక్తి వి విశాంసాలు ఎప్పుడూ నిస 9శయమై 
కావు. కడపటికి, ఏరు సింధియాకు [దోహంగావించిరి. ఇండియా సైన్యాధికారులకు ఈ 2 
మైన *క్షణ లేనందువల్ల, విడిచిపోయిన విదేశీయుల స్థానా అకు పసికి రాకపోయిరి, ఇక, విత్త 
పరిస్సితులు అస్తప్యన్తమై ఉన్నందువల్ల, ఖర్చులను భరించడం సాధ్యంకాలేదు. 

మహరాష్ట్రల విదేశీయ రాజనీతి, దోషములతో కూడినది. వహించడానికి సాధ 
“అమిత భారాన్ని ప్రభుత్వంపై మోపింది. శివాజీకాలంలో జరిపిన ముల్‌ 
ఏదోకొంత జౌచిత్యం ఉండింది. శ(తువుల మతాంధతకు, దారి కౌరా 


టు 
జరిగిందని సమర్దించవచ్చు. తమ జీవితాన్ని రక్షించుకొని నిలుపుకోడానికై, బారంగజేబుతో 
మై 


తం 


ఫోరాటాన్ని సాగించినంతకాలమూ, ముల్క్‌ొంగిరిని సమర్థించడానికి వీలున్నది. కాని పీడాం 


మితులు శృతువులు అనే విధేదాన్ని పాటించక, అందరినీదోచు కొన్నారు. తమ మతస్థులను 
కాని, రసప్త'తులతోనూ జాటులతోనూ, సన్నిపాత మైత్రిని పాటించి ఉండిన, మొగల్‌ కులీనుల 
హిందూస్తానీ వర్గాన్నికాని, కువకుండా, పిన్నా పెద్దా అనే వివక్ష లేక, అందరివచ్చా కప్పము 
లను లాకొఒనార. ఈ విధంగా, తాము విధించిన త జరిపిన దోపిడి 
చరా లనల్ల! న్కు రనప్తుతులను, జాటు లను, ముందేలులను, వీరు తదుకు శ|తుపులుగా చేస 


= i స 
కోన్‌రే, వాళ జరిపిన మోరకృత్యాలు, బెంగాలు or గంగానదీ లోయ, వాంతాన్నీ, 


య pe wu జ = ~~ 
భయోర్పాతంలో ముంచివేసినవి. తమ |బాంతాగికి బాహ్మ్యమై న్న ప్రదేశాలలో 
అ 


~~ 

> అగ అ ws? స్తో ల = 
వలంచించిన విధానం కేవలం, బౌ జ్లిహింసతో ఉదర పోషణ కావిందుకొనే విధానమే. 
జ్‌ 3హైలి Swe 
తాము జయించిన (ప్రవళాలను తుంటి ంచడంలో రు డె, పీకు రాజితినె, విఎచనను 


పెటించలేడు. రై తులను ఒత్తిడిపెట్లి క్రూరమైన పర్భతులను ఉపయోగించి, వారినుంచి 
య. = ౬ 


౨ 


డబ్బును లాకొ-న్నారు. “తాము జయించిన దెశాల పరిస్థితులను బాగ ఒయడం తమకుగర్వు 


కారణమని, ఇతర హిందూరాజుల భావించి ఉండిరి, దేవాలయాలు, జావులు, నీటి కాలువలు, 
రహదార్హు, ఇతర పౌరసిర్మాణాలు, -ఇత్యాదులను వారు నిర్మించిరి. మహరాషులు అడి 
కార్యాలు ఏవీచేయలేదు. తామ దండయాతలు సాగించిన దేశాలలోని సంపదను, పరిశ్రమ 
లగు, నాశంచేయడంవల్ల, పీరు, బంగారు (గుడ్డును పెట్టుతున్న బాతును చంపిన అవ వెకిపలె, 
(పవర్తించినారు.” తాసు జయించిన రాజ్యాలలోన (ప్రజల మనస్సులను, వ పీష్యూ, వశపర్చుకో 
శ₹ెకపోయినాడు.” అన్ని రాజ్‌వాడే, అంగీకరించినాడు. మహారాష్ట్రల ఆదర్శాలను, ఆశయా 
లను, విజిత (పజంకు వివరించి, వారి నహాయాన్ని, ఆలంబనాన్ని సంపాదించుకోడానికి 
తగిన సంస్థలను, _ఆపదేశాలలో నెలకొల్బలేడు. కన్నడిగులు. ఆంధులు, గుజరాతీలు, 


a ఇ”. గ్గ ర్స టో 
సిలు, బుండేలులు, పూరింయాలు,- రంగాడులు,-ఎరందరూ, మహరాష్టుంలు నూతగంగా 
“ 
జయించిన (ప్రాంతాలలోని వారు. కాన, వీరందరూ కూడా, మహరాష్ట్ర9ిలను పరదేశీయలుగానే 


ప్‌ అ వ 
భావించిరి. కాబడి, మహరాస్ట్రలకు ప ప అపాయం ఏరుడిన నందరుంలో, 


కై .) గ 
వీ3ద;ర నహాయమూ లభించవట్టి స్థితిని, హరాష్టు ఏలే కల్పించుకొనిరి. ఈచెః తో ఏమైనా 


చేయగలంకాని, వాటిపై మాతం కూర్చోలేము, త్ర సామెత, మహరాష్ట్ర్రలకు, పానివట్‌ 


మహరాష్ట్రనాయకత్నానికి సిద్ధించిన ఆపజయం దేశానికి, అత్యంతమైన విపత్తుగా 
పరెణమించిండ. పరదేశీయలకు తలుపులు తెరచి, వారి చిరకాల ఆక్రమణకు దుర్గాన్ని 
అప్పగించింది. 
Vil. సిమ్యూలు 

విస్పష్టమైన లడణాలుకల సిక్కుజాతి paw సాంఘిక మైన ఒక ఆద్భుత 


CA) 

న. 

ప భక్తి ఉద్యమం, ఆతి మ 
జ్య క జా 

పకుడైన, గురునానక్‌. రామా? వ, త్రీలోచన్‌, చైతన్య, మొదలైన. 

శ 

CN 

వ మానవ (పేమను, wen డిని త్మీవంగా (ప్రచారం కావిస్తూ ఉండిన 

pr ~ 
కాలము అది. ఏకేశ్వరోపాసన, గురుభక్తి, సామూహిక పూజావిధానము అనేవాటికి పీరు 


న్‌ నీ 
ర 
గా 
౮0] 
q 

Et 
Ooh 


3 a ఆ os 
ఎక్కువ ప్రాధాన్యము ఇచ్చినారు. విగహారాధనను, కులవ్యవస్థను ఖండించి, హిందూ 
ముగిము మతాల మధ్యగల విభేదాలకు సమాధానం = కార్చడానికి (ప్రయతి త్నించిరి. సకల 


౧ 
ముద సమానత్య భావాన్ని బె దోధించి, (పజలలొ లో సద్భావాన్ని, వి వివేచనను పెంపొందించినారు. 


ఠి అలి పాయలతో వకీభవించిన గురునా నానక్‌, అని వర్గాల (వజలకూ, హః భావాలను 


బోఢిస్తూవచ్చెను, సరళములై న అతని (పత్యక్షబోధనలు 5, వీశేష ప్రమోజనార్థం అర్పితమైన 
Saas గం 
ఆతని విశద జీవనము, నిష్కపటములై న అతని గ్రద్ధాసక్తులు, [పజలను ఆక కర్షించినవి; 


© 


అనేకులు శిష్యులుగా చరిరి. వీరిలో హిందువులు, ముసల్మానులు కూడా కలరు. ఉన్నత 
జి, 


వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా ఇతగకి 3.6. కాని, ఆక్యధిక సంథ్యాకులై న శిష్య 
లందరూ, సామాన్య పశాపర్గాలనుంచి పచ్చి చేరినవారే. జీవితాలను ఈశ్యరార్పితం కావించే 
అంతఃకరణంతో, (ప్రపంచంలో ప పనిచేస్తూ బీవించపలసిందని, మానవక ర్తవ్యృమని. గురునానక్‌ 
వీరికి ఉపదేశించినాడు, 
గురునానక్‌ యెక్క ఆధార ౦ గురుఅంగద్‌కు, అతని ఊఉ త్తరాధికారులకూ 
అ 


రి 


సంక కమించింది,. గురునాన t 
అ గ 


యాయుల సమూహానికి విస్పష్టమైన రూపురేఖలను కల్పించిన అసాధారణ వ్యక్తులు అనేకులు, 
ఈ గురుంపరలో ఉండినారు. తతృలితంగా, సిక్కులు ఒక విస ఎష్టమైన మతసంస్థగా ఏర్ప 
డిరి ఇతర సాధువుల పంథాలను అవలంబించిన (వజలు, హిందూనమాజంలోని జ భాగం 


ఇదీ ఇర 


గానే నిలిచిపోయిరి; కాని, సిక్కులు ఒక విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సిద్ధింపచేనుకొని, (పత్యేక 
టా మ. 0 ల 


’ 
క్‌ యొక్క సందేశాన్ని విస్తార ,పచారంకావించి, అతని మతాగు 
స 


పర్గంగా స్థిరవడిరి. 
హిందూమతత త్వ్వశాస్ర్ర, న్యాయశాస్తా9ల లక్షణాలను అనేక ములను సిక్కులు నిలుపు 


వ 


"కొని ఉండడం వా స్తవమే. ఐనా, హిందువుల బహుముఖ దేవతావర్గాన్ని వ a oar 


మత వం సమాజంలో |బాహ్మణుల సర్వోత్క్బృష్ణ గానాన్ని, ఏరు అంగీకరించక 
0) వబ 
షె 
తమ (పర్యేక రబీవిత సా గతం త్యాన్ని దృథపరచుకొః రుం విధమైన అభివ్య ని 


సాధించినవారు, గట్‌ అర్జున్‌, గరుహర్‌ గోవింద్‌, సరుగోవెంద్‌సింగ్‌,- అనే ముగ్గురు గురు 
వులు, తమ కతు యల జీవితాలలో సమః 'గమైన వరివర్తనం కలిగించడానికి, వీరు 
ఒక్కొక్కరూ తమ శ క్తీసె సామర్థ్యాలను వెనియోగించి ప 

కంగా పూ ర్తిచేసినవాడు, సిక్కుల కడపటిగురువు. సిక్కులను ద? ఖాల్బాగా (“ఉత్కృష్ట 


దళం"), రూపొందించిన గురువు ఈయనే. 
దైవభక్తి నిష్ట Sat టి ప్రారంభించి ఏరడిన సిక్కుజాతి, కుం 


లొ 
chon 
ర 
ఈ 


సీరుల సమాజంగా పరివ _ర్తనం చెందడాని నికి, ఎక్కువకాల పట్టింది. కాని ఈ పరివర్త నం, 
ఆనివార్యమైనట్టిది. బాబర్‌, హుమాయూన్‌, అక్చరులు, మత విషయంలో , సాధారణ నిషాపరు 


6 
లై నవారు. అ స్తిమితము, అన్వేషణ శీలము ఐనస్టిది అక్బరు మనన్యు; మతవిషయంలో 


నూతన అభిప్రాయాలను, వినూత్న ఆనుభవాలను అన్వేషించడంలో , సదా, సంభమానికి 
లోనై ట్రిది. (పజల మతవిశ్వాసాల విషయంలో ఉత్పన్నమయ్యే ఉదేకోత్సాహాలూ, సంవోభా, 


టు 
“మానసిక స్వస్థతకు లక్షణములని అక్బరు భాఏంచేవాడు.కాబట్టి, సిష్క మత ప్రచారవిషయంలో 
"అతడు జోక్యం కలిగించుకోకహోవడం, సహజమైనదే. కాని, సిక్కునమాజం, పరివర్తనానికీ 
జ 


లోనారూ చూవచ్చింది. అక రు తరువాతి చక్రవర్తులు, ఉదారభావాలు కలవారుకారు. రాజ 


సంపుటి] భారత దేశ రాజకీయప్పతులు 125 


డెన భుసూకు ఆలంబనం ఇచినాడనే తో. జహంగిరు, గురుఅరునును కారా 
ట్‌ బి 

వా టో 

గారంలో బంధించెను. గురుఆర్జున్‌ కుమారుడైన, గురహర్‌ గోవింద్‌ కూడా జహంగీరు 


a3 
'ఆగహానికి గురిఐనాడు. పంజాబుల్‌ కోని (పభుత్వాధికారులతో, ఇతనికి సంఘర్షణ సిద్ధించింది. 
క్‌ న గ 
అతని నాయకత్వంలో, సిక్కు.లసంఖ్య అభివృద్ధిచెంది, “సామాజ్య్వంలోనే పత్కకమైన 


“a mw. Se | 


సికు౫_రాజాం ఏర్పడింది". ఈ రాజ్యానికి రాజ కోశము, సైన్యసంస్థ కూడా, సమకరూడినవి, 
జో 


రెండూ ఏకకాలంలో జరిగినది. మొగలులు సిక్కులకు కలిగిస్తున్న హింస, స్వపుత ర్మ 
రక్షణకై, గురు తేడ బహదూర్‌ సింగు యొక్క ఆత్మాహుతి, గురుగోవింద్‌ సింగు మొక్క మన 
నులో ద్వేషా న్ని రగులు కొల్పుతూ ఉండినవి. 

మతము, రాజకీయాలు, సంయోగం పొందిన మార్గంలో నడవడానికి, తన అనుయా 
యులు అప్పటికే పూనుకొనిఉండిరి. అపాయకరమైన ఈ “మార్గాన్ని విడువకుండా అనుసరించ 
డానికి వీరు చేసుకొన్న ఘోరనెళ్చయానకి, దాళంగదే.2 అవలందించిన విధానాలూ, తీను 


కొన్న చర్యా, హీతువులుఐనపి. తమ జీవన మరణాలు ఆధారపడి ఉన్న ఈ సంఘర్షణ 


ww 

ల 
కాలంలో. సి సిక్కులసంస్థ, పరివర్తనం పొందడం ఐనది గపరునానక్‌ బోధించిన 
మత స్నూూ తాలపట నూతనోతా గృహాన్ని, సిక్కు. లలో (ప్రవేశ వె పెట్టి, సికురమత సంస్థయొక్క 
విలక్షణ తంగ లక్షణాలనూ విస్పష్టంగా నిర్భరించి, గురుగోవిందసింగ్‌, సిరు_లను 
ధార్మిక యుద్ధాని నిద్దపర ను రహస్మోహాససతో ద్రారంభ మైన మత సంస్థ, ఈ విధంగా, 

NM rh ం బయల Wet Pa బ్య అలీ 

ధార్మికయుద్ధోన్ముఖమైన ఖాల్సాసంస్థగా, పరివర్తనం పొందింది. సిక్కు;భాతృ సంఘానికి 


హితకరమురై న నూతన భావాలను, అభి పాయాలను (పవేళ పెట్టినవాడు కూడా, గురుగోచెంద 
జ, 


సింగే. గురుసంస్థను రర్జుపరచి, గంథసాహే: బును గురువీఠంలో నిలివినాడు. (గంథసా హూద్‌, 

సిక్కులకు సరువని, క. సిక్కులు నమా వేశమైన ,వతిచోటా, గురుపుమొక; 
| 

వారండరూ, సమావేశమై, ఈ ఐదుగురినీ ఎ న్నుకొంటారు. ఈ వి ప 

ల అగ అగ > Na 

వర్షమూ (పథ్‌) ఒక వ్యవస్థగా ఏర్పడి, సిక్కు. లకు గరుస్థానంగా, మాక్షవర్యక సాసంగా, 


/ థి 
చిలిచింది. 


౬ ఖ్‌ 
ము! _ 
చిన్మయ న్వరూపసాన్నిథ్యం గ ఎద్దిస్తుంద నే సి సకుగోవిందసింగ్‌ |పకటిందెగు. సికుు సమాజము 


దురద్భష్టంవల్ల, ఈ అధి పాయాలు సఫలంకాలేదు. గురుగోవిందసింగహా, జౌరంగజేబూ, 
ఇరువురూ మరణించిన తర్వాత, అంతర్భుద్ధాలతో, థ్‌ (తువుల దండయా (తలతో, ఆరాజు 
కత్వంళోకు కూడిన యుగం [వా రంభమముంచి. హింసాత్మకమైన నంతో భంయుక్క ఆవ రంలో 
'పంజాబ్యుపా ంతం చిక్కుకొంది. సిష్కులను కూడా ఈ ఆవర్తం, తనలోకి లాగుకొంద. 
ఉల 


నా|మాజ్యాధికారం వేగంగా కీణిసూ ది. గాదిర్‌షా, ఆహమద్‌షా అద్దాలీలు జరివీన 
అ 


వండయా తలు కుబిళ ప ey పో శ 
చండయా తలు, సుభికమై, సంపన్నమై ఉలడిన పంజా బాంతాన్చె, అపవ్యపస్థ్రహా* 
వినాశాగికీ పాలృరచినాయి. ఈ విధమెన ధ?ంసౌగికి లోనైన వంజాబుపా 

J రచినాయి. ధమైన ధ్వంసానెకి లొనైన వంజాబువ తంలో సిక్కులు 
అగ wt XX Ve 
మాతము ఓక సంఘంగా, నిలిచిఊన్న ట్టు పెకి కసబడుకూ ఉండింది. కాబట్టి, దండయా హూ త్రా 


ఇచ జల Vo na] 
(పవాహం వెనుకకు మరలడంతోనే, సిక్కులు, కాళీగాఉండిన రాజకీయరంగాన్ని 


125 భారత స్వాత ౦తో్యోద్యమ చరి|త మొదటి 
కూడా భంగం కలిగింది. పీరిని ఏరైకమైన సంస్థగా నిలుపగల అసాధారణ నాయకుడు లేక 
పోవడం, ఇందుకు కారణం. సిక్కుసమాజం పండైండువర్గాలుగా (Misls) ఏర్పడి ఉండింది. 

ఈ పతివర్గమూ తన రడణరై మాత్రమే ప్‌ హోరాడుతూవచ్చింది. సంకుచిత మైన వర్గప్రయోజ 
నాకె నై (ప్రయత్నించే అలవాటువల్ద, వీటిమధ్య పరస్పర సంఘర్షణలు సిద్ధించినవి. మతనిష్ట,. 


ఆధా తిక ఉత్కృష్ట షత, ఆత్మ త్యాగము, సిక్కు_భాతృ వర్గ సేవ,- ఇత్యాదుల విషయంలో, 


గసరునానక్‌, గురుగోవిందసింగులు ఉ& ల. రికోత్సాహాన్ని , అధికారవాంధ, 
స పళకిష అనే స్వార్గపరభావాలు మరుగుపరచిన కుుదమెన రాజకీయాల డ్రిందపది,. 
కా అ" & లాల 


సాహుజనికమైన ధర్మసంస్థ నలిగిపోయింది. 


అంతట, మరొక గొప్పనా యకుడు సి ష్యసంస్థలో ఉద్భవించినాడు. కాని, సిక్కుల 
మనోభావాలు అప్పటికే మారీపోయిఉండిని. రాజకీయాధికారవాంఛ, మతనిష్టను మరుగు 
రచింది. నాయకుని మహోన్నతగుణాలు, మహరాజా రంజిత్‌ సింగ్‌కు, స హజసిర్భమైనట్టివ. 
రు సెర్యములు, యుద్ధకాశలముగల సేనానాయకుడు, గొప్పకార్యని ర్యాహకుడు, స మర్థు 
న పరిపాలకుడు, నిపుణుడైన రాజకీయవే త్త, రంజిత్‌సింగ. తన ఆశయాలను సాధించు 
వశంలో కనికరం చూపనివాడు; కాని [కూరుడుకాడు. జొదార్యము, దాతృత్వమూ, ఆద 
, ఇతని సహజస్యభావాలు. ఆకాలాని కే, ఆతని వర్గానికి సహజమైస దౌర్బల్యం, అతనికి 
డా సంక్రమించింది. తీ వమతాభినివేశం కలవాడు కొడు రంజిత్‌ సింగ్‌; “కాన్ని మతాధి 


పడప గౌరవము, నమత, కలనాడు, 


q po) ౧0 


౮, 
ల 
© 


క్ష్‌ 


చిన్నరాజ్య మం ండలిలో రంజిత్‌ సింగ్‌, ఒక సర్దారు మ్యాతమే. ఐనా, తనశక్తి 

సామర్థ్యాలతో, సస్టెజ్‌ నదికి దక్షిణభాగంలో ఉన్న సిక్కుమిసర్స్‌ అన్నిటినీ తన పరిపాలనకు 
అధినమైనవిగా చేసినాడు. ఆపిమ్మట, సమయోచితంగా యుద్ద చర్యను, రాజనీతిని ప్రయోగించి, 
పినాక మైన భూభాగాన్ని, వశం కావించుకొన్నా డు. సింధునదికి అవతల ఉన్న పెషావర్‌, 
ముక్జాన్‌, కాళ్మేర్‌, కంగా, పరిసర పర్వత రాజ్యాలు, సరిహద్దు (ప్రాంతంలోని, జనజాతి 
_కేకాలు,-ఇవన్నీ, అతని పరిపాలన కిందికి వచ్చినవి. 


సెన్యవ్యవస్థకు, నూతన పద్ధతులలో, రూవాంతరం కలిగించడం, వ్యవస్థాపకుడుగా 
అతడు సాధించిన ముఖ్యకార్యం. ఒక అనియత ఆక్విక దళానికి నాయకుడుగా, రాజకీయ 
జీవితయాత్రను పారంభించినాడు, కాని, క్రమంగా ఒక గొప్ప సెన్యాన్ని ని నిర్మించుకొన్నాడు.. 
యూవోపువారి పద్ధతిపై కూర్చబడిన ఒక పదాతిదళము, సమగ ఆయుధ పరికరాలతో కూడిన. 
ఒక ఫిరంగి దళము, ఒక నియతమైన ఆశ్వికదళము, ఇతని సేనా బలంగా ఏర్పడింది. 
ఏషియాలోని శతురాజ్యాల అన్ని టిలోనూ, ఎక్కువళ క్తివ వంతమైన యుద్ధ సాధనగా ఈ సేనా* 
బలం ఏర్పడింది. 


సైన్యవ్య వస్థను ఏర్పరచడంలో, ఇతడు ఒక ముఖ్య విషయాన్ని గమనించలేదు... 
రాశా;కి ఒక “సారన్న మ్యాతమే సైన్యం. అట్టుకాక, దానికి [ప్రాధాన్యం ఏర్పడినట్లయితే 
లి ట్‌ చ వ bs ర్ట ఎద 
రాజవ్యవస్థ కే ముప్పుకలుగుతుంది, అనే విషయం ఇతడు (గహించలెదు. ఫౌర పరిపాలన 
విషయంలో క కాడా, రంజిత్‌ సింగ్‌, తగిన డ్రద్దవ వహించలేదు. విత విషయంలో అతడు 
కావించిన ఏర్పాట్ల, చాల్మప్రాకృత స్థితికి చెందినవి. శవిల్‌, (క్రిమినల్‌, న్యాయ పరిపాలనను. 


అతడు, సర్జారులకు ఆ అ ప్పగించినా డు, 


పంచాబులో నెలకొని ఉండిన అవ మస్ట్‌ స్థితిలో ఏర, ప్పవస్థి ఫ్ర క 
ో 
(అ 
కలిగించిన విషయమిది. దు దృష్షవశాక్తూ అతడు స్తాపించిన రాజ్యయుయొక్‌, పునాదులు 
అ న. న. 
ని రాజుం, సిక్తూూమతముయొక్క్ల ఆధారంపై ఏర్పడింది చద 


ses క న్‌ కం 11 
డు, సిక్కు అరక క వంగా ఆంగకరించి, థాగస్థులుగా "ల 


న 
అధీ దిగి 


ంలో చేరినది. సవైజురు ఈ (వక్కూఉన్న వరాలు, ఇతని ఆథపత్యాని 
ణు rr (ea గ 

న సా దా ౬ చి ఇ అర్య ర చలం రం జి ల్లో 

సింగసుకు లొంగిపోయిన సెమ్కూపర్గాల భధ క్రివిశ్చాసాలు మూడో "హృదయపూర్వక మైనవికావు, 


ఇ గా ఆ చీ ta శారి “ఉలి యొ లిం అట చ ర్యా రా పాం సీ, 
వివిధ పుతాలవారిని తన సేవలో డచేఈకోడాగికి, రంజిత్‌ సింగ్‌ (ప్రయత్నించిగాడు 


te 


గసానికి ప్మాతులుగా 
Ew: రో, అత్సధిమానంతోవారు రంజి;3గెంగును వ్రైయ క్రికంగా 
ంచినారు ; కాని, రాజంంపట్ల వారందరికి ఏవెధమెస అభిమాన బంధశాయూ ఎర్చడ రదు 
౨లో, హిందూపులు, ముస్తిషులు, సిక్కులు కూడా, 


సృసికసానాలలోనూ, అధికార సానాలకోనూ, నియాగించబడిఉండిరి. యూరోపియన్‌ సనా 


మా ఠి యు 

అగి : NIU 2 
నాయకులూ, సాందూముస్టం సేనానాయకులూ, అందరూ కూడా, యుద్ధో తమ శక్తి 
సామర్థ్యాలను [(పదర్శించినారు. కాని, వారు ఈ విధంగా పోరాడింది వు క్తిగతంగా, ళం! 
~ ఇ“ హొ న న్నా = 33 ఛ్‌ 
పంగ కొరనకాగ, మతము, జాతి, ఉశము, అనవాటిని & 3శించికాదు. 


జట 
రంజిత్‌ నింగఏ పంశము, చాలకాలం పంచా టి పరిపాలనసాగించి ఉండేదకాని, దర 
దృష్టపళార్తూ, అతని కుమారులలోకాని, మనుషులలోకానె ఆతని నుగుణాలుకల క క్తి 
ఒక్కడూ, లేకపోదునాడు. అంతేకాక, ఇండియాలో (దిటిషురాజ్యం ఏర్పడ డంవ్యు, రాజ 


క్రీయపరిస్థితులు పూర్తిగా తారుమారై సోయి ఉండినవి. రంజిత్‌ సింగ్‌ కాలంలోనే, (బిటిష్‌వారు 


పంజాదుచుట్టూ, చక నం. వారాకాణాలసూ ఏర్పరచుకొని ఉండిరి, సటె5 చవ! 
౧ 


చ్తోా / వ 
దాడి, ఆతడు రాజ్యాన్ని విస్తంంచుక కూడదని, అద్భు పెట్టి ఉండిరి. RI ఆక 
ల్‌ జ నా 4. 
మించి, (చిటేషువారు, ఆఫనిస్తాగ్‌ వైపు తదు పలుకుబడిని వ్యాపింపడేస్తూ ఉండిరి. ఇండియా 
(బు 2 
ల్ల జ వై ఇ EN ౮ 
ప్చిమోర్రర (బాంతాలను వేగంగా సమువిస్తున్న రు 'బిటిషువారికి డిన సర 
ou 
ఇ న్‌ నానీ అ a న్‌ 
వల, పఎశాలులొ ని స్వతర్యతరాజ్యానికి కష్టాలు కలుగక హోపు. కొంతకాలం తర్వాత, ఆధ 
౧ 
నిసానుకు అలిగతేవటింది. కాబడ, ఇటిపరిసితులలో రంబిత్‌సింగ్‌ రాజసిక, ఉ రరాధికారు 
అ అ లు ® యు తీ 
లై నవారు స్యతంతులై చాలకాలం ఉండియుండడం కూడా సంశయాసృడమెనడే. నికు 
వ శ 
ఇ వా వో స 
అకు [విటిషవారితో యు ద్ద, అనివార్యమ యింది. విభిన్నజాతుల 1పశావర తోకూడిన, సరు 
mn 


తంత స్వతంతుడై న ఒకరాజరూ, జాతీయభావమూ, దేళభ 3 ౧ 
_ జ్‌ ౪ 
ఏర్ప డి (పజల ల ఆలంబనంకల, ఒక బలవ తకమెన ఆధునిక (పభుత్వాని జరిగిన యుద 
చ మూ తో > 


ఆద (2 ఖ్‌ అ సట ట్‌ అం చెంధ్యా. 
పైణాసుము, ఎడ్టిది, ఆకేవిషయంలో సందేహానెకి, 


123 భారత స్వాతం త్ర్యోగ్యమ చరి! త [మొవటా 

పంజాబు సింహం [రంజి జిర్‌సిం గ్‌ మరణించిన తర్వాత జరిగిన ఆంగ్ల సిక్కు a యుద్ధా 
లలో ఈ విషయం, బాగా స్పష్టమయింది. రంజిత్‌సింగ్‌ నిర్మించిన గంభీరరాజ్యసౌ ధం. 
కనుమూసి తెరచునంతలో థి 


Wiis గళ కాని షకనెనాంనిి ఎ సుని నిలిచే హెమ 
యుద్ధాలు రిగినప; కాసి, బిటిషుతైన్యాన్ని జడిరింది, సుస్థిరంగా నిలిచి నామర్హ్యం 
జ 


లమె మటిళలో కలిసిపోయింది. అనిశ్చితమైన కొన్ని 
ఇ ట మాం CA 


గి 


వవ 


కు లేకపోయింది. సిక్కు సైన్యంలో శౌర్య సాహసాలకు పం కలుగ 


లెడు. స్రైగికలు మహావీరులవలె పోరాడినారు. కాని, సైన్యాధికారులు స్వార్థవరులై., లంచాలకు 


అముడుపోయినారు. ఈర్ష్యాపరుర స్వపయోజనపరుళై, bem పవ రించి 
ఈ వా 
Caen టా భు; న్యంలోని diss అత్యుత్క్బృష్టమైన ఎ నిక్కునే సెనను భగ్న ంచేసి, నశింపచేగి రి 


న్‌ సరా జత్వమునడు సంబంధించిన ఉపాథ్యానంవల్ల, "పెక్కు హితకరములైన గుణ 
పాకాలను [గహించవచ్చు. శక్తి క్రివంతమైనశీల సా సామర్థ్య ములుగ, యోగ్యులైన నాయకులకు, 
శంలో ఎప్పుడూ కొరతలేదు, ఆనే విషయం “దీనివల్ల స్వష్టమయంది. శ శక్రిసామర్థ్యాలు, 
ఉర టేత త అనే గుణాలు, వర్గానికీ ఏకస్వా ౧మం ్యములుకావు, ఆనే విషయం స్పష్టంకోవడం, 
రెండవది. రంజిర్‌ సింగుయొక్క_ 'రాజాస్టానాన్ని ఆలంకరించిన- ప్రతిభావంతులు, [ప్రపంచము 
లోనె మ. వప వభుత్వానైైనా, తేజోదంతంగా చేయగలిగినవారు. సమాజంలోని 


ర్త 

oa 
ce 
Qh 


అకినిమ్నన్తరాల నుంచీ, ఉన్నత స్తరాల నుంచీ కూడా వచ్చిన వ్యక్తులు, వీరిలోకలరు. 
(దాహ్మణులు, రజపుతులు, జాటులు, ఖ శ్రీలు, గుజార్దు, మునల్మానులు, అంగ డివాళ్ళ 
కుమారులు, ద్‌ మత్‌ గార్లు, హీనవృ ల్రిలోఉన్న 'సేవకులు, "మ్యాతమేకార, సంపన్నుల నంతతి 
వాస, రాజవంశీయులు హ్‌ రంజిక్‌ సింగ్‌ ఆస్థానాన్ని అలంకరించి ఉండిరి. 

సిక్కులు, మహరాష్ట్రులు, మొగలులు,- వీరందరూ, పతనమై పోవడానికి కారణం, 


es వ్యక్తులు లేకపోవడంకాదు. వ్యక్తియొక్క శ క్రీసామర్థ్యాలను, సమాజ 
సర్వస్వ 9 య సేవకు, (శ్రేయస్సుకు, అ అతల, మానవుని (ప్రకృతిలో ఉన్న (ప్రత్యేకతను 


సర్వవ్యాపక గానూ, నశ్వరత్వాన్ని శాశ ఏతంగానూచే మహదాశయం లేకపోవడమే, 
హేకువు. సమాజంలో (పముఖులై. నవారు, ఈ న. తమక _ర్తవ్యాన్ని నిర్వహించలేదు. 
పద్ధెనిమిదోశతాబ్బపు మధ్యకాలానికి, [ప్రళయోత్సాత పరిస్థితులు వేగంగా దేశంలో 


ధి 
ఏర్పడుతూ వచ్చినవి. ఇండియాలోని వివిధ్వపాంతాల రాజులను, “పజలను, ఏకై కమైన రాజ 
కీయ వ్యవస్థలో రెండువందల సంవత్సరకాలం, సంయోజనపరచి ఉంచిన మొగల్‌ 
సామాజ్యం, ఒకేసారి రెండు విఘటనశక్తుల (పాబళల్యానికి లోనై నది. ఆంతరశఛి దాలు, 


ల 
.పశ్ళిమోత్తర |పాంతంనుంచి జరిగే దండయ్యాతలు,- ఈ రెండూ ఒక్కసారిగా సామా 
ఒత్తి 


(5) a 
జ్యానికి ఒ త్రీడి కలిగించినవి. కేం ద్రాధిపత్యం క్షీణించడంతో, రాజకీయ సంయోజనం భగ్న 
మైవోయి, ఏష్టమైన ల. దేశంలో తలఎత్తింది. అంతేకాక, దుష్ట్రపవర్తన, నైతిక 
కష్ట సర్వసాధారణమై వ్యాపిస్తూవచ్చినవి, సమాజంపట్టా, పభధుత్వంవట్టా, [ప్రజలభ క్రి 
విశ్వాసాలు సడలిపోయినవి. Glens అధికార సంపదలకై దురాళా, వబలములై, 
సామాజిక జీవితముయొక్క పునాదులను కదిలించివేసినవి. వెంటనే ప్రాప్తించే స్వార్లలాభా 
నిై, వ్యక్తులు గుడ్డివారివలె er (పారం థించినారు. విచేచనజ్ఞానము, ూరదృష్టి. 


చేసినవి. కనకనే, తాము ఆవలందిస్తున్న వేతనం సద్యఃపరిణామాలు- 


వ పూర్తిగా లోపించింది; ఎవరు తమకు వా న్తవంగా శ|తువులు, ఎవరు. 


ల శే 


- De ar జ్జ 
సంపుటి | భారత డక రాజకీయపోతులు 129 


వళి సులల టు మా 
నిజమైన మితులు ఆనే వివ్ష్షకు దూ రులై దోయినారు. భవిష్యత్తు , వేరణమబచుతె వీరు ఆర్మ 
ష్‌ జ్‌ 
వినాకానికి అభిముఖంగా నడుస్తున్నట్లు గొచరిస్తుంది. 
re) న. 
te » జ Pee) ఇ” ణి ” 
మొగల్‌నె డ్రాజ్ఞ పతన:వల్లి, అన్నివర్గాలవారూ కష్టాలకు గపరిఐగాప, ఆఅథికాచుల 
పీడనవల్లను, గుర్తవ్యవసాయిదారుల వార్టన్యాలవల్డను, రైతులు నలిగిపోయిరి. తమ ఆశయ 
ష్‌ ము పట్‌ సలి ఇచి Bis షస 
దాతలు "అర్థికకష్టోలకు లొ వై నందుడు ఆదరించవారు అవి, వృర్తికార్మి కులు చిష్కూల 
జు పం వడాటులో ఆవ్యవగ్ధపరిస్థితులు డడంవల్ల, వర్తకసార్థవాహుల భూమార్గాలు 
పట ఖు 


గ్‌ Les 
2 


తిన్నారు. విదేశోవా 
వల్లను, కులీన వరాలవారు ద౩,దనితికి రావడంవల్టను, అంతర్జేశీయ వ్యాపారం రుంటు 


అటి 
వర్తకుల చితులలో నుండి జారిహోయింది. అంతర్యుద్ధాల 


పడింది. 


17 


ఆ 
౧ రె 


WAT Ie 


Av 
Ww C 


వాత 


ఖు 


ళ్ళ “ 
తులు 
శి 


~ 
- 


న. 


ఫో 
ఆ 


ళు 
య్‌ 


లకొని ఉ 


జ 


క 
డం. 
cy 
విధం ty 


oa] 


oly 
ఈ 


ంలోని ఆరిక పరి 
రగతి సష 


, ఎక్కువ 


౧ 
డౌ, ఇదే కారణమయింది. 


త అరె 


గ 


భి 


(ఆర్థిక రాజకీ యరంగాలో 


ప గీ 
Pre WO ©. 9, 
శ 1. చి 2 
wey సీ 
3 a 2 వ 
(| n “a a 
dr [ఓ a3 వు గ. 
7 a 
es “| సి స 9 
ba BA 
¢2 ” క 
LS am 
ని స 
సా NJ 
1 శ్రే ర్త Ma స్ట్‌ 
xs Ca] dhe టు 
99 45 
౬ Jpg fl 
నై 33 °? 
త bh 
ca జం Gb) అబ 
G3 ఇ సం hg 
సే 4 2 
BoB 
“yep ఎ ఎని 
9 3 3 © 
4౮౮ bs భు సా 
wm 3 $2 
దంట ౨? 
విటి కో షా 
9 5 నన స్త్‌ 
స్స్‌ 5 ఈ 33 
స ) 
గ 339 క 
ఛ ౪౩ kB ల 
స్తీ 72౧ Ja 
ఇ dl ™ a 
Ah ప్‌ 
ల + bb స్‌ 
న 3 3 
శ ౭౩ ౯౫ ళు 


ష్‌ వృద్ధి 
డెిఉందగొ, 


పార 
ల 


సా. 


బల్భఐ ఏర్ప 


ఎలు, 


™ 


E 


ఇ 


మె. 
శ్రవహారాలకు 


| అచ్చటి పర్మిశ 


4 
ల 


టు 


యు 
ఆరిక వ 


a) 
@ 


ఇ 


రా 


4 


ాదినిబటి 


షు 


అధి 
ణాలనో, 


ఖీ 


ణాలు, కొ 


bs 0 £2 
ని y3 fb 
శ గీ 
DD 1 1 
ty సం 
yg 
| రశ . 
నే. G 
328 . రే 
Pp 
వ 
ల్‌/ 
రం > 
Meo 9 న్‌ 
a3 3 6 
ప wm గి 
2 0 ఇతే 
2 3 కః 
గ 
ళం సరే 36 
a గీ ర్ట 
కం 29 ణి 
£2 3g 
య్‌ | 
స 
శ్‌ 9 3 
తా 9 
౧ కస A అ 
54g 
ho Eb 
3b 
er 
సై వ రో 
0 wn Do 
i a 
3 “3 3 
3 ఇ" 
3b a 


ఇ 9 రీ 


3 


రోలే 


టో 


కూడా, ఇండి 


వరం 


సెంవ్పుటి. పచెనీమిదో శళాబంలోని అగిక పిస్లితులు 
జ (౪ a w@ 4 
ఆక్‌ పరిపాలనకులోనై ఉంచిన పదంలో, 120 నగరాలు, 1,200 పట్టణాలూ 
ఉండినట్లు, ఆంచనా లెక్కూనుబళ్టి తెలుస్తుంది, 5 లషలు మొదలు 6.6 లక్షల దారా ఉండిన 
ఆగానగర జనాభా, ఆకాలపు లండన్‌ నగర జనాభా కంచె పెద్దది హెరిస్‌ నగర జనాథాకు 
ఢిస్టనగరంలోనె జనాధా, కొంత పెద్దది కావచ్చు. ఆహామదాజబాద్‌ జనాభా, అలండనుతో చాల 
వరకు నహూనమెనది. యూలోపులోని ఏ నగరానికి కూడా తీసివోనిది లాహోరొనగరం. 
పాట్నానగరంయుక్క్ల జనాధా, నుమాకు కెండు లక్షలు. కాని ఇంత విస్తారమైన జనాభా 
ఉన్నప్పటికీ కూడా, ఈ నగరాలు యూరోపు నగరాలకు సాటి ఐనవికావు. యూరోపు నగ 
రాలళోస, వటణాలలోను, పరక సంఘాలు స్థాపించిన స్వతంత సంస్థలవంటి సంస్థలు, 
ఇండియాలో లేకహోవడమే ఇందుకు ముఖ్యకారణం, పర్ధిని దో శతాబ్దంలో జరిగిన యుద్ధాలు, 
దందయా:.తలు, ఇతరవిపత్తులు, చేశాన్నినాళం కావించినవి. ఉ త్తరభారతంలో లాహోర్‌, 
ఢిల్లీ, అగా, మధురా, వంటి నగరాలు దర్కనులోని విస్తారమైన దేశభాగాలు, ధ్యంనం 
త 
కావిందబడిగివి. యారోపుదేశాల వర్తకులు, ఇండియా సమ్ముద కీరాలస రావడంతో, ఈ 
విపతువల కలిగిన నష్టాన్ని కొంతవరకు సరిదిద్దుకోడానికి సాధ్యమయింది ఇండియాలో 
న 0. 
తయారైన వస్తువులను, ఈ వర్తకులుకొని వాటికి బదులుగా. వెండి బంగొరాలను ఇస్తూ 
శమ 


పారం పరిశ్రమలకు (ప్రోద్బలం కలిగించింది. 

ఉన్నత వరాలవారి అవసాలను ఆ తీర్చడానికై, అధివృద్ధికి వచ్చిన కళలు, వృత్తి 
విద పరేకంగా వటణాలకు సంబంధించిన పరి శమలుకాపు.. డ్రీమంతుల అవశ్యకాలకు 
ంచిన పర్మిశమలు, పట్టణాలలోను (గామాలలోను కూడా బాగుగా వికాసాన్ని పొంది 
నవి. గోష్టముకలై న వస్తువులను తయారుచేసే నై పుణ్యం అభివృద్ధికి వచ్చింది. ఈ వస్తువులను 


(Sar par 
స నన వ్‌. 
తయాకచేయడంలో, వేర్వేరు వరాలవారు విస్పష్టమైన వేరేరు పక్రియంను అనుసరిస్తూ, 
4) ట— ఎ టా —_ 
ఇతర ప క్రియలను అముసరిం aus సహకారంతో, పరిణత వస్తువుకు తయారుచేసే 
చె 
వారు. ఇందుకు నిదర్శనంగా, నూలు వనాల ను తయారుచేయడంలో, దూదిని వడికి వీంజలు 


క నూలు వడకడము, 'గడ్డలునే యడము, చలవచేయడము, రంగులు వేయడము, 


అచ్చువంపడము, మొదలైన వేర్వే రుప పరులను, వేరే మ్తూలవారుచేసేవారు.. |పరేకషు 


“ 


fi 
a 
je tftp వో 
, ft) 
షస 
£f: ir 
1 
యా 
aE 
హా గ 
న తే 
ea 
రకు న 
4: Es 
3g 
టే 
£9 1 
వ 0 
ER 
we 
| Saga 
[6 (6 
బల? 
se 
Faro 
fs = 
ర్‌ 


PR 
Les 
థి 
@ 
[| 
a 
ర్‌ 
స 
tb 
[ల 
య 
౧0 
రని 
(FS 
d 
ణి 
ర 
త్త 
cy 
ఈ 
న 
ఫి 
a 
చు 
ఆ 
ర 
బ్ర 
Es 
శ 
ల 


ty zy 
x 
cs 
Mm 
3 
0 శే 
లో 
8; 
ట్ర్‌ 
ని 
tr 
(0 
శా 
ర 
© 
ox 
CN 
ర్న 
పా 
0౦ 
మి 
లి 
మీ 
8 
o 
[0 
ft 
రి 
లు 
ల్‌ 
పాటై 
౮ 
ర 
షా 
లో 
గ్‌ 


న వ్‌ జ 
182 భారత స్వాతం ళ్‌ వ్ర్యమ చరిత (మొదటి 


మెన వసువులు, ఏషియా, ఆ ఫికాదేశాల ఆవశ్యకాలను తీర్చడ మేకాక, యూ 
జ 


Cc 


శారులలో కూడా ఎక్కువగా అమ్ముడుబోయేవి. సమ్ముద్ర మార్గాలద్వారా, భూమాగ్గా 
ద్వారా, ఈ వస్తువులు వాళ్చాత్య దేశాలను చేరుతూ ఉండినవి. 


తూర్పుదేశాల వస్తువులను సరఫరాచేస్తున్న ఇండియావ ర్తకులు పర్షియా సముద్రతీరం 
ఇ ళ్‌ 
శా 


లోను, ఎరనసము [దతిరంలో: సు ఉన్న రేవుపటణాలన్ని టిలో నూ (పసిదుల, అ గాడ తమ 
ల హు థా 
వ 2 
ర్తకస్థానాలన గా సావించుకొగి ఉండిరి. ఆఫ్గనిస్థాన్‌, మధ్యవషియా (పాంతాలలోని కాంధ 
ర సహా దాల్డ్‌, కాషఘర్‌, మొదలైన పట్టణాలలోనూ; ఇరాగుదేశములోని షిరాజ్‌ , 
ఇస్‌ఫహాన్‌, రే, మే షేడ్‌పట్టణాలలోనూ, రష్షియాలో: క ఆస్ట్ర ఖాన్‌, నిజ్నీనోవోగో 


రాడ్‌, మొదలైన పట్టణాలలో నూ, ఈ వర్తకులు అధికసంఖ్యలో ఉండినారు. రష్షయా చక 
్పనవిధంగా, “ఇండియా దేశ 


లో 


e 


వర్తియెన, పీటర్‌ మహాశయుడు (Peter the great) చె 


గ్‌ 


పి 
వాణిజ్య మే (పపంచవాణిజ్యము, ౩ దానిని (పత్మే కంగా తన అధీనం నిలుపుకోగలి 
బర్మా, మలయా ఇండొనీషియా, చైనా, జపాన్‌, వంటి తూర్పు ఏషియా దేశాల 


Uy 
లోనికి కూడా, ఇండియావసువులు పవెశించినవి. కోరోమాండల్‌ సముద తీరము, బెంగాలు, 


పారికామిర్‌ వ్యవస్ద 2 కెండువిధములై న ఆవశళ్యకాలను, ఇండియా పరిశ్రమలు 
తీర్చవలసి ఉండినవి. సామాన్య వ పజల అపసరాలకు B లక పర్మెళశమలు, ఒక విధ 
మైనవి. జనాభాలోని అత్యధికభాగం గామ సీమల * నివసించేవారు. వీరి అవసరాలు ఒక విధ 
మైనవి. సమాజంలోగి ఉన్నత స్తరాలవారి ఆవళ్ళకాలు వేరు. 

(గామసీమల (ప్రజానీకానికి కావలసిన వస్తువులను తయారుచేసి, సరఫరాచేసే వారి 
(శ్రామిక వ్యవస్థ, చాల (ప్రాథమిక దశలోని పద్ధతులపై ఏర్పడినట్టిది. ఈ పరిశ్రమలకు 
చెందిన వృ త్తికార్మికులు, సంవత్సరంలో పతర సేద్యములో నిమగ్నులై ఉండేవారు. 
వారు తయారుచేసే వసు స్తువులకుగల గిరాకీతక్కు వ. సంవత్సరమంతా వని చేయవలసినంత 
ఆవసరంలేదు. అంతేకాక, ఒక వస్తువుకు బదులుగా మరొకవస్తువును ఇచ్చి తినుక కొనేపద్ధతి,- 
వినియమపద్ధతి - ఆజారాన్నిబట్టి ఏర్పడింది. ఒకొక రైతుయొక్క దృవసాయశేత్రానికీ 
కొట్టుబడిఉన్న వృ బికార్మి కులకు (పతిఫలంగా, సంవత్సరం పంటలో ఒక భాగం నియమితమై 
ఉండినది. పూర్వాచారాన్ని అనుసరించి ఈ భాగం నియమిత మైన దేకాని, బశారుయొుక్క_ 
ఆవశ్యక సరఫరా పరిస్థితుల (ప్రాబల్యాన్ని బిట్టికాదు. 

ఉన్నత వర్గాలవారైన భూస్వాముళ కూ సంపన్నులైన వర్తకులకూ ఆవశ్యకము 
సప భేగవిలాసవస్తువులు, ఈ వస్తువులు అధికపదిమాణంలో కావలసి ఉండినవి. 


మ 


గే 


సంపన్నులై నవారు, అబ్బ సంఖ్యాకలే ఐనప్పటికే, ఉత్తమ వస్తువులను ఆశించేవారు. తమ 
ఉపయోగార్భ మేకాక, వాటిని తమ ఇండ్లలో పవర్శనార్థం అలంకరించడానిశై , ఎక్కువ వెల 
గల సున్నితమైన పవితనంకల వస్తువులను కోరేవారు. ఇట్టి వస్తువులు విదేశాలలో కూడా 
ఆవశ్యక మైనవి. కాబట్టి, వీదిని భారతదేశ, వర్తకులు అధిక పరిమాణంలో ఎసమతి చేసే 
రు 

ఇటువంటి సున్నితమైన విలాసవస్తువులను వృ త్తికార్మికులు, తమ గృహములలోకానిి 


పహ) 


1“ 


నంపుటి] పర్ధెనిమిదో శతాష్టంలొని ఆర్థిక పరెష్టితులు 188 


a అల్ల 


₹ేదా, పట్టణాలలోని పభుత్వ కార్థానాలలోకాని, తయారుచేసేవారు. (వత్వేకమైన తమ వత్తు 
శ 


పట్టీ చ 
లలో విశిష్ట నైపుణ్యాన్ని సాధి ంచుకొ న్న (గ్రామీణ పృ త్రికార్మికులు, తదు (గామాలతో: 
నివసిన్తూ, ఈ వస్తువులను ప్రైడారికి సరఫరా చేసేవారు. 

ఇండియా వృ త్తికార్మికుల వ్యవస్థ, యూరోపులోని వృ స్తేకార్మిక= బ్రవస్థపళ శ సమక 


మైనదినా సపలంసువ' వస్థితమైన వ ర్రికార్మిక సంస్థలు ఇండియాలో పర్పడి ఉంచిగవి ఆ 


త్తి 


ఇ ఖో mh (౩. 
డానికి, గుజరాతు ప్రాంతము ఒ ఒక్కటి po కనబడుతుంది. ఒక దు త్రిలొ ఏ. 


దలచుకొన్న యువకులకు, ఆ వృ ల్తిలో వరిణతుడైన వ వృ శ్రికార్మికుడు, శిషణను ఇష వాడు. 

ఆనువంకీయంగా సం,కమించి నట్టిది వృత్తివి వ ప తికార్సికుడు ఒక (వత్వేక కులానక 
U టబ Y= బి ప ఈ ౬ చి 

నవ పరిసితుత 


ఉట 


వినవాడు, కాబని, మెత్తి సంస్థలు కులాధివక్యాన్ని అతి క్రమించలదు. వా! 
ల 


అగ 4 


పకారం, పృత్తికి సంబంధించిన నమ స్త వ్యవహారాలూ పంచాయరీ నథవిచారణహా, ఆ 
అ 
ణు 


కులముయుక్కు చౌదరీ విచారణరూ వచ్చేవి. యాళోపులోని చృష్తికార్మిక సంస్థలు గర్వ 
హిస్తూ ఉండిన పరిపాలన ధర్మా లను, ఇందెచూలో ఆయాప్యర్తులకు సంబంధించిన కులాతు 
సిర్వహిన్తూ ఉండినవి, 

పె (గామాలలోని పృ శ్తి తికార్మిరులస పనిని అప్పగించి, వస్తువులను తయారుచేయించే 
పద్దతి, మధ్యయుగాల యూరోపు పారి శ్రామిక వ్య వ స్థలి సలోని ఒకభాగం. ఆ ప్దితి ఇండియా లో 


ందించి. వృల్తికార్మికులం దరూ, చాలవరకు, దీదవారే, కాబట్టి, దాదనివర్త 


గ 

తే 
ట్స 
G 
శూ 


భిదృద్ధి 
న వారికై వస్తువులను తయారుచేషపవలసి పచ్చింది 
రా కాని, లేక్క గొ గోమాష్టాలు అనే కార్యకారులద్వారా కాని, వర్తపలు ఈ చృత్తి 
కార్మికులచే పనిచేయించేవారు. ముడిసరకులకు, సాధనపరికరాలకు, డబ్బును, వర్తకుడే 
వాడు. తయారుచేసి, సరఫరాచేనిన వస్తుపులకుగాను, కూలీని ముందుగా ఇచ్చారు, 

ల 


CM బు 


'వులను పూర్తిగా అప్పగించి, వాటిపై వర్తకుని ముద్రవడేపర హా »- 
ఆధీసంలో ఉండి, వనిచేయవలసిందే, తయారైన వస్తువులను 'సేక్ష 


వారు. కొన్ని సమయాళ్చో, రులినవర్షంవారు, కుర 
; > 


రః 


నూ 
Mase ఇడి ఆవకాళాన్సి కలిగించింది. 


? 


రాజధానీనగరాలలోని కార్జానాలు ఉత్తమ పదతిలో వూవనీకరింవబడి ఉండినవి. 
వే రేరపపలుచేనే కార్మికులు (ప్రత్యేకం గా, విశాలమురై స భవంతుల 


ర్న 
క 


Wes 
నిచిస్తూ ఉండిరగి, 


'జర్నింపర్‌ ఆలిపియున్నాడు, మాలికుల (యజమాన లు) నెర్జేభాన్ని Nee దళలోఘాల 
ASuperintendents) పర్యవేక్షణలో, ఈ కార్మికులు తమ పనులను సాగించేవారు. పి 
CE Raa: ys ఇం నే 

బాలకుర న శ్రద్ద వహించి, స్వయంగా 


న దార్కు-=రాజాలు, గవర్నర్లు,- ఈ కార్థానాల౮ ఎక్కు 
న్‌ 


e© 


టే 
a 
(౮ 
€ 


ఆదరణ పోషణలసు కల్పించి, వాటిని నడిపేవా త; వ్వ ప త్‌కర్మ 
(పదర్శి ంచిన కార్మికులకు బహుమతలిచ్చి, © పోత్సిహించేవారు, తభణూర్తన 
మైనవిగా ఉండడానికి తగిన నదుపాయాలను కలిగించి, కార్మి కులకు తోడ్పడేవారు, 


ఐనా, వస్తువుల ఉత్పాదన వ్యవస్థ, మొత్తంమీద కార్మికుల కుటుంబాలు ఆకే, 


కొంశాల ద్వారా ఏర్పడింది. కార్మికుల సంపాదన స్వల్పమైనది. వర్తకులు ఇచ్చే సంచకార 


= 


wee ఆశయదాతల ఆధిమా 1౪ నాదరణలపైనా ఆధారపడి, పీకు తమ కార్యకమాన్నా 


184 భారత స్వాతం(త్ర్యోద్యమ చరిత్ర [మొదటి 


heh ee ౮ అండా మెడ. కాబటి యూదో 
జకుపుకో దలసివచ్చెది. పరిిశమల పెట్టుబడి దవ్యం కూడా న్వల్బమైనద. కాబట్టి, యూర్‌ 


'బ ష్ష్‌ 
Aa ది చి న షాని అగ 
హలో అఆధివ్యద్ధికి వచ్చినట్టి, కార్మిక సంస్థలు ఎర్చడ అవకాశంకేక పోయింది. అవీకార, పతి 
ఆని ల శే 4 


చేస్తున్న కార్మికు 3 | ఎ ్పకం 
సహాకరించుకోడానికిగాని, సొ ధ్యంకాలేదు 

ఇండియాలోని (గ్రామం, స్వయం పోషక నమర్థమైన ఒక వఏకాంగమై ఉండింది. 
(గ్రామీణ (పజల ఆవశ్యకాలు స్వల్పమైనవి కాబ్‌, ఆవి వారికి తమ గ్రామం నే లభించేవి. 
రు కర్చులకుహోగా మిగిలిన పంటలోని భాగం, పనులరూపంగా, రాజుకు చెల్చిసూ ఉండిరి... 
(పభుత్య్వపు బాకీ చెల్లించగా మిగిలిన దానితో, పస్టణ పరిశ్రమలలో తయారైన వస్తువులను 
కొళగం సాధ్యంకాదు, ఇట్టి పరిస్థితులలో , [గామాలకూ పట్టణాలకూ మధ్య జరిగే వస్తువుల 
వకస్పర వినిమయం, అత్యల్పం. వర్తక వాంహిరాలను, బ్యాంకు కార్యక మాలను, నిర్ణ 
హిస్తున్న సాంప్రదాయిక వర్తక వర్గాలవారు,-యారోపులోవలె-సుసంయోజితము, దృఢ 
తరము, ఐన మధ్యమతరగతి సంస్థగా ఏర్పడకపోవడానికి కారణాలు లేకపోలేదు. పెట్టుబడి 
[దవృంలెక పోవడము, కులనిర్భంధాలు కకనముర ఉండడము, పటణ (గ్రామాల మధ్య 


చా+పారము, అత్యల్పమై ఉండడము, అనే కారణాలు, మధ్యమ తరగతి సంస్థయొక్క 
వో శే 
ఉర ర్తికి (ప్రబల (పతి బంధకములై నవి. 


సాధారణము, సాయంపోషక సమర్గము ఐన |గామీణ ఆరీకవ్యవన మొక్క ;పభావం 
(9 U ® ల ౮౬ 


ధే “™ 
(పజల దృక్పథంప్రైనా, (వకృతిసహజమైన, పజల విర క్షదృక్పథము యొక్క ప్రభావం 
ఆర్థికవ్యవస్థ పెనా, పరస్పరం (వసరించినవి. మతవిషబికమెన వారి (ప్రవృత్తి, (ప్రాపంచిక 
ఖి మాలి పూ. — 
వస్తుసంపద పై విర క్తిభావాన్ని (పోత్సహించింది. ఇం్యదియతృ ప్తి పాపకరమైనదని, ఇండియ 
షా జ 


నిగహమే సొ భల్యమని, మతం బోధించింది. [పాపంచికమైన ఆస్తి, ఒక పాశము. అది 
ఆకారాన్ని లోకానికి [ప్రదర్శించి రాజులు, శ్రీమంతులు సంతోషాన్ని పొందవచ్చు; వారి 
విషయంలో అది సమర్థనీయం కూడా కావచ్చు. ఐనా. వారుకూడా, అశోకుడు, జారంగజేబు 
అ'పసరించిన జీవనవిధానాన్ని అనుసరిస్తే, ఉ త్రమమానవులు జౌతారు. ఐహిక భోగభాగ్యాల 
త్యాగము, అనివార్యములై న జీవిత సుఖదుఃభాలవట్ల సమాధానభావము,- ఇవి, తక్కిన 
సాధారణ |పజాసీకానికి, జీవితాదర్శాలు. చిరకాలం నుంచీ జరుగుతూవచ్చిన ఈ బోధ,. 


(వజం జీవితాలలో సిలిచిపోయింది. ఈ విధమైన నై తికవాతావరణం, మూలధన సేకరణకు 
ది, 


అనుటాలించలేదు. అంతేకాక, ఇండియాలోని సమష్టీకటుంబ పద్ధతివల్ణను, హిందూముస్తి 
ముల జారసత్వపు న్యాయసూ[తాలవల్లను. ఆస్తులూ, సంపదలూ, కుటుంబాలలో కాళ్ళ 
తంగా నిలిచి ఉండడానికి వీలుకాలేదు. కొన్నితరాలలోనే అవిఛిదమై పోతూవచ్చినవి. వారను 
దారులు లెని శ్రీమంతులు మరణించడంతో, అతని ఆస్తి, ఆదేశపురాజుకో, లేదా, (వభుత్వా 
నికో సంక్రమించే ఆచారం ఆమవంశీయమైన సంపన్నకులీనవర్షం, ఏర్పడడానికి 'పతిబంధక 


జయది చేశ ౯ "a ర గ వ్‌ 
మయింది. భారతదేశ విద్వాంనులు అకకాస్తాన్ని అభివృద్ధికి తేలేదు. 
ము (ము ని jee: mY Pa 
వ్యాపారస్థులు, బ్యాంకస్ట, వక్టీవ్యాహరస్థలు,- అనే వర్గాలతో ఏర్పడిఉన 
సమాశాన్ని, ఆ కాలపు మధ్యమతరగతి సమాజంగా పరిగణించవచ్చు, వీరు తమ వ్వ్‌ 
పె 


దు. 


~~ 


CA 
ళో 


రి 
కోడానికి, తమధనాన్ని వినియోగించి 


టుబడిగా చేయ 


ము 

బి 
న తికా 
ఈ జాతి 


నా! 


చత 


బు 


డీ 
wy 


నాజా 


a ఠా 
ల 


™ 


అ 


,తమధథధ 


లు2 
వస్తువులను 


ప్ప 


టో 


అర ఒరి 


ద్‌పె అ 
న్‌ు 
వెన 


అ 


ఆట 


/ 


స్టా 
వారినుంచి, త 


2 


జ 


ఇ 
ఫల 


కత 
» 


of లేన 
- FE 
56 
3 స 
7 
43 
శి 
స్స 
2 శ్రి 
fo EF 
3 
a3 38 
స్త్‌ 
స్తే 9 
5 3 
2a %) 
కి 
ee 
గై 5 
న 
ఖ్‌] 
గ్‌ 
3 “3 
~~ oo 
9 ౨9 
సి a 
2 2 
ny fo 
0 
f § 
9 Be 
సం ళో 
w 
శ 
ఏ1 3 
3 63 
RG 
f 
వ 


సంలోను, ఉత్పా 


వుల వైవిధ 


ఇల్లి 


MN 
అజ్‌ 


జో జ 
CT 


ఐన 


ది, మధ 


ఎందు ఉండిన 
(Moreland). 


ఇ, 


3 


0 వారి 


నా. 
కారిత దిశి 


గ 
ల 
పరి 
ఇ 


కకం 
లి Se 


న. 
oar! 


ఆ, 


థ్‌ 


/ 


గవ 


గి 
అ 


మెనది”. అని ఒపూకొ 
5 
లో 
ఉన్నాడు. 


వ్యూ 
Rava 
అష 


న మోర్‌లాం 
గల 


తి 

ణు 
అ, 
యు 


ఓ 


ర్వివాదాస్పద 
ంగా (గ్రహించ 


తతో 


త 


ఏం ని 


(అ 


ర్చి టూ 


ల 
అం 


ఇ 
బౌ ౪ 


న 


ప్‌ష 


న్ని 
లలోను, 


2 
స్ట ర 


ది ఈ 


ఆ 
గ 
జు 
న్‌ 
& 


te 
” 
అతల 


జ అగ, 
స్త్‌ 


పరి 


శామికంగా, స 
గమించి ఉండి 


వి 
తీ 


డి 
జ 
P 


ట్‌ 


క లు 


న 


క గొప్ప 
oe 


ష్‌ 
'పెకార్‌ ( 
నక 


ఏ ౫9౨ 
Fore 
yi న్య న్న 
న న 

“3 
2 f 

Ca «2 9 

ER x 
3 

3 ca 

గి గి 

ys3 3 

tH | 

ఏ 

ba mw 

bh 11 
Bh ca 
aR 

గ] 
స ట్ర 
3 ® 
టై 
2 
తా జం 
వస (0. 

8 
3 
సి 
షు 

al 


ఆలో 


© 


ఆర 
RY) 


శి 
అలీ 


దడాని 
ల (ప్రవర్త 


అంజ 


ఆరు లా 


వాట . 
సన విదేశీయులు, ఇండియ: 


ఫ్‌ 


Ss 


౦డి 


a 


జ వెల 


చ క 


ంగా మో 


కలత, వీరికి 


wus 
> 


ఇర 

అలగా? 
rea 
(a 


దవా ల 


క్యాంచే నూరత్‌ మొదలైన (పడెశాలు, సింధునది ప్రాంతాలు, అద్భుతమైన మోగోరు 


ng 


[దాంరాలు, ఇండియాదీ;ప సముదాయంలో ఆత్యంతమూ సారవంత మైనవి, (శ్రేష్టమైనవి. 


లీ 
(వి 


తక్కిన డేశాలరాక పోకలను, వర్తకాన్ని, పోషించే తల్లివంటిదని, ఈ భూభాగాన్ని వర్ణించ 
వచ్చు. ఇవే ఆచార వ వహారాలు (వస్మత్తులు, గల (ప్రజలతో కూడిన బెంగాలు రాజ్యము. 
కూవా ఇటువంటిదే. ఇచ్చటి 1పజలు,-గ్రీలూ పు పురుషులూ కూడా, ఇతర రావా ఇ 


బ్‌ సంస్కారం కలవారు. ఈ దేళ ములన్నీ ఇండియా వడవల వాణిజ్య రేందాలు. 
అవ డి (పజల జీవనన్థాయి, ఇతర (పదేశాలలో దానికంటె ఉ త్రమమైనది.” 
ఇండియా *ల్పులనై పుణాన్ని గురించి, అతడు, ఈ విధంగా (వాస్తాడు. “ముత్యాలు, లు 
రత్నాలు,- వీట్‌ నాణ్యాన్ని గురించి వీరికిగల విజ్ఞానం, (పవంచం ౦లో య. శ 
గోవాలోకూడా బంగారునగలు చేసేవారు, మణులక సొన పెట్టేవారు. రత సపరీక్షకులు కులు, 
సమురన ఇతరవృత్తులకో ఉద్యుక్తులై నవారు, - అందరూ క్యాంబి బేనుంచివచ్చిన కా. 
[5 హ్మణులు. పీరికి పర్యేకమైన వీకులు, ఆఅంగప్మ ఏర్పడి ఉండినవి”, 
డీత్సాటదోనో : ప్రాథమికములైన పంటలు మొదలు, సున్నితమైన వ ల్రివస్తాలు, పట్టు 
వసాలు,- ఇనుము, ఉక్కు, ఇత్తడి, రాగి, బంగారు, వెండి మొదలైన లోహాలతో తయా 
న కస్తువులు-. వివిధ పరిమాణం కల పడవలు, మొదలై న వాటితోసహా విస్తారవ్యా ప్రీగల 
స్తువులు, దేశములో ఉత్పన్నమయ్యేవి. ఆహార ధాన్యాలు వ్యవసాయోత్స త్తి తిలో పలి 
గ్‌ గవి; (ప్రత్మ్‌గామమూ తన అవసరాలకు కావలసిన ఆహారధాన్యాలను పండించేది.. 
, చెరకు, పొగారు, గసగసాలు, నీలిముందు మొదలైనవి, ఇతర పంటసరకులు. బెంగాల్‌, 
ఒడిసా, సి సింధు ప్రాంతాల (పజల ఆహారంలో చేపలు ముఖ్యభాగము. చేపలను ఎండించి, 
ఉప్పులో ఊరబెట్టి డి, పడవ ప్రయాణాలకు ఆహారంగా నిలువచే సేవారని, యాత్రికులు పెక్కు. 
మంచి వా సిఉన్నారు. సింధుపాంతంలో, చేపనూనెను తయారుచేసేవారు. పశ్చిమ భారత 
[ప్రాం తంలో, చేవలఏఎరువును ఉపయోగించడం, అలవాటుగా ఏర్పడింది. ఖనిజపరె శమ 
ఏహ్య వగా వృద్ధికిరాలేదు; కాబట్టి, దేశములోని ఖనిజఊత్ప త్తి స్వల్పమైనది. కాని స్వల్ప 
కక్‌ Hee we తయారుచేసుకొనే పరిశ్రమలు, విస్తారంగా వ్యావించిఉండి నవి, (పతి 
(పా౭తమూ, తనకు అవసరమైన ఇనుమును, తయారుచేనుకొనేఏ. ఇండియాలో తయారైన 
ఖగ్గాలరు, పడమటి. ఏషియాలో ఎక్కువవిలువ ఉండినది. లోహములు మాతమేకాక, 
హ్మకాలు, ఉప్పు, నూరేకారము, ఇండియాలోని ఉత్పన్న మైన ఇతర ఖనిజాలు. 
పెద్దపరిమాణంలో తయారయ్యే వస్తువులలో నూలుగుడ్డలు (పధానమైనవి. ఈ వరి. 
గ్రోమ, దేశమంతటా విస్తారంగా వ్యాపించి ఉండినది. కాని, డకా, గా? బనారస్‌, ఆ(గా, 
ముళ్టాన్‌, బర్జాన్‌పూర్‌, లాహోర్‌, అహమదాబాడ్‌, పాట్నా, బరోడా, |బోబ్‌, సూరత్‌ 
నగరాలు, |ప్రధానములైన ఉత్పాదన కేంద్రాలు. పట్టువస్త్రాలు, రక్తవ్యపు ఉన్నివస్తాలు, 
వెంగాలులోని గోగునార, జనపనార, నూలుకు సంబంధించిన ఇతర పరిశమలు. 
చక్కెర, వనస్పతినూనె, రంగు[ద్రవ్యాలు, అవీము, లోహపువన స్తువులు,-వీటి ఉత్సా 
దన, దేశంలో బాగుగా నెలకొని ఉండినది, గృహపర్మిశమలలో, బంగారు వెండి పనులు,. 
రత్నాభర ణాలపనులు, పేర్కొనతగినవి. 
అంతర్జేకీయ వ్యావారానికీ, విదేశవ్యాపారానికీ, (ప్రధాన సాధనములై నవి పడవలు. 


సంపుటి వ వష్టనిమిదో శ లల్టంలో ని ఆస్థవ పస్టితాలు 187 
కాబట్టి, పడవలకూ, నావలరూ, దేశములో ఎక్కువ గిరాకీ ఉండింది. రేవు ప్వణాలలోని 
వరకపు ఓడలు, దేశంలోని గదీ మార్గాలలో సంచరిస్తున్న వడవలు,- అన్నీ దేశంలో 
న స ఆలహాడాద్‌, లాహోర్‌, ధాటా, మచిలీపట్న ట్నం, పులికాట్‌, కాలికట్‌, 
బా స్పేయిన్‌, గోవా పట్టణాలలో, పడవల నిర్మాణ పరిశ్రమ, మంచి అధివ్యర్ధిరో ఉండినది. 
సింధనది పె సంచారం చస్తున సబ పడవల సంఖ్య 40,060. బెంగాలులో, 40,000 వేల మంచి 
50,000 దాకా, కల, పడవల తండము, నదీ మార్గాలలో సంచరించేది. ఆగాసట్‌ గో గిల 
మధ్య 150 పడవల పంక్తి, నదుల పైనడిచేది. మలబారులో 100 గలవత్‌ల (01111726) 
పంక్తి విహారం కావించేడి. ఇవికాక ఇం వ అనేకములు నావలు ఉండేవి. ఈ 
వివరాలనుబలి, ఇండియాలో పడవ నిర్మాణపరిశమ ఎంత విసృతమై ఉండినదో, వ్యక్త 
మౌతుంది కాగందే, వాల మధ్య (0-400 నావలు లిరుగుతూ ఉండినవి. గోవానుంచి 
దక్షిణానికి | పయాణంచేసే నావల సఖ్య 250. ఇవి మాత్రమేకాక, బెంగాల్‌, ఒరిస్సా, 
తూరుతీరాలలో అధిక నంభ్యాకములై్లైన ఓడలు, సంచరిస్తూ ఉండినవి, ఇండియా రేవుంను 
(వవేశించి, లేదా, ఇండియా చేవుల నుంచి పోటే నౌకా వరివహనం (Shipping), సంవత్స 
రానికి మూడు లక్షలా నలభై ఐదువేల ట నుల Er శీర్‌ 000] మొత్తం, అని బాలకృష్ణ 
ఆంచనావేసినాడు. దీనిలో, మ టన్నుల నౌకలు (85, 000, విదేశద్యాపారములో 
నియ క్తమై ఉండినది. తక్కినవి, తీర హౌంతాల రాకపోకలకు ఉపయోగెంచినవి. 

నౌకా నిర్మాణ వృత్తిలో, ఇండియాదేశం, యూరోపు దేశాలకంటె ముందుండినది, 
నొకా శలులైన భారతీయుల నైపుణ్యాన్ని గురించి, పార్కిన్‌ సన్‌ (Parkinson) ఈ 


/. అవీ 
“నాకా నిర్మాణ విషయంలో, ఆ: గ్రేయుల నుంచి నేర్చుకొన్న దానికంటె, థారతీ 
యులు ఆంగేయులకే ఎక్కువగా బోధించి చినారు.” వా, బాస్సేయిన్‌, గూ 
శీల 
పటణం, నటఓగోన్‌, డెక్కా చిటగాంగు పటణాలు, నౌ కానిర్మాణ కేందాలలో రు 
లబ వ! అజా. 


ఆకాలంలోగి నకల (పమాణపరిమాణం, మూడువందల టన్నులు మొదలు ఐదువందల 


టన్నులదాకా | [200 నుంది 500] ఉండేది. 1500 టన్నుల నావలు కూడా, ఆకాలంలో రేక 
పోలేదు. పోర్చుగీసువారు పట్టుకొన్న “ంహేమీ* అనే గోఘానౌకయొక్క పరఠివహగం, 


1600 టన్నులు. 


విదోళవాజీజ్యుము ; ఇండియాలోని ఉత్పాదన విధానం, చాలవరకు, దేశములోని 


ప ణి a 
ఆఅపసరాలకు, అనుగుణంగా ఏర్పడింది, ఉళశము స్వయంసంహూర్ణ మైనట్టిది. తన జనాభా 


యొక్క వినియోగానికి అవసర మైన వ్యవసాయపదడార్థాలను, పారి శ్రామిక క వస్తువులను ఉత్పా 
దన చేసుకోవడం ౩లో, సాధార ణంగా, స్వుయంపి పోషక “సమర్థమైనట్జిడి. వినూత్నమైన అంశంతో 
కూడిన భోగపిలాసవన్త్వవులను మాశమే, విదేశాలనుంచి. దిగుమతి. చేసుకొనేవారు. కాన్ని 
వీటి ఆవళ్ళకం, స్వల్ప మైనది, కేవలం, తమ కుకూహలాన్ని, ఆడంబకానీఏ సంతృ్షి 
పరచకోడానికై, సంపన్నులై నవారు మాత్రమే వీటిని కొనేడారు. అంతేకాని, నిజంగా, వీటి 


తము, పగడాలు, తాజలుచిప్పలు, తృణమణి 
(3 ఇమణి ఇత్యాడివస్తువులు; బంగారు, వెండి, న! తగ 
రము, రాగి, తుత్తునాగము, మొదలుగాగల లోహాలు; వెలిగారము, గంధకము, వంటి ఖనిజ 


193 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత [మళ్లల 


జీ త యా. ఖు రం గె ౪ 
వసువులు, ఈ దిగుమతి వసుపుల౮ ముభఖ్యములై నవి, 
—_ డ్‌ 


a 
అ 
ఇ మ్‌ య్‌ 2 
దప్పు అవళ్యకాలగు తీర్చడ మేకాక, ఇండియాపరి;శమలు, విచేశబజారుల అవసరా 
ఇ 


లకు కూడా, దసువులను 
జ 


(3 
అ 
౧౮ 
eb 
లి 


పర్జెనిమిదో ళతాద్దాంతంద కూ నిలిచిఉండిన, భార 


లి గి గ! 
త, వాణిజవరి శమ, (ప్రపంచంలో, ఆ పేక్ష్షణిజమెన 
వి నే! 


౧త్కూప్రత, 
ల ఆట మా 
_ a లా న 3 చ్‌ 
సానాని భారతదేశానికి నీదింపచేసింది. వదహిడోశళతాబారంభంలో, :దవా?నీీ వసువు 
(౮, (a) (ay టా అఆ pa 
న వ్‌ చలీ అ అ శ 
లనూ1ప్రవంచానకి సరఫరా సె, శ్యసనాంగమై (Respiratory organ) ఉండింది భారత 
స్తే 
జో, “I అ rm శ 3 ల 
డళం. పర్తకాగికి, వర్మిశమంకూ సంబంధించిన నదీ1పవాప లగు అన్నిటిని, తనలో లీనము 
pa 2 హ్‌ 
కావించుకొగి, తన [పజలను ధనవంతులుగా చెసిన సముద్రమువంటిది, భారతదేశం. పద హెడో 
ణా శ షె పవత. 
శతాబ్దంలో పపంచమంతజిలోనూ, పారిశ్రామిక వస్తువులను అత్యధికంగా ఉత్పాదన చేసే 
నా 7 రి | 
దెళం, భారతదళం ఐఉండవచ్చు పర్ధిని ఏది. శతాద్దారంభమువరకూ, భూమిపైఉన్న (వతి 
ఓటు 
దజళమూ చాలవరకు, తనరు ఆవళ్ళక మైన, మేలురకపు పత్తిని, పటువస్తాలను, మసాలా 
బ 
(a లో ల గ 
సామ్మగిని, సిలిమందును, చక్కెరను, పందుదినునులను, అమూల్యములై స రత్నాలన 
న _ చం ఒ ~ 
అద్భుతమున్హైన శిల్పక ళాఖండాలను, భారత డశమునుంచి |గహించి, వాటికి బదులుగా, వె; 
— 
జంగారాలను ఇనూడిండేవి, 
jah 
2 Na జల త్‌ > ద 
వెండిబంగారాలవంటి బహుమూల్య వసువుంకు, భారత వశం ఒక మడుగుగా సిడిం 


nl (అ 
హిందూస్థాన్‌ లోని రాజులనుగురించి, వాన్‌ 8న (Vantwist) ఈ విధంగా 'డాసి 


చింది. wu ఈ Q 

లి అల సు 
ఉన్నాడు. “పెండి బంగారు గనులు ఇండియాలో లేకపోయినా, ఈ రెండు లోహాలూ అత్య3క 
వరిమాణంలో విదేశాలనుంచి దిగుమతి ఐగనవి. వీటిని ఇండియానుంచి ఎగుమతిచేయడం, 


౦ కావింపబడింద”. హోకిన్స్‌ (Hawkins) ఈ విధంగా వాసిఉన్నాడు. “భారత 
లి అః 
దేశంలో, వెండి సమృద్ధిగా ఉన్నది. అన్ని దశలూ, వెండినాణా 
బదులుగా, ఇండియా వస్తువులను తీనుకొని హోతున్నవి, ఈ నాణ్యాలు ఇం 
నే పాతుకొనిపోతును వి; జె టికిపోదడంలేదు.” “ఎ,రస 
య శీ టూ 
తిరిగివచే నావమయొక*. విలువ సాధారణంగా, రెండులక్షల హౌెను 
బి ఠా 
9 ~~ లు 


ల 
ధిక భాగం, బంగారు వెండి రూపములలో ఉండినది”, అనె, పెర్రీ, అంచనావేసినాడు, 


ప్ల ల be గా ను. చ స = 
వదులు ససు!దాధిముఖంగా [పవహెంచి, దానిల నమెపోయినటు, అనేకదేశాల నుంచి 
౧ 


Ca 


a 


వెండి పవాహాలు ఇండి మాలో ప్రవేశించి, అండే, లీనమైపోతున్న వి. వెండిని ఇండియాకు 
శీసుకొనివచ్చి, దానికి బదులుగా అందులోని వస్తువులను తీనుకౌనిపోవడం, న్యాయబద్దమైనదే. 
కాగి, ఇండియానుంచి ద్రవ్యాన్ని కొనిపోవడం, హత్యాపరాధానికి సమానమైన సరము 

అని, అతడే వాసిఉన్నాడు. 1703-17535 మధ్యకాలంలో, ఒక్క ఇంగ్లాండుదేశము నుంచి 
మ్యాతమే 220 లక్షల విలువగల వెండినాణ్యాలు, ఇండియా దిగుమతిచేసుకొన్నది. ఈదిధ౭గా 


ఉగుమతిఐస విస్తారమైన వెండిలో, స్వల్పభాగం మా;తమే నావెములను తయారుచేయడానికి 


ట్‌ 
ఉపయు క్రమయింది. తక్కిన అధికథాగమంకా, వ్యక్తుల స్వంతనిధులలోనూ, వెండిసొమ్యు 
రూపంలోనూ, నిలిచిపోయింది 
డేశము నుంచి ఎగుమతి జాతున్న వస్తువులలో మిక్కిలి 'వధానమైనది నూలువస్టాలు. 
న ౪ చూ. లో 


ల్‌ 
ఇండియా దశం, (ప్రపంచమంతటా, శతాబాలుగా (పఖ్యాతిచెందింది. 
(a) 
రె 
ల 


సంవ టే? వదెనిమిదో శళతాబంలోని ఆర పక్మితులు 189 


“డక్కా. మస్తినులను “గంగేజిక ఆనే వేరుతో (గీకులు వువజాకించినారు. రెండువెం 
1 షం వింటి త a 
సంవత్సరాలకు ws ఇండియాలో, సూలువడికి వస్తాళలు నం పిచ్చు అతినపుణమైన 
శ అ 
కళగా సిడించి ఉండినద.” “ఇండియాలోని ప్రధా ధానమైన సంపద, చూడి పటువహ్తాంిలతో 
క్‌ 


సిద్ధిం ఇంచి ' 
వరాడినటిది. గుడ్‌హోస్‌ ఆ,గమునుంచి (౮౭౭6 of Good Hope జనా దేశం వరకు 
గల ప్రాంతమంతటా, త్రీ పురుషులు ఆందరూ ఆపాదమ స్తకంవరకూ, ఈ వస్తా 
ధకిస్తా ఏ.” ఇండియాలో తయారైన వస్త్రాలకు (ప్రపంచ విస్త మెన ఆదరంంధి=చడాగికి, 
aM. 


మికి లి శేష్షమెన వాటి పనితనం కారణం. “సుని తమెన (౮ నేరగల వసాల జి 
ట్‌ Aan స 
“ 


మ రంగులను మిళితం చేయడము, లోహోలతోను, ఆ మూల్యములై న 


ప్‌ై 
చ 

foe జట 
వగుప్రలను తయారుచయపడము, నుగంధ్యదచా గలను తయాకుచేయడము, లై 
సాంకౌతిక కళల ప క్రియలు,-౫ తాదులలో భారతీయులు సాధించిన నైపుణము, చిర 


త్యా [2 
పాడించుకొన్న ది అని వెబర్‌ (Weber) (వాని ఉన్నాడు. 
అ 


ఫం 
ల్‌ 
ణి 
§ 


Oo 
తాబంలో, వతి నంవతృరమూ ఇండియా నుంది ఇగ 


ం 
& 
CLS 
గ 
లే 
ర్‌ 
హా రని f 
(2 
ర్‌ 
గ్ర 
ణ్‌ 
స్స్‌ 
Er 
wm 
లర 
౮ 
వా 
na 
గ్‌ 
త్య 
రో 
న్‌ా 
ణి 
క 
(౧ 
73 
YJ 
ర 
on 
G 
క్త 
ఓ 
(ts 
() 
మ 
న 
th 
౭౬ 


na 
లగు ఈ 


అ, అట 


భాగంలో, పదిలక్షల థానుల చీటి గుడ్డలను, సూసీలను, ఇంగ్లండు 
Cod 


£3 
ల్‌ 
cc 
(aS 
(ay 
కి 
J 
లె 
0 
(౮ 
రి/ 
0౮ 
ల్‌ 


గ్‌ 


చేసుకొంది. ఇండియా చీటి గుర్దలను ఇంత విస్త మా 
చేస్తున్నారని, జేమ్స్‌రాజు (1628) పశ్నించగా, థశామస్‌మన్‌, డిప్యూటీ గవర్నర్‌ మారిస్‌ 


ఆబబ్‌, ఈ విధమైన వింతసమాధానాన్ని ఇచ్చినారు ;-”ఈ గుడ్డలతో మంచి ఉపయోగం 
జా 


ఉంది కాబట్టి ఇంగ్లాండులో దాగా అమ్ముడుపోతున్నవి. వీటి దిగసమతివల్ల, లాన్‌, క్యాంబిక్‌, 


ఏరి ఇతర య బట్టల వెలలు, తగ్గి పోయినవి, ఈ బట్టల కై ఇతరులు ఇంగ్లాండు పై ఆధార 
పడే అవకాశం కూడా, వీటివల్ల ఏర్పడింది. చక్రవ రొక్కం రాజ్యాల శని ఆవశ్యకాలు 


తీరగా, మిగిలిన వాటిని, ఇంగ్దాండులో త తయదూంన టూ: ఇతర దేశాలకు ఎగుమతి 


న్‌ 


se 


లు 3 


చేస్తున్నాము.” ఇండియా నుంచి ఇంగ్లాండులో నికి దిగుమతి ఐన నూలు వస్త్రాలతో, ఆదేశంలోని 
పరిమితమైన అవసరాలు తీరడ మేకాక, మిగిలినడాటిని విదేశాలలో అమ్మడంవల్ల వచ్చిన అధిక 
కాలతో, ఇంగ్లాండు దేశం ధనవంతమయింది. 

ఇండియా నుంచి ఎగుమతి బాతున్న ఇతర వస్తువులలో, నీరిమందు ఎక్కువ 
ముఖ్యమైనది, పరిమి పరిమాణాల్లో, ఇనుము, ఉక్కు, కూడా, మచిలీ పట్టణం నుంచి 
యేది, కోరోమాందల్‌ తీరం నుంచి డూడిసూలు ఎసమతిఅయ్యేది. 
గుజరాతు నుంచి ఎగుమతి బొతున్న సరకులలో, నూలు వస్తాలు, సీలిమందుతోపాటు 
అపీము, ఇంగువ, లక్క, ఉసిరికాయలు, తోళ్లరంగులు, మందు దినుసులు, విలువై నమమణులు, 
హైలకాయి, (Alabaster), అమృతశ+ల (Marble stone), మొదర్తైనవి కూడా చేరి 
ఉం 


డినవని, వాన్‌ టిస్‌, తెలిపిఉన్నాడు. 
ల అల oe 


వి తొపిధానము, వరిరవరౌలు ; ఉచుయనిితిలో ఉన్న ఈ వరకపరిశమలకు 
par తాజా గ. జ @ oo తీ జ 
> అర వ్‌ 
ఆవభుకమైన ధనాన్ని సమకూర్చి, వాటిని దవనికరించిగవారు ఇండియా వరకులు, పరి 
ది సా ౪ @ఫ a 
కమల పరఠిమాణాన్నిబటై, అనకులు వరకులు ఈ కార్యాన్ని డిరంహిసూ ఉండిగారని వ్య క్ర 
i 


ల్‌ న! జ 
నివసిన్తున్న, ఈ క్రై స్తచేతర భారలయులు, ధనవంతులైన వర్తకులు; వీరి వరకం విసార 
చెనటిది. పటువసాలు, మేలురకపు ష్మవస్తాలు, గులాబిరంగు నారవస్రాలు, చె నాడేళపృ 
— (= (స చ ద = షా 
వింగాణసామాను, మఖ మల్‌ గుడ్డలు, నారగుడలు, షర్టులు, అన్ని విధములైన వ్యక్తులకూ 


ఆషసరమైన ఉడువులూ,- మొదరైన నవి వీరి అంగళ్ళలో నిండి ఉండినవి.” అని లిన్‌భో 
టెన్‌ [వాసి న్నాడు. గోవాలోని బగియాలు, అన్నిరకములై న రత్నాలను, ఇతరవన్తువులను 
విర్రయించేవారు. ఎపకాక్క సగలవ ర్తకులు, సాధారణ వస్తువులను విక్ర కయించే ఇతర వర 
కలు, గోవాలో ఉండినారు, డబ్ద్యూ. జి. డేజోంఘ్‌ (WV. G. de- Joris, గుజరాత్‌ అధి 
(1623-29) చ విధంగా వాసినాడు. “సము!డ తీరాన్ని అనుసరించిన 


౦లో ఆంతటా,- అనగా, గోవా, కోరోమాండల్‌, చెంగాల్‌ తీరాలలో అంత టా,- 
ల 


ర్త 


య. § a 
6పల్లి జీవనం సంవాదించుకొంటున్న, బనియాలను మనం చూడవచ్చు. అని విన 


వర్తకాన్ని సాగిస్తున్న విశేషధనవంతులు, ఈ బని యూవర్తకులలో ఉన్నారు. | 
వస్తువుల ౫ న్యాపారం, విస్తారంగా పరి చేతులపై నడుస్తుంది. మహమ్మదీయుల వ్యాపార 
జ, 


సె వీరి వ్యాపారం అధికం, వ్యాపారంలో నికితమె 


he 


౦ 


అ నిక్కచ్చిగా డబ్బు చెల్లిస్తారు. ద్రవ్యవ we 

కులు, అన్ని దేశాలలోనూ ఉన్నారు” క యాత్రికుడు, డాక్టర్‌ ప్రెయర్‌ (Cr.Fryer) 

సూరత్‌లోని వర్తకపరిస్థితులను ఈ విధంగా పర్టిస్తాడు. న్‌ 

గాచేసే ఉదేళ ంకో, సము[దమాస్గాలను, స కల్పించిన నట్టు కనబడుతుంది. 

కానికి, ఇండియా దేళం యాజమాగ్యం వహించడంలో ఏ విధమైన పతి 
4 


ల 
el, 


సత 
నూ. 
అత్యధికమైన వెలలకు అమ్మడంలో, బాగా ఆరితేరి 
ళా 
నంపదక వారైనా; ఈ వర్తకులు, వీశిరాకులుగా జీవనంగడుపుకూ, హీనమైన దారి ద్యంళ్‌ 
ఉన్నట్టు కనబడతారు. అవకాశం కలిగించుకొని, rs రు రిని పలుమాస్హు దోచుకొంటూ 
ఉన్నప్పటికీ, ఈ పటణములో అతివేగంతో జరుగుతున్న వ్యాపారంవల, తమ నష్టాన్ని 
య య టబ 


న్‌ జరా 
. ~ వ 
దేశీయముల న వస్తువులను, విదేశాలనుంచి వచ్చిన వస్తువులను కూడా, తక్కువ వెలకుకొని, 
bs : 


వెంటనే ప wee 
వాంపారసులద వర్షం, తీర పట్టణాలను మా ర్మాతమె ఆ శోయించి ఉండలేదు. దేశంలోని 
వాంపార మారాలను అనుసరించి ఏర్పడిన, అన్ని పట్టణాలలో ను, es వీరు 
పించిఉండిరి. పంకాబులోని ముల్దాను, సింధుపా ంతంలోని బుకూ) గార్‌ సు 
రో;హీలు, వళ్చిమో త్తర భూభాగంలో ముఖ్యములై న, అంత గ్జశీంస పాప కేంద్రాః స్ట 
ఖ శ్రీలు, లోహణాలు, భాటియాలు అనే చారితో ఏర్పడిన వరకవరం, ఈ వర 
వర్గాలలో, మిక్కిలి ఊఉ (చృయ స్థీ సితెలో ఉండినది. అంతర్దేశ్రీయ జలమార 5 
ఉన్న, షత్రరేభారత ప్రాంతంలో, లాహో క్‌ , ఢిల్లీ, & ఆగాలు, విస్తారమైన వరక వ్యాపార 
కలాపాలకు |వధాన కేం|దాలు. మాల్గా, రంగపూర్‌, అ బెంగాలు 
వ్యాపార కే కేండాలు, రాజస్థాన్‌ లోని శైసల్‌మార్‌, ఫాలీ, జోక్‌పూర్‌, అజమీరులు, 
ise పద్దెనిమిదో శతాబ బ్దంలో కూడా, ఇవి తమ ప్రాధా న్యా 
ండినవి. గుజరాతుపాంకంలో అహ ies మహ హూ రాష్ట్ర) దై పాంతంలో నాగపూరు, 1750 


సంపుటి | ప్టెనిమిదో శ తాబ్టంలోని ఆక పరిన్టితులు ప! 
తర్వాత వర్తకంల్‌ _ప్రాముఖ్యానికి వచ్చినవి. దక్షణదేశంలో కోరోమాండళ్‌, కొంకణ్‌ తిర 
4పాంకాల పట్టణాలు, మిక్కిలి |పధానమైన వర్తక కేందాలు. 

డేశాంతరత భాగంలో హైదరాబాదు, బెంగుళూరు, తంకాపూర్లలో, వర్తక వ్యాహా 
రాలు పంచి అభి భివృస్థిలో ఉండినవి. ఉత్తరప్రదేశ్‌ నీహారు (పాంతాలలో, ప్రధానమైన 
వ్యావారదళ్గం, న! ఆగర్‌వాల్‌, ఆసాంల్‌, వైన్‌, మేష (మాహళ్య్ళరీ) ఆనే 
బనియా కులాలవారు, ఎక్కువ ఛనవంతులని |పసిర్ధి. పద్ధెనిమిదో శతాబ్దపు రెండోథాగింలో, 
రాజసాన్‌ నుంచి వచ్చిన మార్వారీలు అనేకులు, మహరాష చే 


ష్ట్ర య. నిదసించవారు. 
చెట్టీలు 


® 
దక్షిణదేశంలో, ఆంధ్ర [ప+ళపు కోమట్లు, తమిళ చశపు (వముఖమైన వ్యాపార 


య కాసి, ఇండియాలోని వ్యాపారస్థులందరూ ' ధనికులై ‘den భావించడం తప్పు. 
సాధారణస్థాయిలో ఉన్నవారూ, దారిద్యంలో ఉన్న వారూ కూడా, అనేకులు వారిలో 
తపతనాట. 


ట్ర ర్రకులేకా కాక, వి త్తనిర్వాహరులు హూడాంపెచాంచి వ్నా-అఆంరులు ఉండినారు. బెంగాలు 


“ 


శ జా - DI ఇ న ner an 
లోని జగర్‌ సేపలు, జరాతులోని నాథ్‌ జబీలు, దక్షిణ చేశంలోని చ్చెలు, ఉక్తుువ అభిషుష్థతో 


ఉన్న, సంవన్న విత నిరాహకులు (Financiers). అల్లాపర్దీకాన్‌ పరహిలనారంభ కాలా 


వాతి గ్‌. 
కి జగత్‌ సేపలవద్ద, పదికోప్టీ రూపాయల మూలధనం, “ఉండింది. ఒంగాలు పై జరిపిన 
మొదటి వరం మహరాసిలు జగర్‌సేపల కోరీనుంచి రెండు డుకోట్లీ ఆరా_టు 
రూపాయలను దోచుకొనిపోయిరి. ఇంతటిపెద్దనష్టంవల్ల కూడా వారి ధన సంబంధమైన 


క కోటిరూపాయల విలువగల య. 


లను, వారు విడుదల చేస్తూ ఉండేవారు, అనే విషయాన్నిబట్టి, వారి కార్యక లాపాల పిన 
తిని, నిర్ణయించవచ్చు. సూరత్‌లోని నాథాజీలకు కూడా ఇచే విధమైన క 


ఆధార మూలాలకు భంగకలుగ లేదు. ఒకొ;_ 


౪ 


ఇల వు ౪ నవీ జా ఇ ర్న మ న. స్‌ 
ఉందిసెది, ముర స రాజులతో చూరు ఇండియా కంపెనీ పోరాటం నాగిన్తన్న కాలం: 


బెంగాలు జగత్‌ సింగు సేపలు పూర్వం మార్వారుప్రా ంత౦౫ంచి పచ్చిసవారుు; సూల 


లోని నాథాజీలు, బనారస్‌నుంచి వలసవచ్చినవారు. తూర్పుడేశంలోను [బె ంగాల్‌ | పశ్చిమ 
దేళంలోను [సజరాత్‌ ], ఉన్న విధంగానే, దక్షిణదేశంలో, వ ర్తకవ్యాపారాలకో ఏకస్వామ మ్య 


మైన స్థానాన్ని వహించినవారు, నాటుకోటి చెట్టియార్లు- అత్యధికమైన సంప శ్రికలవారని 
(వసిద్ధి. సిద్రి వ్యాపారం, బర్మా, ఇండియా, మలమా, రూర్చువ్వీపాలకు కూడా వ్యాపించింది. 
తూర్పుకం పెనీ దారికాలంలో, అంకలోఉన న్నచె చెట్టం నో యార్డు, బ్యాంకర్షుగా వ్యవహరిస్తు మదరాగు, 
బొందాయి, కలకత్తా సగరాలపె ఉన్న హు ల బదులుగా, ఆంగృవదర్తకులకు నగు 
ద్రవ్యాన్ని ఇచ్చేవారు. రాజధానీనగరాలళలో, వారికి సకమమైెన కార్యనిర్వాహక సంన్థంయు, 
ఉండినవి. 

ఈ ద్యాంకింగ సంస్థలకు, రాజకీయవ్యవహారాలలో కూడా ఎక్కువ పలుసబకి 
ఉండేది. సర్‌ ఫరా జ్‌ థానును పడదోకి (dy ఆల్లావర్తీభాగును రాజుగాచేయడంలో గే స కె మహతాచి 
రాజు, సేకనరూప్‌ చందులు, నహాయంబేసిరి. జగత్‌సింగ్‌ తనకు ఎదురు తిరగడంపల్ల, 


నురాజ్‌-ఉడ్‌-రీన్‌, నాశమైనాడు. జారంగకేబు తర్వాతవచ్చిన చక్రవర్తులు, సెన్యాలను స సమ 
కూర్చుకోడానికి డబ్బులేక ఆపదలకులోనై రి. 'కపర్తి అధీనంలోని థఖాల్బాభూములను 


1:2 భారత స్వాతం[తో బ్ట్‌్‌ట్రమ చరిత "మొదటి 


వృఖిగా పోగొట్టుకొని ఉండడంవల్ల, ఈ చ కవరులు అప్పులుచెల్టించలేరని (హాం 
బ్యాంకర్లు అప్పులు ఇవ్వడానికి నిరాకరించిరి. ధనాఖా 
యన్న, కడపటి పీ వీష్యాలరు కూడా ఇదిగలతే వట్టి 
న్యాసధనాన్న్ని Deposit) స్వీకరించడము, అప్పులు ఇవ్వడము. హుండీలను విడు 

దలచి కడ యః మొదలై న అధు సనాతన బ్యాంకు కార్యక “మాలను అన్నిటినీ, ఆనాటి పె 


రు. వ్యాపారానికీ, పరిశమలకూ వితాని సషమకూరాడము, వ 
వాట (0 % (3) 


~~ 


GG 
OX 
£ 
రూ 
రం 
౨ 
ర 
౧ 
ల్‌ 
స్‌ y 


త్పాదకులకూ అప్పులన రను ఇవండము, Sup కార్యాలను నిర్వ 


చావు, పెండి, 
౧ 


oo 

పపవులు కొనడము, మొదలైన అతంవసర సందర్భాల కర్చులకు, వ రైతుకు అప్పులు 
జ 
య 


శి 


చ్చవాడు. వాస్తవంగా, (గామసమాజము అంతా 


డీ వా? పారస్థ "ల చేతులలో చిక్కుకొని 


రైతులు, ల్‌ సం వం Sees రాజకుమారులు,- అంద 


౧౩9 
Oo 
th 

.. నీ 
మ్‌ 


య ఈ 
sao 


Uh 
రికి 
ర్‌ూ 
| 
cs 
yy 
oa 
6 ర 
మ్‌ 
2 
0 
కో 
౧0 
oa 
0 
లా 
ల క్ట 
(a 
ఖా 
0 
న్‌. 
౧ 
me 
ea 
ల్ల, 
లిం 
0 
(a 
eR 
ర్‌ం 
eX 
ర 
q 
6 


లోనూ, దేళశవవహారాల న. కూడా, వీరు, వి తసహాయాని నిక వ స 
లపై ఆధారపడిఉండిరి. “దేశీయులైన రాజులు, రుణపత్రాలరూవంలో డబ్బుచెల్లించేవారు 
ఈ రుణపషుత్రాలకు బదులుగా ఎంత|దవ్యం ఇ వ్వవలసింది అనే నిర్ణయం, రుణదాతల పె ఆధార 
పడి ఉండేది. “దేశంలోని అందరి వక. వి తనిర్వాహకులకు, రుణదాతలకు ఉండిన 
(ద్రవ్య ఆధారాలను లెక్కకు తీనుకొన్నట్టయితే, దేశంలోని మొత్తం మూలధనం యొక్క. 
ఆధారాలు మిక్కిలి భదములై నవని, వ్యక్తమా ఏంది. కాని, ఈ (ద్రవ్యాధారన మూలాలు, 
అసమానస్థితిలో ఉన్న కుటుంబాలలో - చెదరిఉండినవి, కాబట్టి, విసృతప వరిమాణంకం పరి 
గ్రమలను “అభివృద్ధిేచేయడానికి అవి సమర్థములు కాలేదు, 
న్యావసాయముయెక్ళ వీ వూ నోగ్ధీతి ; పదహేడు పద్దెనిమిదో శతాద్దాలలో, వ్యాపారము. 
పకి సిమలు, మంచి అభివృ ద్ధిలో ఉండినవి. కాసి. వీటితో సమానంగా వ్యవసాయము వృద్దికి 
రాక, | పాచీనకాలపు పద్ధతిలోనే చై చైతన్య రహితంగా నిలిచిపోయింది. 
రైతుయొక్క అధీనంలో ఉన్న పొలంయొక్కు సరాసరి విస్తీర్ణాన్ని తెలుసుకోడానికి,. 
తగిన ఆధారాలు లభ్యంకాలేదు. క్నేతస్వభావాన్ని, భూసారాన్ని, వాతావరణాన్నీబట్టి, రైతు. 
పొలంయొక్క విస్తీర్ణం, (ప్రాంతానికి |పాంతానికీ, (గ్రామానికి గ్రామానికీ కూడా భిన్నమై 
ఉంది యుండవచ్చు. సేద్యానికి అవసరమైన పెట్టుబడిని రై తుకుటుంబంలోని శ్రామికుల 
MO) అతడు సాగుచేసే జమీను పరిమాణం పరిమితమై ఉండి ఉంటుందేకాని, ఆ. 
౦లో ఉన్న వ్యవసాయక్షేత వి స్తీర్ణాన్ని బట్టికాదు. సాగుబడి చేయగల క్షేతం, 
తుల అవసరాసికంటె, ఎక్కువగానే ఉండింది, రైళు అనుభవంలో ఉన్న జమీను చిన్నరై 
డానికి, పెద్దపొలాలను సాగుచేసే శ క్రిసామర్థ్యాలు అతనికి లేకపోవడమే, కారణం. 
నప్పటికీ, మొగలు సామాజ్యకాలంలో, రైతు అనుభవంలో ఉన్న పొలంయొక్క సరాసరి 
న. పందొమ్మిదో శతాబ్దపు ఉ తృరా్టంలో దాని కంటే, పెద్దదే. దీనికి మునుపటి. 
జర వ్యవసాయాన్ని నిర్వహిస్తున్న [ప్రజల నంఖ్య కషం కంటె సాలామై- 
డడం, మొదటి హెతువు. మొత్తం జనాభాలో, రైతుల నంథాః 
త్రి 


గ్‌ 


నిష్ప త్రికూడా చిన్నవై 


118 


జమీ 


ల కాలంలొ, 


తువు. మొగలు 


శ! 
లౌ 


ఉండడం రెండప 


గణ bw 
సే ఫో గది స్ట్‌ 
తం = » 
ate లి 3 ws 9 
ఖు స్‌ b J (ఓ 
శ 51 
పనో 13 0 bo 
. on న 3 mn 
జ 3 కపి % లి 
x3 ౧ ట్‌ 3 . 
13 ని 3 wR 2 
న. 
2 w 
ఓ రీ శస“ జ్ర 
రై అహా 9 ఏ 
|; శే 
3 8 
ర్‌ యేల్‌ o 
DS గ) 
ais 3 
ఈ సం గ్గే aq ౨9 
5 3 3 3h 
3 89 mjo అ 
3 నె B cc 
Hf eb 
sae gp లి 
51 fo 1 అ 
గ్‌ bb గ (తా 
a 4 (3 
Slr B 
3 43 3 టి se 
7 | “2 923 గీ 
A స్‌ 330 ve 
Sy: 3 
3౩ hb శ 
తి నే ని క్ల 
ఏ3 ఈ ఇ rol 9 
ఓఏ నే Ce] e2 fh 
a fs a స్ట 
నం 
య 33 v3 నా x 
0 fq E నీ 
3 32 b మ 


సరి] 


జ 
Fy 


నం 


హౌలాల స 


కో 


రాసరి [ఊ తప 


జా వ్య 
ర 


మాధ్య 


ae 
ముల 


గ 
(ow 


వ. 
క ఓ 
క 

[| 
3 0 
a 3 
2 
BR 
పె ౧ 
డు 
3 కి 
Gig: 
4 
s « 
3 ¢ 
3 E 
Ab 
t 4 
¥ స 
షే. 
౫ 
౧౧ 8 
CC 
3 
gw 
y3 ¥ 
‘ ca 
Cw 
93 2 
ర 2 
92 hs 
Ey 
నా 
13 
ఇన ఎం] 
శి ౩ 


9 
అ రం 
2 2 
(నె జ 
rn 
(9. 
స్తు సం 
ర ౧2 
3 గ్‌ 
9 0౮ 
a 2 
om © 
స్త లే 
(es 
Ne) 
ఏ9 ల 
33 
స్స్‌ En 
జ. 
:b PRE 
MY wi? 
sy ప 
ఎ ధా 
ఇ” 
ఏ౩ జై 
ke ౩ 
ఎ 2 
స 3 
3 
se 
సె బ్ర 
33 AR 
స 3 
a ళు 
గి 
3 ae 
mit 
ఏ 
క్ర భి 


2 9 
2 3B 
క (౧ 
GE 
331 
fa 
i 3 
2 గి 
స» స్తో 
“ 
3 
లి 
6 
WO రొ 
స్ప 
రం 
? ళల 
2 fh 
9a ¢ 
౧ a 
Wane 
3’ 
3 £ 
0౦ 0 
wn 0 
రి 6 
౧ 
ళ్‌ న 
సం 
వ్‌ యి 
రి ఫి 
శి ౮ 
(0 ల! 
A212 
323 
iD ; 
3 
9౭ | 
"3 2 
4 EE 
b 5 


రకపు 


ప్ర 
౧ 


తం 


స్యాం అధిక మాతూరాగా, 


© 


ల 
౪ 


ఇ 


ల సర 
లే 


ములలోని ఉత్పావు 


న్‌ా 
Co 


రదింది. ఈ 
oy 


డ్‌ 
య 


£2 
వ 0 
3 3 
ba f2 
bg 
వ 
న 
ఓ అలో 
య 
౧౦ 
న 
»P 
hg 
నం ఖీ 
3 4} 
2 
ణం 
sae 
by 
2 3 
“7 ట్‌ 
స | 
Ba 
Tr 
ఈ. 
ల్‌ 3 
J hh 
9 
SE 
bh 9 
ష్‌! 
స్ట్‌ a 
i} 1 
a 
2 4 
mm] 
“3 3 
9 3 
క 
3% 


9 
ర 
th 2 
Oo 
Sh 
స్రీ 
(3! 
-_ 
hp 
2G 
43 న్‌ 
4 
fs 
పై? 
ళు 
33 
Ca 
a7 5d 
~~ hb 
ee 
3% 
fy (3 
3 mn 
సై 
సం శ 
కి 
yp ల 
గీ 
86 + 
వ 
CR 
3 4 
33 
2 é3 
0 గ్‌ 
ఎలి సెం 
(= 
శ 3 
న 4 
oO 
<9 
య్‌ 
3 hh 


ఏలు స 
a చే గి 
బ్‌ చి fy 
2 332 
ణ్‌ 3 2 nl 
Es స్‌ ‘3 స్‌ 
2 ఆ 
~~ [3 గ bh 
"డే f3 9 

0౦ 

డో gh ర 
న్‌ 
ళ్‌. వ 
b 9. 2 
a bb లో "3 
స్రీ లి జ 
“6 నిల ౫ 
>? hh గై 
న. 5 
స జ గ న 
(a 333 fo Ww 
3 

Bly 

5 గ 8 

Oo wd tp 
0 ౮ | 9 
YF 43 aE సి 
Ry క ణి సె 

ళం 
: న్‌్‌ 3 ని 
స్త v3 f- యె 
J Gg 3 1 

) 

%3 షి + b 3 

ళ్‌ 3 
గ aa వ్‌ 
Ber ల్‌ 
Jat 8 3 
వ a ప. 
os ft > 3 ye 


దెళంలో 


ఉర్రర: 


pa 
ఖే 
sa hE 
గ్‌ 
3 కా 
సా 0 
స 
ఆగ్‌ i 
é నె 
. tat | 
hw 
త 91 
We 
f 
BE 
fe 7 
క 
an ఎ. 
eh 
గ్‌ ఖీ 
x3 
sh 
43 
య cy 
Sn 
జ ళ) 
3 3 
a 
2 8 | 
న్‌ 
లేత 3 / 
fen 
3 
15 «9 
స cq 
0 9 
hag 
10 న 
(౫ క 
? fo 
bh వి 


| మళ 
=గాలుపుంచి గౌభఘకములు 


vee 


pw 
PhO er pe WT 


పజ ఆర ఆ 
ఛి 


బ్బ 
iE 


జ 


ద్‌ 


బూ ఉండి 


లపి,ంచుకొం 


9 M2 
so 1 
ఇం ల్‌ 
జే 0 
ff 
ఖి ౦ 
Es 
3 
శ 
‘ x 
ళర్తి ‘yj 
౧ 
53 నీ 
a 
9 EC 
del a 
లె 
౧0 న్‌ 
RY గో 
gs క్‌ 
టం] 
౧ 3 
= ౫౦ 
9 గ 
ba 
రం 
సిం 
Pin 
Oo 
Se: 
SE 
fy oy 
వీ 
క 


జో 


సాడు. వాణిజుప్ప 


తీ 


నాట్‌ (౧0676౧01) (దా 


141 భారత స్వాతం! త్యోద్యమ చరి[త [మొదట్లొ 
పొగాపవినియోగం, దేశంలో శీఘంగా పెరిగింది. దానితో, హొగాకువంటకూడా విస్తృత 

౧పవంటలుగా అవీము, నీలిమందుకూడా కొంత మ వచ్చినవి. 
దీహాకులోని కొన్ని |పడేశాలకుమాత్రమే ఈ పంటలు పరిమితమై ఉండినవి. గుడ్డలు తయారు 


CD 

ఈ ౪ 
చేనుకోడానికై పత్రి, చాలవరకు, కుటుంబాలలోనే వినియోగవడేది. బెల్లము, చక్కెర, 
తయా రుచేయడానికి, చెరకు వినియోగమయ్యేది. ఆహారధాన్యాల వ్యాపారం పరిమిత మైనక్టి 


జల అవనరంరీరగా, సుభిక్షములైన ఏండ్లలో 3 మిగిలినధాన్యాన్ని, న 
రెతులు, నిలువచేసి ఉంచేవారు. mes పరిస్థితులవల్ణ ఉత్పా దనలో 
సత్యా చై, ఈ నిలువ ధాన్యాలు సమీకరణ భండారాలుగా" 
oo కంటి ఉపయోగించేవి. ధాన్యాన్ని పాతర్ణలో నిలువచేసి ఉంచే ఆచారం, 
నిటిషువారికి పూర్వం, విస్తారమై ఉండిందని, అది సర్వసా మాన్యమైన వద్ధతిఅని, బిటిష 


వా రాజస అధిరేఖలు తెలుపుతున్నవి. దేశంలో రై లుమార్లా లు ఏర్పడి, "సముద (ప్రయా 


ణానకి సూయెజ్‌ కాలువ ఉపయోగించిన పిమ్మట, అనగా, 1860 తర్వాతనే, ఈ ధాన్యాల 
నిలువ పద్దరి, ఆగిపోయింది. ధాన్యాన్ని నిలువచేసేపాతర్తు, చాలభద్రంగా నిర్మితములై నవి,. 
© లి లు య 


కాబడ, “40, ౬0, సంవత్సరాల దాకా ధాన్యం ఏమాత్రమూ చెడకుండా, మంచి స్థితిలో 
నిలువ ఉండేది.” పరస్పరం మిక్కిలిదూరంలో ఉన్న పంజాబు, మైసూరు [ప్రాంతాలలో 
ఈనాటికి, అట్టి పాతద్దు నిలిచి ఉండడానస్నిబట్టి, ఈపర్ధతి దేశంలో ఎంత వ్యా ప్రిలో 
ఉకిసదీ, వ్యక్రమౌతుంది. 

దేశంలో జామభయం కూడా లేకహోలేదు. 1585కు 1792కు మధ్యగల £200 సంవత్స 
రాలలో 24 కామాలు, దుర్శ్భిజాలు, ఏర్పడినవని ఆధిలేఖపత్రాలనుబట్టి తెలుస్తుంది. వీటిలో 
ఆశికభాగం తీద్రమైనవికావు. కాని 1680లో విజయనగరం, దక్కన్‌, గుజరాతులను 
నాశ=కావించిన పెద్ద శామాలు ఎక్కువ జననష్టాన్నీ, వర్జించరాని దుస్థితినీ కలిగించినాయి. 
శామాలవల్ల కలిగిన భయంకర దుస్థితిని, వ్యాన్‌ట్విస్ట్‌, ఈ విధంగా వర్ణిస్తాడు. “వర్షపాతం 
అల్బాత్యల్బ్పమైనందువల్ల, వి త్తినబీజం నవ మై భం పొలంలో గడ్డి కూడా పెరగలేదు. 
పకువులు కనహోయనాలి, పట్టణాలలో, (గ్రామాలలో *, పొలాల్లో రోడ్డలో కూడా, అసంథ్యా 
కంగా ప జలు మర జించినారు. ఆశవాలు క కుళ్ళి దుర్గంధం వ్యాపించడంవల్ల, రోడ్డలో నడవడం 
కూడా దుస్సృహమయింది. గడ్డి లేకపోవడంవల్ల పెశువులు శవాలను తినడం ఆరంభించినాయి- 
తినడానికి, పళవులశవా కతు! మనుష్యులు మో సుకొనిపోయేవారు. తినడానికి ఏదీ దొరకక, 


దిక్కులేని (ప్రజలు, కుక్కలు కొరికిన ఎముకలకై ప్రాకులాడేవారు. 5 
దుర్శిశానికి గురియైన (ప్రాంతంలో ఆహారధాన్యాల కొరత వర్పడడంవల్ల, ఆ రోజు 
జామ రిస్థితులు ఏర్పడినవని చెప్పవచ్చు. అప్పుడప్పుడుకలిగే ఈ ఈ విపత్తులు, డేళం 
మొర్తంల్‌, ఆహారం కొరతపడింది అనడానికి నూచకములుకావు. 1680, 1647. సంవత్స 
ఉత్పన్నమైన త్మ వకశామాలకాలంలో కూ “దేశంలోని ఇతర|పాంతాలలో ఆహార 
పులు సమృద్ధిగా లభిస్తూఉండేవి.” దుర్శిషాసికి గురియైన [పాంకాలకు, ఆహారధాన్యా 
లను సరఫరాచేయడానికి తగిన సౌకర్యాలు చ చాలతక్కువ. భారపపవులె వై (Pack anima క్ర). 
ఆహారధాన్యాలను టం. సాగించడం, చాలకష్టం. వాటికి కావలసినగడ్డి, సీరు.. 


లో 


న 
సరఫరాచిన్తూ (ప్రయాణా లు సాగించడం, అమి వ్యయంతో కూడిన |వయత: ౦. 


సంపుటి] వరనిమిదో శ తాబ్బంలోని ఆస్థిన పరిస్థితులు 115 
వీర్వడిన భయానక పరిస్థితులను తగ్గించడానికి _పతిబంధక మైనది, సులభ శ్నీఘము 

లైన రవాణా మార్గాల కొరత. పదిహేడు, “'పస్టెనిమిదో శతాబ్దాల శామాలపళల్ల, ఏర్పడిన 
దురంతకస్టాలు, 1660 తర్వాత ఏర్పడిన కసత పరిస్థితులకు, స్వభావతః భిన్నమైనవి. 
15380 తదవాత; సాధారణ పరిస్థితుల సంవత్సరాల “పంటధాన్యాలను ఎనుమతిచేయడం 
వల్ల, దుర్శి క్ష సంవత్సరాలలో ధాన్యేం కొరతపడి, ధరలు పెరిగిపోయి, కిండిరేని దుస్థితి 
కాబట్టి, 1860 తర్వాతి చామ పరిస్థితు తులలో, దుస్థితి కి కారణమైనది ఆహార 

ధాన్యాల కొరత; ss సౌకర్యాలు లేకపొవడం న 

వదహేడు పచ్ధెనిమిదో శతాబ్దాలలో, సహజ ass సౌధారణమై ఉన్నప్పుడు, 
న్వాల సరఫరా డేగ [పజల అవసరాలకు సరిపోయేది. కాని, పందొమ్మిదో 


ఆహార ధాన్యా 

శతాబ్దపు రెండవ భాగంలో, “దేశం మొత్తం ae ఐదవ వంతు,-అనగా 4 కోట్ల 
(పవాగీకం, సగం కడుపుతో జీపనం సాగిస్తున్నారు,” విశ్వననీయమైన అధికార 
సాక్షుం. కాబట్టి, అంతకు పూర్వపు రోజులలోనే, (పజల మెరుగగా ఉండింది. 


పందొమ్మిదో శతాబ్దపు ఉత్తర భాగంలోని పరిస్థితులను గూర్చి వ్రాస్తూ, సర్‌ ఛార్లెస్‌ 
ఎలియట్‌, “ఆకలిని సంతృ ప్రీపరచు కోవడం అనే అనుభవం, సంవత్సరంలో ఒక్కనాడు 
క జనం నగం మందికి కలుగదు అని చెప్పడానికి, నేనేమా తమూ 
వరించినాడు. కాబట్టి, దుర్భరశామాలు పదేపదే ఏక్పడుతున్నప్పటికీ 
కూడా, !దిడేషు వారికి పూర్వపు రోజులలోని పతతి సంపత్సరాలకో, కర్షక జనం 
యొక్క పరిస్థితి, పందొమ్మిదో శతాబ్దంలోని పరిస్థితికంటె ఉత్తమమైనది. 

వలల, టాలీలు: నంచార సాధనలు, రవాణాసౌరర్యాలు, తక్కువగా ఉండడందచల్దను, 
ఆహారధాన్యాల వ్యాపారము, ఇత వ్యవసాయోత్పత్తుల వ్యాపారము, పరిమితమై కన 
పళ (పద స్త్‌ వదేళాని గెక్తి నగ? “ధరలలో ఎక్కువ వ్యా సము, “ఏర్పడింది. ఆహార 
ధాన్యాల ధరలు, సాధారణంగా, ఉ శ్రర భారతంలో కంటె, బెంగాలులో చౌకగా ఉండినవి; 
గుజరాల్‌, పచ్చిమభారత ప్రాంతాల్లోని ధరలు, ఉత్తర భారతంలో కంది అధికం. 

ఈ (పా ంతీయ భేదాలను లెక్క పెట్టక, దేశం మొత్తంలో ని పరిస్థితిని చూస్తే, ఆహార 
ధాన్యాలు, జీవనానికి అవనరములైన ఇతరవస్తువులు, ఇప్పటీకంటె, (లిటిషువారి 
పూర్వపు రోజులలో, అసాధారణమైన చౌకగా ఉండేవి. ఈ విషయాన్ని, ఈ [కింది వివ 
రాలు: గిరూవిస్తాయి యి. 1౬00 సంవత్సరం, ఉత్తర భారతంలో, రూపాయరు శీ0 సేర్లు గోధు 
మలు లభించేది. 1650లో, 107 సేక్ట; 17299, 181 సేర్లు (జెంగాలులో). 1600లో, 
రూపాయకు 103.6 సేర్లు జొన్నలు ఆమ్మేవి; 1650లో, 123 సేర్ద. 1600లో సజ్జల 
వెల రూపాయికి 181 సేర్ష; 1650లో, £14 సేర్లు. పప్పుల ధర 1600లో, రూపాయికి 
180 సేష్ట; 1650లో, 160 సేర్ష; 1729లో, 171 'సేద్ద (బెంగాలులో). ఆహార రాన్యాల్డ 
అత్యంతమూ [వియమైనది బియ్యం. కాని, అది హం 1800లో, రూపాయికి 54 సే సర్దు 
అమ్ముడుపోయింది; 1650లో, 64 సేర్ష; 1729లో, 158 సేద్ద (బెంగాలులో ). 1807 
నాడు కూడా, ఉత్తర బెంగాలులోని బియ్యం ధర రూపాయికి, 120 సేర్లు, 

రోజూ [ప్రజలు వినియోగించే ఇతర పదార్థాలలో ముఖ్యమైనవి, నెయ్యి, నూనె, 
చకెర, ఉప్పు. 1600లో ఉత్తర భారతంలోని నెయ్యి ధర, రూపాయికి 10.8 సేద్ద్యు 


ఆ 


19 


1661లో, 7 నుంచి 3.75 శక్తః 1729లో, 9.6 సేర్దు. 1300లో, నూనె రూపాయికి 
18.5 జర ప్రకారం, అమ్ముడు హోమేది; 1661లో, 20 నుంచి £8 సేర్ష; 1729లో 
21 శేరు. 1600లో, చక్కెర ధర రూపాయికి 19.8 సేర్తు; 1661లో, 41 పేరు. 
౧ we ౧ రా 
1600లో, రూపాయికి 67 సేర్లు ఉప్పు లభించది, 
ధరల వ్యత్యాసాలు రెండు దిధములై నట్టివి; (పాంతాలకు సంబంధించినవి; కాలము 


నీ 


మార్పులకు సంబంధించినవి. ఎక్కువ పరిమాణంగల ఆహార పదార్థాలను ఒక | పడేశం 


146 భారత స్వాతం తో్యద గమ చరిత " మొనటి 


౮ 


నుంచి మరొక (వదేశానకి రావాణా చేయడంలో ఉన్న కష్టాలు, దానికి అయ్యే ఎ 
కర్చులు, మొదటి వ్యత్యాసానికి కారణాలు. రైలు మార్గాలు ఏర్పడక పూర్వ ఓక! 
ళంలో గోధుదుల ధర రూపాయికి మూడు, నాలుగు సేర్ణు ఐఉండడము, నూరు మైళ్లకు 
లోపుగా ఉన్న ఇతర (పదళంలో, అదే గోధుమలు 40, 50 సేర్ణు రూపాయికి అమ్మదము, 
సందర్భాల్లో ఉండిన సాధారణ పరిస్థితి. 

మొగలులు రాజకీయమైన ఐక్యాన్ని, దేశంలో నెలకొల్పిరి. కాని, విస్త 
ఉప ఖండంలోని వివిధ [ప్రాంతాలకు అన్నిటికీ సమానమైన ఒక బవారును : 
లకు ఏక వకారమైన ధరల స్థాయీలను, దేశమంతటికీ వర్తించే వర్తకవు 


లేకపోయిరి. ఇటువంటి ఆరిక సంయోజనానిి , చేశములోని వివిధ ; పాంతాలకు సిదీంపజేసిన 
థి అ ఖ 
వారు బిటిషువారు. విస్తారమైన ఈ భూ భాగంలోని (పజలలో ఐక్య భావాన్నీ, జాతీయమైన 


ఐక్మాన్నీ కలిగించడానికి, ఈ విధమైన ఆర్థిక సంమోజనం, అత్యావళ్యకం, 

ఆహారధాన్యాల వర్తకాన్ని చక్కగా నిర్వహించే బజారు, దేశంలో అభివృద్ధికి రాసందు 
పల, (పతి ప్రాంతమూ, 'పత్మిగామమూ కూడా, ఆహారపదార్థాల నరఫరాలో తనకుకాను, 
స్య్వయంపోషక సమర్థమై ఉండేపరిస్థితి, సహజంగా ఏర్పడింది కాని, ఇట్టిపరిస్టితులవల్ల కొన్ని 
అసౌకర్యాలు, అననుకూలాలు కూడా సిద్ధిస్తాయి. నువృష్టి కలిగిన సంవత్సరాలలో వంచిన 
ఎక్కువధాన్యాన్ని అమ్ముకొనే అవకాశం రైతులరు లేకపోయింది. మిగులుధాన్యాన్ని నిలువచేసి 
ఉంచడ మో, లేక చౌకధరలకు అమ్మడ మో చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక, పక్షము 
తక్కువగా ఉండి, పంటలుపండని నంవత్సరాలలో, తనకు కావలసిన ధాన్యాన్ని బైటినుంచి 
తెచ్చుకొనే హెకర్యం కూడా లేదు, విధిలేక తెచ్చుకొనే సందర్భంలో, తలకుమించిన ధరలు 
రైతును నాళంచేసేవి, ఒకే ప్రదేశంలో కూడా, ఒక సంవత్సరం ఉన్న ధరలకు, మరొక 
సంవత్సరం ధరలకు, విస్తారమైన వ్యత్యాసం ఏర్పడుతూ ఉండేది. ఈ |కిందిదివరాలు ఇందుకు 
నిదర్శనం. 1712 సంవత్సరం, ముర్షీదాబాదులో గోధుమలధర, రూపాయికి £0 సేర్జు,17129లో, 
అదే స్ధలంలో రూపాయికి కి మణుగుల 80 సేర్దు, 1712లో బార్జీధర రూపాయికి 27 సేర్దు; 
1727లో, 8 మణుగులు. 1712లో బియ్యంధర రూపాయికి 10 సేర్ష; 1729లో, ముడి 
బియ్యం 0,4 మణుగులు 15 సేర్లు, 

కూలిమీద ఆధారవడి ఉండే (పజల విషయంలో, ధరల స్థాయికిగల (ప్రాబల్యం 
ఆధికం, వారి జీవనపరిస్థితులు, దీనిపై ఆధారపడి ఉంటాయి. పదిహేడు, పర్జెనిమిదోళతా 
బ్రాలలో, కూలి కామికులందరూ (ప్రత్యేకంగా పట్టణాలవ్యవస్థకు చెందినవారు. [గామాలలోని 
వృ త్తికార్మికులకూ, సేవకులకూ, వారుచేసిన సేవలకు (ప్రతిఫలంగా, పతిసంవత రపు పంట 


లోనూ, వారి వారికి తగినఅంశాలు నిర్జిష్టమై ఉండినవి, పట్టణాలలోని సాధారణ శామికు 


సంపుటి] ప ్రైనిమిదో శతాబ్దంలోని అస్థి" పరిస్థితులు ప 


౧కు, నిపుణ! శామికులకు, (పభుత్వ సేవలోని చిన్న ఉవ్యోగులకు, ల లధించేహలీలు, వేతనాలు, 


[చవహపమైనవి. (నగదు). 

అకృర్‌కాలంలో, దానులకు (Slaves), అశినిమ్న స్థాయికి చెశదిన 'శామికులకు, 
లభిస్తూఉండిన దినకూలి, శి, లేక 4 కానులు మాత్రమే. మేదరవా ండ్డు, ఇజికలు తయారు 
వైసేడారు, రంపపు కోతగాండ్లు, వార్నీషుపూ సేవాండ్తు, రోజు కూలీల మొదలైననాప ఈ 


మ స్ట యికి చెందిన 'శామికులు, బేల్హార్దు, నున్న  పుగార చేసేవాళ్ళు, మొదలైన 
ఇ శామిషసల దినకూలి, ౪ కానులు మొదలు Io} కాగుల దాకా ఉండినది. జహంగీర్‌ 


డో 
~~ 


ళా సాధారణ (శామికునికి క లేక, 6 కానులు దినకూలి, లభించేది. నిపుణ శామికుని 
కూరి, దీనికి రెండంతలు. 

పద్ధెనిమి దోళతాబ్దపు మధ్యకాలానికి, కలకర్లాలో, సాధారణ శామిరుని డినకూలి 6 కా 
లుగాను, నిప్పజశ్రామికుని కూలి 10 కానులుగాను, వ్యవహార ste, ములో ఉండినది, మ. 
కాలంలో ఉన్న కూలీలకు, ఇవి సమానమైనవి. జహం ంగీరుకాలంలో, హాలికేటు అత్యున్నత 
స్థాయికి పె గినట్టు తోస్తుంది 

ఇప్పటి (ప్రమాణాలతో పోల్చిచూస్తే, సాధారణ శామికులకు జహం గీక్‌కాలం 
లభిస్తూ ఉండిన కూ సాలీలు, ల ఆల్చమైెనవిగా కనబడతాయి. మొగలుల పరిపాలన 


కాలంలోని ్రమికవర్గంవారు, డ్రిజేషు పరిపాలన కాలంలోని వారికంటె, దర్నిదురై ఉండిరని, 


దీని ఆకంకాడు. మొగలుల కాలంలో ఆహార పదార్థాలు, ఇతర పదార్థాలు అతి చౌకగాఉండి 
నలదుష్యు, |గామికుల అసలు కూలీలు (Real suse: అప్పమై్‌ ఏ కావు. వాస్తసంగా 
పరికీరిస్తే, వీరికి రెండు వందల సంవత్సరాల తర్వాత, [శ్రామికులను లభించిన కూలీల 
కంటె, వీరికి లభిస్తూ ఉందిన కూలీలే నిజంగా అధికమైనవి, (బిటి సువారి పరిపాలన కాలంలో 


కంచ, మొగలుల పరిపాలన కాలంలోని కర్షక (శ్రామికులకు, -ఎమ్కూవ. తిండి దొరుకుతూ 
ఉండింది. [దు దుర్భిక్షకాలంలో తప్ప. ] 

పట్టణాలలోని సాధారణ (శామికునికి లభించే కూలికికూడా, ఇడే విధంగా, ఎక్కువ 
అహార! రస్తువులు లభించేవి. దిన కూలిని ఆ హారధాన్యంలో లెక్కిస్తే, జహంగీరు కాలంలో 


12.5 సేర్లు బార్టీ, లేదా, 10.239 సేర్చు జొన్నలు, లేదా, 16.7 సజ్జలు, సాధారణ శ్రామి 


కుని దినకూలికి “లభించేది. 
1825 కాలంనాటికి, సాధారణ శామికుని దిన కూలికి బదులుగా 2.8.2.9 సేద 


బా, కేక, ల్ల. 1-2.6 సేర్ద జొన్నలు, లేదా, 2-9౭.56 సే సద్దు సజ్జలు మ త్రమే లభించేవి. 
ందొమ్మిదో శతాబ్ద ఏం నాటికి, కూలి విలువ ఈ విధంగా తగ్గిపో అంక జహంగీర్‌ కాలంలో, 


ప 

సమర్థు డైన శ్రామికుడు తాను సంపాదించే దినకూలితో, నలుగురు ఐదుగురు వక్తులతో 
కూడిన కుటుంబాన్ని పోషించగలిగేవాడు. ఆతర్వాత, నూటయాఖై నంవత్సరాలకు ద్రవ్య 
రూపంలో వచ్చే దినకూలి ఒక కాని ఎక్కు వై నప్పటికీ, కూలిడబు లకు లభించే ఆహార 


ధాన్యం, చాలతక్కువై జ పోయింది. ఈ విధంగా (శామికులకు లభించే కూలి విలువ, అనగా 
అసలుకూలి, ఎంతో తగ్గిపో యింది. కాబట్టి, కుటుంబ యజమాని నంపాదించే కూలికుటుంబ 
పోషణకు చాలకపోగా, Sa ముసలివాళ్లూ తప్ప, కుటుంబములోని తక్కిన 


వారందరూ, (మించి ఏ పొఒపోనుకో వలసినగతి పట్టింది. 


113 భారత స్వాతం తో్యోద్యమ చరిత [మొడటి 

అవోారధాన్యాల వినియోగము వదా నీతంయొత్సోలు. జోవోనో (వమాణము : ఇప్పటి 
వలెనే, ఆనాడు కూడా బీద పజల వర్గాలు ఉండినవి ; వారి జీవన |పమాణం చాల హీన 
ఉండింది. ఐనా, ఆకాలపు బీద[పజలకు, జీవితానికి అవనరములై న వసువులు త 
కాలం వారి కంటె ఎక్కువగా ఉండినవి. తరువాతికాలంలో కంచె మొగలుల కాలంలో, 
ఎక్కువ పువ్వికర మైన ఆహారం బీదలకు లభిన్తూఉండింది. యూరోపుదేశాలలో జరిగిన 
ఆర్థకాభ్యుదయంవల్ల, అచ్చటి వీదవర్గాలవారి జీవన (ప్రమాణం అధివృద్ధిచెం ౨దుకూ వచ్చింది. 
కాస్‌; ఇండియా దేశం ఆర్థికంగా క్షీణిస్తూరావడంపల, ఇచ్చటి నీద _పజలవస్తు వినియోగం 
(Consumption), క్షీ శించడం దేశంయొక్క దురదృష్టం. 

దీద (పజల వినియోగం కతంకడర ముఖ్యంగా అహార పదార్థాల — 
పద హెడోళతాబ్దంలో , పజానీకమంతా, సె సామాన గంగా, వెన్న, లేక స! మోగించే 
వారు. పెళ్‌ సేర్ట్‌, డేలట్‌ (Pelsaert ఇళ. Delaet) అనేవారు Ser 
సామాన్య ప్రజలు, నెయ్యి లేక వెన్న, కలుపుకొని, కిచిరీ [కిచిడీ] రాత్రిపూట తినేవారన్కి 
అదే వారి ర్యాతి భోజనమని, తెలుస్తుంది, ఉర్తర భారతంలోని |పజలు, జాసన్నరొ మైలు, 
లేదా గోధుమ రొ పిలు తినేవారు. ఇచ్చటరూడా,-ఊత్తర బీహార్‌, బెంగాల్‌ తప్ప,-నెమ్యిు, 

న్న, సమృద్ధిగా ఉండినవి, ఈ పదార్థాలు ఈనాటి కంచె ఎక్కువగా, ఆనాటి |పజలు 

Semen పందొమ్మిదో శతాబ్దంలోని బీద (పజల జీవసం పహణం కంచె, 
పది హేడోశతాబ్దంలోని వారి జీవన (ప్రమాణం ఉన్నతమై ఉండినది, అనే అభిప్రాయాన్ని 
అంగీకరించని 'మోర్‌ల్యాండ్‌ 5 కూడా, ఒక విషయాన్ని మాతం మ. “కావ్య 
పదార్థాలు,-అనగా వెన్న, నెయ్యి, వనస్పతి నూనెలను తయారుచేసే నూనెగింజలు, ఆహార 
ధాన్యాలు ఈ నాటికంటె పలల ఎక్కువ చౌకగా ఉండినవి అనడం ఖండితం, హీన 
వర్గాలవారు, వాటిని ఉత్పాదన చేసేవారు కాకపో యినప్పటికీ, విరివిగా Sas జ 
వేర్వే రు (పదేశాలలో నివసించే [ప్రజలు వేర్వేరు అహార. ధాన్యాలను వినియోగించేవా 
ఆయా (పదేశాలలో ఉత్ప త్తిఅయ్యే పంటల వై విధ్యాన్నిబట్టి, అద్చబటి పజల ఆహారధానా 
వినియోగం జరిగేది. ఈ విధంగా ఉత్తరభార తంలోన్‌ ప్రజలు చలికా లంలో మొక్క 
జొన్నలు, సజ్జలు, పప్పుదినుసులు, వినియోగించేవారు; వనంతకాలంలోను, (గీష్మకాలంలోను 
గోధుమరొన్టైలను ఉపయోగించేవారు. 

యూరోపులోపండే గోధుమలకంపె ఇండియాగోధుమలు ఎంతో ేష్టమెనవని, చెర్రీ 
అభిప్రాయం. “మిక్కిలి రుచికరమైన, శుచికరమైన రొట్రెలను ఇండియనులు గోధుమతో 
తయారుచేసారు. మనుష్యపయత్నంతో ప పవంచాన్ని దాగుచేయవచ్చు, అని, లీజ్‌ (1ఓ61లను 
గురించి చెప్పినవాదం (ఉన్నయనవాదం), ఈ రొస్టిలవిష షయంలో, చక్కగా వర్తిస్తుంది.” 
ఆని అతడు ఇండియా గోధుమలను శ్ఞాఘించినాడు. లాహోర్‌ బజార్లలో, మూడు ఏధములై న 
.గోధుమరొ పైలు లభించేవి:= సాధారణమైన చపాతీలు, కూల్చాలు, గోఘనీలు, బియ్యం, 
(పధానాహారంగా ఉపయోగించేవారు. వెన్నతోచేర్చి కిచిడీ తినినట్టుగా, ఉ_త్రరభారత ప్రజలు 
“వెన్నను, జున్నుగడ్డను, విరివిగా వినియోగిస్తారు. పశువులు, గ్మొరెలు, మేకలు, ఈ|పాంతంలో 
బహుళ సంఖ్యలో ఉండడంవల్ల, వెన్న, జున్ను, మొదలైన పస్తువులు వీరికి సమృద్ధంగా 
ఉన్నవి.” ఆ కాలంలోని ప్రజలు వినియోగిస్తూ ఉండిన ఆహారధాన్యాలు ఉతర ఎష్షమైనవి; 


"సంపుటి ] ప్టెనిమిదో శతాబంలోని ఆికపరిసి 


వాటిని వారు వినియోగించడం కూడా ఎక్కువే. అప్టే, వెన్న, నెయ్యి, పాలు, అనే వస్తువు 
లను వినియోగించే విషయంలో కూడా, పదిహేడోశతాబ్దంలోని జ రానీకం, పందొమ్మిదోశతా 
బ్దంలోని వారికంటె, ఎక్కువ నుఖబీవనం గడిపేవారు. 

జీవనానికి అదనరములై.న చక్కెర, ఉప్పు అనే వస్తువుల వినియోగవిషయంలో, నిన్న 
యార్థకమైన చారిత్రిక సాకం సమ్మగంగారదు. మొగల్‌కాలంలో నాజూకైన తెల్టచక్కెౌర 
సౌమాన్యప్రజల అందుబాట్లో ఉండలేదని, మోర్‌ల్యాండ్‌, అభ్విపాయము. ధాన్యఏనియమ 
ద్ధత్మివకారం, ఆనాటి ఉప్పుధర ఇప్పటికంచి రెండురెట్టు అధికము," అని అతడు[వాస్తాడు. 
వార్థాలకు పరస్పరం గల ధరలను ఆధారంగాచేనుకొని అవసరపదార్థాల వినియోగాన్ని 
నిర్ణయించడం తప్పుపద్ధతి. మోర్‌ల్యాండ్‌ అభ్నిపాయానికి విరుద్ధమైన సాజ్యాన్ని, సారీ 
1పదర్శించి ఉన్నాడు. “ఇండియాలో, ఉప్పు అధికంగా నిలువఉన్నది; చక్కైరసమృద్ధంగా 
పండుతూ ఉంది,” అని ఈ విషయానికి (ప్రాముఖ్యం ఇచ్చి (వాసియున్నాడు, మేలిముచ కె_ర 
ధర ఎక్కు వగాఉండి, సామాన్యపజల దై నికవిన హాగాగికి, అందుబాటులో లేకపోయి ఉండ 
వచ్చు. కాని, బెల్లము, సంస్కరింపడని ఎరశర్కర (Brown sugar) నీదవారి ఇండ్లలో 
కూడా, పెరివిగా వాడుకలో ఉండినవి, ఇప్పటి సామాన్య పజల దినియోగంకంచె, మొగలుల 
కాలపు దీద పజల వినియోగం, ఏ మాతమూ తక్కువకాదు. ఉప్పువిషయంలో మోర్‌ 
ల్యాండ్‌ ఇచ్చిన అభ్మిపాయం ముఖ్యంగా, దక్కను ప్రాంతం విషయంలో బలవ త్తరమైన చే. 
ోదక్కనులో, ఉప్పుకు గల విలుప అత్యధిక మైనందువల్ల, అన్నానికంటె ఉప్పు కేపాధాన్యం 
ఇచ్చినారు. సీవు ఎవరి అన్నం తింటున్నావు, అనడానికి మారుగా, “నీవు ఎపరి ఉప్పు 
తింటున్నావు, అనేమాట సామెతగా వ్యవహారంలో వచ్చింది.” అని అతడు [వాసిఉన్నాడు. 

యూరోవుచేశాల యాతికులూ, సమకాలపు రచయితలూ, పది పాడు పస్ధినిమివో 
ఫోరాద్దాల ఇండియా సామాన్య (ప్రజల దార్శిద్యాన్ని వర్ణించి ఉన్నారు. (ప్రశానీకం ధరించే 


దుస్తులు చాలీ చాలనివి; వారు నివసించేఏ మబ్టిగుడిసెలు ; పంట పాతలు రూడా సాధార 


ణంగా మట్టివే ; కుర్చీలు, బల్లలు మొదరైన గృహ పరికరాలులేవు. వీటిని ఆధారంగాచేను 
కొని, ఈ రచయితలు (ప్రజలు దర్శిదులని వర్ణించిరేకాని, (ప్రజలకు తగినంత పుష్టికరమైన 


ఆహారం లభిస్తూన్నదా అనే విషయంపై ఆధారవడి కాదు. “నడుముకు చుట్టుకొన్న డ్డ 
తప్ప, ఉత్తర భారతంలోని (ప్రజలు సాధారణంగా, ఏ గుడ్డలు ధరించకుండానే, తిరు 
తారు. దూవి రశాయింతో (Corhoa quilts) కుబ్దిరగౌనులు, టోపీలు, వీరు, చలికాలంలో 
ధరిస్తారు. చూడడానికి వీలుగా రండు రం|ధాలునూ తం. ఈటోవీలకు ఉంటాయి,” అనిఫిచ్‌ 
(Fitch) అనే వ్య క్రి వాస్తాడు. దక్కనులోని పజలంతా గుడ్డలు ధరించడ మేలేదని, పాద 
రక్షలే ధరించరని, పద హైదో శతాబ్దంలో, నికెటిన్‌, (వాసిఉన్నాడు. “నడుముకు పైభాగంలో, 
చిగంబరులుగా ఉంటారని, తలఫైమ్మాతం చిన్న పాగాలు ధరిస్తారని,” బార్బోసా, (వాస్తాడు. 
గుజరాతులోని హిందువులను సరించి, “కొందరు దిగంబకులుగా ఉంటారు, కొందరు తము 
రహస్యావయవాలను మ్యాతమే కవ్వకొంటారు అ, బార్మోసా, (వాసిఉిన్నాడు. “సజయ 
నగరంలోని సామాన్య [పజలు నడుముకు చుట్టుకొన్న గుడ్డతప్ప, వస్త్రం లేకుండాచరిసారు.” 
ఆని కూడా |వాసినారు. 
సామాన్య (పజల నివాసాలను గురించి, గృహపరికరాలను గురించి ఈ విధంగానే 


150 భారత స్వాతయ్యతోద్యమ చరిత (మొదటి. 
వారు వర్ణించినారు. పెల్‌ సేర్ట్‌, ఈ విధంగా (బాసాడు. “వారి ఇండ్లు మట్టిగుడిసెలు. 
గృహోవ కరణాలు లేవనే చెప్పష చ్చు. నీస్ట నిలువచేగుకోడానికి, వంటకు, కొన్ని మట్ట 
కుండలు, భార్యాభర్త రలు ఒకే మంచంపై పడు కోరు కాబట్టి రెండు మంచాలు, వం 
గృహోపకరణాలు, వరుపు గుడ్డలు అత్యల్పం; పరచుకోడానికీ, కప్పుకో డాగికీ, ఒకటి 
రెండు దుప్పట్టు మ మ్నాతమే ఉండేవి.” బంగాలును గురించి, మ్యాన్‌రిక్‌ (Manrique) ఈ 
విధంగా డ్రా సాడు. “మట్టిగోడలతోను, తాటామ కములతోను నిర్మించిన గుడి సెలలో, ఈ 
| సాధారణంగా నివసిస్తారు. పేడను బ౨కమట్టినికలిపి, నేలను గోడలను అలికి 
భంగా ఉంచుతారు. వారు భోజనంచేసే స్థలాన్ని, పతి నిత్యమూ దీనితో అలికి శుభం 
చేసారు, కొన్ని శాఖలవారు, |పతి ఫో జనా నీంతకమూ, నేలను ఈ విధంగా శు భపరుస్తారు. గ్‌ 
బాట్‌ (వె పాంత, మలబారు (ప్రాంత దీద (పజల నివాసాలను గురించి, డాక్టర్‌ ప్రెయర్‌ ఈ 
విధంగా (వ్రాస్తాడు. “ఇవి చిన్న గుడిసెలు, లేక, పందులదొడ్డు. వీటిలో అత్యు త్తమమైనది, 
క అనే పేరురు కూడా అ ర్హమైనడికాదు”. రాజధాని ఫ్‌ ఆగానగరంలో కూడా, 
“నగరంలోని అత్యధిక భాగం పూరగుడి నెలలో ఏర్పడిన ట్టిది; సంవత్సరంలో ఒకటి రెండు 
సౌర్లు, అగ్నికి ఆహుతిమ్రైపోతూఉండింది” అని, జె కౌక్లేయిన్‌ (Jourdain) |వాసిశిన్నాడు. 
తర్వాత గృహోపకరణాల విషయంలో, డేరేట్‌ ఈ విధంగా తన సాశ్యాన్ని వాసి, 
పెద్దీఉన్నాడు. “గృహోవకరణాలు అనేవే, సాధారణంగా లేవు. కొన్ని మట్టికుండలు 


% 


నో 


మంచాలు, పలచని పరుపులు, తప్ప వేరే ఏపీలేవు,” పశ్చిమ సము దతీర్మప్రాంతాన్ని గురించి 
వాస్తూ,- లిన్స్‌ఛో టెన్‌ (10900660) ఈవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తం కావించినాడు. 
“కూర్చోడానికీ, పడుకోడానికీ ఉపయోగించే చాపలు, అరటి ఆకులు తప్ప, వేరే గృహోవ. 
కరణాలురేవు”. 

ఈ పాళ్చాత్యులు గమనించిన విషయాలు వాస్తవమైనవే. అందులో సందేహంలేదు. 
కాని, వాటిని బట్టి వీరు కావించిన అనుమాన సిద్ధాంతాలు రెండువిధాలుగా తప్పు. ఈ విధంగా: 
ద్రాసినవారు విదేశీయులు. వారి డేశాలలోని సామాన్య పజల జీవనవిధానాలు, దుస్తులు, 


మొదరైనవి ఇండియాలోని వాటికి పూర్తిగా విధిన్నములై నట్టివి, కొబట్టి, ఇండియా (ప్రజల 


నిరాడంబరమైన నివాసాలను గురించి, చాలీచాలని దుస్తులను గురించి, (ప్రతికూలంగా 
(వాయడం సహజమైనదే. దేశాచార సం|పదాయాలేకాక, ఒకదేశంలోని | (పజలదుస్తుల పద్ధతిని, 


నివాసాలను ఏర్పరచుకొనే విధానాన్ని నిర్ణయించేది, ఆ దేశంలోని శీతోష్టపరిస్థితులు. 
యూరోపుదేశాలతో పో ల్చగా, ఇండియా కీతోష్టపరిస్థితులు సాధారణంగా ఉంటాయి. 
కాబట్టి, స్వల్పమైన దుస్తులు ధరించడం, ముఖ్యంగా వేనవికాలంలో,- దేశంలో ష్షపరిస్థితి' 
వల్ల అలవాటుగా ఏర్పడింది. యూరోపుదేశాలలో ఏర్పడే త్మీవమైన శీతల పరిస్థితి, పకి 
లోని అత్యంత ఉత్తర ప్రాంతాలలో తప్ప, ఇతర్నత్రా ఏర్పడదు. కాబట్టి, "సంవత్స రంలో 
అధికభాగం ఇండియా [పజలకు మానరక్షణపతప్ప, ఎక్కువ గుడ్డలు ధరించవ లసిన అవస 
రము కలుగదు. ఈ రోజులలో కూడా, దేశమంతటా, (గామసీమలలోని (పజల దుస్తులు,. 
జీవనపద్ధతులు పదిహేడో శతాబ్దంలోవలెనే గడచిపో తూఉన్న వి. వారి క దుస్తులు,. 
మజ్టితో కట్టిన పూరిగుడిసెలు, ఇండియా[వజలకు చిరంతనంగా అలవాచదైన జీవన విధానాన్ని. 


నూచిసాయేకాని, వారి దారి(ద్యాన్నికాదు, ఇండియా గామసీమల పజల జీవనవిధానం, ఇట్టీడే 


“సంపుటి పర్టెనిమిదో శతాబ్దంలోని ఆర్థికపకెస్టితులు 151 


ఆని నిరూపించే చారి, తిక సాక్ష్యం సమృద్ధిగా ఉండి; అంతేకాక, ఈనాటికి కూడా ఆ విధానం 
అ 


ఇండియాలోని బీద (వజల జీవితానికి సంబంధించిన అవసరాలు స్యల్యమైనం; 
ఉత్పత్తి జాతూడఉన్న వాటితో ఈ అవనరాలు పూ ర్తిఅయ్యేవి, అనేది, దీద[పజః 


గంలో 
మ సరియిన సిద్ధాంతం, శౌమ పరిస్థితులలో తప్ప, (పజానకం పస్తుపడడంకాగి, 


Ee -§ అ 

పుషికరమన ఆహారం తగినంత లభించక ఎెవడంకాని, ఎప్పుడూ జరగలదు. కాగి, 
మైల అ ము 

సామాన్య పరిస్థితులలో కూడా, పంటల నుంచి వీరికి ఏమీ మిగులుతూ ఉండలేదు. కాబటి, 


చ 
చేసుకొని, శామాలపంటి. విపత్తుల:ఏ  . తగిన ఆర్థిక (పారక్షణను 


{Economic Reserves) ఏర పర చుకొనే అవకాశంలేదు. వారి దుస్తులు స్వల్పములు ; 
వారి నివాసాలు అతి సామాన్య ముళ ఇంతకంచె శేష్టమెనవి, అధికమైనవి తమరు 


ఆపసరములు అశీ భాఎమే, వారికి కలుగరదు. వాటిని అధిపృర్థింనుకౌ గే |పయర్నానికి 


౮ 0 2 స్ట గా 
కూడా ఏమా,తమూ వారు పూనుకోలేదు, చారి జీవనం గరాడంబరమైసది, సంతుష్టితో రూడి 
త బె 


హ్‌ సంఘర్షణ, ఇప్పటి విధంగా కఏనమె ఉండశేదు. ఈ వెధమైన నిరాడంబర 


నా 


నటిది. సామాన్నములు, స్యల్పములు బనవారి అవనరాలు, నులభం3గా లధి౩ చేవ. కాబటి, 


ఏష్టివల్ల, కొన్ని సౌకర్యాలు సిద్దిస్తాయి; కాని, పెద్ద అనానుకూలం కావా 


బి ం 
౧ ట ఖా 
కలుగుతుంది. పదహారో శతాబంలోను, రరుజాతి శతాబ్దాలలోను, యూరోపుదేశాల సామాన్య 
[వజలు, తమ పురోభివృద్ధి విషయంలో చూపి! ఉత్సాహ, ఊచ్వేగాలు, ఇండియా సామాన్య 
(ప్రజలలో ప కాబట్టి, యూరోపు దేశీయులు తమ ఆర్థిక పురోభివృద్ధిని 
హోరాడి, సాధించుకొని ఉండగా, భారతీయులు అద్ద పయత్నానికే హపూగుకోలేదు. 
విద్దేనియిలో కోతాబ్దింలో, ఇంథీయా అరి కాభివ్భృద్ధిశో (వతెబింభిశోమురై న అంగాలు : 
ల స్వృరర్లాల కానరీ వినియోగ విధానాన్ని పరిశీలించడంపల్ల, ఆ ఆర్థికరంగంలోని దేశపురోధి 
పృద్ధికి _పతిబంధకమైన అంకము ద్య క్రదౌతుంది. మధ్యయుగాలరాజులు, కులీనులు, 
(దాంరంపనర్ధారులు, వై భవంతో, ఛేగవిలాసాలలో జీవిస్తూఉండినారు. ఈ విధమైన జీఎత్ర 
పద్ధతిని వవృత్తిలో పె eg పెట్టినవారు రాజులు. వీరి జీవిత మార్గాల చ, (పదర్తనను, రాజాస్థానం 


లోని కులినవర్గంవారు, తమ ఆదాయాన్నిబట్రి అనుకరిస్తూ వచ్చిరి. వివశాలనుంచి దిగుమతి 


ఐన పండు మొదలైన సున్ని వస్తువులు, "సేవకులు, ఆతులు, గృహాలు, ఏకుగులు, వివా 


ళా 


స ee జా ~~ 

హోలు, కట్నాలు, bh గ్‌ా వాసన్థా నాలు, మొదలైన దాటిపై, అమితంగా ధనాన్ని 

వెచ్చిస్తూ వచ్చిరి. ఆదాయంలోని అధికభాగం, ఆభరణాలకా విలువగల దుస్తులకా ఖర్చై 
అ డ్డ జ ఒర చ్‌ 

పోయేది (పతికులీనుడూ తన ఇంటిం, అశళ్వుశాలనూ బవించడానికై, పందలాదిగా "సేవకు 


లను పోషించేవాడు. కానుకల _్రదానానికై అధికధనాన్ని ఖర్చుచేగే సివారు, సర్గారులు,రాజుకు 
కానుకలను అర్పిస్తూ, తదు కిందివారినుంచి కానుకలను (గహించేవారు. ఈ కానుకల పర్దతి 
అథికారవదపులలో, (శేణీబద్ధంగా జరుగుతూప చ్చింది. మొగలు కానుక తై వె భవాన్నీ, 
ఛోగాన్నీ వరించడం వమాతమూ సాధ్యముకాదని, డే_లేట్‌ (వాస్తాడు. " “వతి విధమెన 
సౌభ్యాన్నీ మితిమీరి అనుభవించడమే, వారి ఏకైకమైన జీవితాశయం”. సర్‌ థామస్‌రో, 


కూడా, మొగల్‌ కులీన: వర్గాన్ని ఈఎధంగానే వర్షించి: డుం “విషయలంపటత్వ నూ, సంపదా, 
లమే, ఈ కులీనుల జీవితం.” అని ఆతనివర్ణన స ధనాన్ని ఇంత విచ్చలవిడిగా 


152 భారత స్వాతంతోోద్యమ చరిత [మొదటి 
ఖర్చు పెట్టడానికి కారణం లేకపోలేదు. కులీనుడు కూడబెట్టుకొన్న ధనమంతా, అతని మరణా 
నంతరం, రాజు కోళానికి చేరిపోతుంది. కాబట్టి తమకు సం పా ప్తమయ్యే ధ ధనాన్ని అంతటిసీ, 
తమ జీవితకాలంలోనే ఖర్చు పెట్టి సౌఖ్యాలను "అనుభవంచవలెననే (ప్రవృత్తి తి కులీన వర్గం వారిలో, 
ఏర్పడింది. అదీకాక, ఆదాయంకూడా, 'వతినంవత్వరమూ సక్రమంగా, ఒకేరీతిగా అతు 

కాబట్టి, రెండుకారణాలవల్ల, వీరికి ఆదాయాన్నిమించి ఖర్చు పెట్టడం, అలవామై౫ యింది. ఈ విష 
యంరో, వీరు మధ్యయుగాల యూరోపులోని కులీన వర్గం వారికి భిన్న మైనవారుకారు. యూరోపు 
లోని కులీన వర్గంవారు కూడా అధిక సంభా?క మైన " సిట్బందిన్‌ న పోషిస్తూ , అమిత ధనాన్ని 


వ 


వెచ్చిస్తూ, అవివేకంగా జీవించే వారని (పసిద్ధిచెందినారు. ఇండియాలోని, ఉమాల విష 
యంలో, రాజుకు అనేక సందర్భాలలో విలువగల కానుకలు చెల్లించవలసిన బాధ్యత ఒకటి 
ఎ వగా ఉండినది. కానుకలు చెల్లించే ఈ ఆచారం, అత్యంత మైన ధన వ్యయముతో 
కూడినది కాబర్లే, కులీనులలో అధిక సంభ్యాకులు రుణ[గస్తుతె ఉండిరని, బెర్నియర్‌ యొక్క 
విశ్వాసం, ఇట్టి పరిస్థితులలో, మూలధన సంచయం నులభమైనదికాదు. కొందరు కులీనులు 
మాతం, పొదుపుగా జీవించి, అధిక సంపదను కూడ బెట్టిరి ; కాని, కడవట వీరు కూడా, 
ఆ ధనాన్నంతటినీ వివాహాలకూ, కట్నాలకూ, భవననిర్మాణాలకూ వెచ్చ పెడ్టిరేకాని, వర్తకంలో 
కాని పరిశ్రమలలో కాని, పెట్టుబడి పెట్టలేదు. 

ధనాన్ని సేకరించి నిలువచేసుకొన్న వారు పర్తకులు; వీరిలోకూడా కొన్ని పెద్ద 
కుటుంవాలవారు మా; త్రమే సంపన్నులై నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి, పరి శమలను 
స్థాపించడానికి, తగినంతధనం, ఇతర వర్తకులవద్ద లేకపోయింది. జమాబా సంకు విధానం 
ఏర్పనే ఉండలేదు. పదిహేడో శతాబ్దంలోను, పద్ధెనిమిదో శతాబ్దపు మొదటి భాగంలోను 
కూడా, ఆర్థిక పురో భివృద్ధికి అవనరములైన రెండు ముఖ్యాంకాలు లోపించి ఉండినవి. తాము 
పురోభివృద్ధి చెందవలెననే జౌత్సుక్యం, సామాన్య (వజానీకంలో లేకపోవడం మొదటిది. 
పరిశ్రమలను, వర్తకాన్ని, వ్యవసాయాన్ని, అభివృద్ధిపరచి, విస్తరిం పచేయడానికి తగిన 
మూలధనాన్ని ధనవంతులైన వారు నిలువ చేయకపోవడం, రెండవది, 

పురోభివృద్ధి చెందుతున్న పాళ్చాత్యులతో, నిశ్రైతన్యమై ఉన్న (ప్రాచ్య దేశానికి. 
ఏర్పషిన సంపర్క_ంవల్ల, కలిగే పరిణామము ఎఎట్టిది అనే, విషయంలో, సంశయానికి 
ఆస్పదమేలేదు, |క్రియాశ క్తమై, ప్రగతిపరమై (ప్రవర్తించేది ఒకటి; నిశ్చైతన్యమై, సాంప 
దాయబద్ధమై నిలిచినది రెండవది. మధ్యయుగాల ఇండియా సమాజం, ఈ జడ [ప్రాయమైన 
స్థితిలో ఎంతోకాలంనిలిచిఉండి ఉండేదికాదు; నశించిపోయే చిహ్నాలు అప్పటికే పొడచూపినవి. 
విదేశీయ పరిపాలన దేశంలో వర్పడడంతో, ఈ వినాశ ప్రక్రియ యొక్క వేగం, వృద్ధి, 
పొందింది. నూతన సామాజిక వ్యవస్థకు పునాదులు ఏర్పడినవి. 


ఆ శ్రిత 


విద, కళలు, వా న 


శ్థనివి దోశతాబ్దంలో వాం? వీలోఉందిన అ భిపాయ భావ (పవ్యత్రుల చరి తరేకుండా, 
ఎప్పు పరిసితుల పరిశీలనం సమగంకాడు ఏ. రాజకీయ పరివ ర్రగాలకు, ఆ కాలపు అధి పా 
రకు హేతువులు, అధి ప్రాయ యాలు ఏర్పడడానికి భౌతికపరిస్టితులు ఎంతవరకు 
సాతువులౌతాయి ఆ నమన్యలను విడడీయడం కష్టం, ఈ రెండూ, పరస్పరం కలిసి 
ఉండాయి అనడంలో నిందేహహంలేదు. కాబట్టి, ఈ రెండు విషయాలనూ, పరిశీలించడం 


” ఆ జ్‌ - గి — శు న న! 
వర్ద, చరితను ఆర్థంచసు వడం నసుకరమొతుంది, అన విషయాగ్చా ఆంగీకరించవచ్చు. 
పఠిదెశము యొక్క. చరిత్రా, ధిస్నమార్గాన్ని ఆనునరిన్తుంది. నుడూరవ్యా వ్రిగల పరి 
—_—~ nm a చి 
ను పెటిన రాజకీయ విపర్యయాలకు, కొన్ని దేశాలు, పదేపదే, లోనై నాయి. 


కొన్ని దేశాలలో ఇట్టి వ్యత్యయాలు కలుగక పోవడంవల్ల, క 2 సాధీగానడచి 
పోయింది. యాూరోపుడేశాలలో, ఇటలీ, మొదటివర్గానికి నిదర్శన ; రండవవర్గాని3, ఇంగ్లాండు 
సరం ప్రాచీనకాలంలో, ఇటలీదేశం గొప్ప సామ్రాజ్యం ఏడుశతాద్దాల కాలం 
నిలిచి ఉ=డింది. తర్వాత అతివేగంగా శ్షీణించిపోయిన ఇటలీని, అనాగరకజాతులు జయించి, 
ఆకమించిరి. ఆదేశంలో, ఒక కొ త్తనాగరకత క్రమంగా ఆధివృర్ధిచెంది, సాంస్కృతిక పున 
రుస్టేవనకాలంలో, సమమైన వికాసాన్ని పొందింది. కాని, ఫ్రా న్సుముంచి వచ్చిన శత్రువుల 
దండయా త్రలవల్ణ, ఇది కూడా సతనమైపోయింది. ఆ తర్వాత కొంతకాలం, ఇటలీదేశం 
మదశపడిఉండి, మ్యాజీని, క్వవోర్‌; గ్యారిబాల్లి 4222101, Cavour and Garibaldi) 
వంటి, (ప్రవక్తలు, రాజనీలిజు జ్జులు, యద్ధవీరులు, కావించిన మహా పయత్నాల కారణంగా, మరల 
[(ప్రాముభా ప 

సాంస్కృతిక జీవితం నిరంతరాయంగా, నిర్విరామంగా సాగిహోయిన దేశాలకు, 
ఇంగ్లాండు (ేష్టమెన ఉదాహరణ. నార్మనులు ఇంగ్బాడును జయించి, రాశ్యాన్ని స్థాపించిన 
కాలం నుంచీ, విదేశీయుల దండయా కా తల ఆతంకాలకు, ఇంగ్లాండు దేశం గురికాలేదు, కాబట్టే, 


ళా 
స. 


దేశ జీవితం నిరంతర మైన [క్రమపరిణామానికిలోనై , అభివృద్ధి చెందింది, 

వారలీయల ఖావనంవద్క-నంన్యట్టృలి : ఇటలీ దేశచర్శిత విధంగానే జరిగింది, 
ఇండియా దేళచరిితకూడా. ఇంగ్లాండు దేశంలో ఏర్పడిన (ప్రశాంత పరిస్టితి, ఇండియాలో 
ఏవర*డకేదు. ఇటలీదేశంలో జరిగిన విష్ణవాత్మక పరివర్తనాలతో [వజాసనమాజము, రాజ్యము, 
ఎస్కూతీ, అనే ఆంశాలన్ని జికీ (ప్రత్యక్క నంబంధం ఏర్పడింది. ఇండియాలోని పరిస్థితి 


వేరు దేశంలో కలిగిన పరివర్తనలు [ప్రజాభ్యుదయానికి సంబంధించినవికావు ; శం 


Ey 


ర 


20 


రాజుం జీవితంతో మాతమే సంబంధించినట్టైవి, 

ఇండియా ఆకమణవల్ణ, పరిపాలన వ్యవస్థలో రొలిగిన మార్పులు కేవలం డాహ్మ 
ములు మ్మాతమే సమాజవ్యవస్థలో ఏవిధమైన మార్పూ కలుగలేదు. చేశంలో ఇంతకు 
పూర్వం ఉండిన మఠాలకు, దేళభాషలకు అధికంగా కొత్త మతాలు, భాషలు, వచ్చిచేరినవి, 
హిందూ ముస్టిము సంస్కృతులలో వపరివర్తనమూ కలుగక, తమ విశిష్ట మార్గాలలో సాగి 
పోయినవి. చత విశ్వానము, పూశా విధానము, వైయ కిక న్యాయస్తూతాలూ, (ప్రాచీన 
భాషల దృదహారము, మొదరైన విషయాలలో, ఉన్నత వర్గాలవారు పూర్ణ సం|పదాయాంనే, 
అనునకిస్తూవచ్చిరి 


ఈ సాధారణ నమీక్షకు కొంత వివరణం అవసరం. ఆవర్శరూప విషయంలో 
ళ్‌ ష్‌ 9 


హిందూ ముస్టిము సంస్కృతులు వక పకారమైనవికావు. సామరస్య, ఆత 


టు 


లతో కూడిన, నమగ వ్యక్తులు కావివి. హిందూసమాజము నమైక్యమైన వృవనకాడు. 
సాంస్కృతిక అంశాలలో వైవి విధ్యంగల విజారీయ (పశానీకాలతో, ఏర్పడినది, హించూ 
సమాజం, ధిక [ప్రాంకాలలో ధిస్నభాషలు వ్యవహారములో ఉండినవి, అల్బనసంభ్యాకుంైన 
౧4 అ ల చు 
ఉన్నత రుల హిందుపుంకు మాత్రమే, వివ వ్యపరిమిత మై ఉండిన [ప్రాచీన కాలంలో, ఉన్నత 
వర్గంలోని, ఏ పది మంది మాత్ర మో సంస్కారసంత పర ఉండిరి. కాని, వీరి సంస్థకి, 
అధిక సంఖ్యాకులై న పజల సంస్కృతికి నరక ఈ (వజానీకంలోని చాలధాగం 


అగ్భానంలోను ఆంధవిశ్వాసంలోను, దారిద్యంలోను మునిగి ఉండింది. ఆంతేకాక, ఆరాధన 
పద్ధతి, న్యాయనూత్రాలు, సమాజంలోని స్థాన తారతమ్యము, ఉపజీవిక, సంవవ, మొదలైన 
విషయాలకు సంబంధించిన విభేదాలు, మధ్యమ కులవ్షర్గాలలోను * నిమ్నకుల వర్గాలలోను, 
కూడా, ఏర్పడిఉండినవి. త త్వా స్ర సంబంధమైన పరమసత్యాలు మొదలుకొని ఆసహ్మకర 
మైన అంధవిళ్వాస ప్రవృత్తుల వరకూగల అన్ని మతవిళ్వాసాలతోను, ఆచారాలతోను, 
వర్చడిన దృశపరంపకంగా, హిందూమత వ గ్రివస్థ గ్‌ గోచరిన్తూ ఉండిన వది, 

ముస్తిము సమాజంలోని వగ్గభేదాలు హి Sw ! ఉన్నంత సూక్ష్మము 
అంత నిష్కర్షగా బిగిసిపోయినవీకావు. కాని, వారిలోకూడా ఉన్న తవర్గాలూ, ae 
ఏర్పడి ఉండినవి. యుద్ధవీకలతోను, విద్వాంసులతోను, పురో హితులతోను, ఏర్పడిన ప 
పాలికవర్లము,- షరీప్‌, శే వ్యవహారంకో, ఉన్న తవర్గంగా పరిగణించబడింది. ఉ 


[ర 
i 
యే 


న్న న 


వారు చేయడానికి తగని హీనవృత్తులను అవలంబించిన ఆధమవర్గంవారిని అజ్ఞాఫ, అని వ్యవ 
హరి౭చేవారు. 
ఈ పతివర్గంలోను, ఇస్తాము మతాన్ని పుచ్చుకొనవచ్చిన ఇతరులు భిన్న నిప్పత్తు 


లలో చేరి ఉండిరి. కాని, ఈ దుకాంతరుల అలవాట్లు, ఆచారాలు, జీపన విధానాలు, విశ్వా 


సాలు, తమ పూర్వపు మత వ వ్యవస్థలో వాటికి సద్భశ్య మై ఉండినవి. ఇతర ముస్టీము దేశాల 
నుంచి కొత్తగా వలస వచ్చినవారు, వారి ఒకటి కెండు తరాల సంతతివారు, చిరకాలవాను 
లైన ముస్లిములకు, మతాంతరుకై న ముస్తిములకు స సంస్క శతి విషయంలో విధిన్ను రై ఉండిరి. 
ఇరాన్‌, ఆఫ్గనిస్తాన్‌, అవతలి ఆక్సియానా హం విద్వాంసులు, సైనికులు, వ 
కులు, నిరంతరమైన _పవాహరూవంలో, జౌరంగడేబు మరణకాలంవరకూ, ఇండియాను 'వ 


శిస్తూ వచ్చిరి, మొగలు స్తా మాజ్య వై భవంచే ఆక ర్షింపబడి, ఉదో కగాలకూ, ధన నంపాదన 


టు 


155 


డియాలోని 


చ 


యతి 


వి. 


మట 
న 
య య 
Owe 


ఓ 


| తన 


జ 


స, గిలి 
ల 


యు 
అ 
5 


ఇనా 


స 


జ 


చ 


కారణంగా దు 


వెఖరులను, 


౧ 
బి 


జకళరులు, వీ 
లలో నవ 


wy 
స్‌ 


= 


డరైన క 


(| 


యట 


యు 
a 


Wa 


లవ 


జ వెత 
సంగతి 
ఆధారవ 


ఎబితాల 


Wo ఆట 
96 ఈగ 


య... 


వని 
అ ఆ జోలో 


, అధమ తరగతుల వారిలోకూడా అ 


న, ఐనప్పటికీ, ఉనుత 


రి౨ళి 
QC 
న 
ళు 


౧ 


రచించేటటు, 
తి తం 
అంచనా చేయ 


ఆం 
1 తో 


2 


దు కిహప ర 
నహితంగానూ ఏర్పడిన రెండు భక్తి పంథాలుకూడా, పజల మనస్సు 


ఆలో 
సంఖంకు, 
ల 


మారులు, 


స 
ఆళి 


మంతటా వ్యాపించి నెలకొన్నవె. 
స్తే అధ పాసళ 
ను అవలంబించిన ఉవాసకుల 


డో 


ra 


రాజులు, రోజ 
~~ 


Sy 
సంసలు 

నం. 
వి. భక్రిపం 


యం. 


3 ₹2 9 
16 2 క రిం 
Cf] ఈం f 
= 6 53 
PING 
Rea 9 
2 13 శ Aa 
3] 63 fe లు 
జప 3 
© సై 
0 సస 
ప ని f ౧ 
గ్‌ «at 3 జ 
7 3 లె ప 
os 
పై యూ 
: 3 
3 2 ఈ 
అరా! ఈ 2 
bb ti 
గా Sta క్రి 
స 1 వి 
స ఎలి ‘3 
Ax తే 
ఎ గ్ర Bn 8 
గ్‌ sig 
ల ప్‌ న! 
గ క్‌ 9 
0 ¥ లా ట్స 
య 
2 § 
న a 8 
వ శ రో 
(3 oo «3 3 
9 (1 
౮ క 
కే 
ప 
Y ae re) 
ల . ఖే 
(2. a 3 ళ్‌ 
Ry జి 
3 స న a 
ఈం పసు b 


) హితమై ఉండినది. 


oC 


థొ 


ఇది హిందూ భక్తి పంథాకు సగి 


స్త 
wy 


లో 


ఇ 
2] 


ism) ఈ రెండ 


istic mon 


(Panthe 


దముపె 


ra 


lel 


bs 


-ఆల్‌-వుజుద్‌). 
ఏ అనుసరించినారు. [| 


ల 


న 
(ఈ 


లి 


ఆ అర్య 
ర స 
అర ఇ 
బారా. 
Ww 


జా 


ఆదె “తము 


( 


ప! 


నా ఖల్‌ గొ, 
[న 


శ 


_పేరకము 


5 


(న 


దాంతాన్సి, 


pl 


చ 
CY) 


ద్వాంసులు ధర్మ 


ళా 
0 


త 


గా, బాందూ 


158 భారత స్వాతం్యత్యోద్యమ చరిత్ర మొవటి 


హిందూ ముస్తిము. విడ్డాంనులలో, స్థూలంగా, మూడు విధములైన అభి హాయ 
వర్గములు ఉండినవి, తదు వవ్మిత (గంథాలలోని వాచ్యార్థాన్ని నిష్కర్షగా అనుసరించవలె . 
శ, భగవత్సంకల్పము పై ఆధారపడి ఉన్న మత నిబంధనలకు, నిర్వివాదంగా విధేయు 


ంధపరిచే re SI పరాయణులు, ముది 


న్‌ బి 

వర్గానికి చెందినవారు. మత తర్త్వాన్నీ, సిద్ధాంతాన్ని, వాదంతో, పరిశీలించకూడదని, 
tn వనాల 

శాస్తాధికారానికి సంపూర్ణంగా అధీనులమై A 1 వారి నిశ్చితాభిప్రాయం. హేత్రు 
ఇ ఇ 


వాదాన్ని అంగీకరించక, ధర్మశాస్త్రంలోని వాచాారాని3 నిష్కర్షగా కట్టుబడి ఉండడంవల్ల, 
వీరిని డాహ్యాచార |ప్రియులని, వ్యవహరించేవారు. ఉలామ-ఇంవాహిరీ), శాస్త్ర విరుపు 


2 న 
ఆనునరించి కర్మలు చేయవలసిందని వీరు నిర్బంధిగ్లారు. కాబటి, కా 


ము ములైన Pe tells జరపడము, విధినిషేధాలను గుడిగా  పాటించడము, 


, కంతో శెండవవర్షం ఏర్పడింది. ఈశ్యర వేమ, మాసవపేమ, 


జ 


ప 
నిగూరి సొల్టు అన్వేషణ, ఆత్మని[గ్రప హాము, ఆత్మవకాళనము, అనేవాటి 
యొక సాకు ఇమిడిఉన్నదని వీరి భావము. విశ్వాసమే స 


దృక్పథం 
ఈ రెండింటికి మధ్య గల అంతరాన్ని కలపడం, మూడవవర్శముయొక్క ఆశయం. 
ధర్మ శాస్తాినికి మానవ, వేముతో సమన్వయము కలిగించడము, మతసంబంధమైన విధి 


సూతాలను హేతువాదంతో సమర్థించడము, మతానికి ఆధారములైన స్తూతాలను విడివపెట్టి 
కుండా, పరమత అసహన్నవవృత్తిని నిరోధించడము, - వర్గముయుక్క. ఆశయాలు, 


~~ 


మొగల్‌ చక్రవర్తులలో, అక్బర్‌ రెండవసంస్థకు, జహంగీర్‌ మూడవ మ ఆలంబ 
నము ఇచినారు. కాని, మొదటిసంసకు తం... నిలిచినవాడు జౌరంగజేబు. ఈ సంసల 

బి థ ! ® 
అనుయాయులలో, ఉపనిషత్తులకు అనువాదం రచించిన, దారాషుకో, రడకనం్థన 
సమర్థించినవారిలో (ప్రముఖుడు మూడ వసంస్థను, షావాలీ ఉల్లా, మొవటిసంస్థను ను, షేక్‌ 
అహమద్‌ సార్‌ హిందీ, నమరించిరి 


® 
దారాషుకో, ములాషాబాదడానీ శిష్యుడు: కాడిరీసాధువైన సూఫీమియాన్‌ మీర్‌ 
(5 అ. 1685) కు శిమ్యడైనవాడు, ముల్లా బాదశానీ, ఇస్తాము రహస్యోవె సన అభివృద్ధి 


చెందడంలో, అత్యంతమైన ప్రభావాన్ని నెరపిన మహనీయుడు ఇబన్‌ అంావీ [ 116- 


1210} ఇతని ద్భక ఎకాన్నే, వీరు పునరుద్దాటించినారు. న్యాయళాస్త్రనంస్థల జష్య 
కరక న్యాన్న్‌ నిరసించి. పాతువాద నిదర్శనాన్ని విశ్వసించిన జూహిరైట్ట సంస్థను, మఠ 
ధర్మళాస్త్రవిషయంలో అనుసరించినవాడు ఇబన్‌ అరావీ. సిద్ధాంక విషయంలో అధకరా 
(తక్తేద్‌ ] అతడు |త్రోసిపుచ్చినాడు, స క్రమమార్గంరో మానవునినడిపే ఆత్మ ప్రకాశ 
విశ్వాసం ఉన్నవాడతడు. నిరుపాధికుడు, నిర్గుణుడు, నిన్సంగుడు, ఐన ఈశ్వరుడు, ఏకైక 
మూ ర్తి అని, [వహక్‌_ వ్‌ 5 _పుజుద్‌ ] అని విశ ఖశ్వసిం చినవాడు, విశ శ్యములో ని ఆకాశ, కొల, 
"కారణ, తత్త్యాలన్నీ, కేవలం, ఇం (డియ గోచర విషయాలు ; వివైకమైన సత్త్వము యుక గ్రా 
వ్యక్త క రూపాలు. యశార్థమైనదీ [సర్‌], కేవల ం ఇంద్రియ గోచరమైనదీ [అసతి ] రెండూ 


పుటి, సాంస్కృతిక జీవితం ఆ పొ, వళలు, సాకన్వతము 157 


న విషయాలచే మరుగువడితఉన్న అతనిలో 
ప జ్లానానిక్తై పాటుపడుతుంది. పరస్పర సాపేక్షతో 

పరెశీలిసే, మత విశాన రూపాలన్నీ నతృమైనవి అనే అభ్మిపాయంగల ఏకత త్ర-వావి, 
తిరిగినాకూడా నీకు (వత్యషమయ్యే ముఖం, భగవంతుని 
రము క (ఆరా) వా సవరూపం.” అని, అతడు సూచించినాడు. “అన్ని రూపాలసహా, 
ని హృదయం సిద్ధంగా ఉంది; పీతి పా'తమైన అన్ని పాణు అలకా ఆది 


ఇల 


9 స్తవ సన్యాసులకు అది ఆ శ్రమం; విగహాలకు అది ఆలయం; పుణ్య 


hb bY ర్క 
PK 
NM - 
ep 
గని 
వి 
= 


త యాత్రికులకు, అది, కావా; యూదుల నా న్యాయ శాస్తా కి, వురానుకూ అది శిలాఫలకం. 


నేను అనుసరించేది మానవ -పీమమార్గం. నా (పేమ ఆశే ఒంపెలుు, వము హార్గాన్ని అనన 
రించినా ఆదే నా మతం; మానవ (పేమ మా.తమే నా విశ్వానం." ” బ్రహ్మానంద సాశారా- 
రాన్ని వ పొందిన సాధువు (వాలీ), వ పవక్త (నవీ క కంచె, దేవమూతకంటె (రసూల్‌) ఉర్త 1 
క ఆని అతని విశ్వాసం. దివ్య లక్షణాలను కరిగి ఉండడము, స నిత్య 
నది కావడము ఇందుకు ఊతుపులు. నిత్యమైన ఈ ధ్యేయానికి తీనుకొనిపోయే రహన్య 
గర్చిత మార్గం, ధర్మ [గ అధిగమించినది 
బాహ్యమైన సంస్కార పవృ త్తినుంచి వేరుచేసే ఈ పరతర్తాన్ని గురించి, దారాషు 


కోకు గురువైన ముల్లాషా ఈ విధంగా వచించినాడు. “వా స్తవత త్త్రృంతో ది సమున్న 
జగ న్‌ యు రి mB థొ 
భక్తులారా, భ క్రిపారవళ్యానితే, భాంరెకీలోనై, దాహ్య పూశా విధానమైన వె పార్టశను 


[నమాజ్‌ | సమెపించకండి. క్త పరిమితితో, భక్తి పరవళ స్థితి, (పార్థనకర్మా చరణం కంటె 
ఉన్నతమైనట్టిది. ధర్మ విరుద్ధములైన, ఐహిక విషయాలక్రై భ్రాంతి ఫః 
మలిన మెహోతుంది. ప్రార్థనకు ఇది అగౌరవం. కాబట్టి, అద్దే లౌకిక సితిరో పా 


కూ 
శి అ ఇ 
మై స్థి డాగరకు 
న్‌ r - న్స 
హోదడం ధర్మరీక్యా నిషిద్ధమైనది. కాని, భ క్రిపరవళత్వం అలౌకికమెనటిదే ఐతే, దాహాచార 
స్తు న్‌ న కం. 4 ల 
మెన (పారసకు దవడ వల్ల, భక్తి పరషళత్యాన్ని ఆగ్‌ గొరపపరచిన వారహౌతాము. కాబ్‌, 
మె. & థి An టి 
ఆలౌకిక భక్తిపరః వళత్వంలో కూడా, (పార్థ ల నిషిద్ధం. భక్తి పారవళ్యాంకి లోనై నప్పు 


శ్వరుడు కాగి, మసం కూర్చున్న ఆ_స్పరణంకాని, ఇందియగోచరములుకాపు కదా? అట్టి 
సందర్భంలో చదివేవాని (ప్రసక్తి కి ఏమి?” 
దారాషు ఈ సూత్రాలను తన రచనల ద్వారా పజలక 


[రెండు నముదాల సమాగమం, సి! 


ర 
[ 

థో 
శ 
(| 
ar 
ర్ట 


రేన్‌ 
సుం ఇది స. అనువాదం. ] అనేవి ఇతని రచనలలో 'పఖా 


0 
ర్స 
౭ 


ఉద్గంంథాలు. కొన్ని ముస్రిము వర్గాలు, తీన్‌ పకా దారాషుకోను కూడా సం: 
దా 


జాహుంలని, ఖండించిరి. తాను వహించిన ద ఢథ విశాానాల కారణంగా 


ఖై 


నే 1 లల WANA 
లిచయవలసి వచ్చిం ఎది. దారాషుకో అవజయానికి, ఉరుకటూ నురివగాడు. 


బ 

ది అతని సం ంస్థకు తగిలిస గొప్పదెబ్బ. ఆకాలపు చక్రవ తర్తిఐన రౌరంగడేఎ, ఈ సంసప! 
6 వహించడము, అతని మరణానంతరం ఏర్పడిన కల్లోల పరిస్థితులు, దారాపక్‌ 

తానికి న నష్టహేతువులై నవి, ఉదారమైన సుత సహనాన్ని, మృదువైన "పారువాదం+ 

శవళ హైదించిన దారాషుకో మతానికి, డురద్య్మష్టకాలం (పా ప్రించింది. దారాషుకో యొక్క 


అం 
'పాొయాలు, భావాలు అక) బ్రాడక్క గాడ కొందరి వ్యక్తుల జీవితాలలోనూ, అతని కవిరా 


153 భారత స్వాతం'తో (ya నను చరిత మొరటి 


గ 


,పవాహంలోను, ఉ త్తేజక శక్తులుగా మా(త్రమే ని నిలిిపోయినవి. 
| అజాత 
న. స ~ పళ ము 
రహనం గరా తమెన ఉదార మతసంస్థగ ష్‌ మొండి పబ్టుదలరా ఎదిరించిన విక్‌ Fee 
ల ఓ = 
ష్‌ కే ee నో లే 
కేక్‌ అహమద్‌ సార్‌హిండీ. డ్యాషన్‌కన్‌ నగరంలో, హంబాలీ న్యాయళాస్తాంనికి 
డిన 


(0 
§ 
(9 
క్ట 
3 


ఉండిన ఇబన్‌ -ఈ- తైమీయా [1228-1325 ] అధి ప్రాయాలు, సాక్‌ హిండీ 


బోధనల మూలములు. కేవలం వాచా కం మీద ఆధారపడి, నూతన భావాలను నిరసించిన, 
(పావీన సం ns ఇబగ్‌= ఈ -లై షే యా, కేవలం, (పకన సంగా వ్య కమై ఉన్న 
శద్దార్థాన్నిబడ్జ, కురాగును వ్యాధ్యానించి, మహమ్మశ్‌ (వవక్త కకు, నరదడే చెవత్వాన్నె కల్పించిన 
మాసపతారోవవా లప కరర అవిశ్వాసానికి దారిరీస్తుందని, గరు 
త్హ-శాస్తాన్ని ఖ ఖండించి వాసిన భాష కారుడు. 


కే 


ష్‌ 


జ -వి డ్‌ 
ంటి, ఇబగి-ఈ-తై మీయా గురుపీకం షేక్‌ అహమద్‌సార్‌ హిం 


ig 


ఇ క్తి 

డంతో, అతడు రెండు ముఖ్యవిషయాలను, దృవంగా సమర్థించి నిలిచినాడు : (1) నాయ 
z 8 3 

Aw wa జ “2 


ఓ 
సూ రాలకు, ఉపడేశాలకు, సంపదాయాలకు బదుల ఉండడం, (ఇత్చా- ఈ-సున్నత్‌ 
2) నూతన కల్పనలు అ వకాశం ఇవు కహోవేదం [రఫా- ఈ-దిదత్‌ | 


—ొ 
(౨ 


విషయంలో, పాతు వాదాన్ని ఉపయోగించదంతప్పు, అగి ఖండిందినాడు. “* హాతువావం 
సమవమె, చాలిఉంసే, దానిని మార్గదర్శి గా ఆపల9దించిన (గీకుత ల్త్వ శాస్త్రజ్ఞులు, సంపూర్ణ 

ee ఓ 
పరి ర్తన నము అనే (ప్రమాదంలో పడిఉండే వారుకారు. ఈశ్వరుని మాప తాన్ని గుర్తించ 


డానికి చతల? (గీకులే ఎక్కువ సమర్షలై ఉండిరి ; ఐనప్పటికీ, న. 
ఈశ్వరుని నిజత త్త, లక్షణ పరిజ్ఞాన విషయంలో, ఇంతటి అజ్ఞానులు మరెః 
ఇత అభి పాయం, 

అతదు |ప్రతిపాదించిన వాదము ఇవి;- “క్టానసంపాదన విషయంలో, ఇం'దియ 


eR 
3 
PN 
Uh 
ట్‌ 
ct 
లా 


ప్రవృత్తిని అధిగమి ంచినట్టిది 'పాతువాదపర్ధతి కాబట్టి ఇ (దియగోచరం కాని విషయాలు 
హే తువాదంవల్ల (గాహ్యమౌతాయి. ఇదేవిధంగా, విష్యజ్ఞానవిధానం పాతువాదవిధానా 
ఆతీరమైనడి, పహేతుదాదంవల్ల (గాహ్యములుకొని విషయాలు, భదిష్యక్షానంద్వారా ,గాహ 
లౌతాయి, హేతువాదయు క్త క్లమెన భక్తికి మించినది ఏదీ, దివ్యనత్యాన్ని నిరూ 
అని చెప్పడం, భవిష్యజ్ఞానమార్గమే లేదని చెప్పడం, జొతుంది”. తత్త్వశాస్త్రజ్జుడు కాదంచు 
వ్యక్తి, సైతాను సాహచర్యంలో ఉండవలసి ఉంటుంది. కాబట్టి, అతడు నిరాశ 
నష్టానికీ గురిబొతాడు, అని అతని అభిప్రాయం. “ఈశ్వరుడు, తన తర్వాన్నీ, తన లక్ష 


టబ శా 
లనూ, (ప్రవక్తల సందేశంద్వారా ప్రజలకు తెలియజేస్తాడు. అప, పజల 'ఆనకేటతతక్‌ వీది, 
Yu 
Su 


ంకల్పానికి ఆనుగుణ మైనవి, షల విరుద్భమైనవి అనే జ్ఞానాన్నికూడా, ఈ (ప్రవక్తల 
రానే, మనకు అందచేస్తాడు”. ఆని అతని విశ్వాసం. ప్రవక్తలు రచించిన |/గంథాలనుంచి,. 


ణి 


to 


వైద్యానికి, జ్యోతిష్యానికి సంబంధించిన విషయాల: దొంగిలించుకొని, త త్త్వశా స్త్రజ్ఞులు 
మందుదినునుల లక్ష శాలను (గహించిరనీ, సూఫీలవద్ద నుంచి నీతిశా 


శాస్త్రవిషయాలను, బ్‌ో 
సంస్కారాలను నేర్చుకొ నిరన్మీ ఘజాలీ, తన, ఆళమన్‌ కీధ్‌ మిన్‌ 


(గ్రంథంలో 'వాసుకొన్నాడు. ఈ అభ్మిపాయంకో, సార్‌ హిండీీ 
ఈశ్వరుని ఆచేశాలను పజలకు అందచేయడానికి సాధ 
విధేయులమై ఉండడమే, మనము ఈశ్వరునిపట్ట |ప్రదరి 


ఇ. ఖు లి we స క ట్‌. స్ట 
ంషిటి! సాం తిక విషం = పిస ల్కు సారోంగము 153 
«Ou ప oy oy లా uy క్‌ శు 
[ప్రవక్త సిర్టశించిన ఆంశాలను, ఆచారాలను మనగా డాచా, కర్మణా, వాటించపలసింది, 
7 ఖ్‌ ఫ్‌. అల pe. ఖు వంట షో శ” జ్‌ 
ఇస్తాముమతసుల ప్రభథమక రవుం [ప్రవక్త ఆఅచశాలరు ఛిన్నమైన, వంచ, నిషివము, నూతన 
ళా ఖు ఆాతీ ప్ర వాజి ఇ 


"ఓ చిం ర ఖ్‌ Vann Wi న. 
కల*నలలో గుణపోషతార తమ్మాన్ని చూపి కొన్ని మంచివికూడా ఉన్నవని రావించి, 
(2) 


టో 


ఖే జ త జ షా 6 are a” 

మరా ససాల 'పయరతాం తప్పు, అని షేక్‌ ఖండించినాడు. “.పతిగవుతా, ఒకో కిలొత 
అ ఘు wo త ఖు 

| మ ప MRE భ గ మ పిలు 

మతహా.తమై, ఇది వరగూత్రమూ ఓక (ప్రమాచమై ఉన్నప్పుడు, ఏజిలో కొని మంచి, 

న. అ ఆ నా వ. oe 

రాన్ని ఉచిరమైనవి, అని ఇట్లు చెప్పగలం ? సంవదాయాలడు అనుసరించి (హదీర!, పత్రి 

మలా గా స 


ఇ జ లో ఎ మ. ౬ 
నూతనకల్పనా,- (అపవాదమగే అదు)- మ 


ఇం ర్వా లాం ఆవేశ we] 
కాబటి పతికల్పనా చుష్టమ్రైనచ అని, అతడు 
లు 
షి అ. ఇ | ష్‌ వాని | a ~ ౮ wa 
నూతన మతాథిదాయాలను అన్నిజిని, షక్‌ హమద్‌, సమ(గంగా ఖం 


a 


చ 
we 
న జ న్న శ స్ట్‌ 5 న 
ఏ ఒకదానిని కూడా అతడు సహించలడు. షెయా పతం, వశ్యానభూతుకత్వంకం చె, 
అ 


ళ్‌ ట్‌ a పైర్‌ Wat 


నిభాపం, కాబటి, షయాలతో చఇకహండా ఉండడం 


అవనరం, షేక్‌ ఫరీద్‌ రు ;దాసిస ఒక శాణురో అకకు ప్‌ 
{బాయలు కలవారిత చేఠకడం, విశా-ాసఘారపంతో చరడంకలప చదుషమెనగద్కి ఆనం 
న మై 


న 2. గ గ క ఆగి miu Ca hr Bast 
పకయొక._ అ'పయాయులపట ఇంషథావంవహించిగ వర్గంచా MT nm 
(90) న ళ్‌ 


6 
es 


a 
CRE 
£ 
ఓల 
న 
fs 

fy 
లి 


Co 
గ్‌ 


ఠా శ 
॥ 


కురాగుకూడా పీరిని విశాా 


Cn aC 
ck ర్త 
barn 

x 
aE 
th oo 
టా లలి 
yo 
ఆ ర్మ 
శ ల్‌ 

లో 
పష 
వీ 
గం ఆ 
EE 
చ 
ళం ల. 
ie 
«Ef 
a 
క 
లు 
న గ 
న్‌ Ut 
క ౯ 
బ్‌ 
£ yy 
లు 
, OO 
లలు 
KE 
¥ 
= 
a 
t 
ల్స్‌ 
శ 
4 
ui 
Fs 
కాలో 


లము 
ల 
i 


me So ein nt 
దరుసంగా; ;పపకొధిరించిన తొల 
ళ t అనీ 


ఇ 


వేలాడుటూ ఉంచింది, వాన సః 


Gas 
“౪ 
గా వీపుపై 


జేన్‌ న్‌ శ న స 
ముల అలవాటు అఈపచితముని, ఇతరు అవ ౫ 
é 


we, జ 5 Soi cs wena nd 
ww కరిగించడాగనిర య, doves NOG న్న 


జీ 
Mean 4 a Res YY శ 
ఏ ఇతని సప్కురం. తిరన్కారంతి న్ను అకార వర్మ 
ప నిం ఒం wu 
నికి తగగ నావగం, ఉజియాపక్నులసు జ 


యు మ్రతమాలత, పిథివోష్తును 


క్‌ శ ఆ తి టం. గీ లే తు ప / 
హిందూ ఆచారాలు ముసిములల రాడా (అంాంచిసవి, చట CIN 


అవీ లో 4 జ 


న FAA MAV eS అటే ల బు థ్‌ 
ములని, తప దెసవంవతగి4ప, అ, అత్య ళో అలు పరద వః 


న 
4 


a Ca ళా ఒర జట ™ న్డ్‌ ఓ 
న. ఉంతె నడపవలంం, &ఇండియాం 


ఇ, శు జ్జ అ $ ఇ fle 2 ॥ 
ఇండియాలో ఎర డిఉ ౨డిన అని సహూతికాఖంన్నిటిలోను* ఇతనికి సలల అ 


160 భారత స్వాతం[త్యోగ మ చరిత మొదటి 
క 

ఉదినది, కాని, రహసో చ z 
౯ ఇ కా. ళ్‌ ea PE 

లను, షరియత్‌ అనే మత న్యాయనూ(తాలకు ఇచ్చిన నక్షబందియా నూఫీ 


ఎక్కువ ఆధిమానం. ఐనప్పటికీ అధాంత 


న్న ల, —_ ల 
జాన నంపన్నుడై న పరమసాధువు (వాలీ) మొక 
CMe బం లా 
- adn R35 ME వ 2 
స్థానం, (ప్రవక్త కల (నదీ) ౩ స్థ నంకందె ఉన్నతమైనదని చెప్పె నూఫ్‌ల ఫట. ఇతడు 


ఒప్పుకోలేదు. ఇదే విధంగా, వీరి విశ్వడేవెక్క సిద్ధాంతాన్ని కూడా అంగీకరించలేదు. దాని 


శ్వ 
సానంలో, ఇతడు, ఈశంర లక్షణక 
య ప వ 


చెసినాడు. 
నాయపరుడు, బుద్ధిమంతుడువన ఉలామాచెసిన అఆర్థనిర్ణయాన్ని అనునరించి, కురాన్‌, 
(2 
నడా గ - a a 
హదేశాలద్వారా మతాన్ని పరిశుద్ధంచేసుకోవడము, నూతనసిద్ధాంతాలను పూర్తిగా విసర్తించి 
ఉం లా —_ జ 


న్యాయానికి నిష్కర్షగా బద్ధులెఉండడము, ఇసాముమతము యొక... (వధాననూతాలు. 
వీడిని అనుసరించడం, అందరి ముస్టిములకూ తప్పనికర్తవ్యం, ఇది ఆతని అధిపాయ 
జ్య 


తన ఉన్నతధ్యేయంపట్ట నిక్చితజ్ఞాన ౦ కలవాడు వేక్‌ అహమడ్‌. భిన్న జీవనవ్యవస్థ 

ఏ చెందిన, పలుకు బడిగల మొగల్‌ కులీను లలోను ప, ఇతర (వసిద్ధవ్యక్తులతోను, పః వ్యవ 
హారాలు జరుపుతూ, తన అభిపాయాలను వారిలో వ్యావింవచేయక్షానికి కృషిచేసినాడు. 
కాన్‌- ఈ-థానన్‌, సికందర్‌ భాన్‌ లోడీ, మహబక్‌ భాన్‌, యు. అజామ్‌. ముర్రజాథాన్‌ = 
షేక్‌ ఫరీన్‌బుథారీ, భాన్‌-ఈ-జహన్‌, కిలిచ్‌భాన్‌, సద్‌ర్‌జహో లాలాబెగ్‌, సుమారు ఐదు 
ఎదలమంది [పముఖులు,- ఇతనితో పతద్యవహారం san (ప్రతి పాంతానికీ, పకి 


గరానికీ తన మత్మవచారకులను పంపి, కర్తవ్యాన్ని వారు సక్రమంగా, నమర్థతతో నిర 
హించేటట్లు, జాగ త్తవడినాడు. 

“సన్మార్గాన్ని పవర్శించి, సత్యాన్ని నిరూపించడం మ్యాతమేకాక, తన జీవితానికి 
మరవ ఈ ఉన్నత లక్ష్యము ఉన్నదని, ఏదో ఉద్దేశంతో, భగవంతుడు తను న్ను నృష్టించినాడని,” 
దృథంగా నమ్మినవాడు, షేక్‌ అహమద్‌. అబూబ ఉమర్‌ స్థానాలను ఇదివర కే అతిక 
మించి, వారికంటె ఉన్నత స్థానాన్ని ల తానుచేరుకొన్నానని, ఇతడు చెప్పేవాడు. “సాధుత్వము: 
ఇస) (వలీయత్‌) తలుపులను తెరవడానికి తాను gen ఉన్నాడని, రహస్యో పర 

శ్రేణిలో తాను అఖరువాడని,” డై రైర్యంతో (పకటించేవాడు. రెండవ నహ (స్రాబ్దంలో 
స ఇస్టాము మత సంస్కర్త, es స్థానాన్ని ఈశ్వరుని మిత స్థానానికి [ఖలీల్‌ | 
చఇక్పగల వ్యక్తి కితాను, అనిచెప్పుకొనే వాడు. ఈ అసాధారణములై న అధికా క (పకటనలను. 
రించి, ముస్తిము ఉలామా, జహంగీపకు, ఫిరా స. చేసెను, జహంగీరు, విషయాలను అను. 

నం కావించి, న్యాయసభలో విచారణ జరిపి, నిజాన్ని తెలునుకొని, గ్వాలియర్‌. 
దులో బందీగా ఉండే శిక్షను ఇతనిపై విధించెను. రాజ్యాపాయకరములై న ద్రోహాలుచేసిన. 
వారు అనేకులు, ఈ దుర్గంలో బరదీజగా ఉండిరి. కొంతకాలానికి జహంగీరు దయతలచి, తన 
. సైన్యముయొక్క కలాల! కొంతకాలం పెట్టి, పిమ్మట, ఇతనిని విడుదలచేసెను 
ఇతని పై ఈ విధమైన చర్యతీనుకొ న్నప్ప టికీ, కూడా, జహంగీర్‌, షా 
కహా! ఇతని మతప్రచారం విరివిగా సా 


స 


జహానుల సడల 
గింది. ఇతని కుమారుడై. న మహమ్మద్‌ 
సూమ్‌, తీ న (ప్రచారాన్ని సాగించినాడు. ఆ సమయంలో ముళ్టాన్‌ గవర్నరుగా ఉండిన. 


మెన 
లా. 
మ 


సంపుటి" సాంన్కృృతివబేవితం = విద్య, కళలు, సారము 181 


కౌరంగజేబు, ఇతని ఉపన్యాసాలకు హాజరై నాడని తెలుస్తుంది. 
2 నావి లలన i వ 
మెక్కా యాతకుహోయ ముందు మసూమ్‌, ఢిల్తీ సింహానన జారనత] సంఘమష్షణం 
తాటి a ~ గ 
కౌరంగజేయకు. విజయం లభిస్తుందని, భవిష్యత్తును నూచించినాడు, బాళ్‌ పె పంపిన 
ed శ 
లా చు! చి చ Ps] 
సా,మాజ? సైన్యానికి నాయకుడుగా జారంగజేబును నియమించిన సందర్భం, ఆరగికి డాబు 
అబా 
వాస్త, మహామ్‌, ధార్మిక యుద్దము యొక్క- ఉ తృృష్టతనుగూక్చి విపుంంగా పొగడి 


ఉనాడు. “ పాపంచిక విషయాల నుంచి విరమించుకొని, కఠిన (వరాఐను ఆచరిస్తూ, 


అతి, చ 
z= క BG ఫా a న్యా గ 
లభించే నత'*'లంలో, కటకడపటి అంళాన్ని కూడా అందుకోలము. ముహమ్మద్‌ పవ కయొక_ 
we ట % వ (జో ఆ 
గ రాశి గ్రా న 3 న్న 
మనకా పునరుచ్చారణ కావించిన పార్థనవల్ణ, పదివల రె పుణ్యంఐభి సంచి; మెక్కా 
మసీషలో జరివిన (పారనవల్ల నూరువేలకెఓ పుణఃం లధిస్తుంచి; ధార్మిక యుద్దకంగంరొ 
® ౧ ౧ లి తా ఇ 
చేసిన 'పారనవల, ఇరవె లకలరెట పుణ్యం సీదిస్తుంది”. 
టూ స! ల తాకి 
మహమ్మగ్‌ మసూమ్‌ కుమారుడైన, షేక్‌ చెఫ్‌-ఉద్‌- దీన్‌ (3. అ. 1౧౪9-10 లె 
] [ 
జ | న లో మి 
జననం) ను, తన మార్షదర్శిగా, గురువుగా, జారంగజబు స్వీకరించెను ఆతన |వథభావానికి 
న శి 


ఆ 
(a 

యా:'తలకు చక్కని వకాశం ఏర్పడింది ; అరాజకత్వండో మునిగిపోయింది. దొరంగవేణబు 

నంతరం నూరు సంవత్స్వరాలలోజునశే, భారతదేశం విదేశీయుల పరిపాలనకు లోబడి 


ష్‌ 9 జ ష్‌ set 
పోంది. గుమారు రెండు చందల నంవత్సరాలకాలం పరచేశయుల వఠపాలనేఊంది, 


oo 
కడపడికి, డేళం, స్వాతంత్యాన్ని 'నఎపాడదించుకొంది. కాని మత విభేవంవల్ల, భారతదేశం 


రు ;పారంధించిన ఉదంమం, దారాషుకోతో పరిణతి కాంచింది. కాని, ముస్లిముల 
బం / లి 
లను ఇది వశపరదరుకోలేక పోయింది, అక్చరు అధ్మిపాయాలు ఆకాలానికి చాలా 


(ఢి 
ఛా 
{£ | ళ్‌ 
11 
టు 
లీ 
గ 
(౮ 
లః 
(A 
రు 
0 
ft 
x. 
మ 
న్‌ 
g 
23 
ణో 
a 
0 
వి 
mb 
ర్‌ 
tr 
a 
GE 
2 
ల 


శ 
» 


టూ 0 
2 
జీవన వదతిళో ఏవిధమెన మార్చూరలుగందు. సంపన్నవర్గాలవారు, పూర ముక 
సపలతోను, వ 
లో _ న 5 
ను వరడిన సామాను 1పజాసీకం, పధుత్యము యొక మితిలని సర్భంధాం వళ్ళ 
ద్ని 


చి | 
“2 3 
తిరాంం జ ఆం ఇ 


గిపోయి, జడ|[పాయులై నారు, రై తులతోను, వృ త్తికారి 


ల్‌ 


లి 
పోయింది. సెనంము ధర్మభష్యమెవయింది; సేనానాయకులు లంచగొం 
ఆ 
అసంఖ్యాకంగా బయలుడేరికి. వారిలో (పధానుడై నవాడు క్‌ అహమద్‌ యొక మనమును 
చిక్‌, సెఫ్‌- డ్‌-దీన్‌. ఇతని ఆడంబరము, వెధథవము, రాజులను. వోలిిచ. సమాజ 
జో 


బంధాలు సడలి పోయినవి; జనజాతి భావము, పంథాధిమానషు తీవమైనవి ; రాజ్యభిి ళా 


162 భారత స్వాతం(తో్యోచ్యమ చరిత్ర "మొటి 


సాలు దుర్భలమై హోయినవి. విషాదకరములై న ఈ పరిస్థితుల హేతువులను గూర్చిచ ర్చిస్తూ, 
ఒక ముస్తిము ళచయిత ఈ విధంగా వాస్తాడు. “న్యాయశాస్త్ర ధర్మశాస్త్రాలు కెవలం 
మానప్పని బాహ పవ్యత్తులకు మా!తమే సంబంధించినవి కాబట్టి, వాటిపె మనమ గల 


113 


చారణచేసే అధికారికి, ఇంటి లోపలి పరిస్థితులతో సంబంధము 


మున్నది 2] ఇహెము మతము 
౧ 

లోని నంపదాయాలను, ఆచారాలను రక్షించడానికి మృాతము ఈ శాస్త్రాలు పూనుకొన్నవి ;- 

జూదాన్ని ఆవడం, కాగుడుమాస్పడం, జిజియాపన్నును విధించడం, కొత్తగా దేవాలయ 

నిర్మాణాన్ని ఆపడం, చిన్నవీ పెద్ద దవీ ఐన పాపాచరణాలకు తగిన శిక్షలు విధించడం,- 

మొదలె నవి మా;తమే ఆ వ పరిమితిలోనివి. ఈ విషయాలకు న్యాయశాస్త్ర వేతలు 
కాలు. బా య ఆతి 


bare ఇస్తారు. వ. mu అ లోపాలు వీరి అధికార పరిధిరోనివికా 


క ప వు నక (1425) జారంగజేబు మరణానికి (1707) గల మధ్య 

: ss విషయం స్పష్ట షంగా నిరూ 
en హ్‌! అనంతరం, ఇండియాలోని పరిస్థితులు వేగంగా అరాజకత్వ 
౧౦సము, నిరాశ, దట్టంగావా ్యదిస్తున ర్న దేశవాతావరణంలో, మూదో 
"వాలీఉలా స్థావించినాడ.. (1 1709లో, అతడు ఢిల్టీలోజు: నించి 1759లో, 
౧మ్కు మతము సితి రాజకీయాలు,- ఈ అన్ని విషయా 
అహా సంబంధించిన విషమసమనస్గలను ఇతడు ఎదుక్కోవలసివచ్చింది. అభిపాయవై విద్యము, 
పర్గీకరణము, ఆనాటి సమాజంలోని సార్య|తిక పరిస్థితులు. కేవలం మతసిస్థాంకాలసు, ఆః 


రాలను ఆ శయించుకొని ఉండిన Msn శుష_ పండితుల కా, అంతరంగిక భి 


TE 


is 


SR దయామయా కూడా ఘర్షణలు సిద్ధించినవి. విషయాలను 


లి షా 
పరిశీలించడంలో। బీరు అనుసరించిన విధానాలుకూడా భి: న్నమైనవే. మతాధికారాన్ని (తక్లీడ్‌) 
గుడ్డిగా అనుసరించడమే | శష్టకుని క కొందరు విశ్వసించిరి. శాస్తారిలను వివరించి వ్యాఖ్యా 


నించడానికి (ఇజ్‌ తిహాద్‌ ) విస్తారమైన అవకాశం ఉన్నదని ఇతరులు (గహించిరి. మతతరా 


నం! 
అలీ 


లను వివరించడంలో గీకుత త్ర త్త్యళాస్తా ంన్ని ఉపమోగించకూడదని కొందరు పట్టు మబపిరి. 
శాస్తా లను అర్థంచేనుకో నికి, హతువాదాన్ని, తర్కాన్ని అవలంబించడం మంచిదని మరి 
కొందరు అంగికరించిరి. ఇవేకాక, న్వైతికనమస్యల విషయంలోను, రాజకీయసమస్యల విః 
యంలోను కూడా, అభిపాయభిదాలు ఏర్పడినవి. సా [మాజ్యం సరగ వై తికద్యవ 
భగ్నంకావడానెకీ గల పాతువుల విషయంలో కూడా ఎవరికీ ఏకాభి భిపాయం లేదు. 

ఈ బహుముఖ సమస్యలను అన్నిటిసీ, ఒకస్యతం త మైన దృక్పథంతో, పఠశలించ 
డానికి, పలీఉల్ణా పూనుకొన్నాడు. ఈ అభి పాయభేదాలకు హేతువురైన మూల విషయాలను 
.నంపచేసి, ప్రతికూల భావాలను అధిగమించి, న! విరుద్ధములై న దృక్పథాలకు 
సా 9 కూర్చదలచుకొన్నాడు. ఈశ్వరు సర్వజ్ఞుడు “(అలీం), సంపూర్ణబుద్ధి 
సంరూపుడు (హకీం) ఇ, ఉండడి వల్లి మత సంబంధమైన సమస్యలను పరిష్యు రించడంలో, 


169 


MW 
కశ౧రుని 
ఆనే 


ఎ 


ల 
కారణాలు. 


ఉలా, నలుసరు ఖలీఫాల జీవి 


ఫ్‌ 


wry 


ఇజలాతుల్‌ 


దంబినాడు, 
లు 


'పధా 


జో 
టు 


వా! 
ము 

వి పరస్పర 
శో 

దడాల 

ల 
C3 

Da 

సు ల 

ల్‌ 


[3 


బెల 


కి 
(౯ 
ఇల 
రూ 


~ 


వారి గుణశీలాల 


నాఆ 
we 
జా 
ల 
వు 


ఉదుపం 
ళు 
రా 

అంటని యు 


. 
ఆ 
(= 
cp 
లా 


కు విశాంసం కలిగించడం, 


డ 


Ww 


క్క వివేచ 


రయి 
(pe) 
ఆనుపడిం 


డ్రి 


వం క్రి 


లోని 


on) 


అర 


భా is 


2 స) 9 నే Weg "OY a ౧4 4 
కస్త Suman అ రగ 
౭ a bir‘ nw వ గ 
3 ఇ మ . ౧ 3 9 
bh 3 ఎ శం 2 2 «3 “ సా 2 
Ra) స గీ వ ohh 3’ ff 9 
*: lb / 3 mil గి 3 * A 3 అ * 
శ ho, Hy స ad A a 
f ౧ స్త క్‌ శ 2౭ ‘3 fa 0 4 Ba) 
an 3 ఇగో ౧ ౮ il 3 3 స «3 
జు] awe" ad [చో 
నస ah గ్‌ Orns BU} 3 ట్‌ 
అ “తె wg 2m 3 3% ఇ mw స 
నా 9 సనన గె ఆ << 90 D9 - ఎ 282 
రి ళ్‌ ఎ | fh 2 si 22 Be 
ళా 6. 
bre Fb Igy ME న 
Wh ర ట్ర త మ 
3 I. గ లం 
hp గ లి క 5 a 0 స్మ 
a9 32h df న్‌ 
7 9 3g ® v3 pt) 
0 5 4 9 x "bw 
౧౮౨౨ Am వై ల కి 340] he 5 స్‌ 
8 శ i 3 ౧ఎ (౮ ౩ ana లి wa | 
జ చ. 
సం Ry) a fh శై ల me గ 
2 ఆ స a7 Hey g 
G5 2 bed a a Rely 2 § 
3-0 స 1] క అగా గ 
స సంతం 1 Co) తాం aa 
కు. లే గ్‌ “సి 9.౧౧౨, ఫి Ws య 
సా c3 hg Se y ఏ౫ 0 9 [లే A 
0౦ న్‌ fei Gg 3 ¥ sa మ్‌ 
ప hc : Oo dt 3 9 yo గే ఫు ర్స లా గ్‌ 2 
3 6 Je 0 ఫశ ణ్‌ గ లవ 
sao VID 5 1M IP J qr యగు 
జా జ గ శ్‌ వక 1 a) అ మ Ne 
» fa 3 f Dn త | 6] 9 b op 
md ~~ Bw dG 8 లయ ని ఏవి 
a Hew lg 00 Ph rig 
2 Ba 99% (| 
శ చ క న గ om 
క స స స శే శస 
ఆ గ b సై <3 2 > తే 
ఏ పర A 2 9 pf caw, od 
శీ 9 caw ¢ «iC ౧0 aD fd de 
1, 9,5 అ bow, # ad గె 
= wo] Jda¥ Ew “ble 9 
2 fb గం Pa 2 గ ఫ్‌ 
లే క్‌ ve wm శి bh వ Y3 9 sO జ 3 
ene ag 2 bb gy a 
f ca ¥3 ఇ) 3 న న్‌ J "లి 
bp a to ETT wig 0 
dd య 62 wm (OT 3 ta 3 3 31 


104 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర "Hud 
ఆధారంగా ఏర్పడినప్పుడు, దానికి సెంఘిక్కశేయన్సు అనే వ్యవహారం సిద్ధి 
వానవులు న్యాయంగా | [వవ ర్రించినవుడే, ధర్మబద్రమెన సమాజం ఏక్పడుతుంది. ఆ 
నిర్మించడమే ఈశరునికి ఇష్టమైనకా రం. 

వృత్తిని గూర్చి, వలీడిల్లా పతిపాదించిన అధ్మిపాయము సమ్మగము, గఖి 
రముఐ, ఫైటో పతిపాదించినదానికి సవృళమైఉన్న వి. ఈ అభిప్రాయానికి రా 
అనుసరించిన భావష్మకియలుమాతం భిన్న మైనట్టివి. 


2 


సంపద మితిమీరి అ భిదృద్ధిచెందిన సందర్భంలో, ధర్మబద్ధ న ఈ సమాజం ' భష 
స లన వారిని ఆడంబర పదర్శన నమూ, అహంథావమూ ఆవేశించినపుడు, 


fey 
ss 
గ్ర 
0౮ 
£ 
(౮ 

ల్‌ 

[CJ 


ఐహికా పేక్షలను, న త, ిపరరుకోవడమే,. బీవిత ఆశయంగా ఏర్పదుతుంది, 


గా ee గ pee a సంఘంలోని దుక్భలవర్గాల 
(ప్రజలను, రై తులను, వ ర్తకులను, స పీడించి, వారి రకాన్ని పీల్చి, అధికధనాన్ని 
చేరూ wh నమ భోగవిలాన జీవ నస సాగించుకోవలసి వస్తుంది. దేశము యొక్క 
విలాసవస్తువుల ఉత్పాదనకు ఆధిక 


సట 
(ప్రాధాన్యం సిద్ధించినందు వల్ల, (శ్రామిక పర్మ్యపజలు దరి,ద 


ఆ అటు థి హు 
యించుకొని ఉన్న సోమరులసంఖ్య దినదినమూ పృద్ధిబొతూ ఉంది కాని; వారివల్ల డాని 
కలిగే ప్రయోజనం మాతం కూన్యం . వీరిని పోషించడానితై రాజ్యకోశం (క్రమంగా, కాళీ 


ఐపోయింది. 

ఇట్టి పరిస్థితులను నివారించడానికి, షావాలీఉల్లా, ఒక పర్దతిన ప్రతిపావెంచినాడు. 
“ఇప్పుడు నెలకోనిన్న వ్యవస్థను పూర్తిగా రద్దుచేయడం (ఫక్కీ కుల్లి నిజాం) మొదట చేయ 
వంసినపసనొ. మానవులకు సంబంధించిన ప్యవహారా లలో న్యాయాన్ని మే సలకొల్చి, 


'పజలలో సామరస్యాన్ని పునః పతిష్టకావించడం, తర్వాత జరగవలసిన కార్యం, 


అ 


వాలీ ళా కావించిన (ప్రతిపాదనలో, విలువగల భావాలు ఉన్నవి. వాటిని అవలంబించి 


డి 
వ జ్ర స ల ( 
ద్ధిపరచి ఉంటే, ఇండియా జ్లీవతములోన చిక్కు సమస్య లనేకములు విడిపోయి 


అభివృ 
ఉంచేవి. కాని, దురదృష్టపశాత్తూ, కాలం (పతికూ లమై ఉండింది. లీఉల్హారు మూలా 
ధారాలు కూడా తగినంతగాలేవు. సంస్కరణలు కలిగించడానికి అతడు అకారక తలచు 


కొన్న సాధనాలు, అసమర్థములై నవి, లేదా, అనర్హములై నట్టివి, ఇండియా దేశ వ్యవహారాలల 
కలుగజేసుకొని ఇస్టాము మతముయొక్క_ విశద్ధకీ ర్తి, నిలుపవలసిందని (ప్రాక్టిస్తూ, అతడు 
గజీబ్‌-ఉద్‌-దొలా, నిజామ్‌- ఉల్‌ -ముల్‌, అహమ్‌ అద్దాలీలకు, విన్నవించుకొన్నాడు 

8 ముగ్గురు కూడా, షావాలీ నిరసించి ఖండించిన పూర్వపక్థతికి రక్షకులై నవారే. తాను 
ఎన్నుకొన్న ఈ వ్యక్తులు తాను తలచుకొన్న కార్యానికి తగిన వారు కారని, (గ్రహించలేక 
పోయినాడు. అ దు, మొగలు సమ ష్యరరోని ఉత్తమోత్తమ (పౌంతాలను దోచి 
ధ్యంసంకావించి, హిందువు, ముస్టిము, అనే దయావాక్షిణ్యాలు లేకుండా అందరి సర్వస్వాన్ని 
దోపిడిచేసిరి. అంతకంటె ముఖ్యంగా, తన దేశ పజలరోనే స్థానం లేనట్టి అల్‌ ల్ర్సోద్ధతుడైన న 
-ఆహమద్‌ షా ఆద్దాలీని, ఇతడు విశ్వసించడం ఆతి విచ్మితం, జాతి మత వర్షాల ఆవధులకు 
అతితమై, ఇండియా సమాజంలోని అన్ని భాగాలనూ సామరన్యంతో కూడిన ఏకైక సంస్థగా 


నంవుటి] సాంస్కృతిక బీవితం = విన, కళలు, సారస్వన 10 


వ 


కూర్చి, ఇండియా (ప్రజలందరినీ సమాన దృష్టితో చూడగలిగినట్టి న్యాయము మాత్రచే, తాను 


ప్‌ 


శలలు కంటు న్న సమాజాన్ని సావీంచి, రక్షించగలదని, ఊహించడం అతనికి నాసా 


ళం 


కాలేదు. ఇండియాలోని రాజకీయ పరిస్పితులను పూర్తిగా మార్చివేస్తున్న, బెంగాలుకోని 
2 ౮ ఖో వ్‌ 

చనంఘటనల భాపగర్భిత సూచనను కూడా, అతడు (గహించలక పోయినాడు 
ఇతని కుమారుడై న, షాలఅస్టుల్‌ అజీజ్‌ (1710-1828) ఢిల్టీని దిటిమువారు ఆక 


మించడం, oly పతషంగా చూచినవాడు, ఆళ్మసాక్షి శకి సంబంధించిన సరః 
ఆవాధిపాయ నె గ ౧తర్మత ము, పౌరస్వాతంత్య ము, అనేవి [(వజలకు లేకుండా చేయడందల్ల, 
ఇన్టె ము మతముయేక్క పునాదులు గాశమైనవనీ, అందువల్లనే ఇండియా దేశం యుద్ధ 
భూమిగా (దార్యల్‌ -హార్స్‌) మారిపోయిందని, ఇతడు ఆక్థంచేసుకొన్నాడు. ఐనప్పటికీ ఈ 
మార్పుయిక్క అంతరార్థాన్ని తం|డికాని, మారుడు కాని ba దేశానికి కలిగిన 
నూతన అపాయాన్ని పూర్వపు ఆయుధాలతో ఎదుర్కోలేమని తెలుగుకోలేకపోయిరి. అంతే 
+ తక్కిన మతవర్గాలవారిని అసంతుద్దిక న్‌ pes సరిచేసి, దాన్యంలో వదలి, ఏ ఒక్క 


కాక 
మతవర్తంకాని, పర్కేకంగా ఉన్నత స్టిక్‌ రాకాలము, ఆనే పరిశ్షానం కూడా వారికి చై 
పోయింది. 

వాండాముతొఖొవోలు ; దక సు ష్ట్ర 


వి 
భావయుగం హిందువులలో, అంత మైనదని చెప+,వచ్చు,. స్వతంతపర్వా చనతో కూడిన 
నో 


పీ హూ! 
థాష్యాదులు కాని, (ప్రాచీన గంథపునర్నిర్మాణము కాని, ఆ పైజరగ€ లేను, (ప్రాచీనకాలంలో, 
పగిషత్తుంతో ఆరంభమైన స్వత్యతభావోద్యమం, శంకర, re మధ్య, నిందా 


తాత్రీక విదారరచనలతో స్థిరపడింది. కాని, ఈ భావ వోద్యమం, మతాచార్తులలో కడ 


& = 


తాల (1 
పటివాడైన వల్లభుని ఏతో ముగిసింది. స విషంపమై రాధాకృష్ణ, ఈ ఈ విధంగా (దాస్తాను. “ఈ 
న తత్తృవేత్తలు,- లేదా; తత్తళాస్త్రరచయితలు, సత్యో సపలపుని 
భావించినారు. ధిన్నమతసిద్ధాంతాంకు. పూజ సమురైన సత్యాభానాలను. అతినూక్ష్మురర్హం! 
సముర్థించుకౌ ంటూ, మైలపడ కుండా కాపాదు కొంటున్న పమతభావాలు,- నర్యష ని ఈ ర్త 
శాస్ర పండితులు సమ్మి ఉండిరి, తమ సమీపంలో, మెల్లమెల్లగా పారుతూ, ఇనుకలో ౬కి 
హోతూ, ఆవిరిగా గాలిలో కలిసిపోరూఉ న. పిళ్లా లువను, భారతీయత త్త్రళార్త్ర నదీపవాహ 

గల 


ఈ 
మని, మీమాంస న్యాయశాన్హా ఫలు వృత్తి ఈ పండితులు ఊహించుకొంటూ ఉంది". 
a 


Par / Fa —__ 
జళమంతటా వ్యాపిస్తూ, 'పజాదరణను పొందుతున్న ధక్రిపంథకు, తార్తిక సిద్ధాంతా 
న్‌్‌ 


౮ ౮ 

ద తా అ ఉల ౬“ గ 2 జు 
పాదించిన భక్తి సిద్ధాంతానికి. పుష్టిమార్గమని వ్యవహారం... దిష్యతర్త్యానుభూతికి. ఈళ్వరు; 

కో బ ౧ అరం ల ws 

క ఎ 
కృపను సంబాదిం చేడం ఒక) 'పేమార్గం, కాబడి, ఈళగరాసఏర కిక వారు | వాధానుం ఇచ్చి 
ల ‘at a a7 ఆ గృ 
ర ? వథధారులె నవారు లప. 
౧ —-_ గ అజా 

ey a WR) rae 
కాని, వి నతమెన భ కిమారసంనలు దళంలో ఎరాడడానికి, ఇత భావాలు ఉ _జకమయు 
జో ల జ, మళ 
లెడపి. ఈ Mn రక నా. భకలు కర! జేమను ఈశ్వర క-పసు, వార్చి, = న్‌ 


Cera న. వజలలో వ్యాప్తికి తెచ్చినఉద్యమం, ఈ భరి 


మార్గాధివ్యద్ధికి డోహద మొనర్చి, పోషించింది. పూర్శపు ఆచార్యులు, ఉపనిషత్తులు, (బహ 


€- 


10౮ భారత స్వాతం! & త్యోదరిమ చరి[త్ర మొడటి 


న్‌ ఆనే పసాన యూని మా an ఆట్‌ అ 
సూతాలు, భగవద్గిత, అని (పా నృతయాన్ని మా(తమే (గహి ూంచి, వాటిని తష ధాష్యాః లో, 


వివరణాంతో |పచారంకావించి ఉండిరి. కాని, వల్రభాచార్యుడు, ఇతరులు, ఈ (గంథ్యత 


యంతో, భాగవత పురాణాన్ని కూడా జతపరచి, దానిపై వ్యాఖ్యానాలను రచిస్తూవచ్చిరి. 
సూరదాస్‌, తులసీదానుల శాశ్వత కవితా రచనలలో, భ కిమార వ్యాఖ్యాతల భావ 
శాక ౧ 


Po Rn 


స జు వ్‌ > రగ న్‌ జ్య జాం 
ప్రవాహాలు, భావనలు, భాసించినవి, ధిన్నమతశాఖలయుక్క. తత్త్వ్రళాన్తాల (వభావం కూడా, 


ర్‌ న 
నూరడాస, తులనీదాసుల పె 'పనరించింది, కాగి, ఈ కవులు మతశాఖల భేదాణి వౌ యాలను, 
నా. 


సంకుచిత భావాలను, అవధులను, అధిగమించి, ఉన్నత వీధులలో విహరించినారు. ఉత్తర 
భారత డేశిభాషలు, పదహాలో శతాబ్ధంలో, నూతన భావ వ్య కీకరణరు, నూతన కాష్కస్ఫమికి, 
అ అబ 


సాధనములుగా ఏర్పడినవి, సం ంస్క్య త భాషా పాధాన్యం తగిపో యింది. 
ధర్మశాగైై గ్టయనం విస్త వతి ఉండినది, కాని, 'వాచస్పతిమి[శ్ర (15 శతాబ్దం), 
రఘునందన్‌ (1 ్ట శతాబ్దం) కమలాకర, మిత సే సెన (17 శతాబ్ద )-అనే వ్యాభ్యాతల తరాం 


త 
ధర్మశళాస్రాలపై విలువగల వ్యాఖ్యానాలు రచింవబడలేదు, పద్దెనిమిదోళతాబంలో, బాలకృష్ణ 
ఈ థి (ల ణి 


పంజగుండా రచించిన “జాలం భట్టి" అనే (గంథం 'మితాన్షరి కు మంచి వ్యాఖ్యానంగా 
(ప్రసిద్ది సచిచెందింది., 

న్యాయశాస్త్రము, ఇతర త త్వ్వశాగ్తాలు కూడా బోధింపబడుతూ వ కాని 
వాటిలో, గమనింపతగిన ఆధివ్యద్ధి ఏదీ జరగరదు. జ్యోరిషకాస్త్ర, గణితళాసా సాల, అధ్యయ 
లో కొంత గ్రోద్దదహించి ఉండిరి. ముఖ్యంగా, జాతకరచనకు, సుముహూర్తాం నిర్ణయానికి, 


గ 


శ పై వ ప 
వినాం నిర్ణయానికి ఈ శాస్త్రాలు ఎక్కువగా ఉపకరించినవి. 


es a | 
0 


/ 
~ 


ల. 


మొ త్తంమీద కడపటజిరోజుల బల సారన్వతాన్ని గహర్చి 45’ (Keith) 
పండితుని నిర్ణయం, సమంజసమైనది. “రచయితలు శా స్త్ర నిబంధనాలకు కట్టుపడినవారు. 
కా గ్హాధికారాన్ని అనుసరించడంలో, ఏవిధమైన న్వతం్యత (వవృత్తిని 'పెంపొందించుకో లేక 
యిరి, శాస్త్రనిబంధనలతో అన్వయం లేని వాటికి, కుతర్కంతో ఆన్వయాన్ని సాధించ 
డానికే తమ ప్రాంతంలోని ఆచారాలు శాస్త్రనమ్మతములై నవని నిరూపించడానిక్రై, ప్రాచీన 
శాస్త్రాలను సాగదీసి వాటిలో లేని అర్థాలను పిండి. తమ వాదాన్ని సమర్థించు కోవడంలో 
తార్పకళ క్ర క్రిని పదర్శి ంచడానికీ తప్ప, స తం తంగా పర్యాలోచించే ఏ ప్రయత్నానికి ప పూనుకో 


ఇ? 


క 


విద్యావిధానం లక పోవడం, హిందూ 

స్మృతులలో గల ప్రాణాంతకమైన దోషం. రెండు మతాల వారూ ప్రాచీన 
మైన విద్యాపద్దతినే అనునరించినారు. కాబ చే, హిందూముస్టిములు, విద్యావిషయంలో వెనుక 
పచెయుండిరి. పాళ్చాత్యదేశాంలో జరిగిన విజ్ఞాన శాసాభివుదినినూరి,, హిందువులకుగాని, 
ముస్షిములకుగాని, లేశమాత్రంకూడా తెలియదు. పరిశీలన, ప్రయోగము, విమర్శ, అనే 


చెళల 


వాటిక సంబంధించిన నూతన పద్ధతులు కూడా వీరికి వీమా,తమూ తెలియవు. యూరోపు 


a 


మత |పచారకులు పెక; గ్రాసుంది అక్బరును, అతని ఆస్థానంలో సందర్శించి 

వారితో, ఏండ్ల పర్యంతం, మతాన్నె గురిందీ, మత ధర్మశాస్త్రాన్ని గురించీ, అక ర్‌ 
జారి చర్చించినాడు, కా కాని యూరోపుదేశీయల త త్త్వశా స్త్ర విజ్ఞాన వ సాంకేతికశాస్త్రా లలో 
ఏ మా! ల ఆసక్తి చూపకపోవడం, అత్యాళ్చర్య క. . జైసింగ్‌ గ్‌ శిబిరంలో... 


సంపుటి! సంస్కృతిని టీవితం = దర, నశిలు, నెనాస్వుతము 157 


శివాజీ, రెండు గంటంకాలం, మ్యానుస్పి (Manucci) లో కలిసి, మాజ్టాదినాడు. కాన, 

ఇట దేశస్థుల సంస్కృతి ఎట్టిదో తె లుసుకోవలెననే సతాహంం అతనికో కలుగలేదు. 
ఇండియాను ఆవరించిఉస్న నముదాలపె వ తమ అధరాాన్న 

ఫాపించుకొని, మార్పు పడమటి సమ్ముదం కిరాతక చౌకీంను (Landing stations), హక 
న శ 


గారాంను, ౧ర్మి ంచుకొని ఉండిరి, ఈ విచంయుల డీనికి కివల్ల, గుజరాం, కొంద, రశ, 


ww 

వ జ్య wes: ని 
శదుండల్‌, ఒరిస్సా సః బెంగాల్‌ | [ ఎతాలరోని వ. య. ఒవిధ 
ఆ 


ఇది చాల ఆక్సర్యకరమైన విషయం. పధ్యయుగాం ప wo 
ము. 
పై 


అవటం వినాళ 


శు. 
ఎ హింసూ లల అ aie స్తో ఎంతో 


యూరో పుఖండము 


పురోగమించి ఉం Oe అంకగణితము, es శేకాగతకరు., కంత ఆతము 


గ 


కంగగణితము, Coen calculus) మొదలుగాగం గతతశాస్త్ర భాగాంరో కూడా, 


హిందుష్వలు జాలా ముందుకు Mans హూనము Ses అనంతరము (Infinity) 


వాయాంము వారు, క ఉండిరి. ఇతర శాసనాలలో జ్యోరిష 


శాస్త్రము, వైదింషు, శ శర్మ్యచికిత్స * పకృతిళాప్త్ర మూలవిషయాలు, వృక్షళాత్త్రము, జంతు 
స స్‌ జ ష్‌ a ఫతే జ్‌ 
నము, మొదలై నదాటిలో క్‌ క ఉండిరి, ఎచారణ, పరంంగ, వయోగము, అంగ 


న. 
ళు VR, 4 తు ల వ ~ పళ్ళ 
విచ్చేదనము, అనే ప్రకియంగు, కారణకార్య సంబంధాగ్నా ఆధారంగాపనుకొన్న. నెష్టయా 
ల సె 


న. శారా ఆరద్బీ ఆ'వాదాలసు ఆధ్యయగ౭చసి, న్‌ా సూత సవషయా లప 
చేర్చి, విజ్ఞానాగ్న ఆథధిషృద్ధికావించిరి. అనేకళాస్తాలలో వీరు హిందువుంకంది ఎష్యుప 
ఆభ్యుదయాగ్నా సౌధఢించిగారు.. వీజగణితము, _ రేఖాగణితము, గోలీయ త్రికోణమితి 
(Spectrical trignometry), గణక I) అశే గశికకాగ్చ్ర భం 
ఆలో ముస్తిములు ఎక్కువగా పురోగమించి ఉండిరి, జ క్యోతిషళాన్తానకి నంబంధించిన పాత్ర 
ao (Tables),, : గ్రహోన్నతిమ మాపక వేథంపం తము CAatio lube}, వంయయం తము 


Arm ar § 


(Armillory కం ఇత్యాదులను వీరు నిర్మించుకొని ఉండిరి, రనాయనసవాస్త్ర రో, 


నల చై 
సల్ఫూ రిక్‌, నై టిన్‌, ఆస్ట కులకు మ regia) సంబంధంచిన సంయో 
ఓ 
జన ఎథానాగ్నా తలుసుకొగా ce రటీ5, కాజు త చూరుచేయడము, ఆంటిమొనీ, ఆర్స్‌ 
J న 
సాక్‌. పదార్థాలను వా వాటి సర్పయిడుంనుంచి, వేరుచేయడము, మొదలైన సం (హించి 
ఉండిరి. వైద్యశాత్రంలోన వ్‌ కొన్నవాఖంలో కృషిచేసి ఉండిరి. [వపంచ చటూగోళానకి న_బు 
లి 

ల్‌ు నం al ఇ జే ba ద్‌ ఆగ ల్ని 
ఢంచిన చయపజానాగొ వ్‌ డగా సేకరి3 ఉండిరి, Bs తరచనలు అరుంగో అధి gs 
తో % (on | En 
జే ఎ శ 
చి నదారు ముస్టిములు. వానస్తవంగాచూ పుఎంశీయులకు (ప్రవళమంగా ఎస 

ఆజ శ 
ఛాసాని. బోధఢించినవారు ముడిములళే mr వదిన. కేసు 
ఇ ఈల ౧ w శా శ 


163 భారత స్వాతం[త్యా దమ చరిత [మొదటి 


~~ 


లో కిక్షణ ఇచ్చినారు. అరబ్బీ! గంథాల ల్యాటిన్‌ 
డ్‌ 


ఆధారములుగా ఏర్ప డినవి, 


విదా ర్థులకు, ముసి ములు తమ విద్యాలయాల 
భాషా తారా యూ లీని విద్యావఐ జ! 
ముస్టిములు ee అభివృద్ధికి తెచ్చిన, విజ్ఞానం సర్వస్తమూ, ఈ ఏధంగా, 
స్పెయిన్‌. sab, (ఫ్రాన్స్‌, దేశాల క్రైన్తవ విశ్ళోవిదా ద్యాలయాలలో, అధ్యయనానికి ఉప 
యుక్తమై, యూర్‌ రోపుదేశీయుల సంస్కృతి స్వత్వంలో ఐ క్యమైపోయింది. కొని, పదహైదో 
శతాబంనుంచి, యూరోపుదేశాలలో జరుగుతూ వచ్చిన విజ్ఞానాధ్యు దయము నూతన ఆ 
పు అకార (discoveries) ఎట్టివి ఆనే విషయం, పద్ధెనిమిదో శతాబ్దం కడపటి వరకు, 
భారత దేశీయులకు వమ్శాతమూ తెలియలేదు . ఈ నూతన “విజ్ఞాన విషయంలో (శద్ధచూపిన 


ఇండియా లో విద్యాలయాలు లేనందువల్ల ఈ అద్ద జరిగిందని చెప్పడానికి వీలు. 
లేదు. వాస్తవంగా, పాఠశాలలు దేశంలో సమృ చ్చిగా పండిత బెంగాల్‌, బీహార్‌, 
ని విద్యా పరిస్థితిని గూర్చిన రిప పోర్టులో, (1385-1383), సుమారు నూట 


యాబై వేల గ్రామాలకు, నూరువేల ప్రాథమిక as ఉండినవని, ఆడం (Adm) 
దాసి ఉన్నాడు. జనాభా లెక్క (ప్రకారం, (ప్రతి నాలుగు వందల మంది (పజలకూూ, ఒక 


శే 


పాకశాల ఉండినదన లెక్కించినాడు. ఉన్నత తరగతి విద్యా విషయంరో, బెంగాలులోని 
(ప్రతి జిల్లాలోను, సరాసరి నూరు పాఠశాలలు ఉండినవి. (ప్రాంతం మొత్తంమీద, ఇట్టి ఉన్నత 
తరగతి లే సంఖ్య ఎనిమిది వందలు. మదరాసు ప్రాంతాలలో రాజులూ, పె హరం 
నిర్వహిన్తూ ఉండిన విద్వాలయాల మొత్తం సంఖ్య, 12,500, 

పాఠశాలలలో బోధింపబడుతున్న విద్యయొక స్వభావంలోనే దోషమున్నది.. 
అభ్యుదయం లేక పోవడానికి ఇదే నిజమైన కారణం. మతాన్ని ఆధారంగా చేనుకొగ, 
విద్యావిధానాన్ని ఏర్పరచడం, మొదటిదోషం. వాస్తవంగా, రెండు విభిన్న విద్యావిధానాలు 
దేళంలో స్థిరపడి ఉండినవి. ప్రాంతీయ దేశభాషలు బోధన భాషగా ఏర్పడిన ప్రాథమిక 
విద్భాదళ, సంస్కృతం బోధన భాషగా ఏర్పడిన ఉన్నత  విద్యాదళ,-అనే భాగాలతో, 
వర్శేకంగా హిందువులత్రై ఏర్పాటు కావింపబడిన విధానం ఒకటి. ముస్టిములకు, (వభుత్వో 
ద్యోగాలను ఆశించే హిందువులకు ఏర్పడిన విద్యావిధానం, రెండవది. ఈ రెండోవర్గపు పాఠ 
శాలలోని బోధన భాష పర్షియన్‌ భాష. 

హిందువుల పాఠశాలలు కూడా, పరస్పర సంసర్షంలేనట్టి రెండు వర్గాలుగా ఏర్పడి 
నవి. [ప్రాథమిక విద్యకుమాత్ర మే పత్యేకించబడిన పత. ఒక వర్గం. 'వ్యవసాయానికీ 
రృకవ్యాపారాలకూ సంబంధించిన వృత్తులను అవలంబించదలచుకొన్న విద్యార్థులకు 
ఆవ్యోకమైన విద్యను బోధించడం, ఈ పాఠశాలల ఉద్దేశం. కాబట్టి, ఈ పాఠ 


శాలలరోని విద్యార్థులు, జిల్లాలోని అన్నికులాల నుంచీ వచ్చినవారై ఉండడం సహజమైనదే. 
ఇందుకు ఉదాహరణంగా;- మూర్షిదాబాద్‌ జిల్లాలో స్తే (నగరంతోనహా) (ప్రాథమిక పాఠశాల 
లలోని విదా వర్టులు, యాభైకుల, 'సపకళాల కు చెందినవారు. ౪౪౩ మందివి విద్యార్థులలో, 18 


మంచి |బాహ్మణులు, 129 మంది కాయస్థులు, తక్కినవారు కత పతతవాత వీరిలో, 92 
మంది ముస్టిము విద్యార్థులు. 


దక్షిణవీహారు (ప్రాంతంలోని, 2919 మంది విద్యార్థులలో, 49 వేర్వేరు కులాలవారు. 


తిసినసంఖ్య మాతలి. ముస్టిము we దప ర్రంసంఖ్య 172. 
ఈ పోళళాలలలోని ఉపాధ్యాయులు, చాల భాగం (వాయస కులాలకు వ. 


class) చెందినవారు. మూర్షిదాదాదులో గల 67 మంది ఉ పాధ్యాయలలో, ల ము 


ర 


బగ జ క్‌ు 
కాయనులు, 14 మంది !బాహ్నణులు, తక్కిన 14 మండి ఇతర కులా లవాకు, దడిణ దిహోరు 
షు a ఈ, లొ 


య పాఠశాలల సంఖ్య 255; ఉపాధ్యాయుల మొతం సంఖ్య కూడా 25. 
వీరిలో 273 మంది కాయస్థ Peat తక్కిన ఏడు మందీ ఇతర రులాంవారుం బ్రాహ్మణ 
ne 
చదవడము, (వాయడము, సామా మాన్యగణితష ము, అనే పాఠ్య విషయాలతో కూడిన ఈ 
పాథమి విద్యాభ్యాసం పూర్తిచేయడానికి ఐదు మొదలు, పదిసనంవత్సరాలకాలం పవేది. 
[వాతనేర్చుకోడానికే చాలకాలం తీసుకొనేది, మొదట ఇసుకలో తిద్దడం (ప్రారంభించి, 


తర్వాత తాటాకుల పె గంటంతో (వాయడం నేర్చుకునేవారు. ఆ తర్వాత అరటి ఆడంపె 


(ాయడం కొంతకాలం అభ్యసించి, ws కాగితంపె (వాయడం అలవరచుకొనేవారు. 
జాబులు (వాయడము, వర్తకానికి సంబం ఫంచిన ప్యృతవ్యవహారం జరవడము, అర్జీలు, ఆను 
దాన పతాలు, గుర్తచీటీలు, మొదలైన వాటిని "వాయడము, సర్చుక్‌ MRD ద్యపసనాయాని ర 
లేక, వా 


4 


గణితశాస్త్ర ప్రయోజనము, ఎక్కాలు, గుణింతాలు, తూకాలు, కొలతలు 
న వాణికి సంబంధించిన సారిణీలను , (29165), కంఠతా పెట్టడానికి 
డింది. దేశభాషలలోని రామాయణము వంటి పుస్తకాలకు మా;తమే చదవడం 


పర్తకానికి సంబంధించిన జమా కర్చుల లక్కలను (వాయడంఠో నామక్థ్యాన్ని నం 
అ 


ఆనాటి విద్యాపణాశిక కేవలం (వయోజనాత్మకి మై ఆతంంతమూ సంరుచితమై 
ఉంనింది. మానసిక వికాసానికి తోడ్పడే విద్యకాదది; సంప్రదాయ శృంఖలాల నుంచి వి ముక్తి 
కరిగించి, భావస్వాతంతా గిన్ని కలిగించేది కూడా కాదు. ఈ విద్యావిధానాన్ని, ఆడమ్‌, ఈ 

న 

య్‌ వవ్య ర్తి త్తికీ అవకాశం ఏర్పడింది; జ్ఞాపకళ కిని వృద్ధిచేయడానికి ఎక్కువ 
పుం ౬ చేస్తారు. విద్యార్థుల నిర్ణయశ క్తి విషయంలో పూర్తి రిగా ఆ శదచూపలేదు, తప్పు 
ph ఐనప్ప జిక, మతభావనను పెంపొందించడానికి, విద్యార్థులదాల్యవ సో నుంచీ 
కూడా దృథ ధపయత్నం జరుగుతూ ఉంది. కాని, పిల్లల మాన సికవికారాలను, మనోరాగాలను 
మ చనందువల్ల, అవి స్వేచ్చగా, ఇష్టమువచ్చిన “తోవలో పెరిగిపోవడం జరుసతూఉంది. 
ఆవి వికృతంగా పెరగకుండా, సరిదిద్ది, వాటిని స సృక్రమమార్గంలో, చక్కగా పెరిగేటట్లుచేసే 
(ప్రయత్నం జరగడంలేదు. వాటిని ప్రయోజనాత్మక మార్గాల్లో నిర్దేశించే (పయత్నం కూడా 
జరగడంలేదు.” ఇది. ఆతని విమర్శ. 

ఉన్నత పాఠశాలలలోని పరిస్థితులు ఇంతకంటె ఆఅధమమెనణవి, ఈ పాఠళాలలలోని 


న ద 


విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా, చాలవరకు (బ్రాహ్మణులే. న్ని సహాయక పాఠ్యవిష 
త. తప్ప, విద్యా; 'పణాళిక సర్వస్వమూ, మతధర్మ్య్మశాస్త్ర సంబంధమైనది 


22 


వె నలుగురు 


మల 


© 


- 


భారత స్వాతం(త్రో 


sl) 


దర్శన 


5 
’ 


ఆగ. 
న్‌. 


తము అనే త 


~~ 
శ 


దా 


3 
ళం 


ఖో 


న 
wy 


చ 
లలో వేయిమంది సంస 


౬ 


ఈ 
ఇ 
ళ్‌ 


వేయి. 


ఈ 


n™~ 
we మో 


Ca 
ఫె 


ఓటే, 


ee 


Fad ని 
౮ంధథాల 
A 
య ఆం 


Ne 
బ్రతి 
ంది కం 


అగ 
ణు 


జో 
౪ 


(౫ 
ది ఆలంకా 
వందలమంది కొగ్చా 


హా 


(దాహ 
oo) 


జరు 


ర. 


వీ5ళో పదిదు 


వారు 


శ 


క్కువ 


~ 


ww ue 


ఇది కంచె 


చదివినవారు ఐదారుగురు కంటె 


అల 
ఆత హల్లో 


స శా 


అ 
త్త 
త పురాణా 


ణా 


Af 
సంవత 


చా 


ఇక చె లెంగు 


+ ఈ చేయి 
ఇతర పురాణాలను, చదువ గలిగి ఉండిరి. 


~ 
Vy \ 


Cy 


తో ఆల్పపరిచయం ఉండ 


త్రమే ధాగవ 


a 
ధించెవాడు, 


బో 


ఆ 
దను 


వాది 
యనంచేసే 
కంట కం 


క కా 


ఆ 
© 


ww 


ea 
క క క యే 


జల 


WY, 


We 


ఒరాళరా 
క హా ws 
శి 


es 
చె 
శాస్తా 
సనో 


జరు 
Cus 
౪ 

వ AP 

uu 


ప్రాధాన 


ఆటా 
లర" 


b ౧౮ 


స్తూ, వివిధ రూపాల 


అంత 


డదీన్తూ 


, కూరు 


తీ 


ఇగ a 
Dy, ల 


చర్చల 
జీవి 


చు 


రా 


5 


నిం 


0 


ఇ 


న్ను! 


న్‌ గొ 


ఆటో 


19 గ్య ౧ 
న 
3 a 

Sa 

14 

aC / 

A 2 4B 
bh, 

వ 7 3 
3 ఏ ల 
“9 క 
GW» 9 
ళు? 3 

a0 bs 
mg 9 

9 5 

[0 $3 
© GF 7b 
yy 
hb 3 
3 

o 

సం 

62 

bb 

శ 
he 

గప్‌ ప్ప 


షి 
wren 


చెం 


ద్‌ ఆ 
తచ్చ 


® 


ములాలు (Mullas) ఈ విషయంలో 


౧ 
దరి 
డు 


172 భారత స్వాతం|తో|ోదగమ చరిత్ర మొ టి 


జా £ Ga] కె 
ఈ- దానిష, మొదలైన గద్యరచనలు; అబుల్‌ ఫజల్‌, అలంగీర్‌, మధోరాం|బాహ్మ్యణ్‌, ఇరా 


టా 


దుల పృత్రరచనాశిల్పము; హదీకత్‌- ఉల్‌ -బలఘార్‌, దస్తూర్‌ -ఉ ల్‌ _ముద్‌తాదీ మొదలైన 

~ # pr Ww sg <a జ్‌ 
వ్యాకరణ ఆలంకారగంథాలు, ఈ పాఠశాలలో బోధించేవారు. సామహాన్యగోణిత, రభాగోణెత 
సూత్రాలు కూడా ఈ పణాశికరోచెరి ఉండినవి. 


వరియనుభాష నేర్చుకొన్న తర్వాత, వాండిత్యాగికి 
లు లు oo et 


యాల అధ్యయనానికి పూనుకొనేవారు. ఉన్నత విద్యాప్రణాశిక రెండువర్గాలుగా. విభ క్ర 
మయింది; మన్‌కులార్‌, అనే సాంప్రదాయిక విద్య, మపలార్‌, అన తర్క సమ్మతమైన 
విద్య,- అనేవి ఈ వర్గాలు. అభ్‌బర్‌, హదీఠత్‌లు (చరిత, సఇపదాయము), తఫిసీక్‌ (సాధ 
సలు), అదాబ్‌ (సారస్వతం), విఫ్‌ (న్యాయ త్త్తం);- అనే విషయాలు మొదటివర్గంగా 
ఏర్పడినది, తర్కము (మంతిక్‌ ) త_్లుశాశ్ర్రము (హిక్‌ మర్‌) వైద్యము (తిబ్‌). గణిత 
శాస్త్ర, జ్యోతిషళాస్తాలు. (రియాజీ, హైయర్‌), అనే విషయాలలో ఏర్పడింది కెందో 


భాషా సారస్యతాలు, శాస్తాధ్యయనానికి పునాదులు. కాబట్టి, వ్యాకరణానికీ (సర్బ్‌- 
ఓ-నహవ్‌), నియమితమురైన పద్య గద్యకావ్యాలకూ అత 
హదీర్‌కు నంబంధించిన ఆరుసంకలన [గంథాల నుంచి ఏరుకొన్న భాగాలు, ముస్టిం నా 
శాస్త్రము, (%ఫ్‌), ముస్తిం ద్యవహార ధర్మశాస్త్రము (ఉసుల్‌-ఈ-ధిభ్‌)-అనే చ 
ఎక్కువగా చదివేవారు. అర్థ నిరూపణకు, జలాలేమ్‌న్‌, బెదావీ, అనే భాష్య (గ్రంథాలలోని 
భాగాలు సరిపోయేవి. అరిస్టోటల్‌ యొక్క వకరణ (గంథాలు, వీరి తర్కళావ్లానికి ఆధారము 
రైనవి. (గీకుల అభి ప్రాయాలు, ముస్టిముల అభిప్రాయాలు మేళవించి, వీరి త త్త్వకాత్రంగౌ 


po] 
; A కనా 
సిద్ధించింది. హిందూ, |గీక శాసాల ఆధారంతో, వీరి వైద్య, గణిత, జ్యోతిషశాస్రాలు 


అ (క 
ఏర్పడినవి. కాని, వైద్యము, ౧తిషకాస్త్రము, ఇతరతర్శ బదములెన విజానకాషాలు,- 
కలు లి ఆ ఖ కాల షో - 
మొదలైన విషయాల బోధన, కేవలం, పుస్తకాలపై మాత్రమే ఆధారపడినట్టిది. (ప్రయోగ 


శాలలు, వేథశాలలు (Observatories) ఆ కాలంలోలేవు ; కాబడి శానశాసాధాయనంలో 
గీ ట షో ఆలి 
(పయోగాత్మక పద్ధలిని ఉపయోగించడం వీలుకాలేదు. మతధర్మశాస్త్రము, న్యాయశాస్త్ర: 
ఈ రెండు విషయాలకే, ఆకాలంలో ప్రాధాన్యం ఎక్కువ. (పాచీన కాల 
కుల అధికారాన్ని, నిర్వివావమైన గౌరవంతో అంగీకరించేవారు. 
మధ్య 
(2) 


యుగిన ,సంపదాయాలలో పూర్తిగా మునిగి ఉండినది ముస్లిముల థా 
(పపంచం, కాబట్టి పాళ్చాత్యనాగరకతయొక్క ఘర్షణను ఎదుర్కోడానికి, ముస్లిముల భావ 
చ 


టి 
గ 

ళ్‌ 

3 Pp 

on 1 

భ్‌ 


Na వేళ టే రా ఖో 
ప తతి సిస్ధంగాలేదు. ముస్లిము విద్యావిధానాన్ని, దాక్షిణ్య రహితంగా ఖండించి విమర్శించిన 


వాడు, దారంగజేబు కావడం, ఆత్యాశ్చర్యకర మైన సంఘటన. బాల్యంలో ఇతని అధ్యాపకుడై 
ఉండిన, ముల్దాసే, ఎక్కువ ఆదరణను ఆశించి, జౌరంగజేబును పీడిస్తూ ఉండినాడు. 
“అధ్యాపకుడుగా అతడుచెసిన ఉపకార మెట్టిదో జౌరంగ జేబు, నిర్దాక్షిణ్యంగా అతనికి వివరించి, 


బుద్ధి చెప్పుతాడు. ఈ సంభాషణను, బెర్నియర్‌, సమ్మగంగా లిఖించి ఉఎచినాడు. 


+ కళలు, సారస్వ్శము 172 


3 
(| 
రి 
Gh 
ల్‌ 
త్న్‌ 
యా 
Ley 
ఖ్‌ 
U 
వీ 
és 
fu 
te 
aS 
ty 
(ల 
oO 
{ Gu 
G 


నా Va రాజం 
జొరంగజిబు, ఈ విధం స్ట్‌ స 
నాకు లభించిన జ్ఞానమెం త ? ప్రపంచములోని (పుతిజాతియొక్క. విశషలవణాలహ డస 
(గ్రహంచేటట్లు చేయడం, నాకు గురువైన క 
ఉన్న, మూలబల నూలసాధనాలూ; వాటి యుద్ధనిర్వవహణ విధానాలూ; వాజి పదక 
మతాలు, (ప్రభుత్వవిధానాలూ, దేశాలు ఉ 
న ? ఆయా రాజ్యాం సృష్టికమాభివృర్తులను, వాటి శీణపతనాలప, అప గొపి 
కు ల క ల 
వరివ రనాలకు, మహావిప్పవాలకు హేతు లైన నంఘటనలు, ఆపదలు, రప్పులు,- జె 
ఇమ స వ్‌ త్‌ 
అన విషయాలకు [గ్రహించడానికి తగిన [(వపం ంచరాజ్యాల చరిత నాజి పరింపచెషుడం, 
క్ల న్నా pe] 
నీ బాధ్యతకాదా: నాదేశంచుట్టూ ఉన్నడేకాల భాషాపరికానం, రాజుకాచోయే వాని శో 
ఆవళ్యకమై ఉండగా, అరబ్బీభాషను చదవడము, (వాయడము మాత్రమే నీవు నాడనేక్పినావు. 
రాజకుమారుడై న వానికి ఆపశ్యకములై. న ముఖ్యవిషయా 


సత 
వలనీ ఉండగా, వ్యాకరణజ్ఞాన నము న్యాయగార్హ్ర నియాత్రు 


గ! న sad 


వానికి అవసవమె 
మై 


fu § 


ణి 
మ్మాతమే, నాకు చాలి! నవని, సవ నిశ్చయించుకొ ని|పద 


న నా న భ్‌ 
గాత్ర విశానశాసాం౨లలోని జానసంపాదన, ఈరెండూ కేవలం ఒక+_ అరవి-భాష మూలం 
టీ వ్‌. షో ఆ చ 

వ మల అ 

గానె సాధ్యమా ? వ్యర్థములు, అవివేకములు, ఐన పముయాలతో, నమస్తలతో, సు 

రాల తరబడి నామెదడును కష్ట పెట్టి, విసిగించి ఉండడం, నారు జాగా ఇ పీలోతింది. ఆ 
ప్‌ వ 

న ల ష్‌ / క అ Te స నెటట 

[(వ్రజబుయాలను, సమస్యలను సాధించిసందువల్ణ, మనస్సుకుకలిగ త్రి నర బత 

ఎ 


వ్యవహారాలకు ఏ మ్మాతము నంబంధించినవీకాపు, నీ పద్ద చదువుముగించే కాలా? కి, నే“ 
గర్వించ తగినవి ల స 
ఐన యువకుని కూడా నిరుత్సాహవరచి, డిగృమచెందించి, వితిపుణించడాగినై. కలిచి 


టు టబ ఇ 
స్టే అస్పషములు, అపరిచికములు, వికాళసులు ఐన, పారిభాషిక పవ పనూగుం 
డ్రా 

చ 0 2 ~ _ we 

మా|తమే నాకు మిగిలింది. వీత రాకాగం మనను. 'విాతుబవంకావిగుంచో, నిగ 
టు 0) 7 అ wt అవీ / ఆ తినే 
మైన నిరూ తోనే తప్ప తు వీచెందని విధింగా, మసస్సుసు ఏ శాస్తం శిషిసు:నో, ల 

బాం 


శ్‌ 
నిజమైన కాస్త్రం. అది కాగ్హారిన్ని నీవు నాకు బోధించరేదు. మానవస్తుభావాన్న నుకించిన 
టు “) “ య 


జ జ, నజ గ నే గ ఖ్‌, a 
జ్ఞానాన్ని నాకు కలిగించలేదు. |పాథమిక 'హ్మతాలను ఆధారంగా. చేనుకొన నమస్సులు 
Ua 
న గ జ్‌ ఈ > 
పరిళలింజ పద్ధతితో నాకు పరిచయం కిలిగించరదు. విశ్వముసుగూర్చిన ఉదారామరూస 
అవనీ. 

జ లు జ Sat క లు న 
భావాగి, విశ్యముయొక , వివిధధాగాం కమ 'పహురుం పినానాగ్ని నేవు ఎంతమా చమూ 
ol ఉం ష్‌ కష హా షి లా కు 

డ్‌ నా గ wR క్‌ 2. నీ అ . 
నాకు కొలిగించలదు. ఈ విధమైన వాస్తవజ్ఞానం నామ నవు కిలిగించియుుంట, అతాఎనము 
ల భే స్‌ షా వ వ 
ఆరిస్టోటలుకు, రుణపదిస దా౧కంటె వఎర్మువగా, నేనునసీకు రుణపడి ఉండేవాశినో 
a] గొ ఇ 
బనారనులోని పండితులు బోధిస్తూ ఉండిన విద్యా స్వభావా్న్నా కూరా ఇం 
a 2 ~~ ల © 
స్పష్టంగానే, జెర్నియర్‌, దవరించియున్నాడు. ఇండి నూకు ఎఖఫన్స్‌ సనన HIB, 


కేందములోని బోధన. విధానం, (గేసులోని విద్యావిధానాన్నే 
(5 శే 


టొ, 
౧ 0] 
ఊోలినది. గురువుల ఇండ్రలోనూ, నగర పరిసరాలలోని తోటలలోనూ, విద్యాంోధన జరినేవ్మ. 
జ్‌ 


(వతి గుడవువడ్డా, నలుగురు మొదలు పదప్తైదుమంది. దాకా, విద్యార్థులు ఉండేవారు. 
రువుతోనే నివసిస్తూ, పదిపండెండు సంవత్సరాలు విద్యావ్యాసంగం చెసేవామ,. నవల 


అధ్యయనంతో ఏరొడిన, ఆ, వాతావరణంలో విద్యార్థులు, ఆహార వ్యవహారాలలో మిత స 


జ ఆం! ww ర బ్‌. ఇ 
Tit భారత స్వారం'త్‌ ప్‌ము చరత i ఎపి 


ame ద 
బలో నా శీ ఇంకా, ఇంగా మాలంా దయా a రాల 
శా, విద్యా[పణాశికల్‌ చరిసబ. వైద్య? Eh yy గురించి, జరం, శ యంగా 
ల్స్‌ . లీ mn జ “= ఒల్లో అటు. జ సుని 
విమరించినాడు. లోగ చికితుకు సంబంధించిన పదతులు వమోజనకారులకాం, శాలరావయప 
4 “ ణా 
ద్‌ ల జ్ఞా 48 “ద లా షా 
రచనా విజానం, వెదుులకు వ మా,తమూలదు. “మానవ దహాన్నికాణ, జంతువుల డహాలను 
ఇ — ల — 
~ చి న ౪” అప ఇద అ ల | 
కాగ, వారు ఎగుడూ కోసి పరీషంచి ఉండలెదు, జ్యోతిష? త్ర విషయంలో, నూరచం ద. 
(౮౮౪ ఖః 
అప ఖో 4 మదనీ. జ 
గహాణకాలాలను నిష టై షంగొ నిశ్చయించ డానికి సమరముల న గణిత సారిణెలు సిడ్డంగా 
U Bg ల్లలబ థి ఒం ౨ 
అ 2 క్‌ ఆ వ ఆ జల్‌ a Vw 
ఉ౨తనవి, కాగ, గహాణాలను గూర్చినవార్‌ సిద్ధాంతాలు హ్‌ స్యాస్పదములు అద్ది, చంద 
౮ గ జ రా అల్ల నిం జ ళు అద రు ఎ వీ ఆ న 
(టానికి భూమికి మధ్యగల దూరము వపిషయంలాను, చం'దునికాంతి విషయంలోను, వారికి 
ప 
PI న త జ “a? నోవా రాత టంటే సాలె 
గల అభిపాయాలు, అసంబర్ధములై నవి. మరిన్ని, భూగళార్త్ర విషయంలొ ,-భూమి 
ం అ అక క అగి. 3 ఎ 4 క ia oy జర 
[తీదవాకారంగానూ, సమతలంగాగూ విస్తరించి ఉన్నదని, అది ఎడు ఖండాలుగా ఇభ క్రమై 
రమ అర “ — ఆ / ఆ 5 
ఉళ వసి, ఒకొక). ఖండమూ, కకక విశిషమెన నము'దంతో ఆవరింపబకి ఉను దగి, 
క $ రాల Cr టా 
p జ సభా ల ఎ ఆలు కి నం a oe 
ఆ సము{[దాలు పాలు, చక్తార, వెన్న, తేనె, ఇత్యాదులలొో ఎర్చడినవన్కి ఎరు ఆధి|బాయ 
అంచి KR Aan 
Mwy ఆశీ ఆటే టక 


ఈ పిచ్చి ఊహలకు వాసవ విషయాలతో సంబంధమకడు. (ప్రకృతితో (పత్యడ 
(అ 
పరమం కల్చించుకొణ, వ పకృతి శక్తుల పె ఆకారాన్ని సంపాదించుకొని ఉండిన పాశ్చా 


షా వ్‌ ఆమి 
తుల రో, ఇట్టి పిచి, ఊహలు కలవారు పోటీచేసి 
12 


నిలువడం సాధ్యంకాని (ప్రయత్నం. 
తతిలు వాస్తు కిల్చుము, నె నౌరిన్నాలో తము ; పచైనసమిడో Wis క్రళా సారస్వతాలలో 
ఆఒవ్య క్రమైన భావాలను పరికిలించడంవల్ల, అపు భారతియల మనోభావాలను (గ్రహించ 
వచ్చు. భారత జాతీయ ఆత్మ, ఏదో క pee లోనైనదగి, నీతిని బుద్ధిని 


నంంపచేస్తున్న ఉప! 'దవం, ఏదో, జాతయళ క్త్‌ని, సర్త్వాన్ని, వీల్చి వేస్తున్న దనడానికి, ఆ 


అల్ల 


కాంపు కళాసారన్వతాలు |పత్యష్ష సాక్యుములై ఉన్నవి. జాతిలో అంతస్థమె ఉన్న నై నెతిక 
మానసిక సర్వం, ఒక్కసారిగా శ్షీణించిపో యిసట్టు “గోచరిస్తుంది, కాని “కార్య రూపంలో 
ఉన్న క న లోను, ఆ శతాబ్దపు నాయక వ్యక్తుల ప్రవృత్తి త్రిలోనూ, ఈ శక్తి వ్యక్త 
మ:బంది. జాతిగి పట్టుకొన్న ఈ అస్వస్థతను జౌొరంగజేబు గుర్తించి, సరిదిద్దడానికి 


ఎం 
[(వయత్నించినాడు ; కాన, రోగంకండె, చికిత్సా విధానమే ఎక్కువ వినాశకారిగా పరిణ 


fm 
వి 
2 
ఆ 
౮౫ 
రని 
రా 
oA 
OR 
ES 


రిస్థితులు స్థి వనడానికి, కళలు, అందునూ ముఖ్యంగా, (వాస్తు 

శీత, బాహాటమైన వ్రత్యక నిదర్శనాలు, “బౌరంగజేబు అలంగీర్‌ యొక్క దుఃఖభరిత 
ర్ల కాలపరిహాలన, కళలు, (వాస్తుల్పము, శీణించిపోవడానికి నిదర్శనమయింది” 

ఆ sa చెప్పిఉన్నాడు. కళలకు పభుత్వంతో సన్నిహిత సంబంధం ఏర్పడడం, 


కొళలు నఃంచిపోవడాసికి ఒక కారణం. కళలకు ముఖ్యపో షకుడై నవాడు చ|క్రపర్తి. కాబట్టి, 
నో! ట 


a 
రళాధంగిమలను సి కయించడంలో, ఆతని అభిరుచులు, మనః పవ్యత్తులు, ఆదర్శాలు, (ప్రబల 
అంకములై నవి. 

Me 

కారా? 


భావనాజీవి అక్సర్‌.. 


న 
స కన శాంతి సామరస్యాలను గూర్చి కలలుగన్న 
కి అనే “అద్భుతనగరంగా” అతన స్వప్నం వ్రత్యక్షస్వరూపాన్నికై కొన్నడి 


జ > en rd 1. వ gs . 
సంపుటి, సాం్మ్రగికంవితం - ర్ట కళలు, గ్య్యాంకు వం. 


“మహాపభువైన చకప్తి, అత్నుతంషమువైన నగరాల 


టు త ఇ. హా 
2 ప ees బో ఆం Fre TUM VOM aw wr 
అతని [మనో హృదయాల] భావధావనలకు శిలలతోను, క్షుజైతో సుందర్‌ కాకరాల న 
సో 
pe శం అల్లి Fy un టో or 
హౌడు”. అని అబుల్‌ ఫజ ల్‌ దారా నారు. నృపం డణిరమైనది అగడాకి, 
వక [ 


మనవి. ఆఅ వలపు 
ఛి స నూ 
వ జ 5 శ 
ఆత్యుత్తమ కళాకారులతో పోటీిచేయగల కవారారులు వీపు. అలంకకణ సంవదవిషయంలేగు, 
సున్నితమురై న ఆకారరేఖల ల ఇతగిరాణి గూర్‌జహాన్‌. సిక్చింపడెడిక్క 
*ఇతిమద్‌-ఉద్‌-దౌలాి అనే భోభాయమానమైన సమాధిభ 2:9 "Mausoleum = లో 


ఆతని ఆగాన అభిరుచులకు అత్యు త్తమ నిదర నం. 
ఠా 


భపంపట్ట ఉరి కలవాడు, షాజహాన్‌. అతన పజయుగాశాహబదైన వావ 
మా న మః 
గీతం, “తాజ్‌ గౌ, అత్ను త్తమవ వం కసండూపాగా దాకింద; సిదుతరాానికి వాత 
ym oo లీ ఘు — త _ 


స్మా రకమందిరం, అది. 


వ అద Yn మో లట లం” ణు 
చవాజహానును చ కవ ర్రిపదవినుంచి ౮ లగించడం, ఒరయుగం  అంచతమెాంవండానికి 
ల 


గర్తు. దయాదాడ్నిణ్యరహితుడైన, er Mo దార3ఇళడేబు. కా 


గ హ్‌ ఇలా ఇ 
మతాభినవేళము అనే, గడ్డకటుకొనిపోయే చలిలో, కళల. జగ్మన్థానాలు. షంకిలేయివి. 
1765లో, బారంగాదాదులో నిర్మితమైన, రాదియాడదొరాని నమాధిన సరించి. పెకీ న్‌ 
విధంగా వ్రాస్తారు. “మొగలులకాలపు శిల్చులను ఉర్తజితమొనర్నిన మాసగవత ర్త, 
ధ్యాత్మీక తక్త్వాల నమ్మేళనం, దీనలో లోపించింది.” లాహోర్‌లో జాస్‌ షాహిమసీ ముతో 


శి 


వ. $ల్ప స్వభావానికి సారభూతమైన అంశమే, రకపోయినది; అంతన్సారము. వింది మా 


ఉంది; దాస్తుల్చకోళ, ఆత్మరహిరమై, దిగునుక్‌ నపోతూ ఉంది.” అగి అతడు వారా 
దొరంగజేబు తర్వాత, మొగల్‌ డార్యథధాములు న్మారక భవనాలను గకొంచిగం 
ఆపీచేసిరి (హెంతెయ పరిపాలకులు ఈ కార్యాగికి పూనుకొన్నారు పరిలో శపధాను కాన 
జొధనదవాబులు. కాని, ఏరు గెర్మించిన భవనాలను గురించి, వింసెంద్‌ విత, ఈ విధమైన 
మర్శక ఒర్హయాన్న వ్య కంచసి ఉ. న్నాడు, “పర్షియన్‌ సంవచాయ తీరని. అంసకించి, 
రంగడేబు కాలంలో గిర్చితములై న భవనాలు కేవలం షీణదళరు పోతున్న కమ ఉనాగార 
ణాలు మాతడు కాబ్ట్టి. విస్తృత పరిశీలనకు, పకనకు ఆఅ ్ష్వమ్రైనవికావు. పాసుల త్‌ 
సమాధి ధవనాగకి తగమ్మాతం నమూనాగా గరి ఇపబతిన, దధ EE యాట 
| ఢిర్టికి సమీవఐలో] యొక్క కభాగౌందర్యం, ఆంకా ఎ్రగాంలి గచ్చు అలంయరిణనల వాం 
బోయింది, లక్నోలో నవాబ్‌ పజరుల నిక ప్ప న్‌వ్వాణాలు, ఆం బదంత్తో ఘూకి! న. 
న్‌ 
కరముల్తైన వస్తువులు. “డాహాడంబర అ'పచిత అలంకారాలతో హార నా ణం ఉం 
లక్నో a పెడ ఇమాందారాకు లడషణం రల్పించనాడు, పెకీ ల WEI RET EN 
నంలో ఆ ja విలువలేతేవు. అని అతన జం. 
వాస్తు ? *ల్పంపల్ల లభించిన ఈనా నానన, PE ఆ "కథలు న సు BEN బబ. 
4% = 


గ సంద re క్‌ వ 
హుమయూ'సల పరిపాలనకాలంలో ఖ్‌ చితకళ రాశా తీ వ ప్‌ ఈలి్సుడి 
స 
త FTO, ఖే ల శప a pra 
చెందింది. బాబ్‌ హుమయూకులు ఇదటూ కూడా “అద్య! అవరయొకో. పరీషస గు 


x 


ష్ణ జ ర ప <6 
175 భారత స్వాతం త్యోద్యమ చరిత [మొదటి 
నిలిచనవాడు. విపత్తుకూ, దురదృష్టానికీ, ఆకి సాహస కార్యాలకూ, గురియై నిలిచి, ఏజ 
యా యాన్న సాథఢించి, సామాజా a స్థాపించినవారు. వారు పోషించి అభివృ క్రి లెచ్చిన 


ది 
“ 
తంతంలో, వారి వ్యక్తి క్రితం (పతి ఫలించింది. ముట్టీడులు, యుద్ధాలు, ఎటలు, భవన న్‌ర్మా 


ణాలు, ఉద్యానవన రచనలు,-మొదలై న సాహసోద్యమ రంగాలు, నృజనాత్మక ఉద్యమాలను 


టా 


వస్తువులుగా "కేసు కొన్న తైలవర్ణ చిత్రాలు, వీరి ఆదరణ పోషణలలో, సృష్టికి వచ్చినవి. 
చితకళ డై వాన్ముగహ సిద్ధికి సాధనమని భావించిన అక్బర్‌, ఈ ఉత్తమ చైతన్య సరూ 
మాయాం 


పానివె ఎక్కువ్యపోద్చ లం 'లిగించినాడు. చితకళకు సంబంధించిన వస్తువులు, పద్ధతులు 
భారతీయ భావాలతో ఐక్యంపొ ందేటట్లు (పోత్సహించెను, అపూర్వమైన ఆంతరదృష్షిగం 
A] 


క్‌ భాభిజ్జుడు జహంగీర్‌. 11 పె పోషణలో, కళలు ఉత్క లప్‌ స్థితికి అభివృ చెండినవి. 
వాస్త+ల్పంపట్ట ట్ల అత్యంతా ను ర క్తికలవాడు షాజహాన్‌, ఐనప్పటికీ, అతని ఆస్థి సానంలో చిత 


ళకు ప్రోత్సాహం లభించి, వృద్ధిదెండింది. అతనె పిమ్మట, వాళితషముక మిళిమీరిన 
మరఠాంసివేశమువల్ణను, అతని తరువాతి చక్రవర్తుల దార్బ్భల్య, దురవస్థంవల్ణను, కళలకు 
(ప్రాపకం లేక శ్షీణింపసాగినవి. సృజనాత్మక శీ, సారదిక, ఆత్మవత్యయం, ఆనంద 
పరపశత్వం, ఇత్యాది ఉ త్తమ స్థ షల నకం 2, రేఖా విన న్యాసము, వర్ణసామరస్యము, 
అనే . 


నే సణాలు క్షీణించినవి. అతినాజూకు తనము, గోత్ర బహుమానాలు ఉడిష్టమైన |ప్రదర్శ 
DO — 

నాడంబరము, వాస్తవ జీవితాన్ని తప్పించుకొనే వినోదము, సారములేన భావన్నావదర్శనము,- 

అనేవి, ఈ కాలపు కళల లక్షణాలు. సా[మాజ్య మధ్య సీమలకు దూరంగా, విదేశ శతువుం 

(పచండ దండయాత్రల పరిధులకు బాహ్యమై గిలిచిఉన్న చిన్నరాజ్యాలలో మ్యాతమేే,. 


wi 


పగ్ధిగిమిదో శతాబ బ్దపు చిత్రకళ, కొంత సారవంతంగాను, శక్రిమంతంగానూ, నిలిచి ఉండింది. 
సమాజ బీవిశానికి (పకి ఫలింప చేసే Wr షూ వంటిది సారస్వతం. పరివర్తనం 
పారమరున్న! సామాజిక మనోధర్మాలు, (ప్రవృత్తులు, ఆకాలపు సారన్వతంలో, ప్రత 
బించిస్తాయి. కోరికలు, ఉత్కా-౦క్ష్షలు, ఆశలు, fin సుఖదుఃఖాలు,- మొదలై న మానవ 
వారాలు ఇతర ప స సారస్వతం కూడా వ్యక్తం చేస్తుంది. ఐనా 
గాన కళలకంటె 3 సారస్వతం ఒక విషయంలో విభిన్నమైనది. అయోగ్యములు, అడ్డు. 
ee ఐన పరిస్థితుల నుంచి కూడా సొందర్యాన్ని సృష్టించే విశిష్టళ క్తి సార 
స్వతంతో నిహితమైఉంది. ఇండియాలోని ఉత్తమ తరగతి కళలన్నీ, రాజాస్థాన పోషణపై 
ఆధారపడి ఉండినవి, రాజ్యాలు స్థి సిర సంపన్నముల్తై ఉన్న కాలాలలో వాస్తు శిల్పము, నగిత 


థ 
శిల్పము, చిత్రకళ, సంగీతము, ఆరాజ్యాల ఉ ర్రేజనంతో పురోభివ్యద్ధిచెం ండినవి ; రాజా 


| 


గి 


దరణ లోపించి నపుడు స త్త్యహీనములై నవి. మొగల్‌ పరిపాలకులు, తమ మూలాధారాల 
నుంచి వస్తున్న సంపదను స్వేచ్చగా కర్చుచేసి, క కోటలను, మసీదులను, వె వై భవో పేతము 
మారులను, రాజనగరులను, నిర్మి ంపచేసినారు. ఆత్యంత విలాస *గాంఫిర్యాదులతో ఒప 


wm 


'మృదుశేశావిన్యాసంలోను, భి అద్వితీయమైన కళాసొందర్య (పపంచాన్న్ని 
సృష్టించిన, తమ కార్డా నాలరోని చిత్రకారులపై, తమ ఆదరణను, బహుమానాలను కరి 


బి 


ంచినారు. 


న్న, అత్యుదాత్త స్మారక కళాఖండాలను నిర్మించి, భావి జాతికి వదలిపెట్టి పోయినారు. 
ట్‌ 


[ట్ర 


విద్యా సంస్కృృతులుగల రాజులు రాజకుమారులు, ధారాళంగా ఇచ్చిన ధనంతోను, 


సంపుటి] సాంస్కృతిక జీవితం = విద్య, కళలు, సారక్యతము 117 


0౮ 
లు 


ఆదరణతోను, ఢిల్లీ, గ్వాలియర్‌, ఆగ్రాలలోని సంగీత పాఠశాలలకు తగినపోవణ సిస్థంచి 
అమిర్‌ ఖృసో థి తాన్‌ సేన, బై జూ, ఇతర గాయకులు, ఈ పాళా గ్‌ అలలను నిక-హీస్తూ? 
నూతన రాగాలను, రాగిణీలను కని పెట్టినారు; సితారువంటి నూతన  జంతవాడ్యాలను 


కల్పించినారు. 
రాజ్యుకోశం శీణిస్తూరావడము, దేశంలో అరాజక పరిస్థితి ఎక్కు వౌతూ హోవడము, 
కారణాలుగా, కళలకు రాజాదరణ తగ్గిపోయింది; విషణ్ఞాంధ ల కళలకు ఆవరించింది. 
ప శతాబ్దంతో +, కళల కీబదళ (ప్రారంభమయింది. కాని, సారస్వతరంగంలో ఇతో 
దుష్టపరిస్టి ఏర్ప సం అనుభూతికి పష స క్రమాపక మైన కవిత, పూర్తిగా వ్యక్తిగతమైన 
వవృత్తి. hrs లోబడనట్టిది కవితా పతిథ. జౌరంగడేబుకాలంలో, ఉష్ణ దేశాలకు 
స్వాధా వికమెన వేగంతో, అంధకారం, దేశాన్ని ఆవరిస్తూరాగా, మహాకవులు ఆనే “నక్ష తాల 
కాంతి, దేశం నలుమూలలావా వ్యాపించి, || పజలకు వెలుగును పసాడించింది, ఇంచియా భాష 
లన్నీ శీణదశకురానున్న సమయంలో, సారస్వత (ప్రతిభ, కొంత చైతన్యాన్ని వసా 
దించింది. 
సారస్వతాల చర్మితలు ఈ విషయంలో, చక్కని నిదర్శనాలుగా 
సారస్వతాల అభివృద్ధికీ, పద హేడోళతాబ్ద మధ్యకాలం, ఒక వివంగా, 
సారనృ్యత స ఏర్పడిందని చెప్పవచ్చు. మొదటి దశావస్థలో , కళాకారులు 
8 సాధనంగా కళలను అపలంబించినారు. రెండవదశలో, కళాసౌందర్భానుభూతి 
మా;తమే (పధాన ప్రయోజనమయింది. ఉన్నత జీవితాన్ని గూర్చి మానవుని అడ సలు 
అనిర్వచనీయమైన వా స్తవత త్వ సందర్శనానికై; మానవులు వహించే ఉత్కాంక్షలు, | 
త్వంతో ఐక్యాన్ని పొందడానిడై పడే ఆవేశము, జీవితము యొక్క అం మర్మేయా న్ని గూర్చి 
పయనించే యా।తికుని సుఖదుఃభానుభూతులు, ఇత్యాది మానవ జీవితవిషయాలు ఉచార్త 
కాద్భాలరచనకు, ఇతివ్య త్రమువై నవి, ఇదేవిధంగా, వీరసాహసకార్యాలు, మహా పయత్నాలు, 
ఉన్నరా దర్మ్శాలను ఉదాత్తమైన విధంగా సొధించడను, (పణయము, (పేమ, భక్తి మొన 
లైనవిషయాలు, ఉన్నతకావ్యాల రచనకు తగినవస్తువులై నవి, ఈ విధమైన సాహిఠ్యాళివృస్ధి 
వదపా డోళతాబ్రంలోని (పథమార్థభాగంలో జరిగింది. 
హిందీలో అత్యుత్త మకావ్యాలు వృద్ధి పొందడానికి, మూడు భక్రిపంథాలు కారణము 
లైనవి. కకీక్‌, నూరదాస్‌, తులసీదాసులు ఈ కావ్యరచయితలలో (పరానులు, వీసూక, 
మలిక్‌ మహమ్మద్‌, జయాసీవంటి, గూఢార్థ ద్యోతక కల్పిత గాథారచయితలు హడా, నోవా, 
చౌపాయీో, అనే ఛభందస్సులనువాడి, హిందీసాహిత్యాన్ని పోషించిర. తరువాతికాలంలో 
రచించిన రామచరిత మానసకాద్యంలో కూడా, ఈ ఛందోరీతులను వాడినారు, 
ఆ తర్వాత ప్రారంభమైనది, రీతి కవితాయుగం. కవితా (పతిభ, ఈ మార్గాన్ని 


% 
అపటి పరు ఎండుకు అనుసరించిందో, చెప్పలేము. కళలు, సారన్వతము, చూడా, 
పూర్వపు ఉత్కృష్ట మార్గాన్ని వదలిపెట్టి, ఆధోముఖంగా, (వచ్చ త్లీమెనవని మాతం చెప్ప 


గలము. ఈ నూతన రచనలలో ఆలస, బాధ్యతారాహిత్యము, లాఘవము, చపలత, అనే 
దుర్తక్షణాలు స్పష్టంగా గోచరిస్తాయి. ఆస్థానాలను ఆశ్రయించుకొని ఉన్న కవులు, తము 
పోషకుల మదవినోదాలనూ, బాహ్యాడంబరాలనూ, తృ వ్రిపరచే రచనలు కొవిన్తూ వచ్చిరి. 


23 


తా > 
మొద్టి 


173 భారత స్వాతం౦[తో్యోన్యమ చరి[త | 
లు చేస్తున్న అక్రమ సంబంధాలకు, అశ్చీల భాషణలకు, వ్యధిచారాలకు, 
క్ష సాక్షులు. కాబట్టి, వారి కవిక్వ రచన కూడా, తమ పోషకుల కామో 
(దేక ప్రవృత్తికి తోడుపడినది. 
శ్రీని ఒక ఆటవస్తువుగాను, పురుషుని కామ్మోదేకాన్ని తృ ప్తిపరచే సాధనంగాను, 
పీరు భావించిరి. శ్రీకి స్వతంత్రమైన వ్యక్తిత్వం ఉన్నదని, వీరు ఊహించినవారు కారు; 
“AR 


ఇ 


కాబటి, వా సవమెన, పవ్మిత్యపేమరు త్రి అరుకాలు కాదు. భావ సెర్గంతో త్రీ హృదయాన్ని 
షై త్రి ల ల 


వశపరచుకోవడము, గౌరవ మర్యాదలతో శ్రీని సమీపించడము, అపాయకరములైన కార్యా 
లను సాధించడంవల్లను, త్యాగంవల్లను, ఆమెమః; దయాలను జయించి, పత్నిగా 
(గహించడము,-మొదలై న ఉదాత్త పురుష (ప్రవృత్తులు, వీరి జీవితంలో లేనివి. దౌర్భల్య 
కారకములై న భోగవస్తువుల మధ్య, పట్టు మఖమరీ 
లను ధరించి, రాజప్రాసాదంలో నివసించే గంధర్వ రాజపుతి, ఈ కవుల రచనలకు కథా 
నాయిక. 

ఆ కవులు నివసించి ఉండిన, సామాజిక జీవసపరిసితులు అట్టివి. ఆత్మోత్సాహం 
మానవ ద్వేషంగా మారింది ; ఆదర్శాల పై అభిమానం నశించింది. ధర్యనిష్ట, (శ్రద్ధాభక్తులు 
నశించి, వేషధారితనము, కపటాచరణము అలవడినవి. ఆత్మదురభిమాన భోగాసక్తులకు 
సంఘంలో ప్రబల స్థానం సిద్ధించింది. గాఢమైన భావ సైర్యము, భావనాశ క్రి కవులలో అభి 
వృద్ధిచెందలేదు వ (వవాహంపైన మాత్రమే తేలుతూ ఉండడము, ఏ వై పుపోతున్నామనే 
పరిజ్ఞానం కూడా లేక పోవడము, వీరి మనోధర్మాలు. ప్రాపంచిక సాఖ్యాలకు, వి 
జీవనానికి (పజలు ప్రాకులాడినారు. చెమటోడ్చి సాధించే పరిశమ, సంస్కరణ, 
అభ్యునయము, అనే (పయత్నాలవై పు వీరి మనస్సు (పసరించలేదు. 

సంపదాయాలను, పూర్వ గంథాలను, ఆధారంగాచేనుకొని, కవిత్వ సృష్టి జరిగిండే 
కాని, మానవ జీవితాధారంకై కాదు. [ప్రాచీన సంస్కృృతకావ్యాలలోని భావాలను, ఉపమానా 
లను, ఉత్స్పేక్షలను ఇతివృర్తాలను కూడా (గ్రహించి, తమరచనలలో చేర్చుకొన్నారు. కామ 
శాస్త్రంలోని విషయాలు, అలంకారశాస్త్రంలోని నాయికానాయకభేదాలు,- అన్నీ వీరి కావ్యా 
లలో చేరిపోయినవి. 

ఐనప్పటికీ, ఈ నూతనకావ్యాలలో ఒక్క సుగుణంమ్మాతం సిద్ధించింది; శబ్ద పయోగ 
సౌష్టవం అనేది ఈ గుణం. శబ్దసామర స్యము, సుపరిచితములై న ఉచిత ఉత్చేక్షలు, సర 
శంగా నడిచే శబ్దాలంకారాలు,- ఇత్యాదులవల్ల, ఈ కావ్యాలు [పజలకు ఆకర్షకములై నవి. 
అసహ్యకరమైన విషయాన్ని, హృదయరంజకమురై న రంగులతో కప్పిపుచ్చి, ఆకర్షణీ 
యంగా చేసినారు. ఈ రంజకత్వవిధానం, కొంతవరకు పర్షియన్‌, ఉర్దూసాహిత్యాల నుంచి, 
సంక్రమించింది. భావనాతీక్షృత, మనోధర్మాలవై విధ్యం, భావన్మాపధాన రచన, అలం 
కార (ప్రయోగము, శబ్ద్బనొష్టనము,- ఇత్యాదులు ఉర్దూ పర్షియన్‌ సాహిత్యం నుంచి 
శగహించినవి. 

1650లో కవికుల కల్పదుమ్మగంథాన్ని రచించిన, చింతామణి త్రిహెఠితో ఈ 
ఉద్యమం ఆరంభమయింది. పందొమ్మిదో శతాబ్దారంభమువరకు కవులు అనేకులు, ఈ కవి 


సంపుటి] సాంస్కృతి వితం - విద్య, కళలు, సారస్వతము 179 


తను అభివృద్ధిపరచిరి. మతీరామ్‌, దేవ్‌, రస్టీన్‌, దాస్‌, పద్యాకర్‌, అనేక వులు వరిలో మిక్కిలి 
(వసిర్ధులు. 

ఉరూ సారస్వతం కూడా, ఈ విధమార్షాన్నే అనుసరించింది. ఉర్దూథాష 
[ప్రాంతాలలో వరిణతి చెందింది; కాని దాని సారస్వతమాతృ స్థానం, దక్కన్‌ ప్రాంతము. 
ఇస్లాము మతసందేశాన్ని as చేయబూనుకొన్న సూధీసాధువులు, ఉర్హూసారన్వతానికి 
es ర్తలు. శీఘమే, ప ప. నకి, వి విద్యావంతులలో వ్యాష్‌రటిటది. ఆఅంఠతతో కవు 
లనేకులు బయలుదేరి, భాషను నున్నితంగాచేనుకొని, కమరచనలతో దానిని పోషించిరి. పథమ 
దళలో ఉత్పన్నమైన es సహజసరశ మైనట్టిడి; వ్యావహారిక ఉర్దూభాష, మాతృకఐన 
ప్రాక్యతానికి సన్నిహితంగా ఉండింది. కవితా a జీవితం నుంచి (గహించినారు. 
రచనావిధానం, సహజని ద్ధమైనట్టిది ; శక్రివ ది. నీతి బోధకములైన మత విషయాలు, 
రహస్య గర్శి త జీవిత Cope ప. లా తక గాథలు, వీరగితాలు, 
పళ వర కావ్యాలు, పణయగాథలు, సాహనకార్యాలు,- మొదలై.న విషయాలు వస్తువు 
లుగా కావ్యాలు రచింపబడినవి. 

అంతట మొగలులు దఠక్కనుపె దండయా(త సాగించిరి. కట్టకడ పట, బహమనీ 
సుల్తానుల రాజ్యాలు అడుగంటినవి. రాజపె పోషణ లేక పోవడంవల్ల, కవులు ఉత్తర భారత 
దేశానికి వలసపోసాగిరి. మొగల్‌ సామాజ్య నూర్యాన్తమయకాలానికి, వీరు ఢిల్లీ చేరు 
కొన్నారు. అప్పటికే, ధర్మ (భష్టత సార్వతికంగా జరిగి ఉన్నప్పటికీ, ఉర్దూ కవితా లత 
మాత్ర, తన మాతృభూమిలో పుష్షిగా 'అభివృద్ధిచెందింది. పర్జెనిమిదో శతాబ్దులో, ఉర్దూభాష 
దేశము నలుమూలలా వ్యాపించింది. [ప్రతి ప్రాంతంలోనూ ఉర్దూ సారస్వత ' సంఘాలు "స్థాపిత 
మైనవి, ఉత్తర భారతం పై, |బిజిమ రాజ్యం విస్తరించిన కాలంలో ఉర్జూభాష, సర్వ 
సామాన్యమైన భాషగా సిద్ధించి సంసల హిందూ ముస్తిము సభ్యవర్గాల వారందరూ, ఉర్దూ 
భాషనే వ్యవహరించేవారు. “పరస్పర సామాజిక వ్యవహారాలకు, సాంస్కృతిక విషయాలకూ 
కూడా, ఉర్లూభాష సాధనంగా ఉండినది. 

కాని, ఈ (కష్టకాలంలో సమాజానికి సంక్రమించి ఉండిన దుష్ట స్వథావాలన్నీ, ఆ 
కాలంలో ఉత్పన్నమైన సారన్వతానికి కూడా సంక్రమించినవి, సౌమ్యోక్తులతోను, విచ్చిత 
కల్పనలతోను నిబిడమైఉండిన, ఆనాటి కవిత్వం, అనధికారులై నవారు రచించినట్టిది 
కృతకములైన శొబ్దాలంకారాల పరిమితులకు కావ్యాత్మ కట్టుబడిపోయింది. కవుల మనోధర్మం, 

విషయలోలుపతకు, ఆధ్యాత్మిక తత్త్వానికి మధ్య, ఊగిసలాడుతూ ఉండేది; ఏదానిలో 

కూడా గాఢానుభూతి వీరికిలేదు. జీవితం దుఃఖ 'భూయిష్టమైనదనే అభిప్రాయము, నిరాశా 
భావము, ఈ కవితను ఆవరించి ఉండినవి, వాగ్షవ పరిస్థితుల నుంచి పారిపోయి భావనా 
[ప్రపంచంలో విశాంతి తీనుకొనే ప్రవృత్తి, ఈ రచనల (ప్రధాన లక్షణం. నమ కాలికులైన 
హిండీ కవులవలెనే ఉర్దూ రచయితలు కూడా, శబ్ద పయోగ విషయంలోను, శైలి 
విషయంలోను, ఎక్కువ కౌళలాన్ని పదర్శించినారు. భావవ్య క్రీ కరణానికి, మిక్కిలి మృదు 
వై నసాధనంగా, భాషను తీర్చి దిడ్దినారు. ఉత్తమ కపుల వర్గంలో, అసాధారణమైన కవితా 
లేజస్సుతో భాసించినవారు, సౌదా, మీర్‌, మోమిన్‌, ఘ్యాలీబులు. 

కాని, ఈ యుగంలోని హిందీ ఉర్దూకవులు, లలితకళాభిజ్ఞులు కాబట్టి, వారు [పయో 


160 భారత స్వాతం[త్యోద్యమ చరిత [మొదటి 
గించే పదాలకు, నమాసాలకు నగిషీపనిచేయడంలో, తమ నై పుణ్యమంతా, వినియోగించిరి. 
రత్నహారాలను తయారుచేసే శిల్పులు, రత్నాలవర్గాలను, కాంతిని. పరస్పరం పొందిక ఉండే 
టట్టు పొదిగినట్టుగా, వీరు శద్దాలను తమ రచనలో, పొదిగేవారు. ఈ (పయత్నంలో నిమ 
గ్నులై, జీవితముయొక్క ఆర్థప్రయోజనాలను, సారస్వతముయొక్క- ఉదార్తాశయాన్ని, 
గమనించిన వారేకారు. 

హిందీ ఉర్దూ సాహిత్యాల లక్షణమే, ఇతర, ఉత్తర, దక్షిణదేశ సారస్వతాల విష 
యంలో కూడా వర్తిస్తుంది. భాష, జాతి, మతము, అనే వై విధ్యాలకు అన్నిటికీ వెనక, 
సంస్కృతికి సంబంధించిన గాఢథవైన ఐక్యత దేశమంతటా అలముకొని, ఉండడం, గమ 
నింపతగిన విషయం. మధ్యయుగాల భారతదేశ సారస్వతచర్శితను రెండుయుగాలుగా విభ 
జింపవచ్చును. ఈ రెండుయుగాలలోను కూడా 'పపంచదృక్పథం, నవసమస్యలు, కావ్య 
వస్తువు, రచనావిధానము, అనేవిషయాలలో సాదృశ్యం ఉన్నది. 

మొదటియుగంలో, కాప్యవస్తువులకు కోశాగారములై న రామాయణ, మహాభారత 
పురాణాలను కవులు, గాలించినారు. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము, జీవిత తత్వానికి 
మూలాధారములై నవి. అన్ని దేశభాషలలోనూ ఈ [గంథాలు అనువాదాలుగా, లేక, 
రూపాంతరాలుగా పరివర్తనం పొందినవి. తులసీదాను హిందీభాషలోను, కృత్తివాస్‌ ఓరూ 
పెంగాలీలోను, కంబన్‌ తమిళంలోను, భాస్కరుడు తెలుగులోను, ఎప త్తచ్చన్‌ మళయాళం 
లోను, ము క్రేశ్వుర్‌ మరాఠీలోను, గిరిధర్‌ గుజరాతీలోను, మాధవకందాలే అస్సామీలోను, 
బలరాం ఒరియాలోను, తమతమ [ప్రాంతీయభాషల్లో రామాయణాన్ని అనువదించడమో, 
లేక, తమ ఊహావిశ్వాసాలను అనుసరించిన మార్పులను కావించి రామాయణ ఇతి వాసాన్ని 
కావ్యాలుగా రచించడ మో, చేసినారు. ఉర్జూపక్షియన్‌ భాషలలో కూడా, రామాయణానువా 
దాలు రచింపబడినఏ. మహాభారతము, పురాణాలు, ఈ అన్నిభాషల కపులకూ ఉ ర్రేజక 
ములై నవి, వారు, వాటికి సమ్మగమైన వాదాలను, లేక, అందలిభాగాలకు కావ్యాలను 
రచించినారు. 

ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము, లక్షలాది (ప్రజల ఉత్తమ జీవన విధానానికి 
(పేరకములై నవి. ఈ విషయంలో పజల మత విశ్వాసాలకు (పసక్తి ఏ మాతమూ కలుగ 
లేదు. ఇండియాలోని హిందువులందరూ, ఈ (గంథాల సంస్కృత మూలమునో, లేక, దేశ 
భాషల అనువాదాలనో పఠిస్తారు. ఇది సహజమే. కాని, ముస్టిములకు కూడా నూఫీ సాధువుల 
ద్వారా, వీటితో మంచి పరిచయం ఏర్పడింది. హిందూసాధువుల సాహచర్యంవల్లను, ఈ 
'గంథాల అనువాదాల మూలంగాను, సూఫీలు ఈ (గంథాలలోని బోధనలను (గ్రహించి 
ఉండిరి. భగవద్గీతను, పెజీ, పర్షియా భాషలో, అనువదించెను. దారాషుకో, యాథై. ఉపని 
షత్తులను పర్షియన్‌ వచన రూపంలో అనువదించినాడు. భగవద్గీతలోని పవో అధ్యాయాన్ని, 
అతడు పర్షియన్‌ భాషలోనికి అనువదింపచేసినాడు. కృష్ణ మ్మిశుని ప్రబోధచంద్రోదయ 
నాటకాన్ని, బన్‌ వాలీదాస్‌వాలీ, పర్షియన్‌ భాషలో అనువదించినాడు. 

రెండో సారస్వత యుగం కూడా, ఇట్టి సార్వజనీనమైన స్వభావాన్నే అనుసరించింది. 
"ఆ కాలపు తమిళ సారస్వతాన్ని గురించి, డాక్టర్‌ వరదరాజన్‌ కావించిన దోషారోపణనే, 
తక్కిన భాషా సారస్వత చర్చిత కారులు కూడా పునరుద్ధాటించినారు. తమిళ సారస్వతాన్ని 


సంపుటి] సాంస్మృళిక జీవితం - విద్య, కళలు, సార్వూతము 151 


గురించి, వరదరాజన్‌, ఈ విధంగా [వాసిఉన్నాడు. “*ఈ యు సారస్వతమంకా, వైయా 
కరణుల నిస్సారములైన విచితకల్పనలతోను, శుష్క పాండిత్య సాధనలతోను, నివివీకృతమై 
ఉన్నది. ప్రాచీనకాలపు సారన్వత లక్షణములై.న, సరళత, రుజుత్వము, నిగ్రహము, అనే 
సల్లక్ష క్షణాలు నళించిపోయినవి. ఈ యుగంలోని. పెక్కు మంది కవులు కేవలం అనుకరణ 
పరురై నవారు, కళాకథన విధానంలో నేకాక, వర్ణనల se కాడా, వీవు కేసలం ఆప 
కర్తలె. కవితాభిరుచి క కృతకమైపో యింది. 'భందస్సులను ఉపయోగించడంలో కవులు 
(పదర్శించే సహాముగరికిలను, అనుప్రాసాదులనుబక్రి, వారి కవితా సామర్థ్యం, నిర్ణయమౌతూ 
ఉన్నది. న్వతంత రచనలు కావించడానికి సమర్థుల్నె న సహజకశ శక్తిగల కవులు గోచరిస్తాకు, 
కాని, వారి సంఖ్య అత్యల్పం. ఈ ఉత్తమ కవులు కూడా, అతిరేకమురైన ఊహా 
పోహలను అతిశయోక్తులను, వాడడంలో, బాల్యావస్థకు అనుగుణమైన ఉప్గ్ణాసాన్ని (పదర్శిం 
చినారు. ఈ యుగంలో సృష్టికి వచ్చిన కావ్యాలలో, సహజ  కళావిశషం కంటె 
కృతకచాతుర్యమే ఎక్కువ. కనుకనే, ఈ రచనలరో, చాలభాగం మరుసపడి 
హోయినవి, 

ఈ కాలపు తెలుగు సారస తాన గారి! డాక్టర్‌. గిడుగు సీతాపతి, ఈ వగ 
వాస్తాడు,- “నిజమైన కవిత, అదృశ్యమై పో పోయింది ; యం (ప్రాబల్యం వహించింది. 
థీ ఆద్యరంగాచార్య (వకారం, “ పదనిమిదో శతాబ్దపు మధ్యకాలానికి, కన్నడ సార 


లి బు 
సతం అంతరించింది.” మగాకీభాషలో, లావణీలు అనే జావీలు ప్రచారంలో 
వచ్చినవి. 
ఆధ్యాత్మిక (పణయము, భ క్తికూడా, కాముకసంబంధ మైన అనురక్రిగా వ్వ 


మయింది. శ్రీమతి దేశపాండే, ఈ విధంగా అభిప్రాయపడింది. “నై తిక భష్టత 'పారంధించి 
నదని స్పష్టమయిండి. ఆధ్యాత్మిక వివేచన ముద్దుబారిపోయింది. ధక్తిగ్రర్థల ఉర్సాహం 
క్షీణించింది. యుద్ధవీరుని జీవితానికి సంబంధించిన జసు ఉత్సాహము కూడా నుంచి 
పోతున్నది. అంత్యకాలపు పీష్టాల, విశాంతితో కూడిన భోగజీవితము, అలంకార పాండి 
తృము, సారస్వతంలో శాశ్వతస్థానాన్ని పొందినవి." |త్రివేదీ అభ్నిపాయాన్నిబట్టి గుజ 
శాతులో, “1790 మొదలు బిటిషువారు (ప్రవేశించేవరకూ, జీవితం భప్టస్థితిలో నిలిచి 
పోయింది. దయారాం యొక్క ఉత్కృష్టరచనలు రూడా ఈ స్థితిని చక్కచేయలేక 
పోయినవి. పద్ధినిమిదోళతాబ్దిపు జెంగాలీకవితను గూర్చి, డాక్టర్‌. ఎస్‌, కె, ఛటర్జీ, ఈ 
విధంగా (వాస్తాడు. “కావే, [తివ్య త్రవిషయంలోను, కావ్యరూప విషయంలోను, కూడా, 
పాతపద్ధతులనే, నీరసమైన “విధంగా, కవులు బైటికి లాగుకొని పచ్చినారు.” అస్సామీ 
హికి విష ్షయచ్చాయలు (పబలమైనఏ,"” ఈ యుగంలో, కొమశ్భంగార 

హెత్మక వద్యకావ్యాలు అస్సాములో సృ ష్టికివచ్చిసవి జ 
జీవితానికి ఈ రచనలు అనుగుణ మైనవి, 


డేశాని ఈ విధంగా ఆవరించిన విషద్జా క్‌. , ఓర విధమైన వెలుగును 


{Pn 


చూవినవారు, ఆలంకారశా స్ర్రంలోను, 3 లిలోన wy పద ప్రయోగ ఏన్యాసంలోను, నిస్టాతుత్షై స 
రచయితలు. భావాలవిషయంలో వీరు, ఎంత దర్శిదులైనా, భాషావిషయంలో ఉ త్త్‌మాచ 


కారం కలవారు. వారు ఉపయోగించే భాషకు చక్కగా సంన స్మరించి, ఆభిస్ళగ్ణి పరచి ఫాం 


152 భారత స్వాతం త్రో్యద్యమ చరి|త్ర [మొదటి 
కాలపు ఆవశ్యకాలకు తగినట్టుగా తీర్చిదిద్దినారు. వారు ఈ విధంగా, పూర్వపుయుగానికి 
(పతినిధులు, భావియుగానికి (ప్రారంభకులు. వీరి సారస్వత ఉత్పత్తి, భారతదేశ సారస్వత 
ఐక్యతరు నిర్వివాదమైన సాక్ష్యంగా నిలిచిఉన్నది. హిందూముస్టిముల విద్యావిధానాలు 
పరస్పరము మిళితమైపోవడానికి వీలులెనివి, కార్యరంగంలో కూడా, జాతీయభావ చైత 
న్యం, ఈ రెండు వర్గాలలోనూ ఉత్పన్నం కాలేదు. కాబట్టి, ఈ సారస్వత ఐక్యానికి విలువ 


లేకపోయింది. 


6 
భారత దేశాన్ని బ్రి దిటెషువారు జయించడం 


ఇండియాకు సము[ద మార్గం ఏర్పడడం 


వాస్కోోడ గామా ఇండియాకు సము[ద మార్గాన్ని కనిపెట్టదంతో, ఏషియాయారోవు 
ఖండాల సంబంధాలను గూర్చిన చరితలో, నూతన ఘట్టం ఆరంభమయింది, తూర్పు 
ఆఫికా రీరాలను, వఏవషియాలోని అరేబియా, పర్షియా, ఇండియా శీరాలకు ఇంతవరకు 


: తస ష్‌ ల క | 
చుట్టూతూ ఉండిన, టర దేశసముదాధికారం రౌలగి పోవడం ఈ సముడ మార్గ 
(పకాశనంవల్ల కలిగిన పథమ పరిణామం. 

కాని, ఈ మార్గ (వకాశనం తర్వాత, రెండువందల సంవత్సరాలచాకా, పాశ్చాత్యుల 


అాీ టు 
నముదాలపైె ఏరు అధికారాన్ని నెలకొల్పుకొన్నారు. కాని, అనబోలియ, పర్షిూ, ఇండియా 
మొదరైస అంతర్జేశీంప ప్రాంతాలలో, ఆటోమనులు, నఫావీలు, మొగలులు, కట్టుదిట్టమురై న 


ఇ 


(a 
స్థలను వృద్ధివరచిఉండిరి. పాశ్చాత్య సాహసిక వ్యక్తుల అర్యాశలను, ఈ 


2 త్ర oe] 
నవి. ఈ వైభవ సంవదలే, దీని నాళ న పరిణమించి నవి క్ర 1 వజయ 
వంతములె నిలిచిన ఈ విధానాలను మారడం సాధ్యముకారదు, సం|పదాయాలు పాతుకొని 
ను U 
హోయినవి ; మనను చె తనము లేనిదై త తన ట్రళట నాలో లానే చిష్కుబకివో యింది. ఆక 
గి పా |! 
వ్యవన, వరమాణు రూపంలో ఛి'దమెపోయే స్వభావాన్ని + నమాజంపై విఛెంచింది. ఈ 
స్‌ ® నక స 
స్వభావంవల్ద, మనవ సహజీవనం అత్యంతమూ సంకుచిత మైహోయింది. వ్యక్తిగత 


స్వాతంత్యం, బాహ్యాధికారానికి, జాహ్యములైన నిబంధనాలకు సమాధానవతి, ఆర్వ 
1పవు త్తిని క కోలో ల్పొయింది. విమర్శ ; అధి పాయ యఖేదము, పాపములుగా పరిగశింపబడే పరతి 
ఏర్ప ంది. ఇది ఏషియా దేశాల పరిస్థితి, 


యూరోపుడేశాలలోని పరిస్థితులు వీటికి విధిన్నములై గమః పవ పెచోశతాబఏ ముగిసే 
నాటికే, సా తంత వాయువుల |పబల (పసారం (ప్రారంభమ మింది, రాలంగకిచే క ఈ 
వాయువులకు విస Es బలమూ సిద్ధంచినవి. సాంస్కృతిక పు పునరుణ్తపనోద్యమంవల్ల, టు 


శన బంధనాలను తెంచుకొని బె జవిడీరద్‌, మత సంన్కర రణోద్య 'ను౦, ప. నిగం 


ఠా డ్‌ = జ 
విప్లవాలు, సమాజముయొక్క_ పునాదులను వి నరింపజసిశ రాజకీయ ల శ 


జాతీయ రాజ్యాల సృష్టికి పేతుపులె నవి. దిక్షానాధివృదీవల మానవుడు, ప్రకృతిపై ఆంకా 
a ణో ౧ a —_ 


154 భారత స్వాతం(తో్యోద్యమ చరిత [మొదటి 
రాన్ని సంపాదించుకొన్నాడు. నూతన భావనలు బహిర్గతములై, మానవ నహజీవన వ్యవస్థకు 
నూతన పరిమాణాలను |పదర్శించినవి. భూస్వామ్య విధానంవల్ల, ఏర్పడి ఉండిన కుష్టు శా? 
తమె పోయింది. |క్రియాత్మకళ క్రి జీవితంలో ప్రవేశించడంతో, ఆత్మోన్నతి కలిగినట్లు, 
మానవుడు భావించుకొని, ఉత్సాహ పరుడైనాడు. 

తూర్పుదేశాలనుంచి, ముస్తిము టర్కు_లు కైె9 నవ యూరోపుఖండంలో నిక చొచ్చు 
కొనిపోవడము, కై 9 న్వవులు ముస్టిములను ఆవ్రికాఖండం చుట్టూవెంటాడుతూ, పోవడము,- 
ఈ రండూ పద హైదోళతాబ్దంలో, ఏకకాలంలో జరిగిన ఉద్యమాలు, వీటివల్ల, (ప్రవంచడేశా 
లన్నిటికీ సమానంగా వర్తించే పరిణామాలు ఉద్భవిల్లినఏ. జడప్రాయములై నిలిచి ఉండిన 
తూర్పుఖండాల నమాజాలకు, పాశ్చాత్యదేశాల అభ్యుదయ రాజ్యాలతో త్నీవమైన సంభఘట్టనం 
కలగడానికి, ఈ ఉద్యమాలు హేతువులు. బుద్ధిశ క్తి, ఆర్థికవ్యవస్థ, రాజకీయ కార్యవమ, 
అత్యున్నతస్థాయిలో ఉన్న సమాజవర్గానికీ, తగ్గదళళోఉన్న రెండవ సమాజవర్గానికీ సంఘ: 
ట్ట సిద్ధించిన సందర్భంలో, ఈ రెండువర్గాలకూ గల స్థాయీ అంతరాన్ని బట్టి, ఒకదాని. 
నుంచి రెండవదానిలోనికి శక్తి ప్రవహించడం, (ప్రకృతిసిద్ధమైన విషయం. 
జరుగబోయే ఈ ఉద్యమానికి, సూచగగా వచ్చినవాడు వాస్కోోడగామా, ఆ్మకమణ 
(వచృత్తిగల యూరోపుదేశీయుల వ్యూహాముఖమువంటివాడు ఇతడు. కాని, ఇతడు (పాతిని. 
ధ్యంవహించిన పోర్చుగల్‌ దేశము, ఈ విదేశా క్రమణ ఉద్యమాన్ని చాలకాలం నిర్వహించ 
లేక, పయత్నం నుంచి విరమించుకొంది. అంతతో, నాయకత్వం, బలవ దాజ్యాల చేతులోకి. 
పోయింది. హోలండ్‌, ఫ్రాన్సు, ఇంగ్థాండుదేశాల, పోర్చుగల్‌ స్పెయిన్‌దేశాలతో ప్రోజీవడి 
నది, మొదటి మూడుదేశాల ఒత్రిడికి నిలువజాలక, కడపటి రెండుదేశాలూ, రంగంను9చి 
తప్పుకొన్నవి, నంవన్నమైన భారతదేశమనే ఉత్కృష్ట బహుమతిని సాధించుకోడానికి, 
హాలండ్‌, ఫ్రాన్సు, ఇంగ్లండులు పరస్పరం పోరాడసాగినవి. తుదకు హాలండును, 1 ఫాన్సును, 
ఇండియానుంచి పారదోలి, ఇంగ్లాండుదేశం విజయాన్ని సంపాదించింది. ఐనా, ఇండోనీ 
షియా ద్వీపాలపై అధికారాన్ని, హాలండు కోల్పోలేదు. ఇండో-చై నాను, (ఫ్రాన్సు తన అధికా 
రానికి వశపరచుకొంది. 

ఆంగ్లేయులు, ఇండియా తీరాలను చేరడానికి సాహసించడము, అతి సామాన్య 
వ ర్తకులవలె వ్యాపారం సాగించుకొంటూ, అవకాశానిక్రె ఎదురుచూస్తూ, నూటయాభై 
సంవత్సరాలు శాంతంగా వేచిఉండడము, ఇండియా దేశపు రాజకీయ వ్యవస్థ శ్నీణించడంతోనే, 
దేశాన్ని ఆక్రమించి తమ అధికారానికి లోబరచుకోవడము, అనే ప్రయత్నాలలో, వీరు. 
అవలంబించిన విధానం, మానవ జాతి చర్మితలో ఒక అద్భుతావహమైన సంఘటన. దీనిని. 
సరిగా (గహించడానికి, ఆకాలవు యూరోపుదేశాల సిద్ధాంతాలకు, సంస్థలకు సంబంధించిన 
పరిస్థితులను వివరించడం ఆవశ్యకం. 

యూారోళ్తులోని వొజోవ్యావాదం ; పదహారోళతాబ్దంనాటికి, యూరోపు దేశాలలో 
వ్యవసాయ శ్వేత్రిక విధానం అంతరించి, వాణిజ్యవాద యుగం ఆరంభమయింది. వర్తక 
పెట్టుబడిదారీ వర్గము, లేక, బూర్జువా మధ్యతరగతి వర్గము, అనే పట్టణ ధనిక తంత్రం. 
{Burgher Plutacracy) వాణిజ్య వాదంతోనే ఉత్సన్న మయింది, 

వాణిజ్యవాదిము అనేది, కేవలం ఆక సిద్ధాంతం కాదు; భావప్రవృ త్రి_ లేక, జీవన. 


జబ 


వంపుటి ] భారత దేశాన్ని 'బిటిషువారు జయించడం 155 
త త్వ్వకాస్త్రిము కాదు. ఒకరకపు సమాజస్వరూవం అది. 
మధ్యయుగ వ్యవస్థనుంచి అధునాతన వ్యవస్థకూ, భూస్వామ్యపు అరాజకత్వ= నుంచి 
జారీయసంయోజనానికీ, జరిగిన పరివ ర్రనానికి సూచక మైనది వాణిజకవాదం. వ్యవసాయము, 
పరిశ్రమలు, వర్తకము, అనే కార్యకలాపాలలో, సహకార [పవృత్తు తులను ఆది బలపరచింది. 
జాగీర్జారీ ద్యవసాయ విధానం భగ్నమై పోవశము, వృ త్రిశేణుల అతి సంకుచిత నియమనల 
నుంచి బై టపడి, పరిశిమలు, వర్తకము వం కావడము, కారణములుగా, ఉర్పా 
దన, సహకార వర్తకము వ్‌ _న్హృతిచె చెందిక . స్థానిక, వర్గీయ (ప్రయోజనాలు, మొత్తం దేశం 
యొక్క. విసృత |పయూజనాలకు లోబడిపో పని, పుళపాలక సంస్థల ఆదారాలు, అల 
శనమసానికీ వర్తించే, ఏక రూపశాసన ప్రమాణాలు అమలులో 
సంబం ఫించిన స్వయం పో స్‌షణ సమర్థత, అనేవ జాతి 
సమస్తంయొక్క- స్వయం పోషక సామ గంలో ఐక్యం పొందినవి. ఒకవైపు 
ఆత్మ ప్రతిష్టను పోషిస్తూ, రెండవవై పు, se పరస్పర నహకార (వచ్చక్తి రిని ఆః 
పరచింది, వాణిజ్యవాదం, ఈ రెండు విధమలైన అభివృడ్డు ద్దులూ, ఉద్యమక రల వ వర్గం షి 
రావడంలో వ్య క్తమైనవి. ఈ ఉద్య మకర్తల వ్యా షారకాళల దూరదృష్టి, ఉద్యమ యక 
వల్ల కత. 5... వస స్తువుల సద్వినియోగము, వ్య త్తుల నై నై పుణ్యాధివృర్ధి, ఎక్కువ ప 
మార్గాలలో జరిగింది ; నూతన కార్యక లాపాలు, బజార్డు స సు గప్పి కివచ్చినవి ; సంయుక్త ఉద 
ee స్థా పింపబడినవి, విదేశీయ వర్తకాన్ని నిర్వహించడానికి అవసరమైన ధన సంచయం 
క సం ప్రయత్నంవల్ల ఏర్ప డింది. తత్పలితంగా, బ్యాంకింగు పద్ధతి, పరపతి, జాతీయ 
పరిశ్రమ, విదేశవర్తకము, ఆనే ఉద్యమాలకు ఊఉ '"ర్రేజనం “వంచింది: (శ్రామికగతి. శీలత 
(Labour mobility) వ్యర్ధిచెందింది ; కార్మికుల విశేషజ్ఞత, పరిశ్రమలు ఆభివృద్ధికి 
వచ్చినవి. అల్పపరిమాణంలో వస్తువులను ఉత్పాదనచేసే వ్యక్తులు తొలగిపోయిరి. వారి 
స్థానాన్ని వి _స్స్‌త వర్మిశమల నాయకులు, వర్తక శ్రీమంతులు, విత్ర్తదమ్షులు, ఆకమించిరి. 
వ్యవస్థ విషయంలో, వాణిజ్యవాదం, కొ త్తనీ ఏతి సంహితను విధించింది. మధ్య 
ry నీతి, మేత వ్యవస్థలనుంచి, ఆర్థికవ్యవస్థ వేరుపకి ఉండలేదు. కాబట్టి, చర్చి 
యొక్క వ్యాడేశాలను అనరని ఆర్థిక వ వ్యవస్థ నడిచేది. ఇప్పుడు, విద్యా సంస్కృతులతో 
కూడిన ఆత్మహితం, సీతిమతాల స్థానంలో వచ్చినిలిచింది. “మార్చ డానికి సాధ్య పడని 
సామాజిక కార్యకారణ సంబంధ నూ (తాలలో విశ్వాసము,-సీతిత ర్త, మానవ హితతర్తా లమ 
సంబంధించని సామాజిక జీవిత ద క్పథంతో కూడిన తర్కపారమృవాద ము (Rationa- 
lism) అనేది, (క్రిక్సియన్‌ న్యాయశాస్త్రాన్ని, మ మత తత్వాన్ని తోసివేసి, వాటి స్థానాన్ని 
ఆ|కమించింది.” ఆతర్వాత, ఆడంస్మిర్‌ రచించిన మానవజాతుల నంపద (The Wealth 
of Nations) అనే ఉద్గింథంలో (వతిపాడింవబడిన స్వేద్భావాణిజ్యము (Leisserz 


Faire), ము క్రి వ్యాపారము (Free Trade) అనే ఉపదేశాలు, ప్రవృత్తి తిలోనికివచి నవి, 


ఖు 


eX 
ల్‌ 
a 
అ 
3 
న్లో 
లో 
బి 
3 
(Gs 
ల 
ర్త 


ఆడంస్మిర్‌, ఈ విధంగా [వా వాస్తాడు. “మాంసము, సదరం రొసైలు, మొదచన సామ స 
లను అమ్మేవర్తకులకు, న్వప్రయోజనంపట్ట ఉన్న లక గంవల్లనే మనస భీోజనరలభి నూ తంది. 
కాని, వారి దయాధర్మబుద్ధివల్లకాదు. మానవహీతాన్ని గూర్చి వారితో మనేం చే 
వారి స్వాభిమానాన్నిగూర్చి, వారి ఆత్మహితాన్నిగూర్చి మాతమే చర్చిస్తాము ను 


24 


136 భారత స్వాతం[తో న్రరగ్రమ చరిత్ర [మొదటి 


కాలను వారితో పస్తావించము; వారికి సిదించే, సౌ కర్యాలను లాభాలను గూర్చి మాటాడ 
కావట > (a) 
తాము.” 


ఆధారసూ[తంగా సిడెంచిండి. “మానవునిలోని స్వాధిమానం, దె వకృపపల్ల స్‌ చినట్టైది. 
(a) అణా. . 
ఈ నూతన, సీతిసంహిత, కార్యాలనుబటి, సాధనాల మంచిచెడుగులను నిర్ణయిస్తుంది. ఇ ఇందు 


న. 
అ ట్ర 
వల్ల, వర్తకులు, మరింతసిర్ణయులై రి. 1ప్రాచీనకాల ండుంచి గౌరవించబడుతున్న ఆచారాలను, 
న క 
మానవత్వ అవనరాలను పూర్తిగా లాలగించవలనని పట్టుపట్ట పటురూ వచ్చిరి, తమ ఆధి పాయా 


ను కు సాధించుకోవడంలో, చిరకాలంగుంచి ఫలకారులై ఉన్న నిర్బంధ విధానాలను అన్ని టిని 


న 


(వయోగిస్తూవచ్చిరి." అని ఆడంస్మిత్‌ వాసిఉన్నాడు. 


మతాధికారం విధించిఉండిన నిర్భంధాల! మంచి, వ్య క్తికి విడుగడల ధించి వ్‌ కొని, 
(పభుత్వాధికారా నికి తాను పూర్తిగా విధేయుడై ఉండదఎసిన పరిస్థితి ఏర్పడిం రది, ye 
ఆత్మను ఉద్ధరించడ మే, మన సం ప్రధాన పయోజనమని, మధ్యయుగాల 


వారిభావం. మానవృని ఇహలోక _శేయను స్సును సాధించడానికి పూనుకొన్నది, ఆ ఆర్థిక ఉదారతా 
వాదం. వాణిజ్యవాదాన్ని అవలంబించిన రాజసీతిజ్ఞాలు, రచయితలు, [పజలను తమ ఆశయా 
నికి టం (గహించిరి, రాజా pe శ క్రి నంపన్నంగా చేయడమే వారి ఆశయం. 

ఈ విధంగా, రాజ్యాధికారంపై మత సంస్థ విధించిఉండిన పరిమితులు, అవధులు 
తొలగిపోవడానికి, వాణిజ్యవాదం తోడ్చడి, సమ్మగ ప్రభుక్వాధికారం అనే తిమింగలాన్ని 
బై టవదలింది. ఈ పరిస్థితికి మిక్కి లి అనుగుణంగా, తగిన సమయానికి థామస్‌ స్‌హాట్స్‌ వచ్చి, 
ద్‌ని జన్మను ఆశీర్వదించి, తున్న రచించినాడు. 

తమ ర పూ ర్రిచేసుకోడానికి మధ్యమతరగతుల వారికి కసం రాజ 
కియవ్యవస్థ ఎట్టి దో, హాట్స్‌ తన [గ్రంథంలో సమ్మగంగా చితించినాడు. ఈ పద్ధతి (కార 
(ప్రభుత్వానికి ప్రచ్చాథికారం సిద్ధిస్తుంది, మధ్యయుగాలలో అధికారానికై ఎ పోటీచేసిన క 
కులీనవర్గము అనే రెడుసంక్టలూ, ఇప్పుడు (పభుత్వాధికారానికి లోబడిఉంటాయి. న్వతం్యత 
ఉద్యను. (పవృత్తిని అరిక సే 'నిర్భంధాలను వ్యక్తిపై విధించినందువల్ల, తన అధికారాన్ని, 
చర్చి పోగొట్టుకొన్నది. దేశంలో కాంతికి భంగం కలిగించి, వ్యాపారోద్యమ స్వాతర్యత్యంతో 
జోక్యం కలిగించుకో పడంవల్ల, కులీనులు తమ అధికారాన్ని కోల్పోయిరి. 

మధ్యమ తరగతులవారు స్వదేశంలోను, విచేశాలలోను సాధించుకోదలచుకొన్న 
ఆర్థిక (ప్రయోజనాలకు, అనుకూలమైన పరిస్థితులు ఏర్పడవలసి ఉన్నది. అట్టి పరిస్థితులను 
నెలకొల్పి, వాటీని నిలిపి ఉంచడానికి తగినంతి అధికారం 'పభుత్వాసికి సిద్ధించ పలెనని, హాట్స్‌ 
అధి పాయం. ఆ కాలానికి అవసరమైనది కూడా, అదే. 

జాతియొక్క. భౌతిక సంపదను అభివృద్ధిచేయడ మే, వాజిజ్యృవాదముయొక్కం [ప్రధాన 
ఆశయం. కేవలం లౌకిక చైనది దీని పవృ శ్రి; దీని దృక్పథం విజ్ఞానశాస్త్రాత్మక మైన 
'మాసవునిచుట్టూ ఆవరించియన్న (ప్రవంచాన్ని నూతన దృష్టితో వరిశలించడం, ఈ వద్ధ 
'బేరింది. భౌగోళిక పరిశీలన, జ్యోతిష శాస్త్రము, ప్రకృతిశక్తులు, (పకృతి సంఘటనలు, 

వైన విషయాలలో నూతనమైన ఆస క్రివహించింది. పర్యాలో చనకు, కార్యాచరణకు 
సంబంధించిన రంగాలలో కూడా, హేతువాదాన్ని _వర్తింపచేయడం, ఈ పద్దతికి 


గ 
8 


రారా 99 

న్‌. 

స్‌ ma 
how vey 


el 


జో 


ఉద 
న జంట 
పగ్గం 


త 
pon 


తరగతులవారు, 
వా 


TE 


వంటి వి 


౪ 


9పదళ 


గ్ర 


ల జం 
a 


న్‌ | 
Hae 
జ్‌ 
ఇచి, 
mee) 


న 


ఏర+డిరి. అధికారము, 


శాస 


న్ని ఏన్వత పరచడానికి, ఉత్తసు అయువ 


లంది 
౧ 
లి 


తగిన సా 
అశే భావమూ, ఎగుమతులకు సరితూగే వెండిబంగా రాలను 


ఇల్‌ 


భారత దేశాన్ని |దిటిషువారు జయించడం 


(so 
వాదులు, బంగారు, వె 


రాంస్హి అ 
— 


జి 

అ 

25 
Oa 


ఈ విధంగా, ధన 
చే gp 


సీదినుంది. 
ఇలా 


(వభు త్వానికి 


రుం 
థల 


ర! 
ou 


ద 


జగ 7 
Pot IY 
fe 
2 శ 
Fa 
fi 5 
mp 
Ri 
గే 42 
«3 
ft 3 
4M 
చి 
Ca) 
ee లే 
గ్‌ గ్ల 
3 9 
fa te 
Ts) 
గ A 
సా 
3 a 
€3 3 
= 9 
(| 
3 ప 
క 
స్‌ జ 
a 
h te 
4% 
తి ౪3 
Vy 
ఎ 
9 
3 
ళు 


స్య 
జ సిం. 
చి సిర కులను 


ల 


ళ్‌ 
ర్‌. 


న 
అదకొం 


ళా, 


౧ 
విక్రయించి, 


(2 
ని సరివవవి. 


x 


న 
ర్‌ 


పన,త 


టీని వీరు ఒప్పుకోరు. 
రాజంనాబగు, 


, ఇందుకు కారణం, అందువల్ల, 
అధికధరలకు 


~ 


Gand 


jo కూడా or 


ల 


జ 
ee 


ఇ 


వసువుల! 
యింది. తత లితంగా 


నయా 


బి 


జ 
oh 
A 
ఏ ఆకా 


భ్‌ 


జ 
® 
ర 
యారోపురాజ్యాల 


3 (వా 


చ త 
వాదుల ఆరిక కారుకలా 


తాబ 

ఇ 

నే 
అష్ట, 1యు సొ 


తా 
ఈ 

అరా 
ees 0 


నః 


ఆలే 


న్‌ 


ఖ 


వ 
ఇ 
మూలక యుదాలు, నిరంతరంగా 


లి 


లి 
అధికారం వహించిఉండిన సముద్రాలపై, ఇంగ్లాండు నౌకాధికారును రిదనునూ, ఆ 


వం వాణిజ్య 


లా 
డ్‌ 


వచ్చిరి. భన 


యూ 
ol 


ఛి 


జ, 


సముదాలపై చౌర్యాన్నీ, దోవిడినీ, సాగి 


a] 


అలి, 
oo 


హిందూమ 


193 భారత స్వాతం| తోద మ చరి[త్ర [మొదటి 
వులతోను నిండియున్న నావలనుపట్టుకొని, దోపిడిచే సేవారు. ర క్తపాతంతో కూడిన యుద్ధ 
మాఫికాతీరాలలో, దాసజనాన్ని వేటాడిపట్టుకొని, అమెరికాకు తీసుకొనిపోయి, హాకిన్స్‌* 
అత్యధికమైన లాభాలను గడించినాడు. 'డేక్‌, (ఫాబిషర్‌, గిల్బర్ట్‌, ర్యాలే,- వీరందరూ సము 
ద్రాలపై తిరుగుతూ, అక్రమవ్యాపారాన్ని సాగిస్తూ; పడవలను దోచుకొంటూ, ఇతర దేశాల 


చరులుజరిపి, విసారమెనధనాన్ని , విలువగల ఇతరవస్తువులను నం గహించేవారు. పి 
5 గ 


లోని భూభాగాలను ఆ కమించి, ఇంగ్లాండుకు వలసరాశ్యాలను స్టాపించిరి, 

ఈ వలసరాజ్యాల స్థాపన వాణిజ్యవాదుల ఉద్దేశాలను పూర్తిచేసింది. ఇంగ్లాండులో 
తరు)_వపడిన ముడిసరకులను నరఫరాబేయడానికి ఇవి ఉపకరించినవి. ఇంగ్లాండులోని 
పధానవరిశమలకు,- (ఉదాహరణకు నౌకానిర్మాణము) అవనరములై న ముడిసరకులను, ఈ 
వలసరాజ్యాలనుంచి దిగుమతిదేసుకొనేవారు. తమ “మాతృదేశ మైన ఇంగ్లాండుకు, ఈ వలస 
రాజ్యాలు, ధనసంచయాన్ని కూర్చే అక్ష్షయములై న గనులవంటివి.” అని ఆంగ్లేయుల సార్వ 
జనిక అధి!పాయము, ఇంగ్భాండులో తయారైన వస్తువులను ఈ దలసరాజ్యాలు వినియో 
గించుకొని, ఇంగ్లాండుకు అవనరములైన పదార్థాలను పండించి, సరఫరాచేస్తూ రాపడంవల్ట 
వీటికై ఇంగ్లాండు డబ్బు, ఇతర దేశాలకు (పవహించ వలసిన అగత్యం లేకపోయింది. 

అమెరికా, ఐర్లండు దేశాలలో స్థాపించబడిన (బిజిషువారి నెలవులు, వలసరాజ్య 
వ్యవస్థకు చక్కని నిదర్శనాలు. “సామాజ్యంలోని అన్ని భాగాలకు ఆవశ్యకమైన వస్తు 
వులను, మాతృదేశం తయారుచేసి సరఫరా చేయడము, ఈ వస్తువుల తయారుకు అవ 
నరములై న ముడి సరకులనూ, నాగరక జీవనానికి ఆవశ్యక ములౌతూ ఉన్న ఉష్టవలయపవు నుఖ 
భోగవస్తుపులనూ, వలస రాజ్యాలు సరఫరా చేయడము, అనే విధానాలతో ఏర్పడిన స్వయం 
పోషకత్వము, స్వయంపూర్ణత,” అనే ఆదర్శంపైె ఈ వలస రాజ్య విధానం ఏర్పడింది. 

ఈ ధ్యేయాన్ని దృష్టిలో ఉంచుకొని “వలస రాజ్య వాణిజ్యంపై నిష్కర్షమైన నిర్భంధ 
విధానాన్ని విధిస్తూ, బ్రిటిషు పార్టమెంటు, వరుసగా కొన్ని చట్టాలను ఆమోదించింది, 
ఇంగ్లాండు వాణిజ్య నౌకలు, ఇంగ్లీషు 'పజలు, వలన రాజ్యాలతో వాణిజ్యం జరపవచ్చు; 
వలస రాజ్యాల వారి ఎగుమతులలో అత్యధికభాగం, ఇంగ్లాండు రేవు పట్టణాల మూలంగా 
జరుగవలెను; వారి దిగుమతులు పూర్తిగా ఇంగ్భాండు రేవు పప్టాణాల కే పరిమితమైనవి ; 
ఖండాంతర వాణిజ్యం పె కొన్ని సుంకాలు విధింపబడినవి.” అమెరికా వలస రాశ్యాలపై 
రాజకీయ నిర్భంధాలను బల్బపయోగంతో విధించిరి. “పశా ప్రాతినిధ్య పద్ధతిని తుడిచివేసిరి, 
సమస్తమైన పరిపాలన విధానము, శాసననిర్మాణము, పన్నుల నిర్ణయము,-మొదలై నవన్నీ 
గవర్నరుకోను, అకనిసలహా మండలిలోను నిహిత మైనవి.” ఇంగ్లాండు. రాజు గవర్నరును 
నియమించేవాడు. సలహామండలిలో ఏర్పడే కాశీలను గవర్నర్‌ భర్తీచేసేవాడు. 

ఐర్ఫండులోని పరిస్థితులు ఇంతకంటె అన్యాయమైనవి. 1191 లో, పాయ్‌నింగ్స్‌ 
న్యాయాన్ని (పథఖ్యాపనంచేసి (Promulgation) ఐరిష్‌ పార్పమెంటుకు స్వాతంత్ర్యం 
లేకుండాచేసిరి, ట్యూడర్‌రాజుల పరిపాలన కాలంతో, రాజకీయ సంస్కరణచట్టాన్ని బల 
వంతంగా ఐర్లండుపై విధించి, అవిధేయురైన జాగీర్‌దారులను అణచివేసిరి. అంతతో 
'దేశంకో విదోహాలు బయలుదేరగా, దయాదాక్షిణ్యాలు లేకుండా వాటిని అణగ దొక్కిరి 
వ్నిదోహుల భూములను స్వాయ త్తం చేసుకొని వాటిని [పోటెనసైంట్‌ శాఖీయులై.న ఆంగ్లేయ 


"సంపుటి ] భారత దేశాన్ని |దిటిషువారు జయించడం 1-3 


లకు పంచి పెట్టిరి. ఐర్జాండు నుంచి ఇంగ్లాండుకు పశువులు దిగుమతి కాకుండా (పకి షేఫంచిరి. 
అబ్లే నూలు, తోష, జున్నుగడ్డ మొదలై. న వన్తువుల దిగుమతి కూడా నిషరింపబడిందం 
నరాతకులో తయారైన ఉన్నిగుడ్డలు విదేశాలకు ఎగుమతి కాకుండునట్లుగా కానించి. తమ 
దేశపు గడ్డలకు హోణీలేనట్టు చూచుకొనిరి. దీనితో, ఐర్జాండుడేశపు వినిక్యాతలు 
Mensa నాశమై పోయినారు. అల్స్‌టర్‌తో కూడిన ఆరు |హైంతాయూ, 


ఇంగ్లాండు దే పు తోటలుగా ఏర ఎడినవి. ఐర్హాండుచేశం, రక్త 'హైవంతో, ఇంగ్లాండు పాదాఐమై 


తా? పడిపోయింది. 


సాంఘిక -ఆర్థిక పరిణాళుంలోని ఉన్నతదకకు పతినిధ్ణం వహించినది, వాజ్య 


వాదం. కాని, కేవలము [ప్రాకృతిక మైన స్వార్థము, అత్యంత మైన హింసాకాండ దటంగొ 


టూ 


ఒంవార ఇ, 


వ్యాపించిఉన్న పర్యావరణంలో, అడి, (పగతిపరంగా ' 'పవృర్త మౌతూవచ్చింది.“* ధాన్యా 
సంస్థలు జరిపిన హా హకాండ్‌ సమస్తమూ సాధించలేని దానిని, విడే 
డ్‌ 


నిరయా పవ తి, చలగా, (కమంగా, సాధి=దిండి.*" అని ఆడంస్మిం (వాదు. ఇ 
౧ అ అ ౧ క 

వారి ఈస్ట్‌ ఇండియా కంపెనీ, వాణిజ్యవాదానికి ఆదర్శసృష్టి. 

శన ఇంశీయా కంపెనీ : చిరకాలం జరిగిన వాణిడ్యోన్యము 'వ శమ, కంపే 
నతో, అత్యుచ్చదళను అందుకొంది. చాల తొలిరోజుల్లోనే (1319) స్యప 
మింది. ఉన్నివ రకంలో ఈ సంఘానికి వక స్వామ్యాధికారం ఉండింది. 

ఒక శతాబ్దం తర్వాత (1407) (Company of merchant adventurers) 
వర్తక సాహసిరుల కంపెనీ ఏర్పడింది. ఉన్నివర్తకాన్ని మానివేసి, ఈ కంపెని, ఉన్ని 
వస్త్రాల వాణిజ్యానికి పూనుకొన్నది. ఇంగ్లాండుదేశం వినిర్మాణయుగంఠో పవేశించడాని 
ఇది సూచన. 

పదహారోశరాబంనాటికి, కంపె ఏవ్యవస్థను (క్రమబద్ధం చేయడంలో, ఎస్కువ సీ భూరి 


వృద్ధి జరిగింది, ఈ శతాబ్ద మధ్యకాలానికి, మస్ఫో_పీకంపెనీ బయలుగెరింది. ఈ రకమైన 
కంపెసీలలో, మొట్టమొదటిది ఇదే. ఆపైన, పెక్కుకం పెనీలు వానేజ్యసంబంధిమైన రాష 


(పష్మృతాలను సంపాదించుకొన్న వి. 1567 ఆఫికన్‌ కంపెనీ, 1577లో సాన క్‌ : 
1573లో ఈస్ట్‌ల్యాంద్‌ కంపెనీ, 1551లో SI మొదలై నవి. వీటిలో కదిపడిచైన 
ఈస్ట్‌ల్యాం ండ్‌ కంపెనీ, 1592లో లెవాంట్‌ కంపెనీతో విలీనమముంది. ౫ నో 
ఎలిజబెరరాజి “మా జాత్మిపతిష్టకుగొను, మా దేశ పజల సంపదకుగా 

కంపెనీకి _పష్మతాన్ని పసాడిస్తున్నాము అగి చెప్పింది. కం వ క... చ. 
కంపెనీ ఏర్పరచుకొన్న పాలకసమితి నిర్వహిస్తుంది. గవర్న క్‌ దిప్యూటీగపర్న ప 
నలుగురు సభ్యులు, వీరితో ఏర్పడింది ఈ పాలకనమిరి. కొంప ఆంతరంగిక వససోరా 
లను నిర్వహించే అధికారం ఇంగ్లాండు రాజు చేతిలోను, ద్రీవికౌని, లులోను గిహితె మెతింటుంతి 


పప 'తంలోని ముఖ్యవిపరాలు. ఇంగ్లాండురాజుకు గల పశమాఖి కారాన్ని బని ఇచ్చిన ఈ 
వి || (ay శో 
(పష్మతం [పకారం, కం పనీ ఆ స్తీపె అధికారము, సభ్యులపైనా ఉం శనుల పైనా కి 


శ! 
ఇఅఇాధకారము, వా వాణిజ్యంపై Bese ధికారము,= కంపెసకి సిద్దించినఏ, 


కంపెనీలో ఎక్కువ వ శద్ధాస రులను వహించిన ఎలిజంరాశి, కంపెసీ మూలథవనా 


ఈ 


నికి అనుదానాన్ని కూడా ఇచ్చింది. ఈ విధంగా _ పారంథించబడిన కొంపెసీ ఆ కొం 


190 భారత స్వాతయ్యత్యోద్యమ చరిత [మొదటి 
వాణిజ్యవాదసితికి, సరియైన లక్ష్యంగా ఏర్పడింది. (పవ్మతంద్వారా సిదించిన,. ఏకసాంమం 


శాళుత ఇండియా వాణిజ్యాన్ని, సాయుధబలంతో జరిపిన అతివిస్మృత సముద వాణిజ్యం” 
తో 


అని దీనిని వర్ణించినారు. 
ఈస్ట్‌ ee కంపెనీ చరిత్ర, ఒకే విధంగా జరిగిందికాదు ; అవసావె విధు 
య బది. మొదటి నూరు సంపత్సరాల చరిత్రలో కంపెనీ, మూడువరా రాల సమసాల 


ఎదుర గావలనివచ్చింది. రాజుయొక్క- పరమాధికారంపై ఆధారపకినట్టిది, 'కంపెనీయొక్ర 


వాడజ్య పేక స్వామ్యాధికార రం. దీని స్వభావా న్నిబట్జి ఏర్ప డినవి మొదటి వ రపు సమస్యలు, 
కంపెని నిగదునం పూర్తిఐన వెంటనే, ఇంగ్లాండు రాజ్యవంళ 0, మారిపోవడం జరిగింది... 
స్లూవర్స్‌లు రాజ్యానికి రావడంతో, వజలకా రాజులహ మధ్య, జకీయ సంఘర్షణ 
Es 


౨ తోం పెచీయెశ్ళ.. ఆఅంతలంగితయులై నో బదులు : జేమ్స్‌ 1 
పాం 


ల 
(1609-25), కంపెనీకి ఆలంబనాన్నీ రక్షణనూ కలిగించినాడు, ఎలిబబెత్‌ 1600 లో 
ఇచిన (వవతాన్ని బలపరచి, పద హైదేండ్ర వవ్మతకాలావథిని శాశ్ళత కాలావధిగాచేసి, 
కంపెనీస్టితిని బలవత్తరం కావించెను. ఆపిమ్మట తాను కూడా కంపెనీలో భాగస్థుడుగాచేకి, 
తన అధికారాలంబనాన్ని చేకూరుస్తానని, తన ఆస కిని ప్రదర్శించెను. కాని, చిక్కు పరిస్థితు 
లను తెచి ర రాజభాగ స్వామ్యాన్ని ఇష్టప పడక, కంపెనీ ఎట్టోతప్పించుకొంది. 
వాణిజ్యంలో , కంపెనీకిగల ఏకసా మ్మాథికారాన్ని భగ్నంచేసే (ప్రయత్నాలు, జేమ్స్‌ 
1 కాలంలోనే హద ఉండినవి. థాన్టెస్‌ 1 పార్ణమెంటుతో కలహించి, కంపెకి 
ఆలంబనం ఇచ్చే విషయంలో, నిశ్చితాభిపాయం లేనివాడై ఉండెను. తనకు ధనం ఎక్కు 


వగా ఆవనరం ఉన్నందువల్ల, ఈస్ట్‌ ఇండియాతో ల జరపడానికి కావలసిన అనుక్జా 


పశాన్నె (License) కోరెన్స్‌ అసోసియేషన్‌, అనే పోటీ కంపెనీకి ఇచ్చి, (ప్రోత్సహాంచెను. 
అంతఏ, య సంఘర్షణ సాగింది. కట్టకడపట 1657 లో, క్రామ్‌వెళ్‌, ఈస్ట్‌ ఇండియా 
కంపెనికి నూతన |పషుతాన్ని ఇచ్చి, ఈ సంఘర్షణను అంత ముందించినాడు. ఈ ర 
మూలంగా కంపెనీ, సంయుక్తము అవిచి సన్నము ఐన- ఉమ్మడి వాటా కార్పొరేషన్‌ 
ఇతర కంపెనీలపోటి, ఈ విధంగా తొలగింపబడింది. 
కంపెనికి, (క్రాంవెల్‌ చేసిన ఈ సహానూలు, రాజుగా పునఃస్థాపితుడై న ఛార్జెస్‌ 11కు, 
ర్లిష్పపరిస్థితిని తెచ్చి పెట్టినవి, కాని, కంపెనీవారు, అమితమైన రాజభ క్రిని ప్రదర్శిస్తూ, అప్పుల 
రూపంలో మితికేని బహుమతులను రాజుకు సమర్పిస్తూ, కడపటికి, అతని అభిమానాన్ని, 


వుం 
సంపాడించుకొసిరి. దీనికి పకిరూపమైన ఆధారంగా, ఛార్లెస్‌ 11 కంపెనీకి, ఏక స్వామ్యాన్ని 
సిరపరచే (పపత్రాలను అనకు ఇచ్చినాడు, కం 'పెనీవారు ఆ కమించి యుండిన దేశా శాలకు, 
యు ks 
స 


రాజితి యుద్ధనతులను (వపమయో గించి వారికి దక్కే టట్లు చేయడ మేకాక, వారి అధికారళకు 
లను ఎక్కువకావించినాడు. కోటలు మొదలై న రక్షకస్థానాలను కటించి, వాటికి తగిన సె 


౮ ప జాన్యా 

లను ఇంగ్భాండునుంచి రవా వాణాచేయడం, ఇతడుచేసిన (వధానక కార్యాలు. ఇండియా వామ 
షి 

తీరంపై అంతటా అధికారాన్ని వహించగల జొంబాయిరేవును కంపెనీకి బదిలీచేయడం, 


ఇతడుకావించిన ఉపకారాలన్నిటిలోనూ ఎక్కువ పయోజకమైెనది, ఇంగ్లాండుకు వలస 
శక్యా ౧ 
పానంగా ఏర్పడిన బొంబాయిలో, ఒక నైన్యస్థావరాన్ని ఏర్పరచుకొన్నారు. దీనిసహాయంతో" 


అశ రి UT శ ౨. గ శ భా "003 
న్‌ f యం సర 3 స uj} క్ష A 3 £2, 
శకం slp AA Rr 9 3 a gA శి ష్‌ 
డో a | రి వ షి hea 3 ఆ) i శ 
ROM Dc అ 
స్‌ bh సతర్‌ తి ణి ప్ల?) ల 
#8 సె 3 A %2 a a7 ఓ] = శి యం o 
న్‌ గ్‌ రే ,3 'ఏ 3 0 సెం ణ్‌ 
య ఉంట sap ఆఆ 3 జక గో | wee వ 
ళం మ % ఎ 3 స sie సి నీ సం ల 
౮ గ [గ 2 ల క 1 ? 13 
(2 pa fy గీ £2 ఇ గ 3 rrr a MIS ౮ 
3 ap” br 2 3, ౧౭౩౯౧4) 
2 7 గ a oo లి ల శ » శ స © 
౦ 2 లి = Ow Jt b hb తే f 
|. 
(2 స్తీ స బ్‌ ఎం భి tC 
36 ఇర్గ వి a fb, f మె 
ల bh 6౩౫౩ య 3 bh కూ 
3 క» గే గ్‌ నీ గ్‌ షట] % గ్‌ 3B 
3 ౧ SE 0% సు చ ఎవి car baw Ep 
జ 2 2 303 3713 13 0 ww 2 he 33 
ళ్‌ 3 3 గ ప భే స్‌ 
న య 9 త gh ణే హ్‌ ® 
2. a? క శ సై 1) సన 5 af 2 
Gow Fp CS Ee 2 | ba 
“ గ 4 2 స be 
+} o sn hE sre asd 
స he 9 bu? 99౭94) ౬ టిడి న 9 
Hs గా సా 1. 
చ న టీ Sg pit 43 Pa oo 8 ర 3 రం 2 
శ FIRE «30 త, Ex ew bw oOo G 
న TTT 
oe న Bo క్‌ స్‌ రే ఇం 
qa "9 bs 9 Pe SA of 
(1 న A క్‌ క య పం 3 6 
సి ళ్‌ గ వి సల ౪ Re Ma సలి శ్‌) స fo ¥ 3 dhe oe టే డ్‌ 
ల్లి %2 ' టి 3 ల g & 9 3 స్‌ 3 3 5 2 
3 5 30౧ ౧99 9,౧ ౩ ya 3 గ గో 
0 గీ ర iF «Ff గ స 2 క్‌ 3% లి fa 4? WA 
సని జ చీలి ల oh Surin or 
bh Poe 3 స Y2 she fh fs fare o శి గ 
3 3 5 3 ti © ౫) జ ల 
bh న క్తి 2 92 a a తి « 0 డై 
కళ పీప్‌ Hela DH ల SH 
ల 6 ట్రం రితి pp x1 #2 EA గ గ్‌ 
ఏ 6 ళన చ్చే 12) 63 షో ను R రా సల మ స్‌ య్‌ 
శత అ § gi ల ల "రె 3 3 fn ౪ సతి ఆ a స 3 జ 
జ 25% స్‌ గ 9 5 9 : b oy 
PP mn 0 29 3a 3 డె # dr 3 ౧6 ప్పి ణి 
o 0 ల! a జ్‌! గ్‌ స ఖ్‌ Ke) 9 ( os వ్‌ 0 
2 ww 3 2m Mes fa a అ *] Le 


మ 
ంపెనలు 
కు 
డానికి, ఇత 
ధఐల 


ఆజా 
యు 


రుఖండాల 
మ 


డు 


ఆల 


త్రి ఏర్పడింది. 


v 
ఛి 


పూర్వపుకం పె.., 
ర్పకింది సా 


° 
~ 
wy 


ంగనాగింది. 


అప్పగిం: 
fk 


సంబంధించికఏ, 


(నై 


అ 

టు 
ఖో 
~ 


ఖు 
అ 


ఈం 6 


రాణి 
= 


ప్రత 


నబడడం 


[త 
“ 
శాంసంషె 


Uw 


అ 


శే 
వ్‌ 
అ 


చుత్నా ౧ 


కొలం యు 


ప్రకారం (Godolphin award) 3 


. 


’ 


ఖ్‌ 


రి. దీనితో, ఒక వి 
పదిసంవత*రాల 


ఇచి 
రాజు (ప్రసాదించిన (వపష్మతంపై ఆధారవడి 
ధ్యా, 


వి, ఈ లషణాలు. ఈ 


he] 
వా కి 


సొ ఇ 
బాొందిఉ ష్నవి. 
౨బంథధిం 


192 ఛారత స్వాతంత్రోద్యమ చరిత [మొదటి 
ఇండియాకు సము! ద మార్గాన్ని కనిపెట్టి, ముస్టిము దేశాల నౌకలను హిందూమహాసముదంపె 
నుంచి వెడలగొట్టి ఉండిరి. వాణిజ్య పద్దతులను ఏర్పరచడానికి కూడా వీరే మూలక కరలు. 
టలను మ వాటిలో సైన్యాలను, మందు గుండు సామగిని, యుద్ద పరికరాలను 
జముకూరూ కొని, న్తవేతరులపె యుర్ధంసాగిన్తూ ఉండిరి. తమ డీస్తు మతంలో చేరిన 
వారిని త గా తమ కత్తులకు బలిఇన్తూ, [పజలను ఫిరంగి ముఖాలలో పె 
గ. ముక్కలుగా పేల్చివేస్తూ , కంకణాలను, కర్ణాభరణాలను, లాకో) గాడానికై త్రీ 
చేతులను, చెవులను కోసివేన్తూ, స్రీ శిశు వివక్షలేకుండా, సామూహికంగా [పజలను సంహ 
రిస్తూ, అమానుషకృత్యాలను విచ్చలవిడిగా, వీరు జరిపినారు. భయానకమైన హింసాకాండను 
(ప్రవర్తింపచేసి, మానవర క్ర కళంకితమైన తమ వర్తకాన్ని సాగించుకొనిరి. ఇండియా యువ 
కులను నైనికులుగా తీసుకొని, వారిని, తరిఫీదుచేసిి తమ సైన్యంలో చేర్చుకోడానికి,. 
వషియాలోని రాజుల పరస్పర స్పర్థలను అవకాళంగా తీసుకొని, తమ సామాజ్యాన్ని విస్త 
రించుకోడానికి, దారిచూపినవారు పోర్చుగీసులే. దురిభిమానము, డాంభిక |పదర్శనము, 
వై భవాట్టహాసము, శీల భ్రష్షత,- మొదలై న దుర్తక్షణాలు వీరికి సహజాతములు. తూర్పు 
దేశాలకు రావడానికి సాహసించిన పాశ్చాత్య దేశీయులలో పోర్చుగీసువారు, |ప పథములే 
కాక, అధమాధములు కూడా. ఆబ్బేరేనాల్‌ (Abbe Raynal) వీరిని ఈ విధంగా చ్చి తించి 
నాడు ;-“అత్యుగ |కొర్యంతో కూడిన మతోన్మాదము, నముదతీరాన్ని ఆశ్రయించుకొని ఉన్న 
అన్ని జాతులవారికీ తీవమైన ఉపద్రవము, అతి స్వార్థపరత్వంతో కూడిన విరోధము, 
అత్యాశ, |క్రొర్యము, వ్యభిచారాది దుర్వ ర్తనము,-మొదలై న |పవృత్తులుగల పోర్చుగీనుజాతి, 
చీడపట్టి పుచ్చిపోతున్నజాతి.” “శ్రీ సహజమైన స్వభావం వారి సైన్యాలలో దట్టంగా 
వ్యాపించింది ... ++. క్రమశిక్షణ, అధికారవిధేయత, కీర్తికాంక్ష, అనే వీర లక్షణాలు ఏఏ, 
సెనికలకుగాని, అధికారులకుగాని, ఉత్సాహకారకములు కాలేదు.” వీరి దుృుష్పవృత్తికి 
తగినట్టుగా శీ ఘకాలంలోనే, తమ దుష్కర్మ భలాన్ని అనుభవించినారు. ఉత్తరదేశాల 
(పోవెన్టైంటు రాజ్యాలు వీరి స్మామాజ్యాన్ని పడదోసి, తూర్పు సమ్ముదాల నుంచి వీరిని. 
పారదోలిరి, 
న్పెయిన్‌ రాజైన ఫిలిప్‌ 11, 1530 లో పోర్చుగల్‌ సింహాసనాన్ని ఆ కమించు. 
కొన్నాడు. ఆ తర్వాత, అరవై సంవత్సరాల దాకా రెండు దేశాలూ ఒకే రాజు పరిపాలనలో, 
సంయుక్త రాజ్యాలుగా నిలిచిపోయినవి. ఈ రెండూచేరి, రోమన్‌ కాథాలిక్‌ మతానికి రక్షక 
దుర్షంగా నిలిచినవి, కాబట్టి, యూరోపులోని (ప్రొచెనై సైంట్‌ రాజ్యాల దాడికి ఇవి గురికావడం. 
సహజమైనదే. మత సంస్కరణ ఉద్యమానికి పురోగామిత్వం వహించింది, హోలండ్‌ దేశం. 
స్పెయిన్‌ దేశపు అధీశతకు ఎదురు తిరిగి, హాలండ్‌ 1579, లో, స్వాతంత్యాన్ని సాధించు. 
కొంది, కాని, రెండుదేశాలమధ్యా, యుద్ధచర్యలు నడుస్తూనే ఉండినవి. ఆకాలంలో, 
సముద్రాలపై అధికారంకల యూరోపు . రాజ్యాలన్నిటిలోనూ, అత్యంతనూ శక్తివంతమైనది 
హాలండుదేశం. స్పెయిన్‌ పోర్చుగలుల సంయు క్ర రాజ్యంతో, హాలండు రాజ్యానికి ఏర్పడిన 
సంఘర్షణలో, (ప్రొటెస్టెంట్‌ రాజ్యమైన ఇంగ్లాండు, హాలండుకు తోడ్పడింది. (బతుకు. 
చావులతో కూడిన ఈ మహాయుద్ధంలో, స్థల సేనలు, నౌకాడళాలు, వ ర్తకనావలు,-అన్నీ 
ఉపయు క్తమైనాయి. పర్యవసానంగా, కాధొలిక్‌ రాజ్యాలు పూర్తిగా ఓడిపోయినవి. వీటి ఏక 


సంపుటి] భారత దేశాన్ని |బిటీషువారు జయించడం 1౪8 


స్వామ్య వాణిజ్యం నశించిపోయింది. 

తూర్పులో జరిగిన యుద్ధంలో (పధానభారమంతా, హోలండ్‌ దేశంపై పడింది. స్పైస్‌ 
ద్వీపాలు, మలై దీప పతులు. ్రీలంక, గుడ్‌ హోప్‌ అగము,- అనే (ప్రదేశాలను ఆక 
మించి ఉండిన పోర్చుగీసువారిని, పార్శదోలిరి. కాని, ఈ (ప్రాంతాలను తమ అధికారంలో సికి 
తెచ్చుకొన్న తర్వాత, వీరు కూడా, పోర్చుగీసు వారి వాణిజ్య విధానాన్నే అవలంబించిరి. 
ఏకస్వా వమ్యము, చౌకగా సరకులనుకొని, తమ వస్తువులను ఎక్కువ ధరలకు య. 
దయాదాషిణ్య రహితంగా దేశవానులను స్వార్థం కొరకు ఉపయోగించుకోవడం, కఠిన 
వరిపాలన సోగించడము, -మొదలై న చర్యలన్నీ వీరు కూడా పాటించినారు. 

పోర్చుగీసువారిని డచ్చివారు ఈపాంకాల నుంచి తొలగించినవారు. కాబట్టీ, 
ప్రాంతాలు తమ వాణిజ్యానికి (వత్యేకించబడినవిగా భావించి, ఇంగ్లీ: సువారి వాణిజ్య కా 
కలాపాలను నహించలేకపోయిరి. ఈ రెండు దేళాల ఉద్దేశాలకూ యూరోపులో ఐక్యం కలిగి 
ఉండినప్పటికీ, అస్థిరమైన మైత్రి రెండు దేశాలమధ్యా ఏర్పడి ఉం ండినప్పటికీ, ఇప్పుడు 
మాతం, ఇంగ్లీషు హరిని వాణిజ్యరంగం నుంచి, బహిష్కరించడానికి, డచ్చివారు పూను 
కొన్నారు. ఈ [(ప్రయత్నంవల్ల ఏర్పడిన సంఘర్షణ, ఆంబోయిశా సామూహిక సంహార 
(1628) ) అనే స ఘటనతో ఆంతమయింది. తత్సలితంగా, ఇంగ్లీషువారు ఈ ద్వీప మండ 
లాన్ని వదలిపెట్టి, ఇండియా చేశానికి మాతమే తమ వాణిజ్యోద్యమాన్ని పరిమితం చేసుకో 
వలసి వచ్చింది. “ఇండియాలోను, ద్వీపమండలంలోను కూడా తమ వాణిజ్య (పయోజనాలను 

రటించకవడం దుస్గరమైన కార్యమని, తమ సామర్థ్యానికి మించినదని, 'కచ్చివారు కూడా 

(గహించిరి. అంతతో, నెస్‌ ద్వీపాలను మాతమే తమ వాణిజ్యానికి రంగంగా చేసుకొనిరి. 

ఈ విధంగా, చ ఇండియానుంచి విరమించుకోడానికి, యూరోపులోని పరిస్థి తి 
[ప్రధాన నహాతువు. (పతి స స్పర్ణరాజ్యాలు, ర. హాలండు చుట్టూమూగి, ఒత్తిడి చే 
సాగినవి. తూర్పుద్వీపమండలిని తమ ఏకె క స్వామ్యాధికారంలోనికి తెచ్చుకొన్న వెంటనే, 
యూరోపుఖండ యుద్ధాలలో డచ్చివారు దిగవలసి వచ్చింది, మొట్టమొదట, స్పెయిన్‌ 
దేశంతో యుద్ధం చేయవలసివచ్చిందీ 1643లో చేసుకొన్న వెస్ట్‌ఫ్యాలియా సంధి ఓగంబడి 
కతో, ఈ యుద్ధం ముగిసింది. ఆ తర్వాత, 1662, 1605లలో, ఇంగ్లాండుతో యుద్ధాలు 
సిద్ధించినవి. కడపట, (ఫ్రాన్సుతో సిద్ధించిన యుద్ధం, 1672 మొదలు 1718 దాకా జరిగింది. 
హాలండ్‌ వంటే చిన్నదేశంలోని సై ఫెనికశ క్రీ, వి త్రసమర్థతా, నిరంతరంగా బైటికి ప్రవహించి 
పి పోవడంవల్ల, దేశంలోని మూలాధారాలు థా బఫోకతప్పలేదు. పళ తలల ఇంగ్బాండుదేశం తన 
స అంతర్యుద్ధాలనుంచి, రాజకీయ వి ప్రవంనుంచి, బై టపచేనాటికి, గ హాలంద్‌ దేళం, 
బలహీనమై ఉండినది. అధికారానిక్రై ఇంగ్లాండుతో పోటీచేసే శ క్తీసామర్థ్యాలులేని రాజ్యంగా 


లనే ల 


0 


సిద్ధించింది. | 

లి. మూడోనమన్యం _ ఈస్ట్‌ ఉండియా శంపెనీ వనతిస్థానాలు 2 పోర్చుగీస్‌ వారి 
తోను, డచ్చివారితోను జరవ పవలసివ వచ్చిన యుద్ధాలఫలితంగా, ఈస్ట్‌ ఇండియా కంపెసీవారు 
ఇండియాలో మాత్రమే, తమ భాగ్యాన్ని సంపాదించుకోవలసి వచ్చింది. నివాసస్థానాలను. 
ఏర్పరదుకోడానిక్రై వారుచేసిన (పథమపయత్నాబు ఫలించలేదు. హాకిన్స్‌కాని, సర్‌ ళామన్‌రో 
కాని, ఎక్కువగా ఏమీ సాధించలేకపోయిరి. 


25 


వ 


194 భారత స్వాతర్యత్యోద్యమ చరి(త [మొదటి 

ఒక కర్మాగారాన్ని స్థాపించుకోడానికి ఆవసరమైన చక్రవర్తి ఫర్మానాను సంపాదించు 
కోడానికై ఆదిలో ఇంగ్రీషుకంపెనీవారు చేసిన ప్రయత్నాలను, పోర్చుగీసు జెసూయిట్టు, 
మొగలొరాశాస్థాన కులీనులు, భంగపరచిరి. తర్వాతికాలంలో, అనగా, 1603లో, జహంగీరు 
ఆనుమతిని వీరు నంపాడించుకొనిరి; కాని, స్థానికగవర్నర్‌ (పతిబంధకాలను కల్పించెను. 
ఆరోసముద్రయా నాన్ని చేసిన నౌకలకు ఆధ్యక్షుడై న మిడల్‌ టన్‌, గుజరాతు ఎ రసము దాల 
మధ్య ఇండియా పడవల రాకపోకలను అరికట్టి, (1611), గవర్నరుపె ఒతిడి సాగించి 
నాడు. 1612, 1815, లలో, స్వాలీకి అవతలి (పదేశంలో, బెస్ట్‌, డౌన్‌టన్‌, అనే ఇంగ్లీషు 
నౌకాధికారులు పోర్చుగీసువారిపై విజయాన్ని సాధించిరి. ఈ విజయాలతో, గవర్నరు 
సంశయం తీరిపోయింది. ఇంగ్లీషువారు నూరత్‌లో స్థానాన్ని ఏర్పరచుకొనిరి. 

కాని, ఆదరణతో (పసాదించిన ఈ రియాయిటీని, ఆంగ్లేయులు దురపమోగం కావిం 
చిరి, ఆంగ్లేయులకు సముదాల పై ఆత్యుచ్చాధికారం సిద్ధించిఉండినది. ఈ అధికారాన్ని దుర్వి 
నియోగం కొవించుకొని, “గుజరాతీలు వ్వరసమ్ముదంపె సాగిస్తూఉండిన వాణిజ్యాన్ని తామే 
కబళించివేసి, గుజరాతీలను తోసివేసిరి”. దీనితో, భారతచ కవ ర్తితో శతృత్వాన్ని తెచ్చి 
పెట్టుకొన్నారు. “ఈ మొగలుల స్వభావం నాకు తెలుసు. ఒకచేత కత్తిని, మరొకచేత వినీత 
రాజదూత లాంఛనాన్నీ, వట్టుకొని వీరితో వ్యవహారం జరపడం ఉత్తమమైన పద్ధతి", ఆని, 
కంపెనీవారికి, రో (R06) ఉపదేశించినాడు. ఇతని పురోహితుడై న ఎడ్వర్డ్‌ టె రీ, డచ్చివారి 
(పవర్తనను గురించి చెప్పినవిషయం, ఆ:గ్రేయులకు చక్కగా వర్తిస్తుంది. “వారు స్థానాలు 
ఏర్పరచుకొన్న |పతిపడేశంలోను రక్షకస్థానాలను ఏర్పరచుకొని, ఆత్మరక్షణ కావించుకో 
డానికి సర్వదా సన్న ద్ధులెనిలిచి, దేశీయులకు భీతికల్పించి, తమ వస్తువులను వారికి బలాత్కా- 
రంగా విక్రయిస్తారు”. 

ఈ వాణిజ్య సీతిని అనుసరించి, 1611లో, మిడల్‌ టన్‌, గుజరాత్‌ ఎర్రసముదాల 
మధ్య పడవల రాకపోకలను ఆపివేసినాడు. ఈ విధంగానే, క్యాప్టన్‌ కీలర్‌, క్యాలికట్‌ రాజా 
నుంచి మలజాక్‌ తీరంలోని ఒక రేవుస్థలాన్ని సాధించుకోడానికి పయత్నించినాడు. (1616). 
కాని, గుజరాతుతీరంలో ఆంగ్లేయులు రక్షకస్థానాలను నిర్మించుకోడానికి, తగిన సమయం 
ఇంకారాలేదు. మొగల్‌చ(క్రవర్తి ఇంకా బలవంతుడే కాబట్టీ, వీరి ఆటలు సాగలేదు. గోవా 
చుట్టూ ఉన్న ప్రదేశాలలో ఆంగ్లే యులు కాలు. పెట్టడానికి కూడా, పోర్చుగీసువారు ఒప్పు 
కోరు. 

కాబట్టి, పడమటి సముద్రతీరంలో, భూఖాగాన్ని సంపాదించుకోవడము, కోటలను 
నిర్మించుకోవడము, ఆనే ఆంగ్లేయుల ఆశలు పూర్తికాలేదు. వీరి కార్యకలాపాలను మొగల్‌ 
[పభుత్వం జాగ త్రగా గమనిస్తూ, వీరిని నిష్కర్షమైన హద్దులలో నిలిపింది. 1625లో, ఇంగ్లీషు 
కెర్మాగారాధ్యమలకు బేడీలు తగిలించి, కారాగారంలో ఉంచింది (పభుత్వం. మరిన్నీ, 
కోర్టెన్స్‌ అసోసియేషన్‌ ఉద్యోగులు సమ్ముదంపై ఓడదోపిడీలు జరపగా, సూరత్‌ గవర్నర్‌, 
ఆ కంపెనీ అధ్యక్షుడైన మెత్‌వోల్టును, కంపెనీ సమితిని కారాగారంలో తోసినాడు. [16000 
సౌనులు అపరాధపరిహార ధనంగాఇచ్చి, వారు జైలునుంచి బై టపడిరి. 

ఆంగ్లేయులు ఈ విధమైన అవమానాలకు లోనౌతున్న సమయంలో, దక్కన్‌ 
గృపాంతము, మొగలు అశ్వదళాల డెక్కల క్రిందపడి నలిగిపోతూ ఉండింది. 1686 లో, 


వంపుట్‌] భారత దేశాన్ని |బిటీషుచారు జయించడం 135 


కొరంగ జేబు దక్కనుకు రాజపతినిధిఐ ఉండినాడు. అప్పటినుంచీ, మొగలు సా మాజ్యము, 
బహమనీ రాజవంశీయులు, శివాజీ నాయకత్వంలోని మహకాష్ట్రలు, భయంకరమైన పరస్పర 
యుద్ధాలలో మునిగి ఉండిరి. అందువల్ల, ఇండియా దేశాంతర్భాగాలలో _ నివాసస్థానాలను 
ఏర్పరచుకోవడం అపాయకరమయింది. 

1647 లో, శివాజీ, తోరణ దుర్గంపైపడి ఆక్రమించడంతో, అతని జై _తయ్యాత 
(ప్రారంభమయింది. 1664 లోను, మీ 1670 లోను, ఆతడు సూరతి పై దండయా[త 
సాగించినాడు. ఈ దండయాతలవల్ల, ఆంగ్లేయుల పరిస్థితి విషమించింది. తమతో హోతీ 
చేస్తున్న యూరోపు దేశవర్తకులవల్లను, దేశీయరాజులవల్లను, తమకు కలుగుతున్న కష్టాలను 
ఎదుక్కొని, తమకు రక్షణను ఇచ్చే సైన్య సహాయం లేకుండా, వాణిజ్యం సాగించడిం 
కష్టమయింది. భూభాగాలు, రక్షకస్థానాలు, సైన్య శిబిరాలు, సైన్యపరికరాలు, అవసరమైనవి. 
కాని, వీటిని సమకూర్చుకోడానికి ఆవశ్యక మైన మొగల్‌ సార్వభౌముని అనుమతి, నుళభంగా 
లభించేదికాదు. అంతట, అదృష్టవశాత్తూ, ఛార్లెస్‌ రాజు 11, 1668 లో, బొంబాయిని 
కంపెనీకి బదిలీచేసి ఇచ్చినాడు. వెంటనే, దాని; రక్షకస్థానంగా బలపరిచే [ప్రయత్నాలు 
జరిగినవి. కాని, మొగలులకూ మహరాష్ట్రలకూ జరుగుతున్న పోరాటంవల్ల, పశముటి 
సముదతీరం, జౌరంగజేబు మరణించేవరకూ, అపాయానికి గురియై ఉండినది. 


ఇటువంటి క్రి పరిస్థితుల నుంచి, తప్పించుకోడానికై, తూర్చుతీరాన్ని, ఆశ్రయించి 
నారు కంపెనీవారు. ఇక్కడి పరిస్థితులు వీరికి అకుకూలమై ఉండినవి. 16065 లో, తళ్ళికోట 


వద్ద జరిగిన యుద్ధంలో, విజయనగర స్నామాజ్యం కూలిపోయిన తర్వాత, సామాజ్యం 
చిన్నచిన్న ముక్కలుగా ఛిదమైపోయింది. ఈ [ప్రాంతాలలోని చిన్న రాజులూ, ఆధికారాన్ని 
వృర్ధిపరచుకొంటున్న గోలకొండ కుతుబ్‌ షాహీలూ కలిగిస్తున్న విపత్తులకు లోనై ఉండిన 
ఒరిస్సా మొదలుకొని, కోరమాండల్‌ తీరంవరకుగల, బాలసోర్‌, పిప్తీ, పులికాట్‌, పట్టాపోలి, 
మసులీపట్టం, మొడలైన రేవుపట్టణాలన్నిటినీ, ఆంగ్లేయులు (పయత్నించిరి. ఈ (ప్రాంతంలోని 
కొన్ని ప్రదేశాలలో కర్మాగారాలను కూడా నిర్మించుకొనిరి. కాని, వీటిలో ఏదీ కూడా తృప్తి 
కరమైనదిగా తోచలేదు. కట్టకడపటికి, 1689లో వీరు మదరానుకు ఆకమిందుకొనిరి. 

కాని, ఉత్తరభారత వాణిజ్యమంతా కేంద్రీకరించే గంగానదీ డెల్టా పాంతానికి,మదరాను 
చాల దూరమైనది కాబట్టి, ఆంగ్రేయులద్భ్షి బెంగాలువై పు మరలింది. ఇక్కడ డెల్టారోని 
నై రుతికాలువయైన హాగీపై , పోర్చుగీసువారు, పూర్వమే ఒక కర్మాగారాన్ని నిర్మించుకొని 
ఉండిరి; కాని 1682లో, షాజహాన్‌, వీరిని ఆచ్చటినుంచి పారదోలినాడు. 1650లో, ఈస్ట్‌ 
ఇండియాకంపెనీ, బెంగాల్‌ గవర్నరును |పాధేయపడి, వ్యాపారం చేసుకోడానికి అవసరమైన 
ఆనుమతిష్యత్రాన్ని ఆతనినుంచి (గ్రహించింది. బెంగాలులోని కంపెనీ సంస్థావనలన్నీ, మద 
రాను 'ఫోర్ట్‌ సెయింట్‌ జార్డ్‌" ఆధిపక్యాసికిలో నై ఉండినవి, 

1649 నుంచి, 1699 వరకు గల మధ్యకాలంలో, కంపెనీవాణిజ్యం విస్తారంగా అభి 
వృద్ధిచెండింది. కాని, వర్తకం అభివృద్ధిచెంది, లాభాలు పెరగడంతో, కంపెసీవారి అత్యాశ 
కూడా పెరిగింది. 1661లో, పార్టమెంటు విడుదలచేసిన (పవృతమూలంగా, యుద్ధచర్యకు, 
సంధివ్యవహారాలకు, న్యాయపరిపా లనకు సంబంధించిన అధికారాలు కూడా కంపె*కి 


సిడించినవి, 
6 


196 భారత స్వాత ౦(తో్యోద్యమ చరిత. [మొదటి 

ఈ విధమైన నియోజిత ఆధికారంతో బలపడినవారై, కొందరువర్తకులు రాజ్యస్థాపన 
రాజ్యాధికారములను గూర్చి, కలలు కనసాగిరి. 1674లో, నర్‌జోసయ్యా చైల్డ్‌, కంపెనీకి 
డె శకరులలో ఒకడు ఐనాడు. తరువాత ఇరవై ఐదు సంవత్సరాలదాకా, కంపెనీ సలహా 
సంఘంలో, ఇతని పలుకుబడి అధిక మౌతూవచ్చింది. “ఆతని సలహాలను పాటించి, కంపెనీ, 
రాజకీయ (ప్రాధాన్యాన్నీ, రాజకీయా ధికారాన్నీ, సాధించుకో డానికి, మొట్టమొదటిసారిగా, 
ఉ(దేకంతో ముందుకు చొరబడింది.” ఇతని దూరపుబంధువై న సర్‌ జాన్‌ ఛెల్‌, బాల్యంనుంచీ 
ఇండియాలో ఉద్యోగద్భ త్రిలో ఉండినవాడు. ఇతడు, 1632లో, నూరత్‌, బొంబాయి నగరాల 
లోని కంపెనీ కర్మాగారాలకు అధ్యక్షుడై నాడు. వాణిజ్యంలో తమ కంపెనీతో పోటీచేన్తూ, 
తమ, ఏక స్వామ్యాన్ని భంగపరుస్తు. ఉన్న ఇతర ఆంగ్లకం పెనీలను, కంసపెఏ ఆదాయాన్ని 
వృద్ధిచేనుకొనే (ప్రయత్నాలకు అటంకాలు కలిగిస్తున్న ముగల్‌ పరిపాలనను కూడా, ఎదిరించి 
నిలిచి, తమ కంపెనీకిగల ఆధీపత్యాన్ని సమర్థించుకో డానికి, ఈ ఇద్దరు ఛ్రైల్లులూ, దృఢంగా 
నిశ్చయించుకొనిరి. 

(పభుత్వాధికారం లేకుండా ఇండియా వాణిజ్యంలో (పవేశించిన ఆంగ్రేయ వ ర్తకులను, 
వాణిజ్యం నుంచీ బహిష్కంరిస్తూ, నిర్బంధ మైన ఆజ్ఞలను జారీచేసిరి. “తమ దేశీయులను 
అణచివేయడంలో, అన్ని విధములైన [కూరచర్యలనూ (పయోగించినారు.” ఇంగ్లాండు 
(గ్రామ సీమలకు చెందిన కొందరు (శ్రీమంతులు, ఆజ్ఞానులై (కోడీకరించిన ఇంగ్లాండు 
(ప్రభుత్వపు చట్టాలు, అర్థరహితములై నవి. తమ స్వంత కుటుంబాలకు తగిన చట్టాలను కూడా 
చేనుకోలేని ఈ పల్లెసీమల (శ్రీమంతులు, కంపెనీలను, విదేశవాణిజ్యాన్ని, నిర్దేశించగల చట్టా 
లను నిర్మించడానికి ఏ మాత్రమూ అర్హులుకారు.” అని వాదించి, ఇతర ఆంగ్లవ ర్రకుల పె 
చర్యకు పూనుకొనిరి. ఈ వ ర్రకులను పట్టుకొని, నౌకాధికరణ న్యాయస్థానాలకు ఈడ్చుకొని 
వచ్చిరి. 

“సర్వకాలానికీ శాశ్వతము, స్థిరము, విస్తారము, ఐన ఆంగ్లరాజ్యాన్ని ఇండియాలో " 
స్థాపించడానికి తగిన పునాదిని ఏర్పరచడం, నర్‌జోసయ్యా ఛల్‌ యొక్క ఉత్కాంషం 
అట్టి పునాదికి తగిన, శవిల్‌ మిలిటరీ శక్తులతో కూడిన రాజ్య తంతమూ విస్తారమైన 
రాజస్వమూ, ఏర్పడడం (పథమలక్ష్యం”. జోసయ్యా స్థూలంగా నిర్దేశించిన ఈ విధానాన్ని 
కార్యరూపంలో నిర్వహించడానికి సర్‌జాన్‌ సిద్ధమైనాడు. ఈ విధానాన్ని, ఇతడు ఎక్కువగా 
అభిమానించడానికి మరొక ముఖ్యకారణం కూడా ఉన్నది. సూరత్‌లోని దేశీయ వర్తకులకు 
కంపెనీవారు 291, 259 పొనులు బాకీపడి ఉండిరి. ఈ పెద్ద మొత్తంపై వడ్డీ చెల్లించడం 
కూడా, కంపెనీకి అనాకర్యంగా ఉండింది. కాబట్టి, పూర్వపు పద్ధతి _పకారం, బాకీ చెల్లించ 
డానికి మారుగా, అప్పును చెల్లించకుండా తప్పించుకొనే మార్గాలను, సాధనాలను ఆన్వేషించ 
డానికి పూనుకొనిరి”. స్వభావంలోనే అప్రామాణికమైన పరిపాలన పద్ధతికి కార్యక రలై న 
వీరు, మొగల్‌ సార్యభౌమునితో కంపెనీకి యుద్ధాన్ని తెచ్చి పెట్టిరి. “బెంగాలు నవాబుపె 
ఉమద్ధచర్య జరపడమేకాక, ఆ (పసంగంలో కలుగచేసుకొనే మొగల్‌ చక్రవర్తితో కూడా, 
యుద్ధం చేయడానికి కృత నిశ్చయులమై ఉన్నామని, కంపెనీ అధికారమండలి, అట్టహాసంతో 
శ్రపకటించింది”. 

విస్తారమైన పరిమాణంలో యుద్ధ ప్రయత్నాలు జరిగినవి, ఫిరంగులువిగించిన సాయుఢ 


నంపుటి] భారత దేశాన్ని (బిటీషమువారు జయించడం 197 


నౌకలను సమకూర్చుకొన్నారు. పెక్కు. పదాతిదళాలను జతకూర్చున్నారు. ఒక సమ్మగమైన 
నియతపదాతి దళాన్ని, సైన్యాధికారులతో సహా, ఇంగ్బాండునుంచి తెప్పించుకొన్నారు. మద 
రాసులోని రక్షకస్థానాన్ని భద్రపరచి, చుట్టూ గోడలను నిర్మించుకొనిరి. బెంగాలులోని చిట 
.గాంగును బలాత్కారంగా ఆక్రమించి రక్షక స్థానాన్ని ఏర్పరచడానికి, హుగ్తీని వవలిపెట్టి, 
సముద్రతీరంలో మరొకరేవును పట్టుకోడానికీ, నిశ్చితమయింది. పడమటి తీరంలోని ఇందియా 
నావలను ధ్వంనంచేసి, మొగల్‌ సామాజ్యం పె యుద్ధం [పకటించడానికీ, ఏర్పాట్లు జరిగినది, 
“దేశంలోని భౌగోళిక పరిస్థితులను, పపాంతాల మధ్యగల అంతరాలను, గమనించక, ఎదుటి 
బలాబలాలను ఏ మ్మాతమూ లెక్క పెట్టక, హాస్యాస్పదమైన అవి వేకంతో పన్నిన ఈ విస్తార 
కార్యక్రమ ప్రణాళికలో, ఒక్క అంశాన్ని కూడా వీరు నెరవేర్చలేకపోయిరి.” కంపెనీవారి 
వాణిజ్యవాదానికి సంబంధించిన బలపరాకమణ విధానం ఫలించడానికి తగిన సమయం ఇంకా 
సిద్ధించలేదు. మొగల్‌ సా[మాజ్యం ఇంకా చైతన్యవంతంగానే ఉంది. స్నామాజాధికారాన్ని 
నిర్భయంతో థిక్కరించలేమని కంపెనీకి అర్థమయింది. 

బెంగాలులో, హిజలీవర్ద దాగుకొని ఉండిన ఆంగ్లేయలకు, నవాబ్‌ షయిస్తాఖాన్‌ 
సైన్యాలు పారదోలినవి; చిటగాంగును ఆక్రమించడానికి వారికి అవకాశం ఇవ్వలేదు. సూరర్‌, 
మచిలీపట్టణం, వైజాగ్‌ పట్టణాలలోని ఆంగ్లేయల కర్మాగారాలను చక్రవర్తి సైన్యాలు పట్టు 
కొన్నవి. ఇండియాలోని ఇతర్మపదేశాలలో కూడా మొగల్‌ పఘత్వం, అత్యంత వేగంతో 
కఠినమైన చర్యలను జరిపింది. సిద్దీశౌకాదళం బొంబాయిని ముట్టక్షించి, కోటకప్ప, తక్కిన 
ద్వీపభాగా న్నంతటిని వశపరచుకొని ఆక్రమించుకొంది. అహంకారం నశించి, ఆంగ్లేయులు 
దీనావస్థప వచ్చిరి; చర్మితకారుడై న “మిల్‌” వాక్యాలలో “నిచదశలోని అల్పులవలె తలవంచి 
శరణాగతులై నారు.” “తాము చేసిన వ్మిదోహాపరాధాలను క్షమించవలసింవదని (ప్రార్టిన్తూ,” 
దీనంగా మనవిషత్రాన్ని ప్రభుత్వానికి నివేదించుకొనిరి. ఆంగ్లేయ కంపెనీవారు చక్రవర్తి 
వద్దకు పంపిన (పతినిధుల మొరలను, చక్రవర్తి సాంతంగా దిని, కొన్ని షరతులపై కొత్త 
ఫర్మానాను ఇవ్వడానికి ఆంగీక రించినాడు. (1690). ఇండి యావ ర్రకులకు కంపెనీ ఇవ్వవల 
సిన బాకీలను చెల్లించడము, సా|మాజ్యానికి కలిగించిన నష్టాలకు తగిన పకిహార ద్రవ్యాన్ని 
(ప్రభుత్వానికి భ ర్రీచేయడము, సర్‌జాన్‌ ఛెల్‌ను, ఇండియానుంచి పంవించివేయడము,- అనేవి 
చక్రవర్తి విధించిన షరతులు. ఈ షరతులను కంపెనీవారు పూర్తిచేసిన తర్వాత, చక్రవర్తి 
సైన్యం, బొంబాయిని వదలి పెట్టింది. పడమటితీరంలోను, బెంగాలులోను వర్తకం జరుపుకో 
డానికి పూర్వం ఇచ్చిఉండిన అనుజ్ఞాషత్రాలు, ఇకముందు కూడా వ ర్తించేటట్టు, (పభుత్వం 
'ఆనుమతించింది. 

కంపెనీ, బెంగాలుకు మరలివచ్చి, సుతనాతి, గోవిందపూర్‌, కలకత్తా [గామాలన్ను 
'నవాబువద్ద భాబకానికి తీసుకొని, జమీందారీగా ఏర్పడింది. తమవాణిజ్య రక్షణకోసం, కల 
కత్తాలో ఫోర్ట్‌ విలియమ్‌ అనే కోటను నిర్మించుకొంది. 

కంపెనీవారు గుణపాఠాన్ని నేర్చుకొన్నారు. ఆపె యాభై సంవత్సరాలదాకా, ఇండియా 


198 భారత స్వాతం(త్యోద్యమ చరి(త్ర [మొదటి 
గొప్ప విజయం. ఇండియాలోని పభుత్వ పరిపాలకులతో వ్యవహారాలను నడుపుకొనే: 
అమూల్యానుభవం కూడా, వీరు సంపాదించు కొన్నారు. ఇండియాలోని [పధానములైన 
మూడుకేందాలలోను, కంపెనీ, దృఢంగా స్థిరపడింది ; పడమటితీరంలోని బొంబాయి, 
కోరమాండల్‌ తీరంలోని మదరాను, బెంగాలు తీరంలోని కలకతా,-ఈ మూడు కేం దాలు. 
వీటిలో, ఏ; Ee కూడా మొగల్‌ సామాజ్య సేనలు సులభంగా చేరగలిగినంత సమీపంలో 
కదు. అంతేకాక, ఇండియాను చుట్టుకొ ని ఉన్న సము।దాలపై ఆధిపత్యంగల రాజ్యం, ఈ 
మూడు కేందాలను, చాలవరకు, నమర్థంగా రక్షించగలదు. 

అత్యంతమూ, లాభదాయకమైన ఇండియా వాణిజ్యాన్ని, కంపెనీ, ఈ రేవు పట్టణా 
లలో అభివృ ృద్ధిచేసుక్‌ కొన్నది. కాని, వీరి వ్యవహారాలు, నులభంగా, సాపుగా జరిగినవికావ్వు 
వాజిజ్యనీతి సూత్రాలను అనుసరించి, కంపెనీ డైరెక్టర్లు రెండు ప్రయోజనాల సాధనత్రై 
ప్రయత్నం సాగిస్తూ ఉండిరి. “రాజకీయమైన విశేషాధికా రాన్ని సాధించుకోవడం, వారి. 
మొదటి అత్యాశ, ఈ విశేషాధికారం, సాధ్యమైనంతవరకూ, కొద్ది మందికి మాతమే లభించ 
వలెను, అనడం, రెండవది. తమ (ప్రయోజనాలను సాధించుకొనే [యత్నంలో వారు. 
“ఒకవె పు రాజదయకై [ప్రాధయపడుతూ, మరొకవై వు కృత్రిమాన్ని నడుపుతారు; అన్యా 
ను లాక్కొంటూ కూడా, దానిని అతిదైన్య (వదర్శనంతో కప్పిపుచ్చుతారు ; 
తమ దురాశకు ముఖస్తుతిని కలుపుతారు, వ్యాపారము a లాభకరంగా ఉన్నంతవరకూ, 
ఇందియా సరకులకు బదులుగా, ఏ వస్తువులను అమ్ముతున్నాము, అనే విషయంలో, వివేచ 
నను ఏ మాత్రమూ వారు పాటించలేదు. దానజనం, ఏనుగుదంతము, ఉన్ని, ఉన్ని వస్త్రాలు, 
తగరము, బంగారము,- మొదలై నవన్నీ వారు ఇండియాలో అమ్మి లాభాలు సంపా పాదెంచు 
కొన్నారు.” ఈ పద్ధతులను ఇండియాలోను, తమ మాతృదేళవై మైన ఇంగ్లాండులో ను కూడా, 
ఒకేవిధంగా (పయోగించినారు. ఫలితాలనుబట్టి నిర్ణయిస్తే,- వీరు (ప్రయోగించిన (పయోజక 


యంగా డబ్బు! 


విధానాలు పూర్తిగా అపేష్షీత ఫలకారులై నవి.” 

ఈస్ట్‌ ఇంజీయాళంపెనీ రాజు Cae : ఆంగ్లవాణి జ్య కంపెనీలు రెండూ" 

విలీనం కావడంతో, ఇండియా |బిటిష్‌దేశాల పరస్పర సంబంధాల చరిితలో నూతన యుగం. 

ఆధగంభమౌతుంది. “ఇంతవరకూ ఈస్ట్‌ఇండియా కంపెవారు, కేవలం వర్తకస్వభావాన్ని 
మాత్రమే (పదర్శిస్తు స్తూవచ్చి నారు. నమతను, విధేయతను (ప్రదర్శిస్తూ, దేశీయరాజుల రక్ష 
ఆకు, లేక, అన్యాయానికి గురిబొతూ, సుదూరంలో ఉన్న ఇండియాదేశంలో తమ స్థానాన్ని 

ఇగా నిలదొక్కు కొస్తే లిచిఉన్నారు. ఇకముందు, వీరు యుద్ధరంగంలో (వవేశంచ 
డమూ, రాజుల పరస్పర సంఘర్షణలలో అత్యాస క్తితో కలిసిపోవడమూ, మనం తప్పకుండా' 
చూస్తాము”. అని “మిల్‌” భావినూచన కావించిఉన్నాడు, 

దీనికి, రాజకీయపరిస్థితి కూడా అనుకూలించింది. ఉమైచ్‌ట్‌ ఒడంబడిక (1718) 
మొదలు, ఆస్ట్రియన్‌ ఉ త్తరాధికార యుద్ధంవరకూ (1740), యూరోపుఖండం, యుద్ధకల్లో 
లాలనుంచి ముక్తమై ఉండి=ది. లాయోీ XIV జరిపిన యుద్దాలవల్ల, స్పెయిన్‌, హాలండ్‌, 
ఫ్రాన్సు దేశాలన్నీ అలసిపోయి, ఆ దుష్ఫలితాలనుంచి తేరుకోడానికి ప్రయత్నిస్తూ ఉండినవి. 
శ తుదేశాలను రెచ్చకొట్టకుండా తప్పుకొనిపోయే రాజనీతిని అనుసరించిన వాల్‌పోల్‌, ఆ: 
జలంతో ఇంగ్లాండు (పభుత్వానికి నాయకుడు. ఈస్ట్‌ఇండియా కం పెనీవాణిజ్య ఏకస్వామ్మా 


నంపుటి] భారత దేశాన్ని |దిటీషువారు జయించడం 199 


నికి, తీవ్రమైన ఆశేపణ ఏదీలేదు. ఇక, ఇండియాలోని మొగల్‌ సా[మాజ్యంలో, ఆరాజ 
కత్వం వేగంగా వ్యాపిస్తూవచ్చింది. (పాంతీయగవర్నర్హు, మహరాస్థ్రలు దేశాన్ని అన్నివై పులా 
నాళంకావిస్తూ, భయానక పరిస్థితులను వ్యాపింవచేస్తూ వచ్చిరి. ముర్లీదాదాద్‌, లక్నో, హైదరా 
బాదులు, ఆ కాలంలో ఢిల్లీనగరానికందె ఎక్కువ ప్రాధాన్యం వహించినవి. ఇండియాలోని 
ప్రాంతాలన్నిటిలోను, పూనాకు ఎక్కువ పలుకుబడి ఏర్చడుతూడింది. 

మొగల్‌ సాామాజ్యంపై నూజిగా దండయాత్ర సాగించడం అపాయకరమైన పయ 
త్నమని కంపెనీ, ఇదివరలోనే (గ్రహించింది. కాని, 1689, డై రెక్టర్లు సిద్ధంచేసిన విధానాన్ని 
కంపెనీ ఏమాతమూ విసర్జించి ఉండలేదు. అనగా, “వ్యాపారనిర్వహణం మన దాధ్యత 
ఐనష్టే, ఆదాయాన్ని వృద్ధిపర చుకో వడంకూడా మన బాధ్యతే. ఇరవై _పమాదాలు మన 
వ్యాపారాన్ని భంగపరచినప్పటికీ కూడా, మన బలాన్నీ, శక్తిని, రశ్నించినిలి పేది ఆదాయమే; 
ఈ ఆరికాదాయమే, మనము ఒక జాతిగా ఇండియాలో నిలవడానికి ఆధారమైనది. అది 
'లేనంతవరకూ రాజ[పప|తంద్వారా ఒక సంస్థగావర్పడి, "కేవలం వ్యాపారానికిమ్యాతమే అర్హుల 
ఇండియారు వచ్చిన అనధికార ఆంగ్లేయులుగా మాత్రమే, మనలను గణిస్తారు. అంతేకాక, 
'బలవంత మైనరాజ్యం, వాణిజ్యంలో ఆస క్రివహించనంతవర కే, మన వ్యాపారంకూడా సాగు 
తుంది.” ఆనే విధానాన్ని కంపెని పవృ త్తిలో పెట్రదలచుకొన్నది. 

ఈ ఆదాయా భివృద్ధివిధానం, ఏ విధంగా కార్యరూపంలో (పవృ త్తమయింది, అనే 
విషయం. తంజావూరు వ్యవహారాలలో కంపెని కలిగించుకొన్న జోక్యంలో వ్య క్తనౌతుంది. 
ఈ విషయాన్ని, మిల్‌, ఆత్యుత్తమరీతిగా వర్ణించినాడు. “తంజావూరు పరిపాలకుడైన 
పతాపనింగుతో, ఆంగ్లేయులు సంవత్సరాలుగా పతవ్యవహారాన్ని జరిసిఉండిరి; ఇంగ్లీషుజాతి 
ఆతనితో మైతినికోరుతూ ఉన్నదని పదేపదే |వ్రాస్తూవచ్చినారు. తర్వాత, (ఫెంచివారికి విరు 
ద్ధంగా తమకు సహాయం చేయవలసిందని (పార్థిస్తూ, దానికై ప్రయత్నం చేసినారు. కాని, 
ఇప్పుడు లేశమాత మైన ఉదేకకారణానికి కూడా, అతడు అవకాశమివ్వలేదు, దేపీకోటను 
.వళశపరచుకోవడంవల్ల తమకు లభించే సౌకర్యంతప్ప, ఇతరమైన ఏ ఇతరఉి ద్దేశాన్నీ అతని పై 
ఆరోపించడానికి వీలులేదు. ఐనప్పటికీ, కంపెనీపరిపాలకులు సైన్యాన్నిపంపి, అతనిని రాజ్య 
(భ్రష్టుని కావించినారు.” సంవత్సరానికి 9000 పగోడాల రాజస్వం లభించే భూములతోనహా, 
దేవీకోటదుర్గం, ఈ విధంగా ఆంగ్లేయుల వళ మైపోయింది. 

ఈ మధ్యలో, ఇంకనూ విస్తారమైన భూభాగాన్ని సంపాదించుకొని, కోటలు నిర్మించు 
కోడానిక్రై మెలకువతో ప్రయత్నాలు కావించినారు. నూరడలో భూములుకొనడానికి కల 
కత్తా సమీపంలోని (గామాలను భాటకానికి తీసుకోడానికి, ఫరూఖ్‌ సియా ర్‌ వద్ద నుంచి 1718లో 
అనుమతి అభించింది. మదాసుసమీపంలో ని ఐదు[గామా లను కంపెనీకి దానంగా ఇవ్వడంకూడా 
స్థిరమయింది, 

పి*మ సముద్రతీరంలో ఆంగిమా నాయకత్వంరోని మహారాష్ట్ర నొకాదళంతో, 


Y 
పదేపదే సముదయుద్ధం సాగుతూనేఉంది. బెంగాలు సవాబుతో బాహాటమైన శత్రుత్వం తెచ్చి 
"పెట్టుకోవడం రాజకీయరీత్యా, (శీయస్క-ర మైనది కొదని, కంపె”ి గుర్తించింది. తమ దుశ్చ 


oa 
on 


లను కప్పిపుచ్చుకొనే ఉద్దేశంతో, పెద్ద మొత్తాల ద్రవ్యాన్ని నవాబుకు కానుకలుగాపంపి, 


అతడు తమపట్ల (పసన్నుడుగా ఉండేటట్టు చేసుకోడానికి (ప్రయత్నించిరి. “ద స్తక్‌” ప్మత్రా 


200 భారత స్వాతం |త్ర్యోర్యమ చరిత్ర [మొదటి 
లను దుర్వినియోగం చేయడము, విస్తారములై న వశ్తకుల సరకులను గోప్యంగా పెట్టి రాజ్యా 
నికి రావలసీన శుల్కధనాన్ని వంచించడము,- వీరు చేస్తూఉండిన న్యాయవిరుద్ధ కార్యాలకు 
ఉదాహరణలు”. 

ఆల్లావర్లీఖాన్‌ (1740-86) ఈ ఆంగ్రేయవర్తకులను నిష్కర్ష ఐన అదుపాజ్ఞలలో' 
నిలిపి ఉండినాడు. వీరు దక్కనులో జరిపిన దుశ్చర్యలను బెంగాలులో పునః ఆరంభించ 
డానికి, ఏమాతమూ అవకాశము ఇవ్వలేదు. కలకత్తాలోని కంపెనీ రక్షక స్థానాలను కూడా 
బలపర చుకోనివ్వలేదు. 

రాజస్వాదాయం లభించే భూములను సంపాదించుకొనే కంపెనీ ఆశయం, పద్ధెనిమిదో' 
శతాబ్దమధ్యకాలంవరకూ, పూర్తిగా సఫలం కాలేదు. కాని, వాణిజ్య విషయంలో కంపెనీ 
ఎక్కువ విజయాన్ని సాధించింది. 1705 లో ఇంగ్లాండునుంచి ఇండియాకు ఎగుమతిచేసిన 
వస్తువుల మొత్తం విలువ పూర్తి 61000 ఫౌనులుకూడా కాదు. 1748 నాటికి, వీజివిలువ 
127,000 పౌనులకు పెరిగింది. ఇదేవిధంగా, ఇండియానుంచి ఇంగ్లాండుకు ఎగుమతి ఐన 
సరకుల విలువ, 500,000 పౌనులనుంచి, 1000,000 పౌనులగాకా, పెరిగింది. ఈమధ్య 
కాలంలో, కంపెనీ వాటాదారులకు ఎనిమిది, పది, శాతందాకా, లాభాంశాలు చెల్రించిండి 
1714 లో: 1000,000 పౌనుల రుణాన్ని, 1670 లో 4000,000 పౌనులకు మించిన 
రుణాన్ని, (ప్రభుత్వానికి కంపెనీ ఇచ్చింది. ఈ విషయాన్నిబట్టి, కంపెనీ వాణిజ్యం, ఎంతటి. 
ఉచ్భ్చయస్థితిలో ఉండిందో వ్యక్త మౌతుంది. 

అంగ్లేయలవ, ( ఫెంబినారితీ మధ్యా (వతిన్హుర్థ ఏ ఇండియా వాణిజ్యంలో ఆంగ్లేయ. 
లకు సిద్ధించిన అతిశయలాభం యూరోపుదేశవ ర్తకుల ఈర్ష్యకు 'పాతువముంది. పోర్చుగల్‌, 
స్పేయిన్‌, హాలండుదేశాలు, ఇదివరకే పోటీనుంచి విరమించుకొన్నవి; ఇంగ్భాండుతో మీ పోటీ 
చేసే స్థితిలోలేవు. కాని, ఇండియా వాణిజ్యాన్ని వశపరచుకొని, తూర్చుదేశాలలో తన |ప్రాబి. 
ల్యాన్ని వి స్తరింపచేసుకో డానికి, [ఫ్రాన్సు (ప్రబల (పయత్నం చేసింది. 1664లో, కోల్‌ బర్ట్‌* 
యెంచి ఈస్ట్‌ ఇండియాకం పెనీని స్థాపించి, ఉండినాడు, కాని, లూయీ XIV కాలంలో, 
స్పేయిన్‌, హాలండ్‌, రోము, సా మాజ్యంతో (ఫాన్సుజరిపిన యుద్ధాలవల్ల, ఈ కంపెనీ ఎక్కు 
వగా పురోగమించలేకపోయింది. 1720లో, జాన్‌లా, (ఫెంచి ప్రభుత్వపు వి త్తపరిస్థితిని. 
సంస్కరించి, కంపెనీని పునః వ్యవస్థీకరించినాడు. అంతనుంచి, కంపెనీ వేగంగా అభ్యుద. 
యాన్ని పొందింది. ఇండియాకు మధ్యదారిలో ఉన్న మారేషయన్‌ ద్వీపాన్ని, 1721 లో 
ఆక్రమించుకొని, 1725లో మాహేను, 1789లో, కారికాల్‌ను ఆక్రమించిరి. (ఫెంచి కంపె. 
సీకి ముఖ్య స్థానంగా ఏర్పడిఉండిన పాండిచె ర్రీని, డచ్చివారు వశపర్చుకొని ఉండిరి. కాని, 
1697 నాటి, రిస్‌విక్‌ ఒడంబడికతో, ఆది మర్టీ (ఫెంచివారి వశమయింది. 1691 నాటికే, 
చందర్‌ నగర్‌ (ఫెంచివారి అధీనమైపోయింది. 

రాజకీయ (ప్రాబల్య సంపాదన, వాణిజ్యోద్యమము, అనే, ద్వివిధమైన నీతిని, కొత్తగా 
సంఘటితమైన (ఫెంచికంపెనీ, అత్యుత్సాహంతో అనుసరించింది. దేశీయరాజుల దాడులకు. 
లోనుకాకుండా, తన నివాసస్థానాలను బలపరచి, రక్షకస్థానాలను నుదృథఢం కావించుకొన్నది. 
“ సాభాగ్యస్థితిలో ఉన్న నివాసస్థానాలవల్లను, సుదృఢములైన కొన్ని రక్షకస్థానాలవల్ణను, 


థి 


కంపెనీకి, ఇండియాలో (ప్రతిష్ట ఏర్పడుతుందని,” (ఫెంచివారి నమ్మకము. కాని, 1740 


నంపుటి] భారత దేశాన్ని [విటీషువారు జయించడం 201 
తర్వాతనే, ఈ విధానాన్ని స్వేచ్చగా వీరు అభివృద్ధి చేనుకోగలిగినారు. 

ఇండియా దేశంళలో, : కొంతభూథభాగాన్ని వశపరచుకొని, దానిని ఒక సా[మాజ్యంగా 
ఏర్పరచుకొనే అధిప్రొయానికి భావనాళ క్తి సంపన్నమైన, టూపే మనస్సులో ఆకారం, 
ఏర్పడింది, 1ఫాన్సునుంచి తగినంత ధనసహాయం రాక పోవడంవల్ల, కంపెనీ వాణిజ్య కార్య 
(క్రమాలు రుంటుపడినవి.ఈ చిక్కుపరిస్థితి కారణంగా, డూ ఫ్రే, మనస్సులో ఈ అభిప్రాయం 
ఏర్పడింది. వాణివ్యానికి అవసరమైన మూలధనాన్ని సేకరించడానికి, రాజస్వాదాయంగల 
భూములను వశిపరచుకోవడం ఒక్కటే సాధనమని, ఈ సమస్యను పరిష్కరించడానికి 
రాజకీయాధికారం ఆవశ్యకమని, డూపే (గహించినాడు. “అమెరికాదేశము, ఇతర [పపంచ 
దేశాలు, యూరోపుజాతుల అధికారనియమాలకు లోబడకతప్పదని అతడు భావించి యుండిన 
వాడు. ఇండియా విషయంలో కూడా ఈవిధంగా భావించి ఉండెనో లేదో కాని, ఇండియా 
దేశాన్ని సామాజ్యంగాచేసి, ఫాన్సుదేశానికి అప్పగించవలెనని నిశ్చయించుకొన్నాడు, 

పాండిచెరీలోని (ఫెంచికం పెనీ ఉన్న తసమితిలో మొదటి సభ్యుడుగా, డూప్టే, నియ 
మితుడై నాడు. (1720). పదేండ్దతర్వాత, చందర్‌నగర్‌లోని (ఫెంచిస్థానానికి సర్వవిషయ 
విచారణ క ర్తఐనాడు. ఆ తర్వాత, 1742లో, ఇండియాలోని (ఫెంచి సంస్థాపనలకు గవ 
ర్నర్‌ జెనరల్‌ గొ నియమింపబడినాడు. కర్ణాటక (ప్రాంతంలోని చిన్నచిన్న రాజుల ఆంత 
ర్యుద్ధాలలో భిన్న పక్షాలను వహించే అవకాశాలు, యూరోపుకంపెనీలకు అప్పటికే ఏర్పడి 
ఉండినవి. ఆ |పాంతాలలోని కల్లోలపరిస్థితులే ఇట్టి అవకాశానికి 'పాతువులు. 

కర్ణాటక ప్రాంతపు నవాబైన సాదతుల్హ్లాథాన్‌ మరణించడంతో, (1782), అతని 
అన్నకుమారుడు, దోన్త్‌ ఆలీ, సింహాసనాన్ని ఆక్రమించి ఉండెను. ఇతడు అైంచివారితో 
మైత్రి చేసుకొన్నాడు. (ఫెంచి గవర్నర్‌ డ్యూమాస్‌ (ప్రార్థన పై ఇతడు (ఫెంచివారికి 
చవ్వాన్ని ము దించుకొనే అధికారాన్ని, ఢిల్లీ సార్వభౌమునినుంచి సంపాదించి ఇచ్చినాడు, 
అత్యధిక లాభ సంపాదనకు, ఇది ఒక మూలాధారంగా ఏర్పడింది. దోస్త్‌ ఆలీకి అల్లుడైన 
చందాసా హబ్‌ అత్యాశాపరుడైన యువకుడు; తన ప్రయోజనాలను సాధించుకోడానిక్రై, బల 
వంతులైన (ఫెంచివారి సహాయక మై! తిని కోరినవాడు. కాబట్టి, తంజావూరు రాజ్యంపై దాడి 
చేసి, కారికల్‌ను పట్టుకొని, |ఫెంచివారికి అప్పగిస్తానని, ,ఫెంచివారితో (పస్తావించెను. 
(ఫెంచివారి ఆంగీకారంపై, ఈ ప్రయత్నం సఫలమయింది. కారికల్‌ను, దానిచుట్టూ ఉన్న 
జిల్లాలను (ఫెంచివారు 1789 లో ఆకమించిరి. 

(పతీపజలంవలె, (ప్రశాంతంగా ఉన్న కర్ణాటక (ప్రాంతంలో రాజులు పరస్పర కల 
హాలలోను, కుటలలోను, నిమగ్నులై ఉండిరి. అట్టి సమయంలో, రఘూజీ భోంస్లే, నారా 
యణరావులు యాభై వేల మరాఠా సైన్యంతో, బాంబువలె వచ్చిపడి, కర్ణాటక పాంతాన్ని కల్లోల 
పరచిరి. వీరిని ఆపడానికి (పయత్నించిన దో స్త్‌ఆలీ, యుద్ధంలో మరణించినాడు. ఇతని 
వారసుడైన సఫ్థర్‌ ఆలీ, చందాసాపేబు, తమ కత పాండిచెరీకి ప్ర పంపి రక్షించు 
కొనిరి, రఘూజిీ, తిరుచినాపల్లిని ముట్టడించి, కోటను వళప్తరచుకోస్‌, చ చందాసా పాటను 
ఖైదీగా పట్టుకొన్నాడు. ఆ పెన, పాండిబెరీవె వ వైపు నడిచినాడు, , కాని, తన్ను ఎదుర్కోడానికి 
(ఫెంచివారు సంనిద్ధులె ఉండడం చూచి, వెనుకకు మరలిపోయినాడు. | 

_వెంచి గవర్నర్‌ డ్యూమాస్‌ (ప్రదర్శించిన ధైర్యం, దక్కనురాజుల ప్రశంసా గౌరవా 

26 


202 “భారత స్వాతం[తో్యద రమ చరిిత [మొదటి 
లకు పాతమయిండి. మహమ్మద్‌షా చకవర్తి, డ్యూమాసును, నవాజ్‌, మన్‌సావ్‌, బిరుదు 
లతో గౌరవించెను. నిజామ్‌-ఉల్‌ -ముల్క్‌ గౌరవచిహ్నమైన దుస్తులను పంపించినాడు, 
కర్ణాటక నవాబు సఫ్టర్‌ ఆలీ, అమూల్యములై న బహుమతులను పంపించెను. ఈ పరిస్థితులలో, 
డ్యూమాస్‌ గవర్నర్‌ పదవినుంచి, విశ్రాంతి తీసుకోగా, డూప్రే, గవర్నర్‌ అధికారాన్ని 
వహించెను. (జనవరి 1742). 

పరిస్థితు తులు తృప్తి పికరంగాలేవని, డూప్రే వెంటనే, (గహించినాడు. బాకీపడిఉన్న రాజ 

స్వాన్ని చెల్లించ వలసిందని, కర్ణాటక తళ న నైజాము ఓ త్తిడిచేస్తూ, ఉండినాడు, (ఫెంచి 
వారికి ఆశితుడైన చందాసా హేబు, మహారాష్ట్రల ఖైదీగా ఉన్నాడు. కర్ణాటక్కప్రాంతం పై 
మళ్ళీ దాడిసలిపి, కప్పమును పసూలుచేసుకోడానికి, మహారాష్ట్రలు మళ్ళీ సిద్ధపడుతున్నారు. 
కంపెనీ పరిస్థితిరూడా నిశ్చింతమై ఉండలేదు. (ఫంచి నివాసస్థానాల ఆవశ్యకాలను తీర్చడా 
నికి తగిన ధనం డైరెక్టర్ణవద్ద లేదు. ఇంగ్లాండు (ఫాన్సుదేశాల మధ్య యుద్ధపరిస్థితి ఏర్ప 
డుతూఉందీ ; ఇండియాలోని కర్మాగారాలను భ|దపరచడానికి అవసరమైన ధనాన్ని కంపెనీ, 
వంపలేకపోయింది. ఇట్టి కష్టపరిస్థితులన్నిటినీ ఎదుర్కొని నిలిచింది డూప్లే యొక్క స్థిర 
నిశ్చయం, అతని మాతృదేశ భ క్తి, సమయోచిత వ్యవహారజ్ఞానము, ఉపాయకౌశలము, ఆ 
సందర్భానికి యోగ్యంగా (వవర్తించినవి. 

|. ఆస్టియా దేశపు ఉ త్తరాధికారవిషయమై, మార్చి 1740లో, యూరోపులో యుద్ధం 
ఆరంభమయింది. ఇంగ్లాండు (ఫ్రాన్నుదేశాలుకూడా ఈ యుద్ధంలో చిక్కుకొన్నవి. (ఫ్రాన్సు 
ఇంగ్లాండుదేశాలకు సంబంధించిన రెండు వాణిజ్యసంస్థలూ, ఇండియాలో ఉండడం, పరస్పర 
ఆసంబరద్ధమైన పరిస్థితి అనే విషయాన్ని, రెండుకం పెనీల కార్యకర్తలు గుర్తించిరి. తమ 
మాతృదేశాల అధికారుల అభ్మిఫాయాలకూ, ఆదేశాలకూ విరుద్ధంగా (వవ రిస్తూ, తమతమ 
వాణిజ్య ఏక స్వామ్యాధికారాన్ని ఇండియాలో నిలుపుకోడానికై పరస్పరం ఘర్షణపడుతూ 
వచ్చిరి. ఈ ఏక స్వామ్యాధికార సాధనకు, రాజకీయ (వభావము, భూభాగంపై ఆధిపత్యము 
ముఖ్యంగా ఆవశ్యక ములని మొదట గూర్తించినవాడు, దూప్రే, తీవములై న అనానుకూలాలకు, 
క్రి ష్టపరిస్థితులకు లోనై ఇతడు వ్యవహరించవలసి వచ్చింది. ఫ్రాన్సు వభుత్యం అలసళతకు 
లోనై, చైతన న్యంలేనిదై ఉండినది. |ఫాన్సుదేశ కీ ర్తివై భవాలకై ఇండియాలో కష్టపడుతున్న 
ఛమ 'దేశీయులకు తగిన ఆలంబనాన్ని, సహకారాన్ని, లూయీచక్రవంర్తి xv, ఆతని 
మంతులు, ఇవ్వలేక పోయిరి, (ఫెంచి వాణిజ్యకంపెనీ చాలభాగం, తన దేశ పభుత్వంపె 
ఆధారపడినట్టిది. కాబట్టి దూరదృస్టి లేని, ప్రభుత్యం అనుసరించిన దుర్చలములు, చంచల 
ములూ అన విధానాలవల్ట కంపెనీ కష్టాలకు 'లోనయింది. కంపెనీ వాణిజ్యం ఎక్కువగా వృద్ధి 
చెందింది ; కాని. కర్చులు మితిమీరడంవల్ల, అధిక మైన రుణాలపాలయింది. ఇట్టి విషమపరి 
స్థితిలో, ఫ్రాన్సు (పభుత్వం, ఇండియాలోని తన సంస్థాపనలకు వంపవలసిన సహాయక 
దవ్యాన్ని ఆపివేయడం జరిగింది. 

ఇవన్నీ చాలనట్టు, కంపెనీ ఉన్నతనాయకుల మధ్య ఏర్పడిన ఆత్మ ఘాతుక సద్భశము 
లైన విభేదాలు, పరస్పర ఈర్భ్యాస్పర్థలు, సమిష్టి కార్యాచరణానికి |పతిబంధకములై నవి. 
ప్యారిస్‌నుంచి జారీచేసిన అసాధారణములు, విపరీతములు ఐన ఆజ్ఞలవల్ల, విసుగు, భేదము 
జనించినవి, 


నంప్పటి] భారత దేశాన్ని (కిటీషు వాగు జయించడం 209 


నాలుగు సంవత్సరాలకాలము జరిగిన యూరోపు యుద్ధం, | ఫెంచివారి విజయంగా 
పర్యవసానం సౌందింది. ఈ వివిధములైన కష్టాలను అన్నిటినీ, డూపే, తన సహజసిద్ధమైన 
(పతిభా సంపదతో జయించినాడు. తన రాజనీతికౌశలంతో దేశరాజుల సహకారాన్ని సంపా 
దించి, దానిని ఆంగ్లేయలపై [పయోగించినాడు. వెంచిసైన్యం తగినంత లేకపోవడం, ఒక 
గొప్ప లోపం. కాని, దేశీయులను సైన్యంలో చేర్చుకొని, వారికి పాళ్ళాత్య శిక్షణను ఇచ్చి, 
ఈ లోపాన్ని పూర్తికావించుకొన్నాడు. సరియైన యుద్ధశిక్షణలేని దేశీయ వైనికవళాల కంటె, 
సుశిక్షితులై న సైనికులు ఉత్కృష్టులు, అనేవిషయాన్ని, డూస్తే ప్రత్యక్షంగా నిరూపించినాడు. 
కర్ణాటక నవాబు అన్వార్‌ -ఉద్‌-దీన్‌ కుమారుడై న మహహపూజ్‌ ఖాన్‌ నైన్యాలకు, (ఫెంచ్‌ సేనా 
నాయకుడు వరదీస్‌కు, అడయార్‌నదీతీరంలో సెయింట్‌ థోమ్‌ వద్ద జరిగిన యుద్ధంలో 
[4-11-1746] సంపూర్ణమైన విజయం, అతికీ ఘకాలంలో, (వెంచివారికి సిద్ధించింది. పరదీస్‌ 
నాయకత్వంలో ఉండిన సైన్యము, 280 మంది యూరోపు సైనికులతోను, 700 మంది దేశీయ 
జెనికులతోను మాత్రమే ఏర్పడినట్టిది; వీరివద్ద ఫిరంగులు కూడా ఉండలేదు. ఫిరంగి 
సామ్మగితో, 10000 మంది సైనికులతో ఎదురుగా నిలిచింది నవాబు సైన్యం. అట్టి పరిస్థితిలో 
(ఫెంచివారి చిన్న సైన్యం అడయారునదిని దాటవలసివచ్చింది. అమితకష్టమెన ఈ యుక్తి 
చొలనమును (manoure) సమర్థతతో నిర్వహి ంచిరి. సమర్థులు, థై ర్యశాలులుఐన నాయకులు, 
సుశిక్షితమైన ఈ చిన్న సేనావ్యవస్థను చక్కగా నడిపి, యుద్ధంలో విజయం సాధించిరి. 
సమంజసమైన స్వాభిమానంతో, మ్యాలెసన్‌, ఈ విజయాన్ని గురించి ఈవిధంగా |వాసినాడు, 
“ఇండియాలో విజయాన్ని సాధించిన వీ యుద్ధంకూడా, దీనివలె స్మరణయోగ్యమైనదికాదు. 
ఇట్టి యుద్ధం జరగడం ఇదే మొదటిసారి కాబట్టి, ఇది ఎన్నటికీ మరపురాదు. అంతేకాక? 
సుశిక్షితుడై న యూరోపుదేళ సైనికుడు, ఏషియాదేశాల సైనికునికంటె అన్నివిధాలా పరమ 
(శేస్టుడు, అనే విషయాన్ని ఈ యుద్ధం (పత్యక్షంగా నిరూపించి, రెండు పక్షాలవారికీ 
అత్యాళ్చర్యం కలిగించింది.” డూపే మదరానును ఆక మించి, చాలవరకు సమ స్తములై న 
కోరమాండల్‌ తీర ప్రాంతాలనుంచి ఆంగ్లేయులను తరిమివే నెను. 

ఐక్స్‌-లా-భాపెల్‌, నంధి ఒడంబడికతో (1748) యూరోపులోని యుద్ధం ముగిసింది; 
కాని, ఈ రెండుజాతుల |పతిస్పర్ధుల మధ్య, ఇండియాలో శాంతి ఏర్పడలేదు. “అత్యాశకు 
(వేరణ కలిగి, పరస్పర ఈర్ష్యాభావం ప్రకోపించి, అధికరాజ్యసంపాదన |ప్రలోభం చెయిపట్టి 
లాగుతూ ఉండగా, శాంతివల్ల వీరికి (పయోజనమేమి 2” | 

1749 సంవత్సరం జ్ఞాపకం ఉంచుకోతగింది. మహముద్‌ షా చక్రవర్తి మరణించింది 
ఈ సంవత్సరంలోనే; అహమద్‌ షా ఆద్దాలీ ఇండియా పై మొదటిసారిగా దండయ్యాత జరిపింది 
కూడా, ఈ సంవత్సరంలో నే. నిజామ్‌-ఉల్‌ -ముల్‌్‌_ మరణించినాడు. అంతతో, మస్‌నద్‌ కై 
ఉ త్తరాధికార యుద్ధం బయలుదేరింది. ఇందులో (పతిస్పర్హులైనవారు, మహరాష్ట్రలను, కర్ణాటక 
పరిపాలకుని, |ఫెంచివారిని, ఆంగ్లేయులను, తమ పక్షాలకు సహాయకులుగా తెచ్చుకొనిరి. 
కాని, త్వరలోనే, ఈ సంఘర్షణయొక్క స్వభావమే పూర్తిగా మారిపోయింది. ప్రతిస్పర్థుల్లెన 
దేశీయరాజులకు సహాయక సైన్యాలుగా నిలవడానికి మారుగా, ఆంగ్లేయులు, ఫెంచివారు, 
తామే (ప్రధానపాత్ర వహించి, తమ స్థానాధిక్యతకై పోరాడసాగిరి. తమ జాతులు రెండింటికీ 
యూరోపులో శాంతి ఏర్పడిందనే విషయాన్ని కూడా వీరు పాటించలేదు, 


9204 భారత స్వాతం[తో్యోద్యమ చరి[త [మొకటి 

ఇండియా లోని |పభుత్వాలు తన నిర్దేశాన్ని అంగీకరించి, వాటి మూల సాధనము 
లన్నీ తన అధీనంలో నిలివితేనే, ఆంగ్లేయులను ఇండియానుంచి పారదోలడం సాధ్య 
మౌతుంది అనే విషయాన్ని, ,(ఫెంచి స్ధె హైనాల గవర్నర్‌ జనరల్‌ డూప్రే, నూడ్నుబు తో 


(గహించినాడు. దక్కనులోను, కర్ణాటీకంలోను ఏర్పడిన ఉ త్రరాధికార యుర్గాలు వీనికి 
తగిన అవకాశాలను కలిగించడంవర్ణ, డూ స్టే వీటిలో (ప్రవేశించి, ఈ రాజకీయ ఒధానాన్ని 


కార్యరూపంలో పెట్టగలిగినాడు. చక్కగా యుద్ధ శిక్షణను పొందిన తన ౯౮రోవీయ 
సైన్యాన్ని, తనకు కత్నిదారులై న రాజులకు సహాయంగా పంపి, వారి విజయా? 3 తోడ్పడి 
నాడు. ఇతడు, ఇతని సహాయ సేనాధిపతియైన, బుస్సీ, వ్యవహారాలను ఉపా £వకౌశలంతో 
నిర్వహించ డంవల్ల, 1748 నుంచి 1756 వరకూ, దక్షిణ ఇండియా ద్వీపకల్పంలో (ఫెంచి 
వారికి (పబలాధికారం ఏర్పడిఉండినది. డూప్రే, కార్యతః, కర్ణాటక (పాంతాని: నవాబుగాను! 
కృష్ణానదికి దక్షిణంలోని సమ స్త భూభాగానికి గవర్నరుగాను, నియమితుడైనాగు. నై జామును 
కీలుబొమ్మగా చేసుకొని, బుస్సీ, దక్కను వ్యవహారాలన్నిటిపైనా, లనే ఆధిపత్యం 
వహించినాడు. 

కాని, డూవే ప్రదర్శించిన వ్యవహార సామర్థ్య, ఉపాయకౌశలముల. , బుస్సీ సాహ 
సోద్యమాలు, వెనుకంజ వేయని అతని ధైర్య సైర్యాలు, పర్యవసానంలో ఫలించక పోయి 


నవి. (ఫెంచివారి రాజకీయ వ్యవస్థ జీర్ణావన్గకు వచ్చి ఉండడమే, ఇందుకు ముఖ్య కారణము" 
ఇంచి రాజ్య వ్యవహారాలు బలహీనులైన రాజకీయవాదుల హస్తగతమైనవి. విత్త విష 
యంలో, (ఫాంను (పభుత్వం దివాలా స్థితికి వచ్చింది. నౌకాదళం అళద్ధకు, గురియై 
పోయింది, తన భావి దృష్టితోను, స్థిర నిశ్చయంతోను, ఇండియా భూభాగంలో, ఓక 
ఛైంచి స్మామాజ్యాన్ని నిర్మించిఉండిన, డూమ్టేను, ఇట్టి పరిస్థితుల్లో ఫ్రాన్సు దేశానికి పిలి 
వించుకోవడం,  ఫెంచివారి భవిష్యత్తుపై తీరరాని దెబ్బగా పరిణమించింది. అతడు ఇండియా 
నుంచి 1755లో మరలిపోవడంతో, (ఫెంచి వారికి దక్కనువై ఉండిన పట్టు సడలిపోయింది. 
తర్వాత జరిగిన సప్త వార్షిక యుద్ధంలో, ఆంగ్లేయులు _వెంచి వారిని తల ఎ త్తనట్టుగా 
ఓడించిరి. ఈ ఓటమినుంచి _వెంచివారు మళ్లీ కోలుకోలేదు. ఈ స్త వార్షిక యర్థం 
యూరోపులో, ఆగస్ట్‌ 1758 ప్రారంభమైనప్పటికీ, ఇండియా లోని యద్ధచర్య 1758లో, 
ఆరంభంకావడం, అంగ్లేయల అదృష్టం. ఆనాటికి, ప్లాసీ యుద్ధం ముగిసి, బెంగాలులో ని 
అత్యధిక మూల సాధనాలన్నీ, ఆంగ్లేయల ప హస్తగతమై ఉండినవి, కాబట్టి, దక్క నులో 
జరిగే, ఏ సంఘటన కూడా, ఇండియాలోని ఈ రెండు జాతుల భవిష్యత్తునూ, మార్చచాలదు' 

స _వ్రవార్షిక యుద్ధకాలంలో, (ఫెంచివారు దక్కనులో చేసిన (ప్రయత్నాలన్నీ వ్యర్థమెై 
పోయినవి. డూప్రే ప్లే బుస్సీల మహాప్రయత్నాలవల్ల ఏర్పడిన సామాజ్యంలో, నిరాయుధము 
లైన ఐదు ప్రత్యేక పట్టణాలు మ్మాతమే, సమ్ముదతీరంలో మిగిలినవి. (ఫైెంచివారి రాజకీయ 
(ప్రాబల్యం, పూర్తిగా మరుగువడిపోయింది. 

ఈవిధంగా, ఆంగ్లేయులతో, వాణిజ్యానికై పోటీచేసిన రాజ్యాలన్నీ ఒక టొకటిగా 
వెనుకబడిపోయినవి. తాము పూనుకొన్న సంకల్పాలను కార్యరూపంలో పెట్టడానికి, ఇండియా 
రంగంలో, ఆంగ్లేయులకు స్వేచ్చ లభించింది. బీవ వనసం[గామంలో, అత్యంతన మూ శక్తి వంత 
మైనది, జయించి నిలబడింది. పోర్ఫుగల్‌ (ప్రయత్నాలు విఫలం కావడానికి కారణాలు 


నంపుటి] భారత దేశాన్ని |[బిటీషువారు జయించడం 205 
విస్పష్షములై నవే. ఆరోశతాబ్దంలో, పోర్చుగల్‌ జనాభా పదిలక్షలు మాత్రమే. “ఇథియోవియా' 


అరేబియా, పర్షియా, ఇండియా, దేశాల విజయానికి, నౌకావిహారానికి, వాణిజ్యానికి, ప్రభువు" 
అని పోర్చుగల్‌ రాజు ఆడంబరాట్టహాసంతో (పకటించుకొన్న ఆధిపత్యాన్ని, నిలుపడానికి 
ఈ స్వల్పమైన జనాధా చాలినదికాదు. పోర్చుగల్‌ లక్ష్యాలు అతివి స్తతములై నవి, - ఇస్లాం 
'పపంచంపె ధార్మికయుర్ధాన్ని సాగించడము, రోమన్‌ క్యాథాలిక్‌ మతతత్తాాన్ని, హీథెన్‌ 
జాతులలో వ్యావింపచేయడము, మసాలాదినుసుల వాణిజ్యాన్ని వశపరమకోవడము, (పపంచార్థ 
భాగంపై పరిపాలనను నెలకొల్పడము, అనేవి, వీరి తీరని ఆశయాలు. తాను పూనుకొన్న 
ఈ మహాకార్యానికి తగిన జనబలము, అనుభవము, వివేచనజ్ఞానము . పోర్చుగల్‌ దేశానికి 
కొరతపడినవి. అమిత |శమకులోనై న జాతిబలం భగ్నమయింది. రాజవంశము పతనమై 
పోవడంతో, రాజత్వంపై ఆధారపడిన ఉద్యమం విఫలమైపోయింది. 

1530లో, పోర్చుగీసురాజ్యం స్పెయిన్‌రాజుకు సంక్రమించింది. ఈవిధమైన రెండు 
రాజ్యాల సంయోజనంవల్ల, బలంమా[తం సిద్ధించలేదు. స్పెయిన్‌ దేశపు విత్తవ్యవస్థ అస్త 
వ్యస్తమై ఉండినది. పదహారో శతాబ్దంలో, భరలు ఐదురెట్టు పెరిగి ఉండినవి. ఉత్పాదన 
శీణించింది; పపంచపు బజార్జను పోగొట్టుకొన్నారు; పరిశ్రమలు జడ[పాయంగా నిలిచి 
ఫోయినవి. చెలామణి [ద్రవ్యం అధికం కావడం ధనవంతులకు, కులీనులకు లాభకరమయింది. 
కాని, బీదలు, కూలీలు, వస్తువులను వినియోగించుకొనే [పజలు, మరింత దరి,దులై పోయిరి. 
ధనికవర్గాలకు సామాన్య (వజావర్గాలకూ మధ్యగల భేదభావం ఎక్కువయింది ; వర్గసంఘర్షణ 
తీవరూపం దాల్చింది. సోమరులైన ధనికవర్గమువారు, తిండిలేని లక్షలాది[ప్రజలు, (కోధంతో 
ఒకరినొకరు మింగి వేద్దామా అనేటట్లు చూచుకొంటూ ఉండిరి, సమాజముయొక్క జీవనాడు 
లను, అవినీతి విష|క్రిమి, తినివేస్తూ వచ్చింది. సంపదవల్ల ఈర్ష్యాస్పర్థలు ఉత్పన్న మైనవి; 
కష్టపరిస్టితులను ఎదుర్కొని నిలిచే చైతన్యశక్తి జాతిలో కొరవడింది. కాబట్టే, “సముద 
భిక్షుకులైనో డచ్చివారు, “నముదనాయకురై నొ ఆంగ్లేయులు, స్పెయిన్‌ సా[మాజ్యాన్ని 
మట్టిలో కలిపివేసిరి, ' 

ఆపైన, యాభై లక్షలు జనాభాకూడా పూర్తిగాలేని డచ్చివారు, పోర్చుగీనువారి 
వాణిజ్యోద్యమంలో ధైర్యంతో |పవేశించిరి. తమ వాణిజ్యఆశయాలను నెరవేర్చుకోడానికి 
వారు ఏర్పరచుకొన్న సాధనం, ఒక జాతీయ ప్రాయమైన కంపెనీ. వాణిజ్య యుద్ధనిర్వహ 
ణాలు రెండూ, దీని కర్తవ్యాలు. అనేకములై న అధికారాలతో దీనిని సంపన్న మొనర్చిరి. - 
తూర్పుదేశాల ఏక స్వామ్యవాణిజ్యము, దిగుమతి నుంకాల విరుగడ, భూమి ఫైనా, సము!దాల 
పైనా, సాయుఫబలాలను నిలుపుకోవడము, కోటలను నిర్మించుకోవడం, యుద్ధచర్య, సంధి 
చర్యలను నిర్వహించడం, ఒడంబడికలను ఏర్పాటుచేసుకోవడము, ధనసేకరణము, తన 
అధికారపరిధికి లోనై న [పాంతాలలో, పరిపాలన న్యాయశాసనవిధానాలను నిర్వహించే ఆధి 
పత్యము, = మొదలై న అధికారాలన్నీ కంపెనీలోనిహితమై ఉన్నవి. 

కాని, కంపెనీకి డచ్చిరాజ్యాల జనరల్‌ తో ఏర్పడిన సన్ని హిత సంబంధంవల్ల, డచ్చి 
(ప్రభుత్వానికి కలిగిన ఆదృష్టవ్యత్యయాలలో కంపెనీకూడా, చిక్కుకోవలసి వచ్చింది. కంపెనీ 
[పారంభంనుంచీ రూడా, హాలండు నిరంతరమైన యుద్ధాలలో మునిగిఉండడం జరిగింది. 
మొదట, పోర్చుగల్‌ _ స్పేయిన్‌ సంయు క్షరాజ్యంతోను, పదిహేడోశతాబ్ద మధ్యకాలంనుంచి, 


206 భారత సాంతం! త కజంమ చంక ము 
ళు _ లభ చ్‌ హ్‌ 
oR ఇ వ NCE 
ఇంగాండుతోడు, ఆతరాంత ఫాను చరవ౩ లూయా XIV ఈ im, జాతు. ఎర శేనవి, 
రా టా స టు వ - 
ఆట క 3 ww నాఆ “ 
“శై మిదో శతాబుంతా సారం-భామతం బాధ్యతలు కంపె దె జక రూ వచన se 
థి ఖా ఠం య - 
జ్‌ షే గజా అ 
నెనుదళశాల సంఖం వెరిగండి; పకిచాలనవుయం ఆధకమౌకూ వచింది. తత లలితంగా, 
Cn లి సి 9] 
war వల. ఇ amv, ei ఏక 28 గా 
కంపెనీ వాణిజ్యం పుష్కలంగా అభివృద్ధిచెంది లాభకారిఐనప్పటిశే, దాని విత్త పరిస్థితికి 
అల, ~ ww. en Eg ఇ “nn 
సంబంధించిన చికు;_లు రాను రాను ఎక్కు వెకూ వచ్చినది. 
అ 
ళా న 4 uy 4 ఆత మె wd జర ఎం, 3 
తన U ప ప్రుల పె యనకచరం నా గెంచడాగికి ఆవనకమెన శ =. కొరకు, కంపెని, 
అ థి ల (వక 
ఆ పై Wa అ wy స wv జ ఖ్‌ 
డచె (వ్రభుత్వంపై ఆధారవడవలని వచింది. ఇందువల కంపెని వృవహారాలు కుంటుపడక 
తు కా Lr ఇ బ్‌ 
అ ఆలో - అ ఇర జ్యో ఆ డా a pl 
తప-వు. సల యుద్ధాలస వాధాగ్యం కలిగినందువల్ణ, నౌకాదళం ఆ శు గురి అయింది, 
క్ని అ క 4 “ Vay & ఎటో 
కంపెని ర్క పెరు),_ వాణిజం కేందాలు లాభకారులు కానందువబ, వరకంళ విసారమెన 
లి _ ౧ నూ య ఆం 
గ అష న. ణక wa అగ రద 
నవం కలిగిండి. ఈ కారణం వల, అహులు |1కచుణా పెరుగుతూ, కడపటిక, పదిక ట్‌ 
టబ ౧ ఇ NE ౧ 
Wu 


గిల్లరుల రుణం తేలింది. కంపెసే డైరెక్టర్ల నియామకము, కంపెని పరిపాలన 3 
విధానాల నిశ్చయాధికారము, డచ్చి రాజ్యాల జెనరర చేతులలో ఉండడం, కంపెనీ | శేయోఖి 
వృద్ధికి హానికరంగా పరిణమించింది. డచ్చి (వభుత్వముయొక్క భాగ్యా 9 
కు జెనీ 5 కాడా బోను కావలసివ చ్చింది. కాబట్టి, | పెంచి విప్లవ యుచాలు | పారంభమై, 
నెపోలియన్‌ రాజ్య వ్యవస్థలో హా హాలండు కూడా ఒక భాగమైహోగానే, ఆంగేయుల నౌకాదళం, 


డల్చి నౌకల: ఇండియా సము:దాలనుంచి పాఠనదోలింది. 


1804లో స్థాపించేదాకా, తూర్పు దేశాల వాణికాంస్ని ఆరంధభించడా నికి (ఫెంచివారు చె చేసిన 
(పయత్నాలన్నే ్న వ్యరమైనవి. కాని, | ఫెంచి దేశంలోని వసు నిర్మాతలు, కోల్బర్‌ ఉద్యమాన్ని 
(వతిఘటించడం వల్ల, ఇతని ఉద్యమ కార్య్మకమాలు విన్హృతి చెందల కక పోయినవి. నౌకా 
బల [పధానములై న రాజ్యాలతో లూయీ XIV జరివిన ౮ యుద్ధాలు కారణంగా, (ఫెంచివారి 
సము[ద వ్యాపారానికి చై చైతన్యం తగ్గి, కంపెనీ కార్య అతల మరింత క్షీణించినవి. ఇట్టి 
మృత[పాయమైన అవస్థనుంచి, 1720లో, డీనిని రక్షించిన వాడు, జాన్‌ లా. కాని, కార్యా 
రంభశ క్రి, బాధ్యత లేనిడై', (వధుత్వాధీనంలోని ఒక సంస్తావనగా ఏర్పడింది ఈ వాణిజ్య 


ఖి 
సంస్థ. వాటా దారులలోని కొందరు వ్యక్తులను డై రెక్టప్పగా నియమించే వాడు రాజు, 


(ప్రభుత్వం నియోగించిన ఇద్దరు హైకమీషనర్శ నిశ్నయాలను ఈ డైకెళ్టర్టు కార్యరూపంలో 
పెట్టేవారు. (ఫ్రాన్సు వభుత్వపు మహా నియంతకుడు, డై రెక్టిర సహూవేశాలకు అధ్యక్షుడు. 
ప్రాధాన్యం కల విషయాలన్నిటికీ ఇతని ఆమోదం ఆవశ్ళకం. వాణిజ్య నీతికి 


లైన అధికారాలన్నీ కంపెనీకి ద తం కావించినాడు. వ్‌కనా? | వాబిజంము, యుద్దచర్య! , 
క wa ల అ 
సీ “ 3 a 
సంధి కార్యాలను నడిపే హక్కులు, మొదలైన అధికారాలన్నీ కంపెనీకి సిద్ధించినవి. 
చమ, > 


కాని స్వాతంత్యా భావం, కార్యారంభశ క్తిని అణచివేసింది. భావి [పయోజనకరము 
లైన వర్తక విధానాలను ఏర్పరచడానికి, |పాన్సులోని వస్తు నిర్మాతల |పతిఘటన అడ్డు 
తగిలింది. కంపెనీ వ్యవహార సమితి "సంఘాలలో (ప్రభుత్వాధికారులు (ప్రాబల్యం వహించడం 
వర్ణ, పద్ధెనిమివో శతాబ్దంలో (ఫెంచి (ప్రభుత్వం, లోనైన దుస్థితుంన్నిటికే, కంపెనీ కూడా 


జ 


అణ నా ద 


నంవుటి | భారతదేశాన్ని |బిటిషువారు జయించడం £07 


లోను కావలసి వచ్చినది. మూల ధనం దుర్వినియోగానికి పాల్చడినందుపన్ల, కంపెనీ రుణ 
[(గన్తమయింది. కాబట్టి, డూప్లే వేసుకొన్న రాజ్యాంగ ప్రణాళికలకు ఆపళ్యకమైన ధనం 
లభ్యం కాలేదు. లూయీ XIV, యూరోపు యుద్ధాలలో నిమగ్నుదై ఉండినందువల్ల వర్తక 
నౌకలు, యుద్ధ నకలు, ఆ శోద్ధకు గురియెనవి. తన అసమర్గతకు, దుష్పరిపాలనకు, తగిన 
ప్రతిఫలాన్ని, (ఫ్రాన్సు దేశం, అనుభవించవలసివచ్చింది. (ఫాన్సులోని భూస్వామ్య రాజ 
కీయ వ్యవస్థ, పద్దెనమిదో శతాబ్దపు పరిస్థితులకు, ఎంత మాత్రమూ తగినట్టిదికాదు. ఏప్పవ 
® (అ యి యఖ ల ౧ 
(ప్రక్రియలో ఈ భూస్వామ్య రాజకీయ విధానం కూలిపోయింది. దాని ఆలంబనం పై (బతు 
కురూ ఉండిన నంస్థలుకూడా, దీనితోనే నథంచిపోయినవి. 
లకంటె, ఆంగ్లేయుల ఈస్ట్‌ఇండియా కంపెనీ అదృష్టం మంచిది. 
అది స్వతం తమైన సంస్థ; (పభుత్వాంతరాయాలు, ఏవీ దీని వ్యవహారాలకు అడ్డుతగలవు, 
(పభుత్యంతో కంపెనీకిగల సంబంధాలు పొందిక కలవి. అంతర్వ్భుద్ధాలవల్లా, రాజకీయ 
వివవాలవలా కంపెనీకి కూడా కొన్ని చిక్కులు ఏర్పడినప్పటికీ, రాజకీయసంటోభాలో దానికి 
౧ ౧ ౧ 
గాఢథ“ంబంధం ఏర్పడలేదు. అట్టే విదేశయుద్ధాలలో బాధ్యత వహించవలసిన ఆవశ్యకం 
కూడా కంపెనీకి కలగలేదు. ఇంగ్లాండు దేశ పు సము|దాధికారాన్ని వృద్ధిచేయడానికి, జాతీయ 
సంపదను అభివృద్ధిపరచడానికి, కంపెనీ చేస్తూఉండిన అమూల్యమైన సేవను ఇంగ్లాండుదేశం 
చక్కగా గురించింది. కాబటి, అధికారం రాజుచేతుల్తోఉన్నా, పార్లమెంటుచేతుల్లోఉన్నా, 
నూ! ప గణ ర్‌ ఇ 
కంపెనీ |పమోజనాలకుమాత్రం, బధ మైన భంగమూ కలుగదు. ట్యూడర్హరాలంలోని 
రాజత్యంకాని, అదా, (కాంవెల్‌ కాలంలోని పార్లమెంటు నిరంకుశాధికారంకాని, లేదా, పర్ధెనిమిదో 
శతాబ్దంలోని ఉన్నత మధ్యమవర్గ అల్పజన పరిపాలనకాని, ఏదై నప్పటికీ, ఇంగ్లీషు రాజకీయ 
వ్యవస్థ, (పజాభిమతానికి అనుగుణంగా, వారి (శేయోభివృద్ధిక్రై పాటుప డురూవచ్చింది, 
కాబటి, పోర్సుగల్‌, స్పేయిన్‌, ,ఫాన్సుదేశాల రాజకీయవ్యవస్థలకంటె, ఇది ఉ_త్రమమైనట్టిది, 
వ. స అ ® తా జూ" 
ఆంగ కంపెని వ్యవస్థావిధానము, దాని వ్యాపార పద్ధతులు కూడా, (ఎంచి డచ్చి 
౧ ఫి ధ 
కంపెనీలు అవలంబించినవాటికంటె (్రేష్టమెనవి. నూలధనంలేని (ఫెంచి డచ్చికంపనీల 
వంటిది కాదిది. సంపన్నమైన ఆంగ్లకంపెనీ, ధనం అవసరమైన |పభుత్వాలకు కూడా, 
రుణములు ఇవ్వగలిగి ఉండేది. తన మాతృదేశంలోని పరిశ్రమలకు భంగం కలిగించకుండా, 
దేశానికి లాభాన్ని కూర్చే వ్యాపార పణాళికను, కంపెనీ ఏర్పరచుకొన్నది. ఇంగ్లాండునుంచి 
య ఎ క సక స్‌ 
ఎగుమతిబొతున్న బంగారు వెండినాణ్యాల మొత్తం చాలస్వల్పం; సీబినిందువులతో సదృశ 
మైనది. ఇది మీ, అఖండమైన వస్తురూప |పవాహంగా దేశంలో (ప్రవేశించి, దేశ[పజల 
వినియోగాన్ని సమ్మగంగా తీర్చడ మేకాక, విదేశాలకు ఎగుమతిరూపంలో ప్రవహించి, మళ్ళీ 
వెండి బంగారాలను సంపాదిస్తూ ఉండింది. ఈవిధంగా, ఇంగ్లాండుదేశాన్ని నంపన్నంగాచేస్తూ 
వచ్చింది ఈస్ట్‌ ఇండియా కంపెనీ. అతితీ వమురై న _పతిబంధాలకు, పరీక్షలకు గురిఐనప్పటికీ 
కూడా, ఆంగకంపెనీకి గల సహజసిద్దమైన ఉత్బృష్టయోగ్యత కారణంగా, పర్యవసానంలో, 
౧ ఖా యట బి 

విజయవంతమయింది. 

అంగ్లేయుల అఆగమణవప్‌ వూర్వథ్రు బెంగాల్‌ ఆ స్టియారాజ్య ఉ త్రరాధికారయుద్ధం, 
యూరోపుశా=తికి భంగం కలిగించడానికి ముందే, దక్షిణభారతదేశంలో అత్యుచ్చాధికారాని క్రై 
ఘర్షణపడుతూఉండిన ఆంగ్లేయులు, (ఫెంచివారు, తమ యుద్ధచర్యలను తాత్కాలికంగా 


pe | వ 
ఇతరదశ వాణిజ్య సం 


Sea 


౬ 


208 భారత స్వాతం[శోోద్యమ చరిత్ర (మొదటి 
ఆపడానికి ఒప్పుకొనిఉండిరి. 1754 నాటి విరామసంధితో, డూప్టే పన్నిన గొప్పతంత్రాంగం 
విఫలమయింది. మహాపతిభావంతుడైన బుస్సీ దక్కను నైజుము పె తాను సాధించుకొన్న 
అతంతమైన (ప్రాబల్యాన్ని నిలదొక్కు_కొంటూవచ్చినా ఇండియాలో _ఫెంచివారి స్థానం 
దుర్చలమైపోయినదన్న విషయం స్పష్టంగా వ్యక్త మెపోయింది. కాబట్టి, (ఫెంచివారు యుద్ధం 
వల్ల కలిగిన దుష్ఫలితాలను సరిదెద్దుకొంటూ, నిర్నివార్యమై కలుగబోయే మరొక యుద్ధానికి 
సన్నాహపడుతూఉన్న సమయంలో, ఆంగ్లేయులు విజయగర్వంతో అత్యుత్సాహంతో ఉండిరి, 
(ఫెంచివారు (ప్రారంభించిన రాజకీయ, కీడావి శేషాలన్నిటినీ (గహించడ మేకాక, గురువులను 
మించిన ఉపాయకౌళలాన్ని సంపాదించుకొని ఉండిరి, |ఫెంచివారి తంత్రాంగాలన్నిటినీ భగ్న 
మొనర్చి, రాజ్యతంత్ర విషయంలో అభ్యుదయాన్ని కూడా సాధించిరి. దశరాజుల శ క్రిసామర్థ్యా 
దులను, వారి యుద్ధదక్షతను చక్కగా అవగాహన చేనుకొనిరి, యూరోపులో రెండుజాతుల 
వారికీ యుద్ధం సాగుతూఉన్నాకూడా, 1756 నుంచి, 1753 వరకు ఇండియాలోని తమ 
(పతిస్పర్ధులతో |పత్యక్షమైన సంఘర్షణ సిద్ధించకపోవడం, ఆంగ్లేయుల అదృష్టం, కాని, 
ఈ విరామకాలంలో, తమ్మ్యవణాళకకు విరుద్ధమెన సంఘటన, ఒక్కసారిగా, బెంగాలులో 
ఉత్పన్న మయింది. 

పదహైదు సంవత్సరాల కాలం, బెంగాలు ప్రాంతాన్ని పరిపాలించిన నవాబ్‌ అల్లా 
వర్దీఖాన్‌, 1758లో మరణించెను. ఇతని మరణంతో, ఇండియా దేశ చరిత్రలో దురదృష్ట 
కరమైన ఘట్టం ఆరంభమయింది. పద్ధెనిమిదో శతాబ్దపు (పథమార్థకాలంలో సమర్థులైన 
ఉత్తమ వ్యర్తులు బెంగాలుకు గవర్నర్లు కావడం, దేశము యొక్క. అదృష్టం. 1700లో, 
బెంగాల్‌ (ప్రాంతానికి దివాన్‌గా నియమితుడైన ముక్షీద్‌ ఆలీఖాన్‌, 1727లో, అతని మరణ 
కాలందాకా, బెంగాల్‌ వ్యవహారాలను దక్షతతో నిర్వహించెను. తర్వాత ఆతని అల్టుడు 
సుజాఖాన్‌, బెంగాలు (ప్రాంతాన్ని పద్నాలుగేండ్రు పాలించెను, ముర్షీద్‌ కూలీథాన్‌ కుమారుడు 
అవివేకియె, ఒక సంవత్సరం మాత్రమే, బెంగాలు (పాంతాన్ని పాలించిన విమ్మట, 
అల్లావర్షీాన్‌ బెంగాల్‌ ఆధిపత్యాన్ని వహించి, 1756 దాకా, పరిపాలించినాడు. ఈ ముగ్గురు 
గవర్నర్లూ కూడా శక్తిమంతులు, సమర్థులు ఐన రాజపాలకులు. వీరి పరిపాలనలో బెంగాలు 
(ప్రాంతం ఉచ్చయస్థితికి వచ్చి, ఇండియాలోని “స్వర్గసీమ” అని (ప్రఖ్యాతి చెందింది. 

దీనికి కారణాలు అనేకములు. ఇండియాలోని ఇతర (పాంతాలు (భాతృ ఘాతుక 
యుద్ధాలకు, మహరాష్ట్రల దండయ్యాతలకు, జొటుల విద్రోహచర్యలకు పాల్పడినవి. ఉత్తర 
భారతదేశం, నాదిర్‌ షా, అహమద్‌షా అద్దాలీల దండయా[తల వల్ల ధ్వంనమైపోయింది. 
అట్టికాలంలో, బెంగాలు ప్రాంతంలో మాతం, చాలవరకు, (ప్రశాంత పరిస్థితులు ఏర్పడి 
ఉండినవి. 1742-52 మధ్యకాలంలో జరిగిన మహారాష్ట్రల దండయా [తలు మాతం, 
బెంగాలు చర్వితలో విషాదకరమైన ఘట్టంగా సిద్ధించింది. ఒరిస్సాను మహరాష్ట్రలకు 
దత్తం చేయవలసి వచ్చింది. ఈ ఒక్క విషయం తప్ప, తక్కిన కాలమంతా (పశాంతం 
గానే గడిచిపోయింది. పౌర వ్యవస్థను చక్కగా నిర్వహించడ మేకాక, చక్కని పరిపాలన 
వ్యవస్థకు తగిన చర్యలను కూడా, తీసుకోవడంవల్ల, దేశంలో సంపద అభివృద్ధిచెందింది. 
(పభుత్వాదాయానికి సంబంధించిన రెండు మూలాధారాలను,-భూమి రాజస్వము, వర్తకము,= 
విశేషమైన (శద్ధతో పరిశీలిస్తూ వచ్చినారు. 


నంపుటి ] భారత దేశాన్ని (బిటిషుచారు జయించడం 209 

కడపటి మొగల్‌ చ|క్రవర్తుల పరిపాలనలో, జాగీరుపద్ధతి మితిమీరి వి స్తరించినందు 
వల్ర, ఇతర|పాంతాలవలెనే బెంగాలుకూడా చిక్కులకు లోనయింది. ఈ శాగీరుపద్ధతి, ఆర్థిక 
రీత్యా, వినాశకర మైనట్టిది; రాజకీయవిధంగా అపాయకరమైనట్టిది. ముర్షీద్‌ కూలీఖాన్‌ 
ఈ పద్ధతిపై దాడిసాగించి, చాలభాగం నశింపచేసినాడు. బెంగాలు జాగీర్ణలోని పెక్కింటిసి, 
వభుత్వాధీనం కావించుకొని, ఆ జాగీరుదార్హకు ఒరిస్సాలోని భూములను విధించి ఇచ్చినాడు, 
ఈవిధంగా ఏర్పడిన థాల్సాభూములను (రాజుకుచెందినవి), (వభుత్వం ఖుద్దుగా నిర్వపిన్తూ 
వచ్చింది. ఈ భూములపై పన్నులను నిష్కర్షచేయటానికి, పెక్కుమార్గాలు ఉండినవి. 
తోడర్‌ మల్‌ |పవేశపెటిన జప్త్‌ పద్ధతి, మిక్కిలి శా శ్రీయమైనట్టిది. రైతుల అధీనంలోని 
పొలాలను కొలిచి, సరాసరి ఉత్పాదనను అంచనావేసి, రాజ్యానికి చెందవలసిన అంశాన్ని 
(దవ్యరూపంలో వనూలుచేయడం, - అనే (వ్మకియలు ఈ పద్ధతికి ఆధారాలు. బెంగాలు 
(పాంతానికి విశిష్టములై న నేలస్వభావాన్ని, వాతావరణ పరిస్థితులనుబట్టి, ఈ పద్ధతిని అవలం 
బించడానికి వీలుకాదు. "సెటన్‌-కార్‌” |్రాసిన ప్రకారం, “బెంగాలులోని [కిందిప్రాంతంలో, - 
[ఇతర ఇండియా 'పాంతాలన్నిటికంటె ఎక్కువగా] జ వర్షాకాలంలో పసుపుపచ్చని సీటి 
(పవాహంతో, అత్యంత మైన రభసంతో (ప్రవహించి వచ్చే నదుల వేగంవల్ల, ఊహించరానట్టి 
మార్చులు విస్తారంగా కలుగుతాయి, విస్తారమైన జల్మ్యపవాహం, (పకృతిసిద్ధములైన అడ్డంకు 
లను చీల్చుకొని, (గ్రామాలను పూర్తిగా తుడిచివేస్తూ, శ్నేత్రాన్ని సగానికిపైగా హరించివేసి, 
విస్తారమైన భూభాగాలను నీటితో ముంచివేసి, అక్టోబర్‌ నెలలో మాయమైపోతుంది. అట్లు 
పోతూ, సారవంతమైన ఒం(డ్రుమట్టితో పొలాలను కప్పివేస్తుంది. పొలాలను విభజించే గుర్తులు 
కూడా కనబడవు. దిగ్భాంతి చెందిన రైతులు, తమ పొలాల ఆకారాలను ఊహించుకొని, 
మళీ ఏర్పరచుకోవలసివస్తుంది.” 

బెంగాలు రైతులు నివసించే కుగామాలు, అక్కడక్కడ చెదరి ఏర్పడిఉంటాయి. 
దాటడానికి వీలులేని నదులు, చాలభాగం, పల్లెలను చుట్టిడంటాయి. పరిస్థితులు ఇట్టివెఉండడం 
పి, భూములకొలతలు, ఇతరములైన లెక్కలు, చాలకాలం ఒకేవిధంగా ఉండడం సాధ్యం 
కాదు. కాబట్టి, బెంగాలు నవాబులు (గామాలను గుత్తకు ఇచ్చే విధానాన్ని అవలంబించిరి. 
గుత్తే దార్జు, అతి కూర మైన పద్ధతులను అనుసరించి, పన్నులు వసూలుచేస్తూ రావడంవల్ల, 
రాజ్యకోశాలుమా'తం ధనంతో తొణికిసలాడుతూ ఉండినవి, కాని, రైతులుమాతం అత్యంత 
మైన తీవదారిద్యానికి (రుంగిపోయిరి. జమీందారుల స్థితికూడా చాలవరకు ఇట్టిదే. స్వప్రయో 
జనానికై , రాజస్వాన్ని హరిస్తన్నారని శంకించి, వారిని పన్నులు వసూలుచేసే పనినుంచి 
తొలగించిరి. అమీల్‌, అనే రాజస్వాధికారులను, పన్నులు వనూలుచేయడానికై నియమించిరి, 
పీరు చాలవరకు హిందువులు. ఎదురుతిరిగే ముస్టిముకంచె స్వాభావికంగా విధేయుడై ఉండే 
హిందువుతో, పనిచేయించుకోవడం సులభమై ఉండడమే ఇందుకు కారణం, 

తోడర్‌ మల్‌ అంచన్నాపకారంగా, సుమారు కోటిరూపాయలు ఐఉండిన రాజస్వం 
డిమాండు, ఈ సంస్కరణచర్యల ఫలితంగా, ముర్షీద్‌ కూలీఖాన్‌ కాలంలో ఒకటిన్నరకోటికి 
పెరిగింది. అల్లా వర్డీఖాన్‌ మరణకాలంనాటికి అది ఒకకోటి, ఎనభై అరులక్షలదాకా అభివృద్ధి 
చెందింది. ఈ అభివృద్ధికి కారణం, చాలవరకు శిస్తులపెంపకం. కాని, డిమాండు ఎక్కు.వౌతూ 
ఉన్నా, కార్యరూపంలో వసూలైన మొత్తం, డిమాండులో సగానికంటె తక్కువే. 1782-68 


27 


510 భారత స్వాతం తోద మ చరి[త [మొదటే 
సంవత్సరంలో, వసూలు కావలసిన శిస్తు మొత్తం, ఏడున్నరకోటిరూపాయలుగా నిశ్చిత 
మయింది. కాని, వసూలైన ముత్తం, దీనిలో సగానికి తక్కు_వే. ఈవిధంగా, బాకీలు నిలిచి 
పోయినా, [పాంతపు రాజస్య ఆదాయం సంవత్సరంసంవత్సరం పెరుగుతూనే వచ్చింది. 

(ప్రాంతీయ ఆదాయానికి రెండో మూలాధారం, సీమాశుల్కాలు (customs duties), 
ఈ సమయంలో, విదేశవ్యాపారం ఆశ్చర్యకర మైనవిధంగా వృద్ధిచెందింది. ఒక డక్కా 
మామే, ఏషియా దేశాలకు సుమారు ముప్రైలక్షలరూపాయల విలువగల గుడ్డలను ఎగుమతి 
చేసింది. ఇరవై ఐదులక్షల ఫౌనుల తూకంగల పట్టును, కాసింబజార్‌ ఉత్పాదనచేసింది. డెబ్భై 
లక్షలు విలువగల పట్టును ఎగుమతిచేసినట్టు, ముర్షీదాబాద్‌ సీమాశుల్క అధికార స్థానం రిజిస్టర్‌ 
చేసింది. పర్షియా ఆఖభాతానికి, ఇండియా పాంతాలకు, బెంగాలునుంచి యాభై వేల మణుగుల 
చక్కెర సరఫరా అయింది. దీనితోపాటు, విస్తారమైన జనుము సరఫరాకూడా జరిగింది. 
విదేశాలలో అమ్ముడుబోయిన పదార్థాలు అనేకములు. నూరేకారము, అపీము, ముదలై నవి 
ఇట్టి సరకులు, 1706 నుంచి 1756 వరకు జరిగిన ఆర్థశతాబ్దకాలంలో, తన ఎగుమతి 
సరకులకు బదులుగా, బెంగాల్నుపాంతానికి, ఆరున్నరకోటిరూపాయల విలువగల వెండిబంగారు 
గట్టిలు, 28 కోట్ట విలువగల వస్తువులు దిగుమతిఐనవి, 

తూర్పుఏశియా, పడమరపఏశియా దేశాలలోను, ఆఫికా, యూరోవుఖండాలలోను, 
ఇండియా సరకులకు ఎక్కువ గిరాకీ ఉండింది. అధికిలాభకరమైన సమ్ముదరవాణా కార్య 
(క్రమాలను నడపుతూఉండిన ఇండియనులను, ఇతర ఏశియాజాతులవారిని సమ్ముదాల పైనుంచి 
తొలగించిన యూరోపు వర్తకులు, ఈ సరకుల రవాణాలమూలంగా విస్తారలాభాలను సంపా 
దిస్తూ ఉండిరి. నము దాంతర విదేశీయవాణిజ్యం, విస్తారంగా అభివృద్ధి చెందింది. కాబట్టి, 
సీమాపల్కాలు అతిస్వల్పమైఉన్నప్పటికీ, [విలువనుబట్టి 2.5 శాతం], ఆంగ్లేయులకు వల్క 
రహితమైన రియాయితీని ఇచ్చిఉన్నప్పటికీకూడా, మొగల్‌ సామాజ్యముయొక్క మొత్తం 
ఆదాయము, -అందునూ విశేషించి బెంగాలు ఆదాయము,-అతి విస్త్రృతమై ఉండింది. 

పరిశ్రమలకు (పేరకమై, దేశ సంపదను అభివృద్ధి పరచేది విదేశ వాణిజ్యం, ఆంగ్ల 
వర్తకులను, ఇతర విదేశ వర్తకులను, ఇండియా పరిపాలకులు ఆదరించి ప్రోత్సహించడానికి, 
ఇదే కారణం. ఇందుకు నిదర్శనాలు అనేకములు. 1886-89 మధ్యకాలంలో ఈస్ట్‌ ఇండియా 
కంపెనీవారు తనపె యుద్ధాన్ని జరిపిఉన్నప్పటిక్తీ జారంగజేబు, వారికి ఇదివరలో ఇచ్చి 
యుండిన అనుమతులను మళ్లీ (ప్రసాదించెను. బెంగాల్‌ గవర్నర్‌ అభి పాయాన్ని (తోసి 
పుచ్చి, ఫరూఖ్‌సియార్‌, ఆంగ్ల కంపెనీపై సీమా శుల్కాలను రద్దుగావిస్తూ, చక్రవర్తి 
ఆజ్ఞను 1716లో, జారీచేసినాడు. తమ కర్మాగారాలను భదపరచుకోవడానికీ, దేశీయ 
సెనికులను వాటి రక్షణార్ధం నిలుపుకోడానికీ, అజీం-ఉష్‌ -షాన్‌, డచ్చి, ఆంగ్ల, (ఫెంచి 
కంపెసీలకు అనుమతి ఇచ్చినాడు. ముర్షీద్‌ కూలీఖాన్‌, వదర్తకులను ఎక్కువగా ఆదరించి 
నందువల్ల, హుగ్జీ పట్టణం, గొప్ప సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధిచెందిది; 1104లో, 
15000 జనాభాతో ఉండిన కలకతా పట్టణం, 1750 నాటికి లక్ష జనాభాగల నగరంగా వృద్ధి 
చెందింది. అదే విధంగా, డక్క్యా, ముర్షీదాబాదులు కూడా, ఎక్కు_వ జనాభాగల నగరాలుగొ 
అభివృద్ధికి వచ్చినవి. 

వర్తకము, పర్మిశమలు, వ్యవసాయము, -అనే కార్య రంగాలలో జరిగిన అభ్యుదయం 


సంపుటి] భారత దేశాన్ని [బిటిషువారు జయించడం 211 


కారణంగా, బ్యాంకింగు వ్యవస్థకు ఉ త్తేజనం కలిగింది. జగత్‌ సేకుల (World Bankers) 
అభివృద్ధి ఇందుకు నిదర్శనం. (ప్రాంతీయ పభుత్వం తరపున వీరు, ఒక్కొక్క సారికి 
కోటి రూపాయల హుండీలను జారీచేసేవారు. బెంగాలులో వసూలైన సంవత్సరాదాయాన్ని, 
ముర్గీద్‌ కూలీఖాన్‌, ఈ బ్యాంకర్ల కార్యకర్తల ద్వారా ఢిల్లీ సార్యభౌమునికి పంపించేవాడు. 
కాబట్టి, ఆ కాలపు రాజకీయాలలో వీరు ముఖ్యపా|త వహించడం సహజమైన దేః 

దేశ సంపదను పెంపొందించడానికి ఇతర కార్య క్రమాలను కూడా |పారంభించిరి. 
(పభుత్వ వ్యయాన్ని తగ్గించిరి. కాని, పౌదుపుకోసం, సైన్య బలాన్ని తగ్గించి, 2000 
మందితో కూడిన ఆశ్విక దళాన్నీ, 4000 మంది సైనికులతో కూడిన కాల్బలాన్నీ మాతమే 
నిలుపుకోవడం వివేకంగా తోచదు. 

శ్షీణస్టితి, నిశ ఎతన్యము, దివాలాస్థితి ఇత్యాదులతో మబ్బుకప్పిఉన్న ఇండియా దేశం 
అంతటిలోను, సంపదకు ఆకరమై ఉచ్బాయస్థితిలో ఉండిన బెంగాలు ప్రాంతం ఒక్కటే, 
ఆకర్షణీయమైన భాగం. “మొఘల్‌ స్మామాజ్యంలో నిలిచిఉన్న ఏకైక మైన వెండిగని”. అని 
దీనిని వర్ణించినారు. తాను దక్క_నులో సాగిస్తున్న వ్యర్థ, దవ్యనాశక దండయాతల కర్చు 
లకు, తక్కిన ప్రాంతాలు ద్రవ్యాన్ని సమకూర్చలేని పరిస్థితిలో, బౌరంగజేబు, ముర్షీద్‌ కూలీ 
ఖాన్‌ పైెమాతమే ఆధారపడినాడు, బెంగాలునుంచి ఇతనికి | పతిసంవత్సర మూ కోటిరూపాయల 
ఆదాయం లభించేది. ఇది కారణంగా, బెంగాలు గవర్నరకు సంపూర్ణ మైన స్వేచ్చాధికారాన్ని 
ఇచ్చినాడు. “*స్సివ సంపూర్ణాధికారాలుగల దివాను, ఫౌజ్‌ దారు. ఎవరు నీపె ఏ దోషారోవణ 
కావించినా నావద్ద చెల్లదు” అని జారంగజేబు అతనితో చెప్పినాడు. 

కొని, సంపద అనే ఈ తళుకుబెళుకుల ముఖభాగం వెనక ఉండేది, శిథిలావస్థలో ఉన్న 
భవనం. సముదంవై పునుండి వీచే గాలి ఒక్కసారి తాకడంతోనే కూలిపోయే దుర్చలస్థితిలో 
ఉన్నడిది. నవాబు సంపద, అల్పసంథ్యాకులై న అతని అధికారుల సంపద, - సమస్తమూ, 
దరిదులై పోయి, దుస్థితికిలోనై ఉన్న రైతుల చెమటబిందువులద్వారా, హీనస్థితికి లోనై ఉన్న 
కార్మికుల రక్తబిందువులద్వారా, బలవంతంగా, సమకూర్చుకొన్నదే. ఈ నవవిభవోద్ధతులకూ , 
చిరకాల దీనావస్థకు గురియెఉన్న (పజానీకానికీ మధ్యగల బంధనాలు కేపలం ఇసుకతో ఏర్పడి 
నట్టివి మాతమే. 

(పజల మధ్యలో నివసించిన విదేశీయులు, ఇండియా రాజ్యవ్యవస్థలో ని సామర్థ్యాన్ని, 
దౌర్భల్యాన్నికూడా జ్యాగత్తగా పరిశీలించినారు. దేశీయరాజుల అధికారశ క్రి మిక్కిలి హీన 
మైనట్టిదని వారి అధిపాయం. ఇండియా సైన్యాన్నిగురించి, బెర్నియర్‌, తన అధి పాయాన్ని 
ఈవిధంగా వివరిస్తాడు, - “అతివిస్తారమైన ఈ సైన్యాలు ఒక్కొక్కప్పుడు ఘనకార్యాలను 
సాధిస్తాయి; కాని శ|తువులు వీటిని ఆ స్తవ్య న్తంచేసినప్పుడు క్రమశిక్షణతో వీరిని జత కూర్చడం 
అసాధ్యమైన పని. ఏవిధమైన సైనిక వ్యవస్థకూ బద్ధులుకాక , పపవులమంద విధంగా, ఏకమాన్నీ 
పాటించక, నడిచిపోయే ఈ సైన్యాలను చూచినప్పుడు, నాకు ఒక భావం తప్పక కలుగు 
తుంది. కాండే రాజకుమారుని నాయకత్వంలో కాని, లేదా, మార్షల్‌ ట్యురేన్‌ నాయకత్వంలో 
కాని, స్థాండర్స్‌ సైన్యంలోని ఇరవై ఐదువేలమది యుద్ధవీరులుమాత్ర మే, ఎంతటి అసంఖ్యాక 
మైన ఇండియా సైన్యానైనా సులభంగా జయించడానికి చాలు అనేభావం, నాకు కలుగు 
తుంది.” పద్ధినిమిదో శ తాబ్దం కడపటి ఇండియాను చూచిన ఒక రచయిత, ఈఏధంగా 


212 ఛారత స్వాతంత్ర్యోద్యమ చరిత [మొదటి 
(వాస్తాడు, - “ఇండియా సైన్య సంయోజనం, అధికవ్యయంతో కూడినదిమా[త మేకాక, 
దోషంతోకూడా కూడుకొన్నట్టిది. అసంఖ్యాకులై న దృధగాత్రులతో కూడిన సైన్యము, చాక 
చక్యంగల ఈ ఆశ్వికదళాలు, తమరాజు ప్రయాణాన్ని అనునరించిపో యే ఉద్దేశంతోమా.తమే 
కూర్చబడిన, అలంకరణవస్తువులుగా కనబడతాయి.” ఇండియారాజుల నైన్యమూకలో, 
[క్రమశిక్షణ లేకపోవడం గమనించి, మార్క్స్విస్‌ ఆఫ్‌ ఆలోర్నా, ఈవిధంగా వాసినాడు. 
“సుక్షితులై న ఐదువేలమంది వెనికులదళంతో మాతమే, యాభై వేలమంది చినికులుగల ఇట్టి 
నెన్యాన్ని ఎదిరించడానికి, నేను ఏమాత్రమూ వెనుదీయను. ఇండియారాజుల సైన్యాలతో 
స్వయంగా యుద్ధాలను సాగించిన (ఫెంచి, ఆంగ్లసేనానాయకులు, ఇండియా సైన్యాల యుద్ధ 
దక్షత అతిహీనమైనదని భావించినారు. ఇందుకు నిదర్శనంగా, డూప్రే, పారిస్‌లోని కంపెనీ 
డైరెక్టర్లకు ఈవిధంగా (వాసిఉన్నాడు, - “కృష్ణానదికి ఇవతలఉన్న ముస్టిముదుర్గాలను, 
[పాంతాలను అన్నిటినీ, 500 మంది యూరోపు నెనికులు కూల్గతోయగలరు.” 1759 జనవరి, 
7వ తేదీనాడు, క్లైవ్‌, విలియమ్‌పిట్‌కు ఈవిధంగా (వాసి ఉన్నాడు; - “మీర్‌ జాఫర్‌, 
మీరాన్‌లనుంచి, ఇండియా సార్వభౌమత్వాన్ని వశవరచుకోడానికి, కంపెనీకి కావలసింది, 
2000 మంది యూరోపుదేశ సైనికులు మాత్రమే.” 

“యూరోపు దేశ సైన్యాలు, పదివేల బాహువులుగల రాక్షసుని వంటివి. సైన్యాధిపతి, 
అనే మనస్సుయొక్క ఆజ్ఞలను అనుసరించి, ఆత్మరక్షణ, శతు ధ్యంసము, ఆనే రెండు 
కార్యాలను ఒకేసారి జరుపుతాయి.” ఇక ఇండియా సైన్యములన్ననో, “క్రమశిక్షణ విర 
పితమైన మానవమూక'. చేతులు, చేతులు కలివి పోరాడుతూ .శతువును గాయవరచలేవు, 
ఆత్మ రక్షణ కావించుకోలేవు.” అని వాసినాడు. 

ఈ దౌర్బల్యాన్ని అల్లావర్డీఖాన్‌ గుర్తించి ఉండినట్లు కనబడుతుంది. తనకు ఈ 
విషయమై కలిగిన భావి శంకను, ఈ విధంగా వ్యక్తం కా వించినాడు, -“భూస్థలం పై ఏర్పడు 
తున్న మంటలను ఆర్పడ మే మనకు కష్టంగా ఉందిః కాని, సముదమే అగ్ని జ్యాలలో మునిగి 
పోతే, ఎవరు ఆర్పగలరుః” 

1756లో అతడు మరణించడము, అతని మనుమడు సిరాజ్‌ -ఉద్‌-దౌలా, బెంగాలు 
మస్నద్‌ను ఆరోపించడము జరిగిన వెంటనే, అస్హావర్టీథాన్‌ ఊహించినట్టుగా, సము దానికే 
నిప్పంటుకొంది. అహమద్‌షా అబ్దాలీ పంజాబుపై దాడిచేసింది ఈ సంవత్సరమే. దీని ఫలి 
తంగా, బెంగాలుకు స్మామాజశ్యాలంబనం పూర్తిగా నిష్పయోజకమైపోయింది. ఢిల్లీ చక్ర 
వర్తికి సూచన చేయకుండానే, సిరాజ్‌-ఉద్‌-దౌలా, గవర్నర్‌ పదవిని ఆక్రమించినట్లు 
తోస్తుంది. ఢిల్లీ చక్రవర్తియొక్క పూర్వస్థితి సందేహగ-స్తమైనట్టు ఉండడం, ఇతని చర్యకు 
హేతువు. 

అంగ్లేయలు వొంగాలును వియించడం : సిరాజ్‌ _-ఉద్‌-దౌలా, అప్పటి కాల పరిస్థితు 
లకు తగిన పరిపాలకుడు కాడు. బాల్యంలో, అతి గారాబంవల్ల చెడిపోయిన వాడు ఇతడు. 
వృద్ధుడైన తాత, ఇతనిని బాల్యంలో పొగుడుతూ, ముద్దు చేసినందువల్ల, ఇతడు అహంకారి 
గానూ, హఠమారిగానూ తయారై నాడు, దురాశతోను, స్వచృందతతోను, క్రొర్యంతోను 
కూడిన వ్యవహారాలతో ఉన్నతులకు, సామాన్యులకు కూడా ఇతడు బాధ కలిగించి ఉండి 
నాడు. “ఇతనికి ఎన్నడో నిర్జిష్టమైపోయిన బెంగాల్‌ సింహాసనాన్ని ఇతడు ఆక్రమించే 


సంపుటి] భారత దేశాన్ని (విీటిషువారు జయించడం 219 


నాటికి, రాజ్యం, ఆంతఃకలహాలకు లోనై ఉండింది, సైన్యంలో బర GMS ఇతనికే విరుద్దషు. 
(పజలు ఇతని పట్ల అభిమానం లేనివారు.” ఇతనిని దూషించడానికి పూగుకొన్న యూరోవు 
చరి తకారులు, ఇతని శీల స్వభావాలను అత్యంత మైన నిందా వాక్యాలతో చిరించినారు. కాని? 
ఇతడు చేసిన ఇతర చర్యలు సమర్థనీ యములు కానప్పటికీ, (బిజీషువారి విషయంలో ఇతడు 
శీసుకొన్న చర్యలు మాతం దూష్యములై నవి కావు. (బిటీషవారిపట్ల అతడు పాపం 
చేయడానికంటె అత్యధికంగా, (బిటీషువారే అతనివిష యంలో పాపంచేసినారు. 

కలకతాలోని ఈస్ట్‌ ఇండియా కంపెసఏ కార్యక ర్తలకు, ఇతనికి. మధ్య, ఏర్పడిన తగా 
దాలో, సిరాజ్‌-ఉద్‌-దౌలావాదమే, సక్రమమైనది. అతని నవాబ్‌ పదవీస్వీకారాన్ని కంపెనీ 
వారు, పద్ధతి పకారం గుర్తించి, గౌరవాన్ని (ప్రదర్శించలేదు. న్యాయరీత్యా దండనకుపాతుడై, 
తప్పించుకొనివచ్చిన వ్యక్తి కి, కంపెనీవారు ఆకమంగా ఆశయం ఇచ్చినారు. బెంగాలునవాబు 
యొక్క. సార్వభౌమాధికారానికి బర్హుడె, అతని సేవలోఉన్న అధికారికి, నవాబు (పవాసశిక్ష 
విధించి, కలకతానుంచి బహిష్కరించగా, కంపెనీ, అట్టివానికి ఆశయం ఇవ్వడం, అకమం 
కాకపోదు. అంతేకాక, నవాబు అనుమతిని పీసుకోకుండానే, కంపెనీవారు, కలకత్తాలో రక్షక 
స్థానాలను నిర్మించుకొని, తమ నైనికబలాన్ని ఎక్కు వచేసుకొన్నారు. అల్లావరీఖాన్‌ పూర్వం 
ఇచ్చిఉండిన, నిష్కర్షఐన, ఆజ్ఞలను ఈవిధంగా ధీక్కరించడం, కంపెనీవారి అపరాధాలన్నిటి 
లోను అధమమైనట్టిది. ఆంగ్ల (ఫెంచి కంపెనీలవారికి, ఇదివరకే, అల్హావర్తీఖాన్‌, “మీరు 
వర్తకులు; కాబట్టి కోటలతో మీకు అవసరమేమి? నా రక్షణలోఉన్న మీకు, ఏశ్యతు భయమూ 
ఉండ జాలదు.” అని ఖండితంగా చెప్పి, వారిని తన ఆజ్ఞలో ఉంచినాడు. 

ఆంగ్లేయులు ఒక పక్క క్షమాపణవాక్యాలు పలుకుతూ, మరొకపక్క (ఫెంచి, డచ్చి 
వారి సహాయానికి ఎదురుచూస్తూ, నవాబును ధిక్కరిస్తూ వచ్చిరి. వారి సహాయం లభించక 
పోవడంతో తమ సైన్యాన్ని వృద్ధిచేసుకొని, తగినంత ఆహారపదార్థాలను, ఇతర పరికరాలను 
సమకూర్చుకొని, రక్షకస్థానాలను బలపరచుకొంటూ వచ్చిరి. ఆంగ్లేయుల ఈ చర్యలవల్ల 
ఉగుడై న నవాబు, వేగంగా కలకత్తా చేరుకొని బాహరీచౌకీలను పడగొట్టి, ఫోర్స్‌ విలియమ్‌ 
దుర్గాన్ని ముట్టడించి, వశపరచుకొన్నాడు, కాని, ఇంగ్రీషుగవర్నర్‌ , నాకలతో కూడా, పుల్దాకు 
తప్పించుకొని పోతూఉండగా, నవాబు చూస్తూఉండిపోయినాడు. గవర్నరు పుల్జాచేరుకొని, 
క్షైవ్‌నాయకత్వంలో సహాయకబలం, మ్మదానునుంచి వచ్చేవరకూ వేదిఉండినాడు. 

యుద్ధతంత విషయంగా చూస్తే, ఆంగ్లగవర్నరును తప్పించుకొని పోనివ్వడంకం టె, 
గొప్పతప్పు మరొకటిఉండదు. దీనివల్ల పుల్జాను, సైన్యాల ఆకయస్థానంగాచేసుకొని, తాము 
పోగొట్టుకొన్న కోటలను నౌకాదళసహాయంతో మళ్ళీ సాధించుకోడానికి, ఆంగ్లేయులకు మంచి 
అవకాశం లభించింది. మదరాసు సైన్యాలతో కవు నెంగాలును చేరుకోవడంతో, యుర్ధపరిస్థితి 
తారుమారై పోయింది. బెంగాలులో జరిగిన అంశాలవల్ల, ఆంగ్లేయులు ఛైర్యహీనులై ఉండిరి; 
1636-59 మధ్య జరిగిన ఉదంతాల స్మరణ వీరి మనస్సులను వేధిస్తూనే ఉన్నది. జాన్‌ 
రస్సెల్‌, మొగల్‌ సార్యభౌమునికి ఆతిదీనంగా వ్రాసుకొన్న విన్నపప్మతం, వీరి హృదయా 
లలో ఇంకా మెదుల్తూనేఉంది. కొని, దకునులో సిద్ధించిన విజయపపకంపరలతో, ఆంగ్లేయ 
లకు క్రై పెక్కింది. తత్పలితంగా, వాట్సన్‌, కవులు నిప్పులు కచ్పు_తున్న జాబులను, 

న 


or 
సిరాజ్‌ -ఉద్‌-దొలారు గ్రాసిగారు. విను, వాబుకు (వానిన జాబు ఈవిధ మైనది, = “ఎటు 


214 భారత స్వాతం్యతోోద్యమ చరి[త [మొరటి 
వంటి సైన్యం బెంగాలును చేరుకొన్న దనేవిషయం, తాము ఇతరులవల్ణ ఏనిఉండవచ్చు. అంతటి 
సైన్యాన్ని బెంగాలు|పాంతంలో, మీరు ఇదివరకు చూచిఉండరు. తాము, ఈ విషయాలను 
సమ గంగా తెలునుకొని, పరిస్థితిని జాగ్రతగా పర్యాలోచిస్తే, మీ శ్రేయస్సును, మా గేయ 
స్సును, మీ ప్రాంతంలోని వ ర్తకముయొక్క. శేయస్సును చక్కగా గుర్తుంచుకొని, కంపెనీకి 
జరిగిన నష్టానికి పూర్తిగా పరిహారాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను.” 

వాట్సన్‌ |వాత, ఇంతకంటె ఖండితంగా ఉంది; రాజనీతి కౌశల (ప్రదర్శనకు ఏ 
మాత్రమూ పూనుకోక, దాపరికం లేకుండా, ఈ విధంగా [వాసినాడు. “మీ దేశంలో నేను 
రగిలింపబోయే కార్చిచ్చును, మీ గంగానదిలోని జలమంతా పోసికూడా, మీరు ఆర్పలేరు," 
బెంగాలు ప్రాంతాన్ని (బిటీషవారు వశవరచుకోవడంలో వారు జరిపిన “యుద్ధాలు, వంచనలు, 
కుయుక్తులు, క్ముటలు, రాజకీయ నంధానాలు, దేవునికిమా[తమే తెలిసిన ఇతరదుళ్చర్యలు;”- 
మొదలైన వాటితో ఏర్పడిన విషాదగాథను విస్తారంగా వివరించడం, ఇప్పుడు, అనవసరం, 

జూన్‌ 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంతో, సిరాజ్‌ -ఉద్‌ -దౌలా పడిపోయినాడు. 
మీర్‌ జాఫర్‌ అంగ్లేయులకు కృతజ్ఞుడె, సిగ్గులేక “కల్నల్‌ క్రై వుకు నక్కగా” పనిచేయడానికీ, 
బెంగాలు నవాబు పదవిలో బొమ్మగా కూర్చోడానికీ, ఇష్టంతో అంగీకరించినాడు. ప్టాసీ 
యుద్ధంతో ఆరంభమైన పరిణామ పరంపర, ఇండియా దేశ వ్యవస్థనే పూర్తిగా మార్చి వేసింది. 
శతాబ్దాలుగా ప్రవృత్తిలో ఉండిన ఆర్థిక పద్ధకి, (వభుత్వపద్ధతి, పూర్తిగా రూపాంతరం 
పొందినవి. ' 

ప్లాసీ యుద్ధంతో, అధికారం ఆంగ్లేయుల వశమైపోయింది. 1764లో జరిగిన బక్సార్‌ 
యుద్ధంతో, ఆంగ్లేయులకు దేశంలో హక్కులు సిద్ధించినవి. నామ మ్మాతమైన అధికారం గల 
మొగల్‌ చకవర్తి, బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా [పాంతాల దివానీని [పౌర ప్రభుత్యం] 
కంపెనీ వారికి అనుదానం కావిన్తూ, ఫర్మాన్‌ను జారీచేసినాడు. కంపెనీ చర్మితలోని సక్రమ 
మైన ఆర్థిక వాణిజ్య ఘట్టం, దీనితో ముగిసింది; రాజకీయా ధికార బలంతో, (ప్రభుత్వ రాజ 
స్వధనాన్ని ఉపయోగించి నడిపే వాణిజ్యం [పారంభమయింది. ఇండియా దేశ చర్మితలో, 
నూతన సాంఘిక శక్తులు పవృత్తం కావడానికి, ఇదే (పారంభం. ఇదివరకే పాళ్చాత్య 
దేశాలలో ఉత్పన్నమైన ఈ సాంఘిక శక్తులు, [కమంగా, సమ్ముదాలను, ఖండాలను, దాటి, 
భూభాగాన్నంతటినీ అ్యకమించబోతున్నవి. 

ఆంగ్లేయుల విజయానికి మూలములై న పౌతుళ్రలు : ఎదురులేని ఆంగ్లేయల ఈ 
మహాబలాన్ని నడిపే కార్యకర్తలు అందరూ, చాల భాగం, అన్యాయపరులు, అత్యాశాపరులు, 
కలహశీలురు, ఈర్ష్యాపరులు. ఇది [ప్రామాణికమైన బార్మితక సత్యమై ఉండడం, అత్యాళ్చ 
ర్యాన్ని కలిగిస్తుంది. దుర్మార్గులైన ఈ సాహసికుల ఆధిపత్యంలో పనిచేస్తున్న సిబ్బందీ 
సమస్తమూ, అపరాధులు, స్వపక్షదోహులు, సంకరజాతులు, యూరోపు దేశజాతుల పోకి 
రీలు, మొదలైన నీచులతో ఏర్పడింది. లోకాని కంతకూ తుచ్చులైన వారందరూ, ఈ 
సిబ్బందిలో చేరినారు. “ఒక చొక్కాకుకూడా నోచుకోని బిచ్చగాండ్లను, ఉద్యోగులుగాను, 
అధికారులు గాను, కంపెనీ ఇండియాకు పంపిస్తూ ఉంది”. అని డూకే పలికినాడు. వీరి 
(పవృళ్తిని (ప్రత్యక్షంగా చూచిన ఒక విదేశీయుడు, బొంబాయి వదిలి వెళ్ళిపోయిన తర్వాత, 
ఈ విధంగా [వాసినాడు, “ఈ ప్రదేశంలో, అన్ని విధములైన దృుష్పవృత్తులు ఎంత విప 


నంపుటి] భారత దేళాన్ని (వీటిమువారు జయించడం 215 
రీతంగా మితిమీరిపోయినవో చెవ్పడానికి నాకే జుగుష్స కలుగుతుంది. ఆచరణస మూలము 
లైన ఆంగ్లేయుల దుష్ట తత్త్వాలు, వాటిని అనుసరించిన పాపకార్యాలు అకాల సంకటాలను 


అ 


శ్లేశాలను వారికి వేగంగా తెచ్చి పెట్టినవి. ఈ అంటురోగాలకు సంబంధించిన విషవాయువులు 


వీరి మర్మ స్థానాలను, జీవనాడులను ఆక్రమించి, పరలోక యాత్రకు శ్నీఘ మానాన్ని 
కల్పించినవి. అమిత భోగానక్తి, అసభ్యత, మర్యాదహీనమైన వ్యభిచారి |ప్రవర్తన,- 
మొదలైనవి స్వేచ్చగా జరగడానికి నూతనఅవకాళం లభించింది.” ఈ వాతకు ఆండర్‌సన్‌, 
ఈవిధంగా ఎక్కువ విషయాన్ని చేరుస్తాడు. “అన్నిరకములైన దుర్వసనాలు మితిమీరి 
(పవృ త్తిలో ఉన్నవి. అత్యంతము హేయములై న పాపాలను విశ్చంఖలంగా, అవధిల్‌క, 
అనుభవిస్తున్నారు. దుర్వ శననాలు ఇంత వ్యాప్తిలో ఉండడం (పతృక్షంగా చూచి (గ్రహించ 
డానికి, కంపెనీ డె రకర సభను ఆహ్వానించవలసిన అవసరండఉన్నది. నీతి, పూర్తిగా భష్షమె 


= టం 
పోయింది. కాబట్టి, డై రక్టర్లు కలుగచేసుకోవలసి వచ్చింది. కంపెనీ అధికారులనుంచి తషణమే 


సంస్క_రణచర్యలను తీసుకోవలసిందని ఆదేశిస్తూ 1862 లో కఠినమైన ఉత్తర్వులు వచ్చినవి. 
“వ్యభిచారము, దుర్వ గాయము, అశద్ధ, అవివేకము, సర్వసామాన్యమై ఉండడదంచూచి, 
డైరెక్టర్లు తమ తిరస్కారాన్ని నిష్కర్షగా తెలుపుతున్నారు. “అతివ్యయంతో కూడిన 
అలవాట్లను, దుర్వ్యుసనాలను, ఆపడానికి, కంపెనీ డై రెక్టర్ణు నిశ్చయించుకొన్నారు.” ఆని 
ఆజ్ఞాపృతంలో ఖండితంగా [వాసినారు. 

వీరి పాష్మపవృత్తులకు బలిఐన దేశీయుల నై తికవ్యవస్థదాడా ఇటువంటిదే, అనే 
విషయం ఒక్కటే ఆంగ్లేయులకు అనుకూలమైన వాదం. ఇండియారాజులు, సంపన్నులుకూడా 
ఆంగ్లేయులను ఎదుర్కొని నిలిచి, పోరాడినవారే. కాని, వారి (పవృత్తులుకూడా అపేశించ 
తగినట్టివి కావు. డూ ఫ్రే వారిని “ఆత్మవిక్రయపరులు, భీరువులు.” అని వర్ణించినాడు. 
“పభుత్వ పరిపాలనకు, రాజనీతి విశ్వాసానికి, సంబంధించిన ప్రాథమిక సూూతాలనువూడా 
(గహించజాలనివారు.” ఆని డేశరాజుల యోగ్యతనుగూర్చి, డుస్తు, (వాసిఉన్నాడు. 

ఈ రాజుల న్వభావానిగూర్చి డూఫ్రే, “అంధపిశ్వాసం రిలవారు, చంచి౬ స్వభావులు, 
పరస్పరసంశయగస్తులు. బల్మపదర్శనంలోను, భయపెట్టి తమకార్యాన్ని సాంచుకోవషం 
లోను నమ్మకం కలవారు; డబ్బుకుమ్మాతమ ప్రాధాన్యం ఇచ్చేవారు; భోగవిలాసాలలో 
ఆసక్తులు; విషయ లంపటులు,” అనే వాక్యాలను (పమోగించినాడు, ఇండియాలో స్నామాజ్య 
నిర్మాణానికి పూనుకొన ఈ విదేశీయుని నిర్ణయంలో అతిశయోక్తి మత్సరము చేరి ఉంచ 
వచ్చు. కాని, ఇతనీ నిర్ణయాన్ని, స్తిమితస్వభావుడై న ఇండియా చరితకారుడుకూడా, చాల 
వరకు సమర్థించినాడు, పద్ధెనిమిదోశ తాబ్దంలోని, ఇండియా పరిపాలనవ్యవన్థ ఆత్యంతము 
అపామాణికమైనదని, ఆసమర్థమైనదని, జదునాథనర్కార్‌ [వానిఉన్నాడు. సరిపాలకులను 
గూర్చి, “అల్పులు, స్వార్థ పరులు, గర్విష్టులు, (పశాపాలక వర్గానికి అనర్హులు" అని వర్ణించి 
నాడు. “బుస్ట్రళూన్యులై న వ్యభిచారులు, పరవీడనరతులు” అనే పదాలను వారి విషయంతో 
ఇతడు [పయోగించినాడు, వారి పరిపాలనలో *కుటుంబజీవిత పవ్మితతకు భంగం 
వాటిల్లింది. =... .దుర్వ సనాలకూ అవివేక పవృత్తులకూ, మతం, పరిచారికగా సిద్ధించింది." 

పౌరసంబంధమెన నై తిక పవృ త్తి, రాజకీయ పరిజ్ఞానము, వారికి లేవు, అనే విషయంలో 
సందేహంలేదు. పౌరసంబంధ మైన సచ్చీలమెట్టిదో వారికి తెలియదు, రాజ్యవిషయంలోను, 


216 భారత స్వాతం[తోోద్యమ చరి[త (మొదటి 
శవిషయంలోను, భడ్తిఎశ్వాసాలు లేనివారు. మతంపట్టకూడా స్థిరనిష్ట, విశ్వాసము, వారికి 
సాహసాలు లేనివారు, అనే ఆరోపణ అన్యాయమైనది. వారిలో అనేపలు, 
ప్రాణానికి వెరవని రై రశాలులు, ఆవి శాంతంగా పోరాడిన వీరులు, సాధనోపాయ కుశలులు, 
ఆత్యార్వణ చేయగల ఢీరులు, దాధలను భరించడంలో అంతులేని సహనం 
చూపగలిగినవారు. జీవి 


అనేదలు. తమ మాటను నిలబెట్టుకోడానివై వీరోచితకార్యాలకు నిశ్చయించినవారు కూడా 


ర 


(ప్రశాంత భావం 
వాంతంవరప, వుకులవట విక్వాసాభిమానాలను వహించగలిగినవారు 


(nel రొ 


అనేకులు ఉండినారు. 
వారు అపజయాని హొంది, అవమానానికి పాల్పడడం, ఆంగ్ల _నెంచివారితో సమాన 
మైన ధైర్భసాహసాలు ₹కకాదు. వారి ఆయుఫిసామగి, యుద్ధతంతాలు సమర్థములై నవి 
కాక హోవదంకోడా వారి అపజయానికి కారణాలు కావు. _్రిటీషువారికి లధించిన విజయం 
సచ్వీలం సాధించిన జయం కాదు, పన్ధనిమిదో శతాబ్ది [(పథమభాగంలో ఇంగ్లాండు 
(పజల నైతిక పవృక్తికాడా వమ్మాతమూ ఆదర్శ పాయమైనది కాదు. 
జార్డ్‌ 1, జార్డ్‌ 11 లు, ఇరువురూ, ఆ కాలపు ఢిల్లీ, మ్షీదాదాద్‌, పూనా, హైదరాబాదు 
త్తివిషయంలో, ఏమ్మాతమూ తీసిపోయినవారుకారు. ఛెన్టర్‌ ఫీల్డ్‌ 
(ప్రభువు జార్జి [ను గూర్చి వాస్తూ, సోమరి, ఆలనుడు, మొరటుమనిషి, తుచ్చుడైన 
ఇందియలోలుడు, హాన్యగాండ్డ సాహచర్యంతో వినోదించేవాడు, లావుపాటి త్రీలపై మోజు 
కలవాడు, ఇంగ్లాండు దేశంపై ఆధిమానంకేనివాడు. అని వర్ణించినాడు. తండి ముంగోపం 
తప్ప, తక్కిన అన్ని లక్షణాలలోనూ, రెండో జార్జి అచ్చం తండిపోలికే. మందబుర్ధి, 
ఉదాసీనుడు, స్వార్థసాఢనకై సమయాకుకూలంగా నడచుకొనేవాడు ఇతడు. ఒకప్పుడు 
ఆతడు చెప్పినమాటనుబట్టి ఆతని విద్యాబుద్దుల సామర్థ్యం వ్యక్త మౌతుంది. చి తలేఖనానికి, 
కవిత్వానికి తనకు సమయంతేదని చెప్పడంలో, (Painting, poetry) అనే పదాలను 
Bainting, Boetry అని ఉచ్చరిస్తాడు, 
ఉద్యోగాంకు [పాకులాడే స్వార్థసాధనపరులతో వీరి పార్ట మెంటు ఏర్పడినది. ఓట్ట 
అధికారం కలిగిన సీత్మిభష్టములైన (గామాలు ఎన్నుకొన్నవారు, ఈ పార్ణమెంటుసభ్యులు 
లండన్‌ నగర ప్రజలు, వినయ ప్రవర్తనకు, శాంతిభ్యదతలకు ఏమాతమూ లెక్క. పెట్టని రౌడీ 
మూక. ఈ పోకిరీల పుండాతనంవల్ల, ర్మాతులు వీధులలో సంచారంచేయడంకూడా అపాయ 
కరమై ఉండింది. “మా ఆంగ్లేయులకు, దెబ్బలాటపె చాల అభిరుచొ ఆని ఆకాలపువ్యక్రీ 
ఇచ్చిన అభిప్రాయం. “జిన్‌” అనే మద్యాన్ని మితిమీరి |త్రాగేవారు. బాగా (త్రాగిన యువజనం, 
అన్ని విధములైన దౌర్జన్యాలను విచ్చలవిడిగా జరిపేవారు. ్రీమంతులైన తుంటరులగుంపులు 
(24010015), నర్తకటోధకులు, దొమ్మరాటవాండ్డు, దారులుకాచి, త్రీలను పురుషులను 
కొట్టి, ముక్కు లుకోసి, దోచుకొనేవారు; సంసారి శ్రీలను పీపాలలో పెట్టి, స్నోహిల్‌, అనే 
గుట్టపైనుంచి కిందికి దొర్జించేవారు అనేక విధమురై:న అసభ్యప్రవర్తనలకు వారిని గురిచేసే 
వారు. 
రక్షకభటులు అసమర్ధలు; ఎల్పప్పుడూ తాగి ఉండేవారు. తప్ప .తాగిన ఒక రక్షక 
భటుడు, ఇరవై ఐదు, ఇరవై ఆరు మంది బిచ్చగాండ్లను,-[ స్త్రీలతో, ఒక గర్భిణీ స్త్రీతో, 
ఒక వర్తకునితో సహా]- సెంట్‌ మార్చిన్‌ వద్దగల ఠాణాలో, ర్మాతంతా బంధించి ఉంచినాడని, 


నంపుటి] భారత చేశాన్ని [బిటీమువారు జయించడం 217 
తలుపులు కిటికీలు బంధించడంవల్ల, దప్పిచెంది, ర్మాతంతా బంధితులు సీటికై అరుస్తూ ఉండి 
రని, పొరేస్‌వాల్‌ పోల్‌, లిఖించి ఉంచినాడు. ఉదయమయ్యేటప్పటికి, నలుగురు శ్వాస 
తప్పి పడి ఉండినారు. వారిలో ఇద్దరు, తర్వాత చనిపోయిరి, పండెండుగురు నోచనీయా 
వన్థలో ఉండిరి. 

దొంగలు, దోపిడిగాండ్హు, దారులు కాచేవారు, అసంఖ్యాకులై. ఉండిరి, “పయాణం 
చేయదలచుకొన్న వారు, పగటివేళలో కూడా, యుద్ధానికి పోతున్నట్లు, ఆయుధబల సన్న 
ద్ధులైపోవలసి వచ్చేది.” అని వాల్‌ పోల్‌ (వ్రాస్తాడు. దౌర్జన్యము, దొంగ వ్యాపారము, జంతు 
వులను పోట్టాడించడం, వ్యభిచారము, విషయలాంపట్యము, సర్వసామాన్యములై న (పవృ 
త్తులు. శ్రీ పురుష సంబంధాలు, అతి నడలమైనట్టివి. సీత్రి (్రష్టులెన పాదిరీలు నడిపే 
రహస్య వివాహాలు (Fleet marriages),- అనగా “ఒప్పుకొని పురుష సంగమాన్ని 
పొందడం,” సక్రమమైనవిగా పరిగణింపబడేవి. “భార్యలను విడిచిపోవడం. వ్యభిచార 
దాంపత్య [(దోహం, శ్రీకి ఇరువురు భర్తలు, పురుషునికి ఇరువురు భార్యలు ఉండడం, వంచక 
ఫాదిరీలు నడిపే కృతక వివాహాలు, - మొదలై నవన్నీ ఆ కాలపు సమాజ వ్యవస్థకు సహజ 
ములై, తరచుగా నడుస్తూ ఉండినవి.” అని లెక్కీ (Lecky) వాస్తాడు. భార్యలను 
వేలంలో అమ్మడం, ఆనాడు అలవాటులో ఉండింది. 

చిత్తో దేకము, ఉన్మాదము, దేహాన్ని బాధించుకొనే తపశ్చర్య, అలౌకిక సంఘటనల 
లోను, మంత [పయోగంలోను, నమ్మకము, మతధర్మళాస్త్ర అభ్మిపాయ వై విధ్యము,- 
మొదలైన వాటితో కూడిన మత పునరుజ్జీవన ఉద్యమం, విస్తార వ్యా ప్తీలో ఉండింది. నీతి 
శాస్త్ర నిబంధనలను తోసివే సే [ప్రవృత్తులు ప్రబలములై ఉండినవి. 

పద్ధినిమిదో శతాబ్దంలో, ఇండియా సాంఘిక పరిస్థితులు, ఇంగ్లాండు సాంఘిక పరిస్థి 
తులుకూడా హితకరమైనవి కావు, అని సషగహంగా చెప్పవచ్చు. కొని, ఆంగ్లేయులు ఒక 
విషయంలో భారతీయులకంపె గోఘలు. జాతీయ భావాన్ని అభివృద్ధి పరదుకొని, జీవి 
తంలో |క్రమశిక్షణను, వ్యవస్థా విధానాన్ని అలవరచుకొని ఉండిరి. భారతీయులకు ఈ విష 
యాలు తెలియవు. 

ఆంగ్లేయులు బెంగాలును జయించిన విధానం, ([ప్రపంచచరితకు కొత్త. పూర్వం 
ఎప్పుడూ ఇట్టిది జరగలేదు. 

ఈ ఆకమణషకియను జరివినవారు కేవలం ఒక వాణిజ్యసంస్థలోని వర్తకులు; 
యుద్ధానుభవంకాని, వ్యూహానిర్మాణాది సం[గామతం[తాల ఆనుభవంకానీ, లేనివారు, వీరి 
సేనలను నడిపినవారు, చాలవరకు, తమ కార్యాలయాలలో గుమాస్తా ఉద్యోగాలను నిర్వహిస్తూ 
ఉండినవారు. ఇచ్చాపూర్వకంగా యుద్ధంలో చేరినవారు కొందరు, సందర్భాల (పాజల్యంవల్ల 
యుద్ధంలో వచ్చిపడినవారు కొందరు, ఈవిధంగా వీరు యుద్ధచర్యలో పాల్గొన్నారు, వీరు 
జయించిన జాతివారు ఆ(ఫీకా, ఆస్టేలియా ఖండాలలోని అడవిశాతులవంటివారు కొరు | అర్థ 
నాగరికులైన, అమెరికా రెడ్‌ ఇండీయనులవంటివారూ కారు, మిక్కిలి పరిణత మైన (పాచిన 
సంస్కృతి కలవారమని గర్వించే భారతీయులు, నంస్కృతివిషయంలో పీరు సాధించిన భు 
కార్యాలు (పపంచ విఖ్యాతి కాంచినవి. భారతదేశంలోని వీవీధములై న ళ్ళ చ్లిశ రు 
ఉత్కష్టములై న కళలు, శిల్పకౌళలవిషయంలో పాళ్చాత్య గేశాల వాటికంటే ఎంతో My 

28 


918 భారత స్వాతం| తో|ోదగ్ధమ చరిత [మొదటి 
మైనవి, శ్రేష్టమైనవి. తత్త్వశాస్త్ర, మతసారన్వతవిషయాలలో భారతదేశాన్ని మించిన 
దేశం లేదు. కాని, విజ్ఞానకాస్త్రము, సాంకేతికళాస్త్రము, రాజకీయాలు, మొదలైన లౌకిక 
శా స్రైలలో పాళ్చాత్యదేశాలు భారతదేశానికి ఎంతో ముందున్నవనడంలో, సందేహమేలేదు. 
ఐనప్పటికీ, పద్ధిసిమిదో ళతాబ్దంనాటికి, ఇండియాకు పాళ్చాత్యదేశాలకు, ఈవిషయంలోగల 
అంతరం అంత ఎక్కువై నది కాదు. 

ఆంగ్లేయుల విజయం మరొకవిధంగా కూడా విశేషమైనది. ఆంగ్లేయుల యుద్ధవ్యయ 
మంతా, జయింపబడిన భారతీయులే వహించవలసివచ్చింవి. యుద్ధనిర్వహణకు, దేశ్నాకమణకు, 
జరిగిన కర్చుకు విజేతలైన ఆంగ్లేయులు ఒకపైసాకూడా ఇవ్వలేదు. అంతేకాదు, తమ్ము 
జయించడానికి ఆవశ్యకములై న సమ ససాధనములను కూడా, చాలభాగం జయించబడిన 
భారతీయులే, విజేతలకు సమకూర్చిఉండడం, (పకృతి విచిత్రం. దక్కన్‌ యుద్ధాలలో 
(1744-54) పాల్గొన్న సైన్యంలో, ఆంగ్ల సైనికులు 800 మంది మాతమే. తక్కిన మూడు 
నాలుగువేలమంది సిపాయీలూ, భారతీయులే. వీరిలో, క్రైస్తవులు, ముస్తిములు, హిందువులు 
కూడా చేరినారు. వైవునాయకత్వంలో 950 మంది ఆంగ్లేయ పదాతి నెనికులు, 150 మంది 
తుపాకి సైనికులు, 2100 మంది సిపాయిలు, ప్లాసీయుద్ధాన్ని నిర్వహించి, ఆంగ్లేయులకు 
విజయాన్ని చేకూర్చినారు. ఈ 2100 మంది సిపొయీలలో, తెలుగువాష్ట (తెలింగా) 
పఠానులు, జాట్లు, రజతపుతులు, [భాహ్మణులు కూడా, చేరిఉండిరి. 

ఈవిధంగా, ఇంత చౌకగా, సాధించిన విజయానికి సదృశ మైనది, (పవంచచర్శితలో 
కానరాదు. ప్రాసీయుద్ధంలో 7 మంది యూరోవు సైనికులు, 18 మంది సిపాయిలు మరణించి 
నారు. 18 మంది యూరోపు సైనికులు, 86 మంది సిపాయిలు, గాయపడిరి. ఆంగ్లేయులకు 
కలిగిన నష్టం ఇంతమా[తమైనదే. ఇండియాలో అతిసంపన్నమైన బెంగాలు పాంతంపై ఆధి 
పత్యము, వీరికి దీనివల్ల సిద్ధించిన బహుళలాభం, మూడుకోట్ట జనాభాతో, సంవత్సరానికి 
2.55 కోట్ట రూపాయల రాజస్వ ఆదాయంతో కూడిన ఈ విశాల భూభాగం, ఆంగ్లేయులకు 
ఏమా|తమైన కర్చూ లేకుండా, (పా ప్రించిందిం : 

బెంగాలులోని విన్ల తమైన మూలసాధనాలను ఆంగ్లేయులు (క్రమశిక్షణతో, వ్యవస్థీక 
రించడానికి [పారంభించిరి. ఆంగ్లేయుల (తిష్ట, వేశంలో అత్యున్నతస్థాయిని అందుకొన్నది. 
మొగలుల సా[మాజ్యానికి పోటీపడేవారిలో, ఆంగ్లేయలది (ప్రథమస్థానం, అనేభావం వ్యా ్తీకీ 
వచ్చింది. వీరి అదృష్టం ఫలించి, పానిపట్‌ వద్ద మహారాష్ట్రులకు గొప్పఅపజయం కలగడము, 
మహరాష్ట్రలలో అంతఃకలహాలు _ చెలరేగడము, అహమద్‌షా అద్దాలీ మరణించడంతో 
ఆఫ్గనిస్థాన్‌ లో అరాజకపరిస్థితులు ఏర్పడడము, అనే సంఘటనలు జరిగినవి. అంతతో, 
మొగల్‌ పదవికి [ప్రబల (పతిస్పర్థులై ఉండిన మవారాష్ట్రులూ, ఆఫ్గనులూ ఆంగ్లేయులమార్గం 
నుంచి తొలగిపోయిరి. 

బక్సారు యుద్ధ ఫలితంవల్ణ, (టిటీషవారు బెంగాలు ప్రాంతానికి, న్యాయరీత్యా 
(పభుత్వ పరిపాలకులుగా ఏర్పడిరి. దీనిలో బౌధ్‌ నవాబుయొక్క సహాయ మైత్రి కూడా 
నిబద్ధమె ఉండడంవల్ల, బెంగాలుకు పశ్చిమంలోని సరిహద్దులు ఆంగ్లేయల అధికారంలోనికీ 
వచ్చినవి. దీనితో, ఢిల్లీ చక్రవర్తి కేవలం, నివృత్తి వేతనం పుచ్చుకొనే వ్యక్తి స్థానానికి దిగి 
పోయినాడు; కాబట్టి మొగల్‌ సామ్రాజ్యాన్ని పునః సాధించుకొనే ఆవకాశం ఏనాటికీ లేని 


నింపుటి] భారత దేశాన్ని (బిటిషువారు జయించడం 219 


తాల్మితో కూడిన స్థిర (యత్నం ఉత్తమమైన సౌశీల్యమని, డూప్రే, విసుగు లేక 
బోధిన్తూ ఉండేవాడు. వనన చక్కగా అభ్యసించిన వారు, ఆంగ్లేయులు. మిత వ 
అనేది కూడా, ఇట్టి సౌశీల్యమే అని లే ముం ధృఢ విశ్వాసం. WS విషయమైన హెచ్చ 
రిక కూడా వీరికి (ఫెంచివారి వల్లనే కలిగింది. (_ఫెంచివారి వ్యాపార పద్ధతులు పొముపుతో 
కూడినవి కావు. కొబట్టి, ఆంగ్లేయులు వాటిని అసహ్యించుకొనేవారు. ఇండియాలో _నించి 
వారు ఏర్పరచుకొన్న స్థాపనను, “కె9 స్తవ ఆరాధన సంగీతాన్ని వినడానికి పనికివచ్చే 
చిన్న చర్చి” అని, ఆంగ్లేయులు తమ నిరనన భావాన్ని |పకటించిరి. 1765 తర్వాత, 
ఆంగ్లే యలు అంతవరకూ సాధించినది చాలుననుకొని, తమ భూభాగాలను నంఘటితం చేను 
కోడానికీ, లాభాలను వృద్ధిపరచుకోడానికీ పూనుకొనిరి. ఇంగ్లాండులోని కంపెనీ డై రెక్టర్ల 
సభ, ఇండియాలోని తమ కార్యకర్తలకు ఈ విధమైన ఆరు. పంపింది,- “(ఇండోస్తాన్‌) 
ఇండియా దేశాన్ని సమైక్యపరచే పాతను వహించడం, కంపెనీ ఆశయం కాదు. 4... క 
ఇండియాలోని రాజులు ఒకరికి ఒకరు పతికూలురుగా, పరస్పర విరోధులుగా ఉండేటట్లు 
చూడడమే, మనకు (ప్రయోజనకరమైన పరిస్థితి. మనం వారితో జోక్యం కలిగించుకో 


కుండానే, ఈ పని జరగడం (శీయన్కరం.” 
తదవాతి విజయాలు, రాజ్యా బి స్ఫరణము : ఇండియా రాజకీయాల సుడిగుండంలో 


పడిన తర్వాత, బై టపడడం సాధ్యంకాలేదు. బొంబాయి చుట్టాగల పడమటి తీరము మద 
రాసు [ప్రాంతపు ఆగ్నేయ భాగతీరము, కలకర్తా ప్రాంతపు ఈళాన్య తీరము,-ఈ మూడు 
(ప్రాంతాలు బిటీషువారి ప్రయోజనాలకు కేంద్రాలు. మహారాష్ట్ర ప్రాంతాలు బొంవాయిని 
అన్ని వైపులా ఆవరించి ఉన్నవి. మహారాష్ట్ర పరిపాలకుల రాజకీయ కార్య కలాపాలు, 
బొంబాయి (శేయోభివృద్ధికి (పతిబంధకములై నవి, దక్షిణ భారతంలోని బిటీషు రాజ్యాలు, 
మూడు దేశీయ (ప్రభుత్వాల (ప్రభావాలకు అత్యంత సన్నిహితమై ఉన్నవి. ఈ మహ హరాష్ట్ర 
మైసూరు, నైజాం రాజ్యాలు మూడూ, తమ సహాయమైతీ సంబంధాలను పీ పదే మార్చు 
కొంటూ, నూతన సంయోగాలను ఏర్పరచుకొంటూ ఉండేవారు. తాము [కొత్తగా జయించు 
కొన్న రాజ్య భాగాలను రక్షించుకోడానికి, ఇతరులు వాటిని అతి కమించకుండా చేయడానికి, 
(బిటీషువారు ఈ రాజ్యాల పరస్పర కలహాలలో (ప్రవ రచడర ఆవళ్ళకమయించి, అంచు 
లోనూ, (ఫెంచివారు ఈ రాజ్యాలతో దేనితోనైనా స్నేహం కల్పించుకొన్న సందర్భంలో, 
తమకు (ప్రతి స్పర్టులైన వారిని నశింపచేయడానికై, (దిటీషువారు ఈ రాజ్య కొలహాలలో 
దిగడం ఎక్కువ అవసరదుయింది. 

ఉ తరభారతంలో, మొగల్‌ సామాజ్యాధికారం పూర్తిగా శ్షీశించిపోయించి ; కాచి పేరు 
తిష్టలుమా(తం ఇంకా సిలిచిఉన్నాయి. ఈ శవానికై జరిగిన రీ పసంఘర్షణ కోలాహాలర్నా 
గ్ధెనిమిదోళతొబ్దపు కడపటిభాగమంతా [పతిధ్వనించింది, దీనికై. wo 
ఏహరాష్ట్రలు, ఆన్థనులు, ముఖ్యులు. సహాయక పాతలు ధరించినవారు అనేకులు, వీరు, ఒక 
క్షంనుంబలీ మరికపవ్నానికి, క్షణడణానికీ మారుతు*ఉండడం, రంనుల పేతెశ లోని మార్పుల 
లె జరిగిపోయింది. కాబట్టి, ఈ విషాదాంత నాటకం, అ అసాధారణమెన సంశ్రి షష్యవహారంగా 
దించింది. రోహిల్టా నర్జారులు, జఢ్‌నదాబులు, ఢిల్లీ రాజగ్థనంలో ప్రాబల్యాన్ని సంపూ 


KO EA RG 


లైల 


220 ఛారత స్వాతం! త్రో 
దించుకోడానికై , పరస్పరం, పడేపచే పోరాడుతూ వచ్చిరి. రజపు తులు వా 
ఈ ద్యవహారంలో పాల్గొన్నారు. శోతాద్దాంతోంనాణికి, సిక్కులు మాడా వీనిలో పవేశించిరి, 
అనుసంధానాలు, కుటలు, పను Ne ఎమప పన్నాగాలు, దంచచే 
మొడలై న పీరి చర్యలు, దేశంలో! చతకు భంగంకలిగనసూ, అంతటా రాజక పరి స్థితులను 
వ్యావీంపచేసినవి. కోఆద్‌ ప్రాంతపు కిందికాగాన్ని అంగ్షయులు ఇవివర 
లోబరచుకొని ఉండినారు. ఇప్పుడు దేశీయరాజులు తాగినవారివలి చెస్తున్న 
నంతటినీ కనిపెట్టుతూ, ఆంగ్లేయలు తగిన సమయానికై వేచియుండిరి, 
డై రెక్టర్త సథ, వ వ్యతిరక మైన ఆడేశాలు పంపిఉనా పుజికి కూడా, మదరాసు, బొంబాయి, 

బెంగాలు రాజధానులలో, బిడిమవారు, నిరంతరమైన 
స్వయంగానో, లేక, ఇతరపక్షాలవారికి సహాయకులుగానో, 
వచ్చిరి. ఇందుకు కారణాలు లేకపోలేదు. కలకర్తాపాంతంలో జరిగిన అభివృర్థికార్యాలను, 
సాఢించుకోడానికి మదరాసు, బొంబాయి, [పాంతాలుకూడా, ఉత్సహిస్తూఉండినవి. రాజస్వాదా 
యాన్ని వృద్దికావించుకౌనే ఆశ, రెండు ప్రాంతాలకూ కలిగించి. దానికై, తన అధీనంలోఉన్న 
రాజ్యాన్ని ఏ  న్టరించుకోవడం తప్పక ఆవసరమయింది. ఇండియారాజు లంచరూ ఐక్యంగా 
జరిపే కార్యాచరణం భయావవామైనదే. కాబట్టి, ఈ రాజులమధ్య, (పాబల్య సమతౌల్యాన్ని 
(Balance of Power) నెలకొల్పడం, బిటిషువారికి ఆత్య్మావశ్యకం, పరస్పరం ఈర్ష్యా 
పరలైన దేశీయరాజులు, తమ స్వార్థ పరత్వంవర్ణి సిద్ధించే పరిణామాలు ఎట్టివో ఊహించక, 
భావిదృష్టి లేనివారై, కంపెనీవారికి (వయోజకమైన కార్య కమాన్ని నకివ్షనారు. తమకు ఇతర 
రాజులతో కలిగిన యుద్ధాలలో, ఆంగ్లేయుల సహాయాన్నికోరి, అంగ్రేయలు పూనుకొన్న 
తంతాంగానికి ఆవకాశం కల్పించినారు. సవ్లవార్షిక యుద్ధం ముగిసి కప్పడినుందీ, (పరీకారొవ 
కాశానికై, (ఫెంచివారు నిరీక్షిస్తూఉండినారు. |బిబిషువారికి ఏర్పడిన కష్టాలను పూర్తిగా 
ఉపయోగించుకొని, వారి సామాజ్యాన్ని, అతివిస్తృృతమైన వారి వాణిజ్యాన్ని, నశింపచేయ 
డానికి, సర్వదా (ప్రయత్నిస్తూ ఉండినారు. అమెరికాలోని బిటిషు వలసరాజ్యాలు స్వాకంత్య 
యుద్ధాన్ని (పకటి ంచడంతోనే, స్రాన్సు (ప్రభుత్వం, అట్టాం “దంమీడుగా వెళ్ళి, అమెరికా 
వారీకి తోడ్పడింది. అంతేకాక, ఆంగ్లేయలకు చిక్కు_లు కల్పించే ఉద్దేశంతో, హైదర్‌అలీ, 

టిప్పుసుల్లానులకు సహాయంగా, సైన్యదళాలను ఇండియాకు పంపింది" ఇండియా రాహులలో 
(ఫెంచివారు జరుపుతున్న సంధానాలు, రాజులసైన్యాలలో [ ఫెంచిసేనాధికారులు (ప్రవేశించ 
డము, తమపట్ల జరిపిన విరోధచర్యలుగా, కంపెనీవారు భావించిరి. (ఫెంచివారి ప్రయత్నా 
ఐన్నిటినీ జ్యాగతగా పరిశీలిస్తూ, వాటికి తగిన (ప్రతిచర్యలను ముందుముందే జరుపుతూ, 
వచ్చిరి. ఈవిధంగా, ఆంగ్లేయలు దేశరాజులను ఒకరితర్వాత ఒకరిని నశింపచేస్తూ, లేదా, 
అణచివేస్తూ వచ్చిరి. ఇది, వారు అవలంబించిన కార్య కమ ప్రక్రియ. తత్ఫలితంగా, సమస్త 
భారతదేశమూ, కడపట, ఆంగ్లేయులకు అధీనమైపోయింది. 

హైదరావాద్‌ నైజామ్‌: ఆంగ్లేయులు అనుసరించిన (ప్రక్రియ, రెండు కాలావస్థలలో 

జరిగింది. మొదటి అవస్థలో, దక్కను రాజ్యాలను తమ ప్రభావానికి ఆధీనం చేసుకొన్నారు. 
రెండన అసస్థలో, |బీటిష |ప్రభుత్వాధికారాన్ని ఇండియా సరిహద్దుల వరకు వ్యాపింప చేసి 
నారు, దక్కను ప్రాంతంలో ఉండినవి మూడు ప్రధాన రాజ్యాలు;- నైజామ్‌, మైనూరు , 


is 
Uy) 
2s te 


సంపుటి] భారత దేశాన్ని బ్రిటీషువారు జయిచశం £2! 


లో 
YJ 
Ws 
(అ 


సుల్తానులు, మహరాష్ట్రంలు. వీఠరందరిలోనూ దుర్చలుదై నవాడు నై న వామ. అతన 
విధానం, చంచల మైనట్టిది. స ప్తవార్షిక యుద్ధం ముగిసేవరకు, అతడు | ఫెంచివా3 వరా 
వాన్ని ఆశ్రయించి ఉండినాడు. ఆ తర్వాత, ట్రిటిమవారితో సహాయక మై శ? వ 
కొన్నాడు. 1705లో, మహరాష్టుకలు ఇతనిని థార్జావద్ద ఓడించడంతోనే, చు 
వారి వైపు తిరిగినాడు. కాని, [నిబిషు వారితో సహాయక మైతిని చేసుకొనేటట్టు, నై 
నైశామును నులభంగా ఒప్పించగలిగినాడు. (1798). ఈ విధంగా |విటిషవారినుంచి సైన్య 

రక్షణను పొంది, దానికి బదులుగా తన స్వాతంత్యాని న్ని వదలుకొన్నాడు నైజాము, ికీషు 
సేనాధికారుల అధీనంలో ఉన్న గొప్ప సిపాయి దళాన్ని, ఇతని రక్షణకై నిలిపే ఏర్పాటు 
జరిగింది; కాని, ఈ సైన్యపు కర్చును భరించవలసినవాడు నై జామే. 

మెనూడు; మైసూర్‌ సుల్తానులై న హైదర్‌ ఆలీ, టిప్పూలు ఇంత సులభంగా లొంగి 
పోయే స్వభావం కలవారు కారు. బిటిష వారినీ, వారికి సహాయకులైన నైజామ్‌, మహో 
రాష్ట్రలను కూడా వీరు ధిక్క-రించిరి. ధైర్య సాహసో పేతములైన నాలుగు యుద్ధాలను జరిపి 
నారు; మొదటి యుద్ధంలో, హైదర్‌ ఆలీ విజయం సాధించి, మదరాను కోట గోడల లోపల 
నిలిచి, సంధి షరతులను విధించీనాడు. రెండో యుద్ధంలో (10-34) (ఫెంచి వారి 
సేనలు ఇతనికి సహాయంగా వచ్చినవి. 2000 మంది సైనికులు బుస్సీ నాయకత్వంలో 
ఇతనికి తోడై నవి, (ఫెంచి నౌకాధ్యముడైన అడ్మిరల్‌ స్మఫ్సెన్‌, ఎ్రిబిష్‌ నౌకావకాన్ని 
తరిమినాడు. కాని, ఇంగ్లాండు ఫ్రాన్సు దేశాలు, 1738లో సంధిపృతాలంపై సంతకాలు చేసిన 
తర్వాత, (నెంచివారు వెనుదిరిగిపోయిరి. మంగళూరులో జరిగిన సంధివషరతులతో రెండో 
యుద్ధం అంతమయింది. యుద్ధారంభానికి పూర్వం, ఇరు పశ్శాలవారికీ ఉండిన స్థానాలు 
యథాతథంగా ఉండేటట్టు, ఈ ఒడంబడిక నిశ్చయించింది. ఐనా, ఈ ఒడంబకిరను భిగ్నోం 
కావించి, కారన్‌వాలిస్‌, మూడోసారి, యుద్ధాన్ని టిప్పూపై బలవంతంగా మోవినాడు, “ఇతడు 
అవలంబించిన మార్గం విశ్వాసరీత్యా అన్యాయమైనది మాత్రమే కాదు; టిప్పూ సుల్తాన్‌ మన 
స్సుకు నొవ్పి కలిగించినట్టిది, ఏ విధంగా నైనా సుల్లా! సుతో యుగాన్ని (పారంభించిడా 
నికే కారన్‌వాలిస్‌. ప్రయత్నం ఉద్ధిష్టమయింది కాని, టిప్పూ సుల్తాన్‌ అత్యాళాసరున్షై తన 
రాజ్యాన్ని విస్తరించడానికి [పయత్నించగా, ఆత్మ రషణార్థం గ్రిబీసువారు పూనుకొన్న 
యుద్ధం కాదు.” టిప్పూకు అపజయాలు కలిగినవి; (నిటిష సిన్యం అతని రాజధానిమైన 
శ్రీరంగ పట్టణాన్ని సమీపించినవి. సగం రాజ్యాన్ని స్‌ సు వారికి చ తంచేసి, టిప్యూ 
సంధిని కొనుక్కోవలసి వచ్చింది. 

నాలుగోయుద్ధంలో (బిటిషువారి ఫిరంగులు సాధించలీనిదానిని, బారి సంగతం 
సాధించింది. మంతులు సుల్తానుకు (దోహంచేసి, రహస్యాలను కొతువుంపు తెరివీగు కాన 
టిప్పుసుల్తాన్‌ లొంగిపోవడానికి నిరాకరించి, తన కోటరశిణాగాం ఛై ర్యోంగా. పోతి 
రణరంగంలోనే మరణించినాడు. ఇంతటితో, పైదరాలీ రాజవంశం ఆంతనులయంచి, పుర్నాపు 
హిందూ రాజవంళాన్ని తెచ్చి, బిటిషువారు, సంకుచిత మైపోయిన మైసూరులాజ్యూనికీ ఈమ ఆధు 
సామంతులుగా నియమించిరి. టిప్పూసుల్తానుకు విరస్థంగా తపుసు సప సుంచేసి న 
(ప్రతిఫలంగా, మైనూరురాజ్యంలోని కొంతభి*భాగం, లభించింగి, 


అధ bed షె 
మవారాస్ట్రులు + థి మహరాష్ట్రల బుధ్రీలేని పరన్నర చై Ap పతీ అలన oN 


222 భారత స్వాత ౦(తోోద్యమ చరి|త [మొదటి 
దౌర్దన్యంతో కూడిన స్వార్థసాధన (ప్రయత్నాలు, - అనే దోషాలే, వీరి పతినానికి హేతువు 
లైనవి. ఆత్మఘాతుక మైన అంతరాబంధ (Schizophrenia) రోగం, వీరిని పట్టుకొన్నట్టు 
తోస్తుంది, బిటిషువారితో మహరాష్ట్రలకు కలిగిన మొదటియుద్ధం, రఘునాథరావుయొక్క 
దురాశవల్ల సిద్ధించింది. ఇతని ఆన్నకుమారుడై న పీష్వా మాధవరావ్‌, క్షయపీడితుడై. 
మరణించినాడు. గ్రీజనుల ఈర్ష కలు, రాజనగరులోని కుటలు, కారణాలుగా, ఆతని తమ్ము 
డైన నారాయణరావును హత్యకావించిరి. రఘునాథరావ్‌ పీష్వా, గద్దెకు, ఆశించినాడు. కాని, 
గర్భిణియైయుండిన నారాయణరావు భార్యకు కుమారుడు జనించడంతో, రఘునాథరావుకు 
ఆశాభంగం కలిగింది. కాబట్టి, బిటిష్‌వారి చేతుల్లోని కీలుబొమ్మవంటి పీష్వాగా ఉండడానికి 
అంగీకరించి, 1775 నాటి సూరత్‌ సంధి ఒడంబడికలో సంతకంచేసి, మహరాష్ట్ర రాజ్య 
స్వాతలత్యాన్ని పారవేసినాడు. ఇట్టి అవకాశాన్ని ఉపయోగించుకోడానికై, (బిటిషువారు 
ఎంతో ఆతురతతో వేచిఉండినారు. కాని, ఈ [పయత్నం ఇంకా ఫలసిద్ధికి వచ్చియుండ లేదు. 
మహరాష్ట్ర రాజ్యాల సమ్మేళనానికి, ఇంకా భంగం కలిగిఉండలేదు. మితవాదులు, సమర్థులు 
ఐన, మహాద్‌జీ సింధియావంటి మంతుల పలుకుబడి ఇంకా చెల్దుతూ ఉండింది. కాబట్టి, 
తర్వాత జరిగిన యుద్ధంలో రెండుపక్షాలవారికీ గెలుపు సమానంగా లభించింది. (బిటిషువారు 
అవమానాలకు పాల్పడిరి ; కాని, గాడర్డ్‌, మధ్యభారత సీమల మీదుగా సేనలను నడిపించుకొని 
సోయి, సింధియాను ఓడించడంతో, ఆంగ్లేయుల తిష్ట నిలిచింది. 1782 లో జరిగిన సాల్‌ బే 
సంధి ఒడంబడికతో, యుద్ధం ముగిసింది. 

ఈ యుద్ధాలవల్ల అంగ్రేయలకు రాజ్యలాభం ఏదీ సిద్ధించలేదు ; కాని, పూర్వముకంటి 
బలవంతులై. ర. తమ అదృష్టం అతిహీనస్థితిలో ఉండినకాలంలో, మొదటి మహరాష్ట్ర యుద్ధాన్ని 
వీరు సాగించిరి, అమెరికాలోని వలసరాజ్యాలను ఆంగ్లేయులు పోగొట్టుకొంటూఉన్న కాలం 
అది. వీరి |పతిస్పర్థులైన యూరో పురాజ్యాలు, వీరికి సిద్ధించిన చిక్కులను స్వ(పయోజనాక్థం 
ఉపయోగించుకొంటూ ఉండినవి. ఇక, ఇండియాలో, కంపెనీ వ్యవహారాలు సాఫీగాజరుగుతూ 
ఉండలేదు. కలకత్తాలోని కేం దాధిపత్యముయొక అధి పాయాలను పాటించక, (ప్రాంతీయ 
గవర్నర్లు తమకు అభిమతమైన విధానాలను అనుసరిస్తూ వచ్చిరి. రెగ్యులేటింగ్‌ చట్టమువల్ల 
కలకత్తాలో క్లి ష్టపరిస్థితి ఏర్పడింది. మండలి సభ్యులు గవర్నర్‌ జెనరల్‌ |పతిపాదించే విధా 
నాలను నిరోధిస్తూవచ్చిరి. వి త్తపరిస్థితికూడా తృ వ్రికర మై ఉండలేదు. ఇట్టి విషమపరిస్థితిలో 
అపాయము లస్నిటినీ జయించి, బిటిషు (ప్రయోజనాలను రక్షించిన క్రీర్తి, వారెన్‌ హేస్టింగ్స్‌కు 
దక్కింది. ఆ తర్వాత ఎన్నడూ, ఇటువంటి అపాయకరపరిస్థితి, (బిటిషువారికి ఇండియాలో 
దాపురించలేదు. 

రెండో మరాఠా యుద్ధంకూడా ఇటువంటి పరిస్థితులలోనే (పారంభమయింది. దీనికి 
కారకుడైన దుర్మార్గుడు, రఘునాథరావ్‌ కుమారుడైన, పనికిమాలిన రెండో బాజీరావ్‌. సింధి 
యాకు, పహోల్కారుకు చిరకాలంనుంచి జరుగుతూ వచ్చిన సంఘర్షణలో, ఇతడు సింధియాను 
సమర్థించినాడు. ఈ ఇరువురి సంయుక్త సైన్యాన్నీ, హోల్కారు జయించి, పూనాను ఆక 
మించెను. బాజీరావ్‌ పరుగె త్రిపోయి |బిటిషు వారిని ఆశ్రయించినాడు. ఇండియాలో స్మమాట్‌ 
పదవిని స్థాపించడానికి నిశ్చయించుకొన్నవాడు, గవర్నర్‌ జెనరల్‌ వెల్లెస్టీ. దాజీరావును 
ఆదరంతో ఆహ్వానించి, బిటిషువారి అధీన స్థానాన్ని ఆంగీకరించే ఒడంబడిక పత్రంపై, 


నంవుటి] భారత దేశాన్ని | విటిషువారు జయించడం 228 


అతనితో సంతకం చేయించినాడు. ఇదే బాస్సేన్‌ సంధి ఒడంబడిక. (1302). పీష్వా 


చర్యను, మరాఠా నర్దారులు తమకు కలిగిన ధిక్కారంగా భావించిరి. తమ వినాశం. 
(ప్రత్యక్షంగా ఎదుటనిలిది ఉన్నవృటికీ కూడా, వీరి పరస్పర (ప్రాబీన కలహాలు, ఈర్ష్యలు 
వీరి కండ్లను కప్పినవి, కాబట్టి అందరూ ఏకమై శ।తువును ఎదిరించడానికి అంగీకరించలేదు. 
గయక్వాడ్‌, తటస్థంగా నిలిచిపోగా, హోల్కార్‌ చిరచిర లాడుతూ నిలిచిపోయినాడు. 
కాబట్టి, సింధియా, భోంసేలు మ్మాతమే |బ్రిటిషువారి సైన్యాఘాతాన్ని భరించపలసి వచ్చింది, 
ఇట్టి అసమాన బలాలకు జరిగిన యుద్ధ ఫలితం ఎన్నడో నిశ్చితమై పోయినలట్టిది. 
దక్కను |పాంతంలోను, హిందూ స్థానంలోను కూడా, |బిటిషువారు మహారాష్ట్రు9లతో తల 
పడిరి. ఆర్థర్‌ వెల్లెస్టీ [తరువాతి కాలంలో డ్యూక్‌ ఆఫ్‌ విల్రింగ్దన్‌ ] నాయకత్వంలోని 
దక్కను సైన్యాలకు, అస్సాయె, ఆర్షోన్‌ లవద్ద నిష్కర్ష మైన విజయాలు కలిగినవి. అహమద్‌ 
నగర్‌. బర్హాన్‌పూర్‌, అనీర్‌ఘర్‌, గావిల్‌ఘర్‌, పట్టణాలను బ్రిటిష్‌ సేనలు ఆ|క్రమించినవి. 
హిందూస్తాన్‌లో, అలిఘర్‌, ఢిల్లీ నగరాలను పట్టుకొని, లేక్‌, లస్వారీవద్ద సింధియా సేనలను 
తరిమికొట్టినాడు. మహరాష్ట్ర) నాయకులు సంధితై (ప్రార్థించవలసివచ్చింది. తమ రాజ్యాల 
లోని విస్తార భాగాలను వళపరచి, (బిటిషువారి ఆధిపత్యాన్ని అంగీకరించ వలసనివచ్చింది. 

హోల్కాారు కావించిన అవివేక కార్యానికి తగిన (పతి ఫలాన్ని అనుభవించి ఉండే 
వాడేకాని, వెల్లెస్తీ (వభువును ఇంగ్లాండు అధికారులు వెనుకకు పిలిపించుకొనిరి. అతని 
తర్వాత వచ్చినవారు తేలీక షరతులతో, హోల్యారును వదిలివేసిరి. 

ఈవిధంగా, మహరాష్ట్రలు నిర్జితులై, |బ్రిటిషువారికి సామంతులై , ఒకరితో ఒకరికి 
సంబంధంలేక ఛిదులై పోయిరి. ఈ అవమానం మనస్సును వేధిస్తూఉన్నా, తమకు కలిగిన 
పరాజయందల్ల ఎట్టిగుణపాఠాన్నీ వీరు /గహించలేదు. ముక్కలై పోయిన తమ రాష్ట్ర ధాగా 
లను, జతవరచుకొని, ఆఖండరాజ్యాన్ని స్థాపించుకొనే ఓపిక వీరికి లేకపోయింది. ఉపాయ 
కౌశలము, బలముగల శోతువురు తాము కోత్పోయినదానిలో, కొంత భాగాన్నైనా సంపాదించు 
కోడానికై, సుసంఘటితమైన సమైక్య[పయత్నానికి కూడా వీరు పూనుకొలేదు. అట్టి ఉద్యమ 
(పణాళికకు ఆవశ్యకమైన వివేకము, రౌళలము, వీరికి లేకపోయినవి. ఇట్టి మహ్మాపయత్నం 
చేతకాక, నంధానాలకు, కుటలకు (ప్రారంభించిరి. కాని, వీరిలో ఉన్న [దోహులే, వీరి ఎత్తు 
గడలను శృతువుంకు అందచేస్తూ వచ్చిరి. ఏండ్లు గడిచేకొద్దీ, పరిస్థితి చెడిపోతూవచ్చింది. 
కాని, వెల్టెస్టీ జరిపిన యుద్ధాంవల్లను, ఆక్రమణలవల్లను, కంపెనీ విత్తపరిస్థితి చిమ్యులలో 
పడింది. కంపెనీ డై రెక్టర్లు గాబరాపడి, దేశీయరాజులతో జోక్యం కలుగచేనుకోకూడదని 
నిశ్చయించుకొని, అలీన పద్ధతిని అవలంబించిరి. 

కాని, వెల్టెస్టీ మరలిపోయినతర్వాత, పదిసంవత్సరాలు పూర్తికాకపూర్వమే, బ్రిటిషు 
వారు, మళ్లీ రాజ్యవిస్తరణకు ప్రారంభించిరి. 1918 లో, గవర్నర్‌ జెనరల్‌ గా ఇండియాకు 
వచ్చిన, వారెన్‌ హేస్టింగ్స్‌, యుద్ధచర్యకు సైన్యాన్ని ఆజ్ఞాపించెను, మహరాష్ట్రులు చేసిన 
[ప్రతిఘటన అతిదుర్భలమైనది కాబట్టి, సులభంగా భగ్న మైపోయింది. ఆంతతో మహరాష్ట్ర 
రాజ్యం అంతరించింది. దక్కను పైనా ఉ తరభారతంలోని అధికభాగం పెనా, |బిబిషవారి 
ఆధిపత్యం 1818 నాటికి స్థిరపడింది. 

[బిటిమ రాజ్యవి స్తరణలోని తర్వాతి అవస్థలో, ఆసేతుహిమాచల పర్యంతంగల అన్ని 


294 భారత స్వాతం|తోోదగ్ధము చరిత [మొదటి 
(ప్రాంతాలలోను, భారతీయ స్వాతంత్యం నశించిపోయి, ఆంగ్లేయల ఆధిపత్యం ఏర్పడింది. 
సింధు, పంజాబు[పాంతాలను జయించిరి ; మధ్యభారత ప్రాంతాలను తమరాజ్యంలో కలుపు 
కొనిరి ; అక్కడక్కడ నిలిచియుండిన ఇండియా పరిపాలకుల అల్పరాజ్యాలను తుడిచివేసిరి, 

నింట్‌ ; విభేదాలవల్ల దుర్పలమైపోయినదుర్గతి సింధు ప్రాంతానికి పట్టినది. ఈ ప్రాంతా 
నికి పరిసరంలో ఉన్న రాజ్యాలు బలవంతములై నవి, అఆహమద్‌షా అబ్లాలీకాలంనుంచి సింధు 
రాజ్యాలు, ఉ త్రరదిక్కు. లోఉన్న ఆఫ్లనులకు, కప్పము చెల్లించే అధీనరాజ్యాలై. ఉండినవి. 
సింధునది పైభాగానికి, అధికారురై ఉండిన సిక్కులు, నదీముఖంవరకూ తమ అధికారాన్ని 
వ్యాపింపచేసే ఉద్దేశంకలవారు, సద్రెజ్‌ నదీతీరంవర కూ తమరాజ్యాన్ని ఆంగ్లేయులు విస్తరింప 
చేనుకొని ఉండిరి వారి ఉద్దేశాలు, ప్రయత్నాలు వేరు. మధ్యఏశియా లోనికి రష్టియనులు 
చొచ్చుకొనిరావడం, అపాయసూచనగా వీరు (గహించిరి. కాబట్టి, ఆఫ్లనిస్తానును చుట్టుముట్టి, 
దానిని వేరుపరచడం ఆవశ్యకమయింది. కాని, రంజిత్‌ సింగు పంజాబుపె స్థిరంగా నిలిచి 
ఉండడంవల్ల, పర్వతరాజ్యమైన ఆఫ్గనిస్తాన్‌ చేరడానికి సింధుపాంతం ఒక్కటే మార్గం, 
(బిటిష్‌సామాజ్యాన్ని రక్నించుకొని, అది శిథిలంకాకుండా భ|దపరచుకోడానికి, ఆంగ్లేయులు 
సింధు పాంతాన్ని బలిచేసినారు. ఇతరుల భూభాగాలను జయించడంలో సె కరవిహారు డైన 
వాడు, నేపియర్‌. ఇతడు ఇంగ్భాండులోని అధికారులకు పంపిన సంక్నేపమైన (పేషణప త్రాన్ని, 
పంచ్‌ (Punch Magazine) పతిక (ప్రకటించింది. ఇతడు చేసిన వీరకృత్యానికి (వచారం 
కలిగించడం ఈ పిక ఉద్దేశం. దౌర్జన్యానికి [ప్రపంచంలో (ప్రసిద్ధికెక్కిన ఈ పాన్ని 
తనదిగా అంగీకరించడంలో, నేపియర్‌ ఏమాత్రమూ సిగ్గుపడలేదు. 

వంశాజ్‌ : ఇక పంజాబులో,- తాను జీవించి యున్నంతవరకూ ,బిటిషు వారిని 
రెచ్చగొ ప్రే (పయత్నాగనికి రంజిత్‌ సింగు పూనుకోలేదు. అతడు వారి సామర్థ్యాన్ని చక్కగా 
గుర్తించి ఉండినాడు. కాని, రాజనీతిజ్ఞత, సామర్థ్యముగల, అతని నాయకత్వం లోవించడం 
తోనే, అవ్యవస్థను, అరాజకత్వాన్ని, కలిగించే శక్తుల స్వేచ్చా విహారం [పారంభమయింది. 
సంశయము, ఈర్ష్య, దురావేశము [పబలమైనవి, నిరర్ధక మైన హత్యలు, ర క్రపాతము, 
దేశంలో వ్యాపించినవి. రాజ్య వ్యవహారాలలో, చెన్యం కలుగజేసుకోడానికి (ప్రారంభించింది. 
వాల్చా సంస్థకు ధైర్య సైర్యాలు ఉన్నప్పటికీ, మత భావనలకు సులభంగా వశళమైపోయేది. 
రాబోయే ఫలితాలు ఎట్టినో ఊహించకుండా, తొందరపడి. కార్యాచరణానికి పూనుకొనే 
స్వభావం కలది. ఆందులోనూ ముఖ్యంగా, నిహాంగులు, పూజారులు, వీరి మంత్రాంగంలో 
(పబలులై యున్న సందర్భాలలో, భాల్సా ముందు వెనకలు చూడకుండా ముందుకు దూశేది. 
దేశానికి దాపురించిన ఈ విషమ పరిస్థితిలో, వాస్తవంగా ఖాల్సాకు నిర్దేశకులైనవారు, 
నిహాంగులు, పూజారులు. ఆత్మలాభ పరాయణులు, నీతి (భష్టులు ఐన నాయకులు, ఈ సంస్థ 
యొక్క దౌర్చల్యాన్ని తమ స్వార్థంకొరకు ఉపయోగించుకొనిరి, తమ ఉద్దేశాలను సాధించు 
కోడానికై, వివిధ పక్షాలవారూ, సైన్య సమితికి (పంచ ఖాల్సా) పదే పదే విన్నపాలను 
పంపుతూ ఉండిరి, 

శ్నీఘ కాలంలోనే, (పభుత్వ వ్యవహారాలపై సైన్యం, ప్రాబల్యం వహించడానికి 
పార్రంభించింది. |ఫ్రాంకింస్టేయిన్‌ భూతానికి జీవం పోసిన వారే, తమ పదవులు పోతా 
యని భయభ్రాంతులై రి. ఆ సమయంలో, దిలీప్‌సింగ్‌ అనే చిన్న బాలుడు సింహాసనానికి 


సంపుటి] . భారతదేశాన్ని (బీటిషువారు జయించడం £25 


ఉ త్తరాధికారి. అది అప్పటి పరిస్థితి, అతని తల్లియైన జిందన్‌ కౌడ్‌, రాజ పతిిధి. ఆమే 
ప్రీయుడై న లాల్‌సింగ్‌ ముఖ్య మంతి, అమెకు ఆప్తుడైన లేజసింగ్‌, సే నారదుడు ఈ 
ఏ 


ముగ్గురు కూడా |కూరులు; ఆ పదవులకు పూర్తిగా అనర్హులు. ముగ్గురూ కూడా భారా? 
ద్వేషించినవారు; దానిని కూలదోయడానికి పన్నాగాలు పన్నినవారు. 


(బీటిషువారితో వీరు రహన్యసంధానాలను జరివినారు. పంజాబువ్యపహారాలలో దవే 
శించడానికి అవకాశాన్ని ఎదురుచూస్తూ ఉండినవారు ఆంగ్లేయులు, సమ్మగమైన ఇండియా 


దేశానికి అధికారులుగా ఏర్పడిన ఆంగ్లేయులు, సైన్యసంచాలన విషయంలో అతి పాముఖ్మ 
మైన పంజాబు పాంతంలో ఆస శక్రిపహించలేక పోవడం అసంభవం. తన పరిసర్మపాంతం ౨లో, 
అరాజకత్వం ఏర్పడియుండగా, సువ్యవస్థిత మ మూ, శక్తివంంతమూ ఐన ఫీ ప్రభత్వం కూడా 
చూస్తూ ఉండలేదు. ఆందులోనూ, ఆ (ప్రా ంతవ్యవహారాలలో (పవేశించడానికి అవకాళం 
లభించినప్పుడు, ఉదాసీనంగా ఉండడం అసహజం, (బిటిషువారు పంజాబువ్యవహారాల 
[పవేశించకపోతే, ఆఫనిస్వె న్‌ (వవేశించే (పమేయంకూడా ఉంది. అంతేకాక, రషియనులు 


మర్టక యంతంవలె కణ roller) నిర్దాక్షిణ్యంగా ముందుకు క వస్తున్నా కు. 
సిక్కు. ల ఆంతరంగిక ఘర్షణలవల్ల ఏర్పడిన అధికారశూన్య శ సానాన్ని ఎంతోకాలఐ ఇరరులు 
ఆక్రమించ కుండా ఉండరు. 

(బిటిషువారి ఉద్దేశాలను. పెక్కువిషయాలు సూచించినవి, సెరోజ్‌పూర్‌ను ఆక 
మించి, కడై సెన్యాలు నివ వసించడానికి తగిన లః ష్కర్‌ 'గౌ, దానిని సిర్చపరచడం ఒకడి 
ఆంజాలాలో సైన్యాలను నిలపడము, సిక్కుల సరిహద్దు పర్వతాలలో సైన్యాలను నిలివిఉంచ 
డము, సర్టెజ్‌ నదిపై ఫడవలతో వంతెనను నిర్మించుకోవడము, అమీర్‌ వోస్ట్‌ మహమడ్‌ 


ఒకి 


థాన్‌కు, పెషావర్‌ నగరాన్ని అప్పగిస్తామని ఆళకొల్పడము,- ఇవన్ని _ైటిషవారి డి. 
లెజ్జిో షక్‌ కపరచిగవి. ఈ విరుద్ధ చర్యలు, సిక్కుల మనస్సులలో సంశయాలను కలిగించక 


ఇ 
మానవు. ses వ్‌ పటాలను. న కార్యకర్త రగా గియమి sss న్‌ 


కాని, లెదా, అతని పదవీచ్యుతితోకాని 3 సె జనదికి కతన రాజృభాగ మంతా = 
రాజ్యంలో చేరిహోగలద్రని, బాహాటంగా, అతడు |వకటించినాడు, 
పంజాబును తమ రాజ్యంలో కలువుకోవడానికి, (విటిషువారు యాచిస్తున్నారని, సస 
సైన్యానికి పూర్తిగా అర్థమయింది. లాల్‌సింగ్‌, తేజ్‌ సింగులు సైనికుల భయాన్ని కెచ్చగొగ్డి 
వారికి భావనావేశాన్ని కలిగంచిరి, సైన్యం ఇట్టి అవస్థలో ఉండగా, లూథియానా సమీపంలోని 
కొన్ని [గామాలను బిటిషువారు స్వాధీనపరచుకొన్నారని, 'బిటిషగపర్నర్‌ జనరల్‌, తమ 
సరిహద్దులకై సైన్యంతో నడచివస్తన్నాడని, పుకార్షువిన్నారు. ఇక, తమ్మురాము నిగ 
హించుకో లేకపోయినారు. 1845 డిసెంబర్‌, 11 తేదీనాడు, సిస్కు గైన్యాలు నళ్లెజ్‌ నదిని, 
దాటినవి; యుద్ధం (ప్రారంభమయింది. కొని. ఈ యుద్దంలో కై, కమైస పయెోజనాన్ని 


ధించడానికి “అత్యుత్సాహంతో పూనుకొన్న సైన్యానికి, నాయకురైసవారు యుద నిర్వ 
“ ళం 

హణ విధానము, యుద్ధతంతాలు, తెలియనివారు. అంతేకాక, తమ్ము ఆనునరించి వచాను 
లు 

సైన్యానికి (దోహంచేయడానికి పట్టుదలతో పూనుకొన్నవారు, అనే విషయం స్నష్షమై, 
మ. 


పోయింది.” సెనికులందరూ డా అత్యాశ్చర్యకర మైన శౌర్య US SO 'పవరి:౦? 


ము 


226 భారత స్వాతం[తో బ్రదథ్రమ చర్మిత [మొకటి 


పోరాడినార; కాని నాయకులు సిగవిడిచి విశ్చాన ఘాతుకులై, (దోహంచేయడంవల్ల, 
సైన్యం (పదర్శించిన వీర సాహసాలన్నీ వ్యర్థ మైపోయినని, లాహోర్‌ (బిటిషువారి వశమై 
న వ్‌ వ్‌ శి ట్‌ 

పోయింది. పంజాబుప్రాంతం, స్వాతం;త్యాన్నీ గోల్‌ ఎయింది; కాని. ఛాయా మ్మాతమెన 


ఇందులోనూ పునరావృ త్రమయింది. మ్యాలెనన్‌, ఈ 
వాస్తాడు,- సిక్కులు పోరాడినంత ధైర్య శౌర్యాలతో 
మరే సెనమూ పోరాడి ఉండజాలదు; ఇంత అధమరీతిలో సెన్మాన్ని నడివిన సేనా నాయ 
కులూ ఉండరు.” ఈ యుద్ధ ఫలితంగా, ఛాయామాతంగా నిలిచియుండిన సిక్కు రాజ్యం 


కూడా అంతరించింది. పంజాబు (ప్రాంతం, (బిటిషు రాజ ౦లో కలిసిపోయింది. యుదవీకోచిత 
ఇ 


ము సాక హ్‌ జ గ 
మెన సాహసోద్యమంతో, రాజనీతిబ్లుని సామర్శంతో, |కీయాఢీలమెన (వతిభతో ఒక సికు, 
జలా ల జ థల a (సక లొ 
A శిలా గి 
నాయకుడు, మహ తృయత్నంతో నిర్మించిన సికు_రాజు భవనం, అపకీ రివరు౭న ఇతని 
యు] ౮4 ఈ ట్‌ బి ఎ మా 
| అర “YW m8 


ఈ 
ప్రాసీయుద్ధానం రం నూరుసంవత్సరాలలోపుననే, సమ్మగ భారత చెళాన్నీ బ్రిటిషు 
వారు బలాత్కారంతో తమ ఆధికారానికి లోబరచుకొన్నారు. సైన్యవిషయ దృష్ట్యా ఈ కార్య 
సాధన విచితమెనటివ. ఇండియనుల పె జరిపిన అని యుదాలోనూ, ,దిటిషేవారి పక్షంలో 
EE మజా ట్‌ ఇఒ మ్‌ ఛో U 


నిలచి పోరినవారు, అఫకనంఖ్యారులై న ఇండియాసిపాయీలే, ఇండియాలోని దేశరాజుల 


ళా జన్‌ 
సైన్యాల సంయోజనము ఈస్‌ఇండియా కంపెనీ సెనా౭ల సంయోజనము, ఒకవిధమెనటివి. 
య ద ఓట లి బా 5 


యూరోపు అధికారుల అధీనంలో ఉండే చిన్న యూరోపు సైనికదళము,- ముఖ్యంగా ఫిరంగి 
శాఖకు చెందినట్టిది,- యూరోపు యుద్ధపర్ధతులలో శిక్షితులైన సిపాయీల పదాతిదళము, 


పూర్వ యుర్ధసం్యపదాయాలను అనుసరించి పోరాడే, అధికసంభ్యాక మైన భారహీయ ఆశ్విక 
పదాతివళాలు,- చేరి, దేశరాజుల సైన్యంగా ఏర్పడిఉండేది. యూరోపు శెనికదళముతోను, 
యూరోపు సేనాధికారుల శిషణపొందిన సిపాయిల పదాతిదళంలోను ఏర్పడినది, కంపెనీ 
వారి సైన్యం. యుద్ధశిక్షణలేని సెనికదళం అనే మూడో అంశం, ఆ ప్రధానమైన సహాయక 
సైన్యంగా వర్తించేది, ఈ విధంగా, పాళ్ళాత్య, భారతీయ, అధికారుల నాయకత్వంలోని దేశ 
రాజుల నైన్యాలు, పాశ్చాత్య, భారతీయ అధికారుల నాయకత్వంలో ఉన్న పాళ్చాత్య భార 
తీయ సైన్యంతో యుద్ధాలు జరిపినవి. కాని, డేశరాజుల సేవలో పనిచేసిన పాళ్చాత్యసేనాధి 
కారులు, పాశ్చాత్య సైనికులు, తమకు యజమానులైన ఈ రాజులప్టీ భ క్రివిశ్వాసాలు, [ప్రభు 
నిష్ట లేనివారు. ఇక, రెండవపక్షంలో పాశ్చాత్య అధికారుల ఆధీనంలోని భారతీయ సైనికులు, 
తమ యజమానులైన కంపెనీవారిపట్ట, సంపూర్ణమైన భక్తివిశ్వాసాలతో నిలిచినవారు. ఈ 
ఎరండుపక్షాల సైన్యాలకూ గల తారతమ్యం, ఇట్టిది. 

యుద్ధసాధన పరికరాల విషయంలో రెండువక్షాలవారికీ పెద్ద తేడాలేదు. తుపాకులు, 
మసెట్టు, మాచ్‌ లాకులు, రాకెల్టు, ఫిరంగులు, మొదలైన నూతన యుద్ధపరికరా లతోపాటు, 
కత్తులు, ఈపిలు, విల్ణమ్ములు, మొదలైన సాంపదాయిక ఆయుధాలు కూడా ఉపమో 
గించేవారు. 


నంపుట్ని భారత దేశాన్ని డిటీషువారు జయించనం 227 


ఐనప్పటికీ, మనోబలవిషయంలో (340౯21 మాతం, ఈ రెండు వడ్షాలమధ 
భేదం విసారమైనటిది. ఫిరంగులు, బందూకులు, మొదలైనవాటిని ఉపయోగించడం భార వయ 


అ 
లకు కొ త; వాటిని వాడడంలోగల ఉపాయకాళశలం వీరికింకా పట్టుబడళేదు.. నాంచేతిక 


౮ 


వ 
సహకరి॥ 
నెపోలియన్‌ యుద్దాలు అ 
రాష్ట్రీయ వై శిష్టం కూడా తొలగిపోయింది. కాబక్టి, కేవలం కా 
మాతమే వీరు, ఇండియారాజుల సేనాసేవలో చేరినారు, యుడ్దావీరులకు ధర్మమైన (వతిష్ట 
పాటించి, కొందరు మాతం, ఈ యుద్ధాలలో చక్కగా తమ ధర్మాన్ని నిరా రించినారు. 
కాని, యుద్ద ఫలితం అనుమానా స్పదంగా తోచిన వెంటనే, ఈ విదేశీయ నె. 
తమ యజమానులను వారిగతికి వదలిపెట్టి, వెళ్ళిపోయేవారు. 
యుర్జోపాయాల విషయంలోను, యుర్ధవ్యూహాది తం|తాల దుః 
త్యులు ఎక్కువ సమర్థులు, కాని ఈ థఖేదమొక్కపే యుద్ధ ఫలితాన్ని నిర్ణయిస్తుందని చెప్ప 
జాలము. ఈ ఉపాయాలను, తంత్రాలను శీ ఘకాలంలోనే నేర్చుకోవచ్చు; నులఫంగా నంహె 
దించడానికి సాధ్యంకానిది మనోబలం ఒక్కటే, సైనికుల అసంతృ మ అనేక ద్ద 
'జయాలకు మూలకారణమయింది. వారివేతనాలు బాకీవడి ఉండడమో, లేక, వారిని 
వ 


చూడక పోవడమో, ఈ అసంతృప్తికి ఆధారముముంది. వఏవిత్తసంబంధ మైన 
తలు వ గ్‌ బం 
అవ్యపస్థమ పాల్చరచడం, భారతయుల పషంలోగల, జారీయ దౌర్బల్యం. సైనా 


చి 
“wy Vw” 


క్‌ 
అవ్‌ చి ౮ త 
మంగా, సకాలంలో, వేతనాలు బటదాడా చేయకపోవడము, (ప్రభుత్వాలకు క్రిస్టపరిస్థి రులు 


ఏర్పడడము, ఈ దౌర్భల్యముయొక్కు సహజ పంణామాలు. 


ఇండియా సిహియికి పిరికితనం ఎన్నడూలేదు. అనేక సందర్భాలలో, అనాసుకాల 
జ్జ థైర్యాలను, సహనకీలాన్సి, దృథనశ్చయాన్ని 
యీలు, (పతి యద్ధంలోను, యుదపీరుల ఉత్తమ లక్షణాలను (వచర్శించినావు. కాబో 
ఇండియా ఆపజయాలకు సైనికులు ఎఐతమాతమూ కారకులుకాప. దోషమంతా ఇంకిమ* 
నాయకుల అయోగ్యతలో ఉంది. తన యజమానుని ఉప్పుతిన్నంచుకె, తన యజమానుని 
రక్షణార్ధం నైనిక హోరాడి, (వాణాలను అర్చించినాడు; కాని, యుద్ధానికి పూనుకోనగొంలోక 
యజమానికి (పేక మైనడేది ? తన న్వపయోజనము, తన కుటుంబ పమయోజనముతప్ప.. 
ఇతడు జరిపిన యుర్ధాలకు ఇతర ఉన్నతాశయం ఏదీ, కారణంగా గోచరించగింలేదు, చై 
కులలో మనోబలాన్ని ఆభివృద్ధిపరచడానికి, ఈ స్వార్థ (పమోజనం సరియైన ఆధారం 
కాజాలదు. కతు సైనికులైన ఆంగ్లేయులు,-వారి వ్యక్తిగత నీతి (ప్రవర్తనలు ఎట్టున్నా = 


న్వవపయోజనాన్ని రక్షించుకోడానివై, తమ మాతృదేశ ప్రయోజనాలను బలిచేసే వారెన్న నం 


228 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత [మొదటి 
కారు. అటివారితో పోరాడవలసిన ఇండియా సైనికుల మనోబలాన్ని పోషించడానికి, వారి 


ళు 
యజమానుల సె రం పనికిరాదు. 


వానికి మాత్రమే కారణమౌతుంది. యుద్ధంలో వినియోగింపబడే ఒక వస్తువువంటి వాడు 
మాతమే, సేనానాయకుడు; అతని స్థానం మరొకవ్య క్రితో భ ర్రీబొతుంది. ఇండియా విషయం 
ఆతిడికాడు. ఇండియా రాజుకు కలిగే పరాజయంతో, రాజకీయవిధానమంతా పూర్తిగా కూలి 
సీయద్ధ పరాజయంతో, బెంగాలు పభుత్వం పడి పోయింది; ఢ్రీరంగపట్టణ పరా 
సూరుపభుత్వం, కూలిపోయింది; ఆర్లోన్‌ యుద్ధంతో భోంస్టేరాజ్యము, మెహిద్‌ 


పి 
కడపటి గృుజాత్‌ యుద్ధంతో ఈ రాజ్యం కూకటి (వేళ్ళతో పెకలింపబడింది. 

ఇక మరొకపక్క - ఇండియారాజులకు లభించిన విజయాలు ఎట్టి ? “హిమ ఘన 
(ప్రపాతం రీతిగా వినాశాన్ని కలిగించిన” హైదర్‌ఆలీ విజయాలు ; పడమటికనమలలో, మహ 
రాష్ట్రిలు బ్రిట్‌షువారిని ఓడించి, అవమానకరమైన వాడ్‌గోన్‌ ఉపసంధి పృతంపై, (బిటిషు 
శేనాధిపతిచే సంతకం చేయించిన విజయము; భరత్‌ పూర్‌ వద్ద, లేక్‌ సేనాధిపతిని తిరుగ 
గొట్టిన విజయము; ముర్కి, 'ఫెరోజ్‌షాల వద్ద, సిక్కులు (విటిషు సైన్యాలను శిక్షించి, “అపా 
యకరమైన విషవమస్థితికి” వారినితెచ్చి, సాధించిన యుద్ధజయము; చిల్లియన్‌ వాలా వద్ద 
డ్రైటిఫ సైన్యాలను, ఫిరంగులను వశపరచుకొని, సిక్కులు సాధించిన విజయము;- ఇవన్నీ 
తాత్కాలికములైన ప్రాసంగికోదంతాలు మతమే; పర్యవస్సానాన్ని నిశ్చయించేవి కావు. 

వీటివల్ల (గహిందవలసిన నీతి స్పష్టంగా నేఉంది. ఇండియావిషయంలో (ప్రభుత్వ 
వ్యవస్థ సమస్తమూ సైన్యాన్ని నడిపిన అధికారిలో నిహితమై ఊండింది. అతని పరాజయంలో 
రాజ్యపతనం కూడా ఇమిడిఉంది. అదీకాక, సమ న్తదేశము యొక్క. భ క్రీవిశ్వాసాలకు, గాడాభి 
మానాసికి పాత్రమైన ఒకు రాజ్యం కూడా, ఇండియాలో ఏర్పడి ఉండలేదు. పరస్పరం 
హోరాడుకొంటున్న రాజుల సంకలన సముదాయం ఇండియా; అంతకలహాలతో ఆత్మనాశా 
నికి పూనుకొన్నట్టిది. దురభిమానాంధులై , దేశీయులు, పరదేశీయులు అనే వివక్ష కూడా 
లేనివారై, వ్యర్థమైన యుద్ధాలను ఒకరిపై ఒకరు జరుపుతూడండిన రాజులతో ఏర్పడింది 
ఈ దేశం, ఇంగ్లీషు సేనానాయకుని వెనుక, ఆసరాగా నిలిచినది, ఆతని జాతి. కొన్ని అప 
జయాలు దానికి కలుగవచ్చు, దాని పరిణామ లు కొంతకాలం నిలిచి ఉండవచ్చు. కాని, అప 
శాయాలవర్ణి నశించిపోయే శాతికాదు. ఆంగ్ల జాతిలో, వ్యక్తికీ (పభుత్వానికీగల సంబంధం 
అట్టిది. అట్టి సంబంధం ఇండియాలో ఏర్పడడానికి వ్యక్తి పయోజనాలకంచె, జాత్మిపయోజు 
నాలు (ప్రధానములైై నవి, అనే భావచై తన్యం కలగడానికి, నూరు సంవత్సరాలకాలం వేచి 
ఉండవలసి వచ్చింది. 


7 
బ్రిటిషు పరిపాలనాధివృద్ధి 1798 వయ 


జో 


పాసీక్రి పూర్వం = ఇండియా 
గ 

ఈస్ట్‌ ఇండియా కంపెనీవారు నెంగాలును జయించి, పరిపాలనాథికారా న్ని వహించడం 
వల్ల, ఏర్పడినట్టి పరిస్థితి, ఇండియా దేశచరి। [తకు నూతన మైనది, విదేశీయులు ఇచివరల 
ఇకా ల ఆక్రమించి ఉండిరి. రాని ఈ వివేకలంవకూ వఏశియా వానుతేకా 
వల్ల, సంస్కృతి విషయంలోను దృక్పథంలోను, ఇండియా వాసులతో సమానమైన లక్షణాలు 
కలిగినవారై, సమానమైన సామాజిక పరిస్థితులలో నివసించియుండినవారు. వారిచేకా 
[1కమణవల్ల, చాలవరకు ses వ్యక్తులలో మార్పు కలిగంచేకాని, సామాజి 
దేశీయ ఆర్థిక వువనలో కాని, ఎక్టిహార్చూ కలుగలేదు. రాజకీయ విధాన, 
లకు సంబంధించిన విషయాలలో, ఈ రెండు వర్గాల వారికీ మధ్య ముఖ్య భదాలురేవు. ఈ 
విచేశీయులు వచి నెలకొనడ ంవల్ల, ఇదివర కే దేశంలో వ్యాపించి యుండిన నిన ఎసుస్క్భృతు 
అకు మరికొన్ని సంస్కృతి బ్‌ వాజి వచ్చిచేరినవి. తొలికోజులలో వచ్చిన ముస్లిమ్‌ వివేతలు, 
ఆరబ్బీ పారసీకధభాషలను ఈ దేశంలో, కొత్తగా పవేశపె పెగ్టినారు. తమ ఇస్టాముమతాని | 
నూతన కళాభంగిమలనూ కొన్ని కొత్తవృత్తులనూ, దేశంలో (ప్రవేశ పెట్టిరి. వారి ప్రవర్తన 


పద్ధతులు, ఆచారాలు, ఆహ కో రపర్థతులు, దుస్తులు, మొదలైనవి దేశోంలో వ్యా పీకి వచ్చినవి 
వ్యవసాయము, పరిశ్రమలు, వర్తకము, ఇత్యాదులకు సంబంధించిన ఆశ్టికవ్యవస్థ యొకు 
స్వరూపంలో మార్పులు కలుగలేదు. గహ ఆర్థిక వ్యవ వస్థ, ప్రాచీన స్వరూపంలో నే నలి 


చింది. సాంఘిక వ్యవస్థకు సంబంధించిన అతినిష్టాప్రవృతు తులు మరింత బిగిసిపోయినవి. ఈ 
పథావానికి మస్తిములు కూడా లోనై నందువల్ల, కులవ్యవస్థవంటి వర్షభేదాలు వారిలో హనా 
ఉత్పన్న మైనవి, "దీనికి వ్యతిరేకమైన మార్చు వట వచ్చింది. ఇస్టామ్‌ (వభావా 
నికి "లోనైన హిందూనంస్క ర్తలు అనేకులు కులవ్యవస్థను ఖండిస్తూవచ్చిరి. 

నొంవదాయితో రొజురీయన్నందావం : రాజకీయాధికారము, దానికి ఆలంబన ఆధారా 
లుగా ఉన్న సైన్యము, విజేతల చేతుల్లో నిలిచింది. కాని, పరిపాలన యంత్రాంగాన్ని, అందు 
లోనూ ముఖ్యంగా విత్తవ్యవస్థను నడ పుతున్న వారు చాలనరకు, హిందువులే. 

ముత ఇండియాలో నెలకొన్న తర్వాత, శకేందీకృత మైన పరిపాలన వ్యవస్థను 
స్థావించిరి. సర్వసామాన్యమైన సంస్కృతిని అభివృద్ధిచేయ డానికి అవసరములై న అవకౌశా 
న కల్పించిరి. వివిధపా ంతాలకు, భిన్న జనజాతులకు, మధ్యగల విభేదాలు కించి, ఐక్య 
భావం ఏర్పడడానికి, ఇది హేతువయింది. భూమిపశ న్నుల వ్యవస్థలో వారు అనుసరించిన 


విధానం, సంయోజక శక్తులకు (పేరణ కలిగించింది, కళాసారస్వతాలను ఆదరించి పోషించ 


230 భారత స్వాతంత్ర్యోద్యమ చరి(త్ర [మొడటి 
డంవల్ల, దేశంతో సాంస్కృతిక పునరుజ్జీవన [ప్రయత్నం ఆరంభమయింది. మత విషయంలో 
వారు అవలందించిన (పవృర్తి, పరస్పర విభేదాలు మాసిపోవడానికీ, అన్ని మతాలవారూ, 
రాజ్యంపల్లీ భ క్రివిశాసాలను పెంహొందించుకోడానికీ, సహకరించింది. 


కాని, భారతడేశీయుల భావాలు, (పాచీన కాలం నుంచీ ఏర్పడియున్న సంకుచిత 


మారాలను వదలిపెటలేడు; శాసాధికారా రాన్ని ఆంటి పెట్టుకొని ఉండే పవృ త్తి తిని మానడానికి 
౧ 


అ 1 
య 
ఇష్షవడలేదు. హిందూమున్సిమ్‌ పండితులు [పాచీనత త్ర న్‌ శాస్త్రాలను, మతసిర్ధాంతాలను, ధర్మ 
జ 


ట్‌ ae) 
శాసనాలను, చదివినవాటినే చదువుతూ, నెమరువేస్తూ నిలిచి నోయనో నారు. కొత్త విజ్ల క్షాసశా సా ల 
ఇ తో 
ఆధ్యయనాసికి పూనుకోలేదు. రహాయనళా త్రము, మానవ శరీర నిర్మాణశాస్త్రము, (కియా 


ఫమిక స్యూతాలు కూడా వీరికి తెలియవు. 
పయోగాత క శాస్తాధ్యయనము, (పకృతి విషయావ లోకనము, పరికల్పనను పకృతి పరి 
క్ష ష్నదృశ్యాలుగా ఐనా గోచరించలేదు. 

అన్ని సామాజిక సంస్థలలోను, వ్యక్తిత్వ పూజ (Personality cult) (ప్రాబల్యం 
వహించి ఉండింది. “రాజ్య పరిపాలకుడే రాజ్యము” అనే భావం స్థిరపడింది. సమాజ (పజల 
సంకల్పమునకు సూ|త్ర ప్రాయంగా వర్పడినటిది " సార్వభౌ మత్వము, అనే 

కి తెలియదు. వ్య క్రిపరంగా రాజుపట్టి భ క్తివిగ్వాసాలు వహించడమే, వీరు 
రాజ ంపప్టి చూ పేరాజ్యనిష్ట. లర వ్య క్రిగతమైన ఈ భీ విశ్వాసాలు అతి దుర్చలము 
ల్రైనవి; కాబప్టే సులభంగా తెగిపోయేవి! ఈవిధంగా, ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకొని 
వఏర+దిన రాజూ అస్థిరంకాక తప్పడు; సంక్షోభాలకు, పతి బలాలకు చలించక నిలబడగల 


సామర్థ్యం ఇట్టి రాజ్యాలకు ఉండదు. విపత్తులలో, మునిగిపోకుండా నిలిపి ఉంచగల అవ 
లంబనం లేని రాజ్యాలు ఇవి. 


భావాలకు వస క్తే లేకపోయింది. ఈ ఉత్తమ భావాలకు మారుగా, 


ర క్షసంబంధంపె ఆధారపడిన బాంధవ్యాలు దృఢతమమై ఉండినవి. ర కనంబంధ 
- బాంధవ్యాసికి దేశంలో ఏర్పడిన (పాధాన్యం, దేశసమాజ విషయంలో నషంగా పరిణ- 
ల్‌ 


మించింది. మతము వ విధానం కూడా, ఇదేవిధంగా, రాజ్య 
స్థితికి భంగకరమై మెనట్లిది . సమాజంలోని భిన్న భాగాల - సంయోజనానికి, జాతీయెక్యానికి 
(పతిబంధకమై నిలిచింది మతము, సమానమైన పూజావిధానాన్ని అనుసరించి పపజా సంఘా: 
.గికి విధేయులై ఉండడం, మతాభిమానానికి ఆవశ్యకమైన విషయం, కాబట్టి, బహు విధ 
మతాలను అనుసరించే |పజలతో ఏర్పడిన లౌకికరాజ్యము, అనేభావానికి మతాభిమానం 
ఏరుద్ధదైనట్టిది. ఇక్లు, వ్యక్తియొక్క న్యాయపవర్తనకు సంబంధించిన ధర్మశాస్త్రం కూడా,. 
వ్యక్తి అవల దించిన మతంలో ఒక భాగమైపోయింది. కాబట్టి, సమ గదేశ పజల [ప్రవర్తనకు 
సంబంధించిన న్యాయకాస్తా నికి, ఇది విరుద్ధమైనది. న్యాయశా స్ర్ర|వ క్రియ, వ్యక్తికి సమా 
జంలోగల స్థాన ప్రతిష్టలను ఆను సరించిందేకాని, న్యాయశాస్త్ర సంబంధమైన వాస్తవిక విష 
యాన్నిబట్టి కాదు. సంప్రదాయ (పాబల్యంలో, న్యాయసూూతాల ప్రవృత్తి మరుగుపడి 
పోయింది. ఉపజీవికలు, వృత్తులు, వ్య క్రియుక కులాన్నిబట్టి నిర్ణయ మైపోయినవి; వ్యక్తి 
కోరికను, అతని యోగ్యతనుబట్టి ఏర్పడినవి కావు. సాహచర్య స్వాతంత్ర్యము, Was 


ణలకాని, 


యు ఆ 


గాల ఇగ 


“ 
గా! 


అర్య అన ఇను 
. సృషః 

చరా 

యం 


న! 


న a 
ఎడినప్టిది 
: రాజ్య= ధానాల 


ఇ 


* 


విత వరనమంఠా, 


లీ 
వు! 


న 
ప. 


vo 


తులతో ఏ 
జస 


తీ 


సంబంధ మెన విచారణ, 
పె 


జ 
౪ 
& wa 
ణు అబ్బి 
తువాదం 2 
డం వింతకా 


(పధానాంళాలకు వివా 
ల 


నటెది వివా 
రణ కొర? 
ఐ 

%» 


న 


యి 


(బిటిషు పరిపాలనాభివృద్ధి 1793 
మే ఏర్పడి 
స్క కా 
6గా తేకపోవ 


[త 
లోకని 
ప 


| 
౮ 


(క 


జ 


శ్ర (Arme), 


ము, అనే 
, ఆర్‌ 


ల 


kL. 


ఏటి ] 
అ) 
చయడానికి మా 


అం 
ఇ 
షె 


తంతు 


గం 


మ 

fy ఎ 

రింప 
భావనాత్మకము, ప 


3 శి 
ha 
గ్గ “39 
Mn: ee 
3 £5 
8 ఇ 
$a (స 
fa 
క 
HE: ఖే 3 
డం 2 నే 
న wy 
స్‌ో 
స్వం 
ల నా 
య 
yp ళు 
జ్‌ సళ్ళా We 
2 f 
గై వేం 
© నై 
sa 
hag 
భక శ 1 
yg 
పె ఫై గ 
గ్‌ 3 
b ప ల్‌ 
చ. 
సరై గి రి 
md) sg 
39g 
శ 1 వ. 
గ్‌ టల 
9 | 
my టై 
3 [ఏ (0 


+ (ప 


వాగొ డంబరష 


ఇకో 
్పష్టేత, 


అస 


కాని, 


Poy 
శి క 
అ ఈ 
fe et 

సం ke ఇ 
ల 
2 > 

31 [| 
ళ్‌ సరు 
«- గి 

9 3 
73 గౌ 
నో 
ను. 

we 3 wm 

ee‘ 2 

nN 

ల ఛీ 
a 
| కళ ం్ర 

స తి 

3 3 

(ఓ 

౨9 B 
‘8 oi 

% 9) 
73 

గ ఖ్‌ 

ba 

92 సై 
స్స్‌ Ca 
దళ 


మరుగువడిదో యింది. 
భో 


ఇ నొాలుగో 


అష 


ఖో 


పధాస 


ke 


దాం, 
గి 
అనేవి భారతీయుని 


Fg 
+ 


” 


షతకు, భిన్న వా; 
ray ఉండగ ష ' 


అగ 


Mw 
> 


లో 
“0 
2 


వి 


™ 


"చె లొంగిపోవడానికే 


న! 
జా 


క్‌ 


| 12 
“శ, 52 
జీ స్‌ 
గ్‌ సి 
జ 
నో ళల 
ప ga 
రి 
? W] 
mn] 
"A 
52 
a 
hs 
_ «“ 
న 
స a 
A te 
ణి fh 
ప్‌ 3 
౧కి 
ఇ సో 
నే OC 
aa 
దా 
ఖ్‌, 
జ్జ జీ 
a ఎలి 
ట్‌ 3 
గం ఎప్ప 
33 ౧ 
Oo 
ద్ద ౧౦ 
b త్త 
ర్స్‌ 9 
a] 32 
6 *h 


ఛు 
Mee 
ర. 
న్‌ 
ఎంతె 


ఆరా 


uw 
డు, 


> 
(er) 
లి 


అ 
డై 


లకు 


యె 


అర్య 


0 


జో 
99 
రె పోయినవి. అతి వినయంతో, ఆ 


యులకు వరము లిచ్చే దాత 


యులకు 


షై 

Our 

యు 
టి 

+ త 


ఆంగ 
౧ 


జ 


దీనితో, 
సంబంధాలు, ఒక్కసారిగా తారు 


వి. ఇండియా అంతటికీ, 


చశమైపోయింది. 
ఆంగేయుడ్ను భారతీ 


ఆ 


- 


282 భారత స్వాతం|[త్యోద్యమ చర్విత [మొదటి 
విజేతలైన ఆంగ్లేయులలో ఆత్మ (ప్రతిష్టను, హఠమారి తనాన్ని, అది వృద్ధిచేసింది. 

ప్రాసీ యుద్ధంతో, బెంగాలులో అత్యంత మైన అసంగత పరిస్థితి ఏర్పడింది. జయించ 
బడిన ప్రాంతానికి యజమానిలేడు. నవాబు అధికారాలను పూర్తిగా క త్తిరించివేసినారు 
(బిటిషవారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ, చాల దూరంలో ఉన్నది. అంతేకాక, అది కేవలం 
వాణిజ్య సంస్థ. రాజకీయాలకు, పరిపాలన వ్యవస్థకు నంబంధించిన వ్యవహారాలకు పూను 
కోడానికి తగిన విధానం ఇంకా ఏర్పడి యుండలేదు. కంపెనీ కార్యకర్తలు ఇండియాలో 
చేస్తన్న విషయాలు, ఇంగ్లాండు (ప్రభుత్వానికి ఏ మాత్రమూ తెలియవు; జయింప బడిన 
ఇండియా _పజలపట్ట తన బాధ్యతలు ఎట్టివో కూడా ఆ [ప్రభుత్వానికి బుద్ధి గోచరం కాలేదు. 
ఈ విషయమై, లెక్కీ, ఈ విధంగా (వాస్తాడు, “నుశిక్షితులై న ఇండియా సిపాయీలతో 
ఏర్పడిన గొప్ప సైన్యాలకు నాయకులై, ఇంగ్లాండు ప్రభుత్వపు శాసనాధీనానికి దూరులై, 
(పత్యేకంగా నిలిచిపోయినట్టి సేనా నాయకుల గుంపు, అధికార సర్వస్వాన్నీ తమ ఏక 
స్వామ్యంగా చేసుకొన్నది.” 

ఈ అధికారులలో కొంతమంది, “కీర్తి మర్యాదలను కళంకిత మొనర్చుకొని, ఆస్తి 
పాస్తులను పోగొట్టుకొని, తెగించి వచ్చిన ఆతి సాహసికులు.” శ్వేత జాతులు- కానట్టి క్రీస్తు 
మతేతర (ప్రజలకు తమ నైతిక నూత్రాలను వంర్తింపచేయడానికి, యూరోపు దేశీయులలో 
ఉత్తములై న వారెవ్వరూ ఇష్టపడని కాలంలో ఇండియాకు వచ్చినవారు వీరు.” మిడతలదండు 
పంటపొలంపె పడి కావించిన విధ్వంసానికంటె, ఈ వ్యక్తులు ఇండియాదేశంపై పడి చేసిన 
విధ్వంసం (వబలమైనది. ఆంగ్లేయుల (ప్రవర్తనను గురించి, లెక్కీ.,-ఈ విధంగా (వాస్తాడు. 
“వి సృృతమైన జనాభాతో, ఉఊచ్చుయ స్థితిలో ఉన్న టిల్దాలు పూర్తిగా నిర్మానుష్యమై. 
పోయినవి. ఆంగ్ల వర్తకులు కనబడడంతోనే, [ప్రజలు గ్రామాలను వదిలి పెట్టి ఆడవులలో కి 
పారిపోయేవారు; వర్తకులు అంగళ్చను మూసివేసేవారు భయ (భాంతులైన కాందిశీకులతో 
రోడ్డు నిండిపోయేవి.” 

ధనసంచయనానికి పూనుకొన్న దురాశాపరులై న ఈ వర్తకులను, ఏవిధమైన నై తిక 
ఖీతీ అడ్డుకోలేదు. “ఇంతటి బలంతో, ఇంతటి నేర్చుతో, ఇంత కూలంకషంగా జరిపిన. 
. ఉప్మదవాన్ని భారతదేశీయులు ఇంతవరకూ ఎన్నడూ, అనుభవించి ఉండలేదు. కంపెనీలోని 
లేఖకులు, గుమాస్తాలు, వర్తకులు, _- అందరూ ఒక్కసారిగా అధికారులై పోయిరి. స్వల్ప 
జీతాలను మాతమే వారికి ఇచ్చి, న్వంతవ ర్రకంతో డబ్బు సంపాదించుకొనే అవకాశాలను 
కం పెనీ కల్పించింది. బెంగాల్‌ ఆక్రమణ వారికి ఇట్టి సదవకాశాన్ని కలిగించింది. కంపెనీ 
వారు ఇచ్చిన విస్తారమైన అధికారాలను ఉపయోగించి, ఇండియా వ ర్రకులను, ఇతర దేశీయ. 
(పకిస్పర్థులనూ తమ మార్గంనుంచి పార ।ద్రోలిరి. సుంకాలను, రవాణాపల్కాాలను చెల్లించడం. 
నిరాకరించిరి. కంపెనీవారు వర్తక నిర్వహణక్రై ఇచ్చిన రియాయితీ ప_తాలను, పెద్ద మొత్తా 
“లకు దేశీయ వర్తకులకు అమ్ముకొనిరి. కార్యక ర్రలుగా పనిచేస్తున్న దేశీయులను బెదిరించి, 
తాము అమ్ముతున్న సరకులను ఇతరవ ర్తకులు అమ్మకుండా నిరోధించి, తమ వస్తువులను. 
అత్యధిక ధరలకుకొని, వారి సరకులను చౌకగా తమకు అమ్మే టట్టు (గామీణ|పజలను ఒత్తిడి. 
చేస్తి- ఈవిధంగా ఈ ఆంగ్లేయులు విచ్చలవిడిగా, దేశీయులను దోచుకోసాగిరి. జీవనానికి. 
అత్యవసరములైన సరకుల వ్యాపారాన్ని ఏకస్వామ్యం కావించుకొని, వాటిని కరువుకాలవు. 


వ 


సంపుటి] (బిటిషు పరిపాలనాభివృద్ధి 1798 వరకు 28 


౪6 gtm 
Efe 


ధరలకు అమ్ము తూవచ్చిరి. తమ ఆదాయాన్ని వృద్ధిచేసుకోడానికి, ఇతర పద్ధతులను 
లను కూడా, అవలంబించిరి. జరిమానాలు విధించడము, పష్నులు పమాలు చేనుకోవడ 


్జ 


అప్పు లివ్వడము,- మొదలైన పద్ధతులన్నీ వీరు అవలంబించిరి. ఇతరులను పీడించి డ 
లాక్కోవడం, ఉద్యోగాళ కల్పించి డబ్బు (గహించడము, లంచాలు తీనుకోవడము,- మొద 
లైనవన్నీ తమ ఇచ్చవచ్చినట్టు ఆచరణలో పెట్టిరి. ఇవన్నీ చూచిన మీర్‌ కానీంకు, 1702 
మే నెలలో, గవర్నరుకు, సమికికి, ఈవిధంగా ఫిర్యాదు చేసుకోవలసిన గతిపట్టింది. “మీ పెద్ద 
మనుష్యులు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో గమనించండి. నా దేశంళో అంతా అరాజకంగా, 
గలభాచేన్తూ పజలను దోచుకొంటూ, నా సేవలోని వారిని హింసించి అవమానవరుస్తున్నారు... 
తమ కంపెనీ బావుటాలను స్థాపించుకొంటూ, కంపెనీవారి అనుమతి పతాలను (వదర్శిస్తూ, 
తమ శ క్రిసామర్థ్యాలన్నిటినీ (ప్రజలను పీడించడానికి, వర్తకులను, ఇతర దేశీయులను 
బాధించడానికి వినియోగిస్తున్నారు. [ప్రత్మిగామంలోను, (ప్రతికర్మాగారంలోను, ఉప్పు, పోక 
చెక్కలు, బియ్యము, ఎండుగడ్డి, వెదుళ్లు, చేపలు, గోనెసంచులు, అల్పము, చక్కెర, పొగాకు, 
ఆపీము, ఇతర సరకులు,- మొడలై నవన్నీ చౌకగా కొని, ఎక్కువ ధరలకు అమ్మి డబ్బు 
చేసుకొంటున్నారు. రై తులవద్దా, వర్తకులవద్దా ఉన్న సరకులకు, నాలుగోవంతు ధరలు 
మాతమే చెల్లించి, బలాత్కారంగా వాటిని లాక్కొని పోతున్నారు. రైతులను హింస పెట్టి 
పీడించి, రూపాయి విలువగల వస్తువును బదురూపాయలరు వారికి అంటగట్టుతున్నారు. 
నూరు రూపాయలు శిస్తు చెల్లించే వ్యక్తి నికూడా, ఐదురూపాయలు [గహించడానికై , బంధించి, 
అవమానపరుస్తున్నారు. నా ఉద్యోగుల అధికారాన్ని ఏ మ్మాతమూ చెల్లించడంలేదు.” 

కంపెసీ ఉద్యోగులు చేస్తున్న దుండ గీడు చర్యలనుంచి తన పజలను రక్షించడానికి 
పూనుకొన్న మీర్‌కాసీం, ఈ కష్టాలను చూచి భరించలేకపోయినాడు. విధిలేక, హింసా 
చర్యకు, యుద్ధానికి దిగచలసి వచ్చింది. కాని, కట్టకడపటికి, పరాజయాన్ని పొంది, |ప్రవా 
నంలోకి పోవలసి వచ్చింది. 

వర్నర్హు సేనానాయకులు, మండలి సభ్యులు, మొదలైన ఉన్నతాధికార్దు, రాజుల 

వద్దా, దేశీయాధికారుల వద్దా బహుమతి రూపంగా ధనం (గహించి, విస్తారమైన ఆస్తులను 
సమకూర్చుకొనిరి. తమ పదవులను నిలుపుకోడానికి, కంపెనీవారి ఆదరణను ఆశించి? 
ఈ రాజులు మొదలైనవారు, కంపెనీ ఉన్నతాధికారులను బహుమతులతో మేపుకూ వచ్చిరి, 

1767 నుంచి 1766 దాకా, దేశరాజులు, బెంగాలు [పాంతవానులూ కంపెని ఉన్నతో 
ద్యోగులకు బహుమతి రూపంలో, బటవాడా చేసిన మొత్తాల వివరాలను, జేమ్స్‌మిల్‌, లెక... 
వేసి చూసీ ఉన్నాడు. ఈ మొత్తం, సుమారు అరవై లక్షల పొనులు, లేక ఆరుకోట్టరూపాయలు 
దాకా పెరిగిపోయిందన్న విషయం, నిజంగా దిగ్భాంతి కలిగిస్తుంది. ఈ మొత్తంలో, క్రై వు 
సంపాదించుకొన్న జాగీరు చేరలేదు. సాలుకు 80,000 పౌనులు ఆదాయం వచ్చే జాగీరునుః 
క్లైవు ఒక్కడే సంగహించు కొన్నాడు. ముప్పైనాలుగు సంవత్సరాల వయస్సులో 
ఇంగ్లాండుకు మరలిపోయిన క్షైవుకు, సాలుకు 40,6000 పౌనులు ఆదాయం లభించే ఆస్తి. 
ఏర్పడింది. ఇదికాక, తన బంధువులక్రై, 50,000 పౌనులను నగదు రూపంలో తీసుకొని 
వెళ్ళినాడు. 


30 


284 భారత స్వాతం[త్యోద్యమ చరిత [మొడటి 
కంపెనీ సేవలో ఉన్న (పతి ఉద్యోగీ, పతి సైనికుడూ కూడా, తనకు సాధ్యమైనంత 


(ద్రవ్యరాశిని కూడబెట్టుకొన్నాడు. ఇండియా దేశంలోని తమ తాత్కాలిక నివాసం, ధన 
పంతులు కావడాని సిద్ధంచిన అపూర్వావకాళ శంగా రీనుకొని, ఇండియా (పజల గతి ఎట్టి 


డౌతుదన్న విషయాన్నే పట్టించుకోక; దేశాన్ని దోచుకొని, తాము బాగుపడిరి. కడపటికి, 
కంపెనీ డై రెక్టర్లు కూడా, ఈ వాన్తవ విషయాన్ని గహించవలసి వచ్చింది. “అంత ర్జేశీయ 

పార మూలంగా, మనవారు గడించుకొన్న వి స్థృత సంపవలగి న్న్న, అత్యంత మైన పకా 
వీడ సంచల్టను, పరునగా జరిపిన నిరంకుశ Ses వల్లను, సిద్ధంచినవన కడం వాస్తవం, 
ఈ విధమైన [పవృ త్రి, ఏ యుగంలోనూ, ఏ దేశంలోనూ. జరిగి యంలేత, క్‌ 

సులభ క్షీఘగా, ధనం సేకరించుకొనే అవకాశాలు ఉన్నవనే విషయాన్ని [గహిం 
చడంతోనే, ఇతర ఆంగ్లేయుల దురాశకు (పేక కలిగింది, ఇంగ్రాండులోని కంపెనీ 
యజమానులు, పలుకుబడిగల ఇతరులు, కంపెనీని నిర్బంధించి, తమ బంధు వర్గంలోని 
యువకులను, స్నే హవర్గంలోని వారిని కంపెని సేవలో (పవేళ పెట్టి జరి బెంగాలులో లేఖక 
పదవిని సంపాదించి ఇస్తే, వేయి గినీలు, తాము చెల్లి స్తామని, 'ఉద్యోగాలకై పాకులాడే 
వక్తలు ఇంగ్లాండు ప ప శతికలలో (పకటించిరి. 

ఈ i, ఇండియాలోని కంపెని సంస్థాపన అమితంగా పెరిగిపోయింది. 
ఇంగ్లాండులోని ఉన్నత వ్యక్తుల మద్దతుతో ఇండియాకు వచ్చిన ఈ ధనాన్వేషణ యువ 
రులు, లక్షలాది, ఇండియా (పజల భాగ్యాలను నిర్వహించడానికి నియమితులైరి. ఇండియా 
లోని వరహాల చెట్టును దులుపుకొని [కీఘంగా ఇండియాలో ధనం సేకరించుకొని] సుప 
మః య వావనులో ఉన్నప్పుడే ఇంగ్లాండుకు ఏ మరలిపోవడ మొక్కటే, వీర్రి క 
కీత్‌ ఈ విధంగా (వాస్తాడు, “అత్యంత మైన నిరంకుశ (పభుత్యానికి, ని నిష్పామాణిక ప్రభు 
త్వా నికీ, లోనై ఉన్నకాలంలో కూడా, ఉఊ్యచ్భాయస్థితిలో ఉండిన ఈ ఉత్తమ దేశం, రాజ్య 

రిపాలనలో అధికభాగం వహించిన ఆంగ్లేయుల కాలంలో నశించిపోయే నితికి వచ్చింది. 
టిక్కీ కంపెనీ ఉద్యోగుల ధన సంపాదన ప్రయత్నమే మూలము.” 
వైపు ళో దేశంలో వ్యాపించిన తీవ దురాళా ప్రభావం, ఆం సమాజంలోని 
అన్ని వర్గాలకూ (పాకింది. కంపెనీ యజమానులు అధిక లాభాంశాలకై ఒత్తిడి చేయసాగిరి. 
1767లో. లాభాంశం, 10 శాతానికి వృద్ధి అయింది. దానిని ప్మడెండున్నర దాకా పెంచ 
డానికి, 177!లో (వయత్నం జరిగింది. ఇంగ్లాండు మంతులకు, పార్టమెంటు సభ్యులకు 
మాడా ఈ అంటురోగం సోకింది. “ఇంగ్లాండు జాతీయ రుణాన్ని, ఇండియాదేశం చెల్లించే 
టట్లు చేయవచ్చును,-అనే (పతిపాదన మిక్కిలి ఆకర్షణీయమైనదిగా కనబడింది. [ప్రాచ్య 
దేశ సంపద విషయమై (ప్రచారంలో ఉన్న అతిశయోక్తి, ఈ అభిపాయానికి దోహదం 
శావించింది, బెంగాలు ఆక్రమణను కాలాంతరంలో, జాతీయ రుణవిమోచనకు ఉపయోగించు 
'కోవచ్చునని, క్షెవు, పిట్‌కు (వాసియున్నాడు. (వత్యక్ష రాజస్వాదాయానికి, (ప్రాచ్య 
దేశం మూలాధారం కావచ్చునని, బెక్‌ ఫోర్ట్‌, అధి పాయపడినాడు. ఇంగ్లాండు రాజు 
ముక్క [పత్యరాధికారం కింద, ఇండియా దేశ ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే, జాతీయ రుణాన్ని 


క 


లర ఎడానికి తగినంత లాభం నమకూరగలదని సమర్థిస్తూ ఒక లఘు (గంథం [ప్రభారకల క 


ద్య 


వచ్చింది. బ్‌ 


క. 


aa 
q 


సూత్రాలు మర్థించనప్పటికీ కు కూడా, కంపెని ఆదాయవిషయంలో, మం; తులు, ఒకి 


సాన్ని ఈ లేవదీసిరి. వాణిజ్యంవ వళ్ణ లభించే ఆదాయం వేరు, రాజ్యాలనుంచి లభించే కాజసె ఏచాయం 


వేరు, అని వీరు రెంటికీ వ్యత్యాసాన్ని (వదర్శించిరి. రాజస్వాదాయం ఇం ంగ్గాంశు (ప్రభుత్యాగి 
చెల్పవలసిందని, కంపెనీవారిని జెఏిరించి, యళాపకారంగా రాజ్యకోళానికి కంపెనీ చెల్లిస్తూ 
ఉన్న పల్కధనంకాక, సాలుకు,- 400,000 పౌనుల ధనాన్ని కప్పంగా, కంపెసీనుం 
(గహిస్తూ వచ్చిరి. ఆ సమయంలో, కంపెనీ వి త్తపరిస్థితి, ఈ బలవధ్గిహణాన్ని భరించే 
స 


స్థితిలో లేకపోయినా, చెల్లించవలసి వచ్చింది. కంపెనీ దివాలా తీయడానికి మూలకారణమై 


వక ప్పము, నిజంగా చోపిడే. ఏదో ఒక రూపంలో, (పతిసంవత్సరమూ కంపెనీనుంచి, 
ఇరవె లక్షల rece ప్రభుత్య కో కోశానికి పోతూ ఉన్నదని, లెక్క వేసినారు. 

“కెవు, కంపెనీని [భు కావించినాడు ; అతడు జాతిని కూడా (భష్టుపరచ పండా 
re చాఖాం (Chatham) (పమత్నం.” జాతి, భ్రష్షమె పోగలదనే భయం, 
హాకల్పితమైనది కాదు; వాస్తవ నిదర్శనాలున్నవి. పద్దెసిమిదోళ తాబ్దపు రెంచోభాగంలో, 
aes నైతిక వ రస అత్య ధమస్థితికి వచ్చి ఉండింది. లంచగొండితనము, అధికార 
దుర్వినియోగము, పజలను వ్యాపించిడవి. పార్భృమెంటు సభ్యులను ఎన్నుకొనే ఓటింగు 
హక్కుగల (గ్రామాలూ, కగామాలూ, అమ్ముడుబోయే బజారువస్తువుల స్థితికి దిగజారి 
హోము, వీటిని కొనడానికి రాజులూ, రాజకీయ నాయకులూ కూడా, ఆసక్తురై ఉండిరి. 
కాబట్టి, కంపెనీనుంచి ఎక్కువ మొర్తాల (ద్రవ్యాన్ని లాక్కోడానికి ఆశపడిశారు. ఇండియా 
కంటె సేవలో సంపన్నులై, “నగబాబుీి్లుగా ఇం ంగ్హాండుకు తిరిగి వచ్చిన వ్యక్తులు కూడా, 


వీరితో సమానంగా, శాసనసభలలో తమ (హైబల్యాన్ని నిర్మించుకో డానికి (పయత్నించినారు. 


a2 ఆ న్స నక సభకు 


1763 లో జరిగిన సాధారణ ఎన్నికలలో, ఇట్టి వ్యష్తలు ఇరవై యొక్కమంది, శాసన సభక 
ఎన్నుకొ బడడం, ఈ (వవ తికి నిదర్శనం. “కొత్తగా ఏర్పడిన పార్లమెంటు నిజంగా, 


ర 4 ౧ 
నబాబుల సమాకేశమే.” అని వర్ణింపబడింది. వారిలో, _ైనువంటి వ్యక్తులు నలుగురు ఉండి 


నారు. తక్కినవారందరూ, ఇజీవలి ఇండియా సంఘటనలలో ముఖ్యపాత్ర వహించిన 


వ్యక్తులు, 
వాణిజ్య దూతలు, రోము కానననభలో (సెనేట్‌) [ప్రాబల్యం వహించి, గణరాజ్య 
(వభుక్వాన్ని సా్యమాజ్యంగా మార్చిన మార్గాన్నే, ఇంగ్లా ండు కూడా అనుసరిస్తుండా ? అనేక 


తరాల ఆంగ్లేయ ఎలు బాధలకు లోనై, కషవడి నాధించు దుకొన్న పావీన స్వాతంత్య సూరాలకు 
భంగం కలిగే పరిస్థతి వర్చ డింది. 

అమిత జనాభాతో కూడిన విస్తారమైన భూభాగాన్ని సంపాడించుకోవడంతో, పరిపాలన. 
సంవిధానానికీ, న్యాయశాగా నికీ సంబంధంచిన క్రిష్గసమస్యలు ఎదురైనాయి. ఇంగ్లాండు 
ప్రభుత్యం సృ షికి తెచ్చిన వ్యాహిళ రసంస్థ, ఈగిఇండియా కంపెని, br వ 
[వష్మతాల ద్వారా సిద్ధించిన కార్యధర్మాలు, హక్కులు మా మ్మాతమే, అది నెరవేరు 


ఓ పె ఎ్రైనల 
విషయాలు. మూడుకోట్ట పకల 150,000 చదరవు మైళ్ల వంత స ఏర్పడి న. 


¥ 
౧ 


286 భారత స్వాతంయ్యత్యోద్యమ చర్విత [ మొదటి 
ఈ భూభాగంమై, తాను సార ర్యభౌమాధికారాన్ని వహించగలదా ? అనేది మొదటి ప్రశ్న. 
ఆంతేకాక, తన మాతృదేశ మైన ఇంగ్లాండు [గేట్‌ (సీటన్‌, ఐర్జాండు కలిసి] విస్తీర్ణం 
120,000 చదరపు మైష్ట; దాని జనాభా 90 లక్షలు మాత్రమే. అట్టి స్థితిలో, ఇండియా 
సార్వభౌ మత్వంపల్ల, దూత దేశంలోని రాజకీయ వ హల నంజోభం బయలుదేరే అపాయం 
కూడా లేకపో లేదు. పో మూజ్యంలో స్నామాజ్యము అనేది, ఎప్పుడూ అపాయకరమైనదే. 
అందులోనూ, నీతినియమ దిహీనులై కేవలం (దవ్యలాభ పరులైన వర్తకవర్గంచే ఏర్పడిన 
పత్యేక, అల్పజనసంస్ల, రాజ్యపరిపాలనకు పూనుకోవడం మరింత అపాయకరమైనది. 

బెంగాలు (పాంతంపై కంపెనీ సాధించుకొన్న అధికారాన్ని లజ్జాహీనంగా, దుర్వి 
నియోగించుకొన్నారు. స్టాసీయుద్ధం తర్వాత, ముపె ఎవీండ్లకాలము వీరు జరిపిన దుశ్చర్యలు, 
దేశచరిత్రలో, అత్యంతమూ అపకీర్తి కరమైన విషాదఘట్టాన్ని సృష్టించినవి. 1757 నుంచి 
1763 దాకా, తాము జయించిన బెంగాలు [ప్రాంతాన్ని కేవలం భూభాగంగా మాతమే గణించి, 
_ అతివిన్త్యృతమైన దోపిడికి పాల్ఫరచిరి. ఈ భూభాగంలో నివసించే (ప్రజల విషయంలో, 
లన. తమకు ఏవిధమైన బాధ్యత, కర్తవ్యము, లేవనే నిశ్చయభావంతో వీరు (ప్రవర్తించి 
నారు. సీతినికాని, న్యాయాన్ని కాని పాటించకుండా, నవాబులను తొలగిస్తూ, కొత్తవారిని 
సింహాసనం ఎక్కిస్తూ, ఆ సందర్భాలలో వారినుంచి ధనాన్ని లాగుకోవడం, వీరికి పరిపాటి 
ఐపోయింది. కంపెనీ అధ్యతడు, సమితి సభ్యులు, సేనానాయకులు, అందరూ కూడా 
ఆ సందర్భాలలో అమిత ధనరూపమైన బహుమతులను, బలవంతంగా తీసుకోడానికి అలవాటు 
వశ హోముసాతు, చిన్నఉ ద్యోగులు జిల్లాలపై వడి దోచుకోసాగిరి. 1765 లో బెంగాల్‌, 
బీహర్‌, ఒరిస్సా, [ప్రాంతాల దివానీ, రం పెనీకి లభించింది. ఆ తర్వాత, ఏడు సంవత్సరాల 
కాలం, యవ స్టావించిన ద్వంద్వ [పభుత్వ పరిపాలన విధానాన్ని సాగించిరి, (ప్రాంతంలోని 
ఆర్థిక వ్యవస్థపై ఉన్న అధికారాన్ని కంపెంవారికి హస్తాంతరం చేయడం వినాశకరమైన 
పెద్దమార్చు. దీనితో ఒక వాణిజ్య కంపెనీలోని గుమాస్తాలు, వర్తకులు, ఒకరు రోజులో, 
వరిపాలకులుగాను, రాజ జనీతిజ్ఞ లుగాను మారిపోవడం జరిగింది. ఊహించడానికి సాధ్యము 

కాని క్రి షస్షమస్యలు ఏర్పడే అరకాతలుగేత రాజకీయ విషయాల నిర్ణయం వీరికి అప్పగించడం 

జరిగింది. ఆస్తల సంబంధాలను గురించికాని, భూములకు సంబంధించిన విషయాలుకాని, 
వీరికి తెలియకపోవడము, దేశానికి కలిగిన మరొక దురదృష్టం. అట్టి అజ్ఞానపరిస్థితిలో, 
తమకు పరిచయంగల ఇంగ్లాండు రాజకీయ ఆరికస్యూతాలను, వాటికి పూ రగ వ్యతిరేకవై 
ఇండియా పరిస్థితులకు వర్తింప చేసిరి. 

బెంగాల్‌ దివానీని వహించడంతోనే, దానిలో అంతర్నిహితమైయున్న బాధ్యతలు 
కూడా సంక్రమిస్తాయి. కాని ఈ బాధ్యతలను వహించే నైతిక సైర్యం కంపెనీవారికి లేక 
పోయింద. కనుక, కొన్ని సంపత్సరాలదాకా, తాము ఇండియా స్నామాజ్య (వభుత్వానికి 
ఆధీనులమని నటిస్తూ, మొగల్‌ సార్వభౌముని తెరగా పెట్టుకొని, వెనక నాటకమాడుతూ 
వచ్చిరి. [1734 లో, పిట్టు (ప్రతిపాదించిన ఇండియా విల్లు శాసనరూవం దాల్చేవరకు, 
తా త్త్యికంగా మొగలు చక్రవర్తి రాజుగా ఉంటూ వచ్చినాడు. |] ఈ దశాకాలంలో వాస్తవ 
అధికారాన్ని నెరపడానికి ఆంగ్లేయులు తమకు ఆనుకూలమైన ఏర్పాటు కావించుకొనిరి. 
ఇండియా పరిపాలకుని కేవలల కీలుబొమ్మవలె సింహాసనంపై నిలివి, అధికారం సర్వస్వమూ 


సంపుటి] బ్రిటిషు పరిపాలనాఫివృస్టి 1798 వరకు 287 
అతనిదే అని పెకి చూపిస్తూ, కార్యరూపమైన అధికారాన్ని కంపె* అధికారులు వహించిరి. 
దేశంలో భ,దతారక్షణలను నెలకొల్పి, పోషించే బాధ్యత నవాబుపై ఉంచిరి, కాని, [ప్రాంతీయ 


రాజస్యనిధీ, [పయోజకమైన నైన్యమూ కంపెసీవారి అధీనంలో ఉండడంవల్ల, డబ్బుకూ, 
సెనంశ కికీ కూడా నవాబు కంపెనీపై ఆధారపడవలసి వచ్చింది. భూమి వన్నులను 


గ 
వసూలుచేసే పవకిని కూడా కంపెనీవారు మార్చలేదు ; పూర్వపు దేరీజు ప్రకారమే వసూలు 

న రాజ్య కోశం ముర్షీ దాణాదులో ఉండింది. రాజస్వాన్ని వకూలుచేసే కార్య 
(5 వేక్షిస్తూ, దానిప్తె అధికారాన్ని వహించడానిరై ఒక నయీవ్‌-దివానును 
నియోగించిరి. బాహ్య పదర్శనకై మా[తము ఈ ఉవ్యోగ నియామకం, నవాబు పేరుపై 
జదిదిరి; కార్యతః ఈ ఉద్యోగి కంపెనీకి బాధ్యుడు. 

ఈ ఏర్పాట్లు సంత్భ ప్లికరంగా సాగలేదు. కంపెనీ యొక్క దురాశా, కంపెనీ సేవ 
కుల దౌష్ట్రమూ ఏకమై బెంగాలు (ప్రాంతాన్ని, ఆఅవ్యవస్థరు అరాజకర్వానికి పాల్పరచినవి. 
తతృలితమే, 1769-70లో ఏర్పడిన దుకంకశామం. మూడు వంతుల జనాభా ఈ కామానికి 
బలియెపోయింది. సమకాలికుడైన ఒక పాళ్చాత్యుడు |వాసిన దాన్ని, హంటర్‌, ఉఊభించి 
నాడు. “ఆమధ్య కాలంలో ఏర్పడిన దుస్థితి ఇప్పటికీ మాసిపోలేదు. దాని వర్షన మానవత్వం 
సహించరాసట్టిది. కొన్ని (ప్రదేశాలలో, జీవచ్చములై ఉన్నవారు, శవాలను తిని _బతికినారు 
అనడం, ఖండితమైన సత్యం.” ఐనా కంపెనీవారు ఆ కామ సంవత్సరంలో, 5 శాతం 
పన్నును మాత్రమే రడ్డు కావించి, తక్కిన భాగాన్ని వనూలుచేనుకొన్నారు. అంతేకాదు, 
తరువాతి సంవత్సరమే శిస్తును వది శాతం పెంచి, “జనాభా మొత్తంగా నశించిపోవడంవల్ల 
కలిగిన రాజన్వనష్టాన్ని, కంపెఎవారు, (బతికి బైటపడిన వారినుంచి లాక్కౌంని పూర్తి 
చేసుకొన్నారు.” 

ంపెవారు, అమానుషమైన ఈ చర్యలను జరపడానికి వేరే కారణాలు కూడా 
ఉన్నాయి. బెంగాలు జక్రమణతో, కంపెస్‌ భాగస్వాముల అత్యాశ (పకోపించినందువల్ల, 
ఎక్కువ లాభాంశాలకై ఒత్తిడిచేస్తు వచ్చిరి. ఇంగ్లాండు మంతివగ్గం కూడా ఈ దోపిడి 
ధనంలో తన భాగాన్ని ఇమ్మని పట్టుపట్టింది. ఈ రెండు వర్గాలూ, ఇండియా దేశాన్ని ఒక 
నువర్ణ భూమిగా భావించిరి. (ఎల్‌డొరాడో) తరిగిపోని ఈ బంగారు నిధిని ఉపయోగించు 
కోడానికి రెండు వర్గాల వారూ పూనుకోదలచినారు. విశ్వసించడానికి సాధ్యము కానంతటి 
సంపదలను, కెవూ, ఇతర అధికారులూ ఇండియా నుంచి తెచ్చియుండడం, వీపు చూచి 
నారు, కాబట్టి, ఇండియాలోని సంపద విషయంలో అతిశయమైన అభ్మిపాయాలకు వీరు 


లోను కావడం, వింతకాదు, 


కాని, కంపెనీ ఉద్యోగులు బాగా ధన సంచయాన్ని చేసుకొన్నా, కంపెనీ, విత్త 
సంబంధమెన రివ కష్టాలకు గురి కావడం విచ్శితమైన వాస్తవ విషయం. 6000,000 


పైనుల రుణభారం, కంపెనేపె పడింది. [పతి సంసత్సరమూ 400,000 హౌనులు ఇంగ్లాండు 


కలు 


(పభుత్వానికి చెలించేఓిటు మాట ఇచ్చింది. ఆదీకాక, మొగల్‌ చ కవ రిక, బెంగాలు నవా 
౧ లు తాన్‌ 
బుకు, ఇండియా రాజులకు, ప సంవక్సరమూ [000,000 పౌకుల దాకా, నహాయక 


అలో 


ఇవ్వవలసి ఊంది. వీటన్నిటికీ పైగా, కంపెనీ భాగస్వాములు తమ లాభాంశాలను 
శాతంనుంచి, 1767లో, 10 శాతానికి పెంచిరి; మళ్ళి 1772లో, 12 1/2 శాతంవరకు 


293 భారత స్వాతం(తో్యోద్యమ చరి[త [మొదటి 
ఆరికం కావించిరి. అందువల్ల, ఇంగ్లాండు (వభుత్వానికి చెల్లించవలసిన 400,000 పౌనులకు 
వాయిదా వేయడ మేకాక, (వభుత్వం వద్దనుంచి 10 లక్షల పౌనుల రుణానికై (పార్థించ వలసి. 
వచ్చింది. దీనితో, ఇంగ్గాండులోని వారు, భయపడడం సహజమే. ఇంతలో, 1769.70 
నాటి శ్షామకాలానికి సంబంధించిన భీభత్స ఉదంతాలు ఇంగ్లాండు చేరడంతో, కంపెని వ్యవ 
హారాలను చక్కబరచే చర్యలకు తక్షణమే పూనుకోవలసి వచ్చింది. 

ములాచ్భాద లొలగింబి, వారణన్‌ హేన్చింగ్స్‌, ఆంగ్ల బిజు న్షంతూపొ శి 
(వదర్భింబణం ; కంపెనీ సేవలో, అనేక పదవులను ఇదివరలో నిర్వహించి యుండిన 
వారెన్‌ పౌస్టింగ్స్‌ను, 1772లో బెంగాల్‌ గవర్నర్‌గా నియమించిరి. మొగల్‌ సార్వభౌమ. 


త్వమనే మేలి ముసుగును ఒక్కసారిగా చించి పారవేసి, హేస్టింగ్సు, ఆంగ్ల కంపెనీ నిజ 
టబ ౧ 


f 


ర్స్‌ 


పాన్ని బట్టబయలు కావించినాడు. దేశాన్ని జయించడం వల్ల సిద్ధించిన హక్కును, 
న్య శక్తిచే నిలుపుకొనే సంస్థ కంపెనీ,-ఆనే విషయాన్ని వ్యక్తం కావించెను. మొగల్‌ 
_కవర్తితోను, బెంగాలు నవాబుతోను చేసుకొని యుండిన ఒడంబడికలను రద్దు కావించెను. 
నవాబుకు నజీంగా సిద్ధించిన హక్కులను తీసివేసి, దివానీగని [భూమి పన్నుల అనుదానం 
నికామర్‌తో [దంద ీతి, పోలీసు పరిపాలన] కలిపివేసినాడు. నయీబ్‌ దివానులను ఉద్యో 
న 


ex Pay జ 


గా 
కోశాన్ని, ముర్తీదాబాదునుంచి కలకత్తాకు తరలించినాడు. చక్రవర్తికి వాగ్గానం చేసిన 
కప్పాన్ని నిలిపివేసి, రాజస్వంలోని నవాబు భాగాన్ని తగ్గించిదేసెను. చక్రవర్తికి నిర్దేశించి 
యుండిన అలహావావ్‌, కోర్టా నుభాలను, యాబై లక్షల రూపాయలు (గ్రహించి, జొధ్‌ 
నవాబుకు దత్తం కావించెను. అంతేకాక. నవాబునుంచి 4000,000 పౌనులను తీనుకొని, 
రోహిల్లాలను అణచివేసే నిమిత్తం, ఆంగ్ల డైన్య దళాన్ని అతనికి సహాయంగా పంవినాడు. 
హేస్టింగ్సు చేసిన ఈ వ్యవహారాలను, బర్‌. “ఘోరము, అసహ్యకరము, దౌర్జన్యము ఐన. 
విశ్వాస ఘాతుకత్వం” అని, నిరసించినాడు. గవర్నర్‌ జెనరలు, అతని అభిమానులు, 
దీనిని ఆత్మ రక్షణ కార్యమని సమర్థించిరి. 

కంపెసీయుక్కు, సంవిధానానికి, వరిపాలన వ్యవస్థకు, ఆర్థిక వ్యపస్థకు సంబధించిన. 
విషయాలలో సమ్మగమైన పరివర్తనం కలుగవలసిన నూచన బయలువడింది. “ఇండియా 


దేశం అన్యాయాలతో, దుష్క్యృత్యాలతో సమృద్ధమై ఉంది. ఈ పాపపంకిలం వాసన భూమ్యా 


వాణిజ్య సంస్థ మాత్రమే కాదు. లక్షలాది (వజలవై సా్నామాజ్యాధికారం నడిపే రాజకీయ 
వ్యవస్థగా సిద్ధించింది. కాబట్టి, _పభుత్వానికీ, ఇంగ్రాండులోని కంపెనీ అధికారానికీ మధ్యగల 
జో 
౧ 


ంబంధాలనూ ; |పభుతాంనికీ, ఇండియాలోని కంపెనీ అధికారులకు మధ్యగల సంబంధా 
ఎ లి 
రె 


Cc 
RC 


చ (న 
; అలు, ఇంగ్లాండులో ని కంపెనీ డై కర్ణ ఇండియాలోని కంపెనీ అధికారులకు 
మధ్యగల సంజంధాలనూ, పునఃపరిశీలన కావించి, ఒక నిర్ణయానికి వచ్చి, నూతనమైన. 


సంబంధాలను నూతీకరించవలసిన ఆవశ్యకం ఏర్పడింది. 


ఈ ఇండియా సమస్యకు సమాధానంగా, పార్టమెంటు 1778 లో (రెగ్యులేటింగ్‌. 


యూ 


సంవుటి] (బిటిషు పరిపాలనాఖివృష్థి 1798 వరకు లి 


ఆర్ట్‌ను) పనిమయక శాసనాన్ని పారితం చేసింది, రాజీ కుదిర్చే విధాన మిది. కంపెఏవారి 

ఆ స్తీిహక్కులపై ఆరికమణ కలుగకుండా రక్షించింది ఈ శాసనం. యొగోల్‌ చకవరి 
కంపెసికి ఇ చ్చియండిన దివాసిని,- లేక భూమి రాజస్వపరిపాలనను,- కంపెసిశకే, వదలి 
పెట్టింది. ఆంగ్రమ తుల చేతులలో ఆ; శయ? ఫోషణాధికారాలు ఉండడంవల్ల కలిగే అపాయా 
లను కూడా, ఈ శాసనం తొలగించింది. ఇట్లు, కర ఆ స్తిపె వాంకిగల స్వామ్య 
హక్కులను రక్షించి, ఇండియాలోని ఆంగ్లేయ నివాస నె స్థనాలపై పెనా, యుద్ధం ౦లో జయించిన 


టై 


భూధాగాలపైనా గల సార్వభౌమ త్వాన్ని , షంగ్లాండు రాజత్వంలో నిహితం కావించింది, 
ఈ శాసనం. రాజస్వాదాయ వివ కాబడిన కంపెని దై రద్దు ఇ ంగ్గాందు రాజ్యుకో శాధికారికి 
తలుపవలసి ఉంటుంది; శివిల్‌, మిలిటరీ వ్యవహారాలకు 4 రంబ బంధించి న వ్యవహార విపరా 
లన్నిటిని ఇండియా [పభుత్వ కార్యదర్శికి తెలుపవలసి ఉంటుంది. 

ఈ వినిమయక కాసనం, మ గవరుర్‌ వెనరర్‌గా నియమించి, ఆతని 
మండలిలోని నలుగురు నభ్యులను క నియోగిందింది. పథాన న్యాయమూర్తి రితో ఒక 
న. న్యాయస్థానాన్ని వర్చరచి, ఆతనికి సహాయకులుగా ముగ్గురు న్యాయా 
ము as 


SE 
ల 


నియమించింది. (ప్రధాన న్యాయనూ రిని, న్యాయాధి పరులను నియమి ంచే అధికా 


రాజుది. న కష వ్యవస్థకు, పౌర పభుత్వ వరిపొలనకు ఆవశ్యకమురై 


ఎవి ల —_ 
ఆదేశాలను, వినిపమాలను కాదించే అధికారాలకు, గవరుర్‌ జ 


ఈ విధంగా, శాసన నిర్మాణము, న్యాయ పరిపాలన, కార్య సర్వహణము, అనే 
పభుత్వ కార్య కలాపాలన్నిటికీ ఈ శాసనంవల్ణ, ఏర్పాటు జరిగింది. నూతన (ప్రభుత్వ 
విధానానికి పునాదులు ఏర్పడినవి. కాని నూతనంగా ఒక కట్టడాన్ని నిర్మించడం సులభం 
2, 9 ఇఒ 


ow Eo న్న జలు ఆల్‌ 
ద, హేపింస్సు పూనుకొన్న కార్యం, నిజంగా, హెర్కులీన్‌ సాధించవలసిన మహ 


2 ష్‌ 
వర్తమలను, ఆడిందార్హను, గమాస్రాలను, పరిపాలన 


(2 
యంత్రాంగాలుగా మార్చవలసి వచ్చింది. గ! (ప్రజం ఆచారాలను, మతాలకు, సాంఘిక 
ద 
a౪ 


(ప్రవర్తనలను, మాతమూ తెలియని వా; జ్య సంస్థను పు తెచ్చి, నశించివోతున న్న ఇండియా 
వ్యవస్థ యొక స్థానంలో నిలపడం, అతడు పూనుకొన్న కార్యం. అంతేకాక, ఈ వాచిజ్య 
సంస్థలోని వ్యక్తులు, ప్రజల ఉంకిని గుర్తించిన వారూ కారు; వారిపట్ల దాధ్యత వహించిన 
వారూకారు. ఐనప్పటికీ, అడ్డులేని సంపూర్ణ మైన నిరంకుళత్వాధికారాన్ని కార్యరూపంగా, 
ఈ |పజలపై (పవర్తింపచేసే దుష్టశ కి ఎరికి లభించింది. 


అస3గతములెన రెండు విషయాల మధ్యా, ఘర్షణ ఏర్పడడం అనివార్యమైనది. 
నె రక్తపాతంలో మునిగియన్న భారతదేశానికీ, ఉన్నత సై సానంలో ఉన్న 
_పార్వభౌమకా వ (మాజ్యాన్నె అందుకోడానికి ఆరోహిన్తున్న ఇంగ్లాండు దేశానికి, 
mo 
12] 


మధ్యగల ఆంతరాన్ని పు డం సాధ్యంకా ని పని. తన జీవితానికి రూపం ఏర్పడే కా రాల3లో 


ఇండియాలో నివసించిన హేస్టింగ్సు, భారతీయుల సె సాంపదాయిక పర్దతుల దిషయాళనగు,. 
పభుత్వాల నిర్మాణ విషయాలను, గౌరవించినవాడు. “న్వజాతి ఉత్కృష్టత, లేక, పకి 
తోద్ధరణ కర్తవ్యము, అనే భావనలతో అకని దృష్టి కలుషితమై ఉండలేదు.” అ 

పదంతో దిటీషి స్నామాజ్యం కూలిపో తున్న సమయంలో, ఇండియాలోని తమ రాజ్నానిక్తి 


210 భారత స్వాత ౦ తోద రమ చరిత్ర [మొదటి 
కలుగనున్న ఆవదనుంచి దానిని అతడు రక్షించిన ప్పటికీ, నినియమక శాసనం అతని 
మార్గంలో కల్పించి న (పతి బంధకాలను అతడు జయించినప్పటికీ, (పాచ్యపాళ్చాత్య సంవ 
ఉక త ఫౌందికగా, పరిపాలన వ వ్యవస్థను ఏర్పరచడానికి, ఆతడు కావించిన 
(ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు, ద్వంద్వ ప్రయత్నం వ ఏర్పడిన అ సవ్య స్తతను, (ప్రజా 
పీడను, అతడు అంతం కావించినాడు. కాని, [ప్రభుత్వానికి నూతన వ్యవస్థను. ఏర్పరచడ లో, 
అతనికి అడ్డు తగిలిన కష్టాలు, సాధారణ వ్య కలను ముంచివేసి ఉండేవి. ఎన్ని కష్టాలు: 
వచ్చినా, చేతరించుకొని, “నింబడగలిగిన ed క్త, స్వభావనిద్ధమెన వట్టుదలా, కల 
అసా *ధారణవ్య క్రి కాబట్టి, పేంస్టింగ్సు, నిలబడ గలిగినాడు. 

భూమి రాజస్వవిధానాన్ని, న్యాయ పరిపాలన విధానాన్ని, వ్యవ వీకరించడానికి, అతడు 


థి 
చేసిన ; (పయత్నాలూ, సివిల్‌ మిలిటరీ ఉద్యోగులలో క్రమశిక్షణను, సంస్క రణలను (వవేశ 


ట్టడానికి అతడు పూనుకొన్న ఉద్యమాలూ, విత్తపరిస్థితిని బాగుచేయడానికి అతడు చేసిన 
ప్రయత్నమూ, విఫలమైనవి. ఐనా, ఇతడు కావించిన (ప్రయత్నాలు, తరువాతికాలంలో ఈ 
విషయాలను సుస్థిరంగా నెలకొల్పడానికి ఆధారములై నవి. 

కం సెనీక్‌ నవాబుకు మధ్య వర్పడియుండిన రంది. (వభుత్వాధికార వద్ధతిని తొల 
గించి, హేస్టింగ్స్‌ సమస్తాధికారాన్నీ కంపెసీ ప హన్తగతంచసిన మాట నిజమే; కాని కంపెసి 


వ్యవస్థలో ఉండిన ద్వంద్వ (పభుత్య విధానాన్ని మార్చలేము. కంపెని సార్యభౌమత్వాధికారం. 

పార్లమె ంటుచేతుల్లో నిలిచింది; కాని, ఆ అధికారాన్ని నిర్వహించే పరిపాలనాంగం, ఏర్పడ 
లేదు. ఇండియాలో గవర్నరు జెనరల్‌ యక్క అధికారం, అతని మండలి నభ్యులపల్లను, 
సరల 


చ్చ న్యాయస్థా లన (ప్రధాన న్యాయమూర్తి రివ ల్లిను, పరిమిత మైనట్టిది, గవర్నర్‌ జనరల్‌కు, 
సు బొంబాయి గవర్నర్హకు, మధ్యగల సంబంధాల నిష్కర్ష “జరగలేదు. 
న్యాయ పరిపాలన పద్ధతులలో కూడా ద్వంద్వ విధానం సాగుతూ ఉన్నది. న్మువీం 
కోర్టు, ఇంగ్లాండు న్యాయనూ(్రాలను వర్తింపచేసి, న్యాయనిర్ణయాలను కావిస్తూ ఉండగా, 
సదర్‌ దివానీ అదలత్‌, సదర్‌నిజామత్‌ అదలత్‌, ఇతర అధీన న్యాయస్థానాలు, గవర్నర్‌ 
జెనరలూ అతని మండలీ, పొందు పరచిన దండనీతి సూతాలను, వినియమాలను అనుస. 
రించి న్యాయనిర్ణయాన్ని జరుపుతూ ఉండినవి, అధికార పరిధి విషయంలో కూడా, ఘర్షణ. 
ఏర్పడింది. తనకుగల పౌరాధికారపరిధి, కంపెని న్యాయస్థానాలకు కూడా వర్తిస్తుందని 

ను ప్రంకోర్ట న్యాయశాస్ర్రాన్ని వాఖ్యానించేది. ఈ రెండు వర్గములై న న్యాయస్థానాలలో అనుస. 
రించే ప్రక్రీయావిధానాలు కూడా విభిన్న మైనవి. రాజసాన్ని వసూలుచేయడానికి, భదతా 
రక్షణలను పాలించడానికి, జి జిల్లాలలో నెలకొల్పిన పరిపాలన విధానము, మొగల్‌ విధానాన్ని 
అనుసరించినటిది. అంగ్లేయలూ , భారతీయులూ కూడా, ఈ వ్యవస్థలో అధికార స్థానాలలో 
- పనిచేసేవారు. కాని, కంపె నీయొక్క సంవిధానము, దాని కేంద వ్యవ స్థయుక్క_ కార్య నిర్వ. 
హణ పద్ధతి, ఇంగ్లాండు న్యాయ సూ, (తాలకు బద్ధమైనట్టివి. 

కంపెనీకిగల అధికారాలు, రెండు తత రకాలని వచ్చినట్టివి; కాబట్టి, రెండు. 

విధములైన బాధ్యతలకు కంపెనీ లోనయింది. మొగల్‌ సార్వభౌముని తపక ప్మతం. 
ద్వారా సిద్ధించినవీ, పౌర సంబంధమైన అధికారాలు; సాధారణ ఆధిపత్యం (బ్రిటిష్‌ రాజత్వం- 


జ, 


నుంచి సిద్ధించింది. మొగల్‌ చక్రవ ర్తిపట్ట విశ్వాస నిష్టను వహించి యుండడం న్యాయరీత్యా 


ర 
ర 


నంవుటి | |జిటిషు పరిపాలనాభివృస్టి 1978 వరకు 211 


అపసరం కాబట్టి, ఇంచియా న్యాయ నూతాలను, మతాలను, ఆచారాలు గౌరవంతో చూడ 

వలసిన బాధ్యత కంపెనీపై కలదు. ఇక రెండవ పక్షంలో, (విచేషు పభుత్వంయొక 

కారంక ర కాబటి, (బిటిషు పవతులను, నియమాలను నమరించి నిలదెటడం కంపెనీయొక్క 
ఇ శశి య 9 ® ట 

అవళ్య కర్తవ్యం. ఈ విధంగా, పరిపాలన విధానాన్ని భారతదేశ షరి (ప్రకారం నడప 

పలెనని హే పవంవారికీ, ఆం ంగ్గ్‌ పద్ధతుల (పకా రం నడపవలెనని పట్లు ట్టుపట్టిన రెండవ 


పక్షం వారికీ మధ్య, ఘర్షణ సిద్ధించడం, అనివార్య మయింది. న 

వారెన్‌ హేస్టింగ్స్‌ గవర్నర్‌ జెనరల్‌గా రావడంతో, పరివర్తనం [పారంభమయింది. 
“దివాన్‌ బాధ్యతలను, కంపెనీ ఉద్యోగుల కార్యక ర్త బాధ్యతలను వహించి, సమస్తమైన 

రాజస్వాదాయాన్నీ జ్యాగ్నత్తగా పరిపాలించ వలసిందని” ఇండియాలోని అధ్యక్షునికి, మండ 
లికి, ఇంగ్లాండు “కంపెనీ సంస్థయొక డైలెక్టర్ట ఉత్తర్వులను జారీచేసియుండిరి. చార్మిత 
కంగా [ప్రధానమైనది ఈ నిశ్చయం. a కలిగించిన పరిణామాలను, జేమ్స్‌ మిల్‌, చక్కగా 
వ్య క్రంకావించినాడు,- “దీనివల్ల కలిగిన మార్చు అతి విస్తారమైనది; పరివర్తనం కలిగించ 
డమే ఈ నిర్ణయం యొక్క స్వభావం, పూర్ణం ఎన్నడూ ఊహించనట్టి విస్టవాత్మక 
మైనట్టిది ఈ మార్పు. హిందూ పరిపాలకులను తోసివేసి ముస్టిము పరిపాలన ఏర్పడినప్పుడు 
fee ఇట్టి ప్రవర్తనం జరుగలేదు. హిందూ పరిపాలన నశించి, ముస్తిము పరిపాలన ఏర్ప 
డడంవర్డ, అధికారాన్ని ఆదరాన్ని వహించియుండిన చేతులు మాత్రమే మారినవి. రాజ్య 
పాలన 'యం|తములో జరిగిన మార్పు అత్యల్బమైనది. సమాజ సంయోజనంలో కలిగిన 
మార్పు ఇంతకంటె అల్పమైనది. సౌకర్యం కొరకు. పౌరసంస్థల పరిపాలన సమన్తమూ, 
చాలవరకు, హిందువుల చేతులలోనే నిలిచిపోయింది. రాజస్యాదాయాన్ని నిర్వహించడంలో, 
ఇప్పుడు కలిగిన సమ్మగమైన మార్పువర్ణి, వ్యక్తుల పరిస్థితులకు, సాంఘిక పరిస్థితులకు 
కూడా రగిలిన ఆభఘా త మెట్టిదో, యూరోవు దేశీయులు సులభంగా ఊహించలేరు. దోళము 
లోని నమ స్పమైనో ఆగ్టీన, న్యాయ వరిపౌలనో వ్యవస్థతో నవో, ఠతొత్త వునాదులవై 
ఎలిబింది, ఈ నవీన కల్బున." 

వ్మవిల్‌ 18 వ తేదీనాడు, హేస్టింగ్సు, గవర్నర్‌ పదవిలో (పవేశించినాడు. నయీబ్‌ 

దివాన్‌ పదవిని తొలగిస్తూ, డై రెక్టర్ల కోర్టు జారీచేసిన ఉత్తర్వు, వృవిల్‌ 14వ తేదీనాడు, 
అతనికి అందింది. ఆ సమయంలో నవాబు ఇంకా బాలుడే. కాబట్టి, నయీబ్‌ దివాన్‌ పదవిని 
రద్దుచేయడంవల్ల, ఇండియాలోని సర్వోచ్చాధికారాన్ని వహించిన " ఆంగ్లేయులకు, (ప్రజలతో 
ప్రత్యక్ష సంపర్కం ఏర్పడింది. పరిపథ సమితివారు న గ. of circuit) 
ఈవిధంగా ఆదేశాన్ని పంపినారు;- “విధానంలో సమ్మగమైన మార్పు కలగవలెనని కోర్టు 
వారు ఆదేశిస్తున్నారు. ఈ మార్చును తేవడంలో, అవలంబించవలసిన ప్రణాళికను, దాని 
నిర్వహణ విధానాన్ని, కంపెనీ బోర్డుమొక్క. విచక్షణ కే వదలివేసినారు. వేరొక విధానానికి 
వర్తింపచేయడానికై , బోర్జువారు ఇదివరలో పొందుపరచుకొనియుండిన, వినియమాలను విధి 
విహితంగా రద్దుచేయవ ల్‌నిన ఆవశ్యకం లేదు. వాటిని రద్దుపరచడంవల్ణ వాటికి అధీనమై 
యున్న సహాయకసంన్థలు కూడా, 'లోవించిపోవడం జరగగలదు. ఆ సంస్థలు నూతన 
వ్యవన్ధతో ఏకీభవించేటట్టు చేయవలసీ ఉంటుంది. ఏకీభవించనప్పుడు మా[త్రమే మార్పు 
అవసరం.” 


31 


249 భారత స్వాతం! తో|ోదరమ చర్విత [మొదటి 

రాజస్వాన్ని వసూలుచే సే కర్తవ్యాన్ని, ఇప్పుడున్న జమీందారులకు గు త్తవిధానంపై 
అప్పగించడమా, లేక, వేలంలో ఎక్కువ డబ్బు చెల్లించే ఇతరులకు గుత్తకు ఇవ్వడమా, 
అనే విషయం చర్చకు వచ్చింది. గవర్నరుయొక్క. సమితి సభ్యులకు, కంపెనీ కోర్టు 
డై రెక్టర్లకు మధ్య, ఈ చర్చ, చాలకాలం జరిగింది. జమీందారులకు విరామవేతనాలను కల్పించి 
పంపి వేయడంవల్ల, రైతులకు తమఅరధీనంలోని భూములపై కార్యతః, స్వామ్యం ఏర్పడగల 
దనే విషయాన్ని (గహించి, కడపటికి, ఇప్పుడు వ్యవహారంలోఉన్న పద్ధతినే నిలపడానికి 
నిశ్చయించుకొన్నారు, ఈ విషయమై హేస్టింగ్సు ఈవిధంగా డె రెక్ట రకు వాసియున్నాడు. 
“జమీందారులను, తాలూకుదార్భను ఈవిధమైన అనిక్చితస్థి సితిలో తోయడం, మనం అనుస 
రిస్తున్న ధర్మన్యాయానికి (Equity), సమ్మత మైనది eg మీ ఆదేశాలకు అనుగుణమైనది 
కూడా కాదు. మనం తెచ్చే మార్పులవల్ల, సంవిధానం ఒక్కసారిగా మారిపోకూడదని, 
జమీందారులు చిరకాలంగా అనుభవిస్తూఉన్న విశేషాధికారాలకు, రక్షణలకు, భంగం కలుగ 
కూడదని, మీ ఆదేశాలే నిర్దేశిస్తున్నవి.” కాని, (పస్తుత పద్ధతినే అనుసరించినా కూడా, రాజ్య 
(పయోజనాలకు నష్టం కలుగకూడదు. కాబట్టి, క మ తాలూకుదార్డు ఉన్న | పదేశా 
లలో, (పభుత్వం వారితో ఒప్పందాలను చేసుకోవడం, కొత్తగు ల్తేదార్లను కీసికోవడంకంటె, 
ఎక్కువ [పయోజక మైనది. కాని, జమీందారులు లేని పదేశాలలోను, పు చెల్లించడానికి 
పూనుకొన్న శిస్తును చెల్లించడానికి వీరు ఇష్టపడని సందర్భంలోను, ఇతర గు త్రేదార్లతో 
ఒప్పందం చేసుకోవచ్చు. పూర్వం ఏ హక్కులూ లేనట్టి ఇతర గు త్రేదారులనుంచి, కంపెనీ 
రాబట్టుకోగలిగిన రాజన్వధనాన్ని చెల్లించ డానికి, జమీందారులు ఇష్టపడినప్పుడే జమీందారులకు 
. ఈ హక్కు నిలిచియుండే నిశ్చయం జరిగింది. ఐదుసంవత్సరాలకు ఒకసారి శిస్తు బేరీజు 
జరిగేటట్లు. 1772 లో కంపెనీ నిశ్చయించింది. 

హేస్టింగ్సు కావించిన ఈ న. రైతులూ, భూమి యజమానులూ కూడా, 
అమిత నష్టాలకు గురియై నశించిపోయే స్థితికి వచ్చిరి. (పభుత్వానికి చెల్పించనలసిన శిస్తు 
అనిశ్చయమై యుండడంవల్ల, వ్యవసాయా న్ని బాగుపరచుకొనే సంకల్పం, రైతులకు లేక 
పోయింది. శిస్తు వసూలు చేసే ఉద్యోగులు విస్తారమైన అధికారాలు కలవారు; న్యాయాధికార, 
దండనాధికారాలు రెండూ, (పభుత్వం వీరికి అప్పగించింది. కాబట్టి, ఈ అధికారులు పెట్టే 
బాధలనుంచి, హింసలనుంచి రైతులకు రక్షణ లేకపోయింది. ఈస్ట్‌ ఇండియా కంపెనీలోని 
అధికారులే, స్వయంగా, ఈ దోపిడిలో పాల్గొంటూ వచ్చిరి. నోట మాటలేని నిస్సహాయులై న 
బెంగాలు రైతులు చిరకాలంగా వస్తున్న హక్కులతో అనుభవిస్తున్న పొలాలు, ఈ విధంగా 
'కంపెనీవారి దోపిడికి గురియెపోయినవి. హేస్టింగ్సు సేవలో ఉన్న, కుంటూబాబూ, అనే 
దేశీయ సేవకునికి, పెద్ద జమీందారీని గుత్తకు ఇచ్చి ఉండడం ఇందుకు నిదర్శనం. కుంటూ 
బాబూ కుమారుడైన పదేండ్ల పిలవాని పేరిట, ఈ గుత్త ప్మతం రిజిస్టరు అయింది. కఇది, 
తన సేవకునికి తాను చేసిన ఉపకారం కాదనీ, ఆత్యధికమైన గుత్త చెల్లించే కరారుపై అత 
నికి ఇవ్వబడిందనీ, హేస్టింగ్సు తాను చేసిన ఘనకార్యాన్ని సమర్థించినాడు. సంశయాస్పద 
ములైన ఇట్టి వ్యవహారాలు జరిపిన వాడు, హేస్టింగ్సు ఒక్కడేకొడు. కంపెనీ ఉద్యోగులు 
తమ సేవకుల పేరిటా, లేక, బనియాల పేరిటా జమీందారీలను గుత్తకు తీసుకొనే ఆల 
వాటు, 1778-98 సంవత్సరాల మధ్యకాలంలో ఎక్కు_వ విస్తారమై ఉండింది. పరిపథ సమితి 


సంపుటి | (బిటిషు పరిపాలనా భివృగ్ధి 1978 వరకు 448 


mK 
CAS 
ల్‌ 
గ్ర 
ర్త 
ఓ 
ళా 
లై 
3 
>" 
ల 
¥ 
wp 
ల 
9 
ర 
te 
౬ 
ల్‌ 
wb 
a 
gs 
(© 
౮ 
వ్‌ 
£ 


లక మించిన a గవర్న న బనినూ వేరిటా, లేక, అతని కుమారుని పేటా, ఆక 


న ae eg జ ల న ఎప్‌ ళ్‌ 
అలనె సోవయుని పలటా, పూర్తిగా వారి లాభం కొరకే అంటకట్టలేదని, మేము ఖండితంగా 
ది అంట్ల జ లు 
పతూలరూ మధ్యఉన్న. పరస్పర ప్రయోజన 


ఖు / రాష క 
సమ్యుతు, DAN ws యజమా pen అతని 


re 


Ban ge ~ శ షె గా nt 
బంధాలు అసహ్మ కరంగా, వస్పిష్టింగా వ్య కమౌతు? ఉండగా వేరే నాష్యూన్ని చూప 
బై 
వవర్శన మొతుంది; అట్టివె మ కాదు. ఇంత 
అర, 


మధ్యవర్తిగా ఉన్నవాడు 


Wy 
ఇతనిపేంట ఉన్నటు కనపడే గుత్త పత్రాలన్ని, కరాపఅన్ని, 


న్‌ న్‌ న రు డై రెక్టర్టు గమనించవలసి ఉంది. షారీగర్‌ 
జమీందారీకి, ఫీట్‌ పుడ్‌ యొక్క బనయా, "పేరుకు మాతమే గు ల్తేదారు. ఇచే విధంగా, 


సిల్లెట్‌ జమీందారీ వా ప థాకేరిది; జాంజోరా, అపోలే జమీందారిలు, డ్రస్టీవి 
బేలోవా, లోని ఉప్పు షి పొలాన్ని ఈ విధంగానే, బనియా పేరిట, బారన్‌, గుత్తవ తీసు 
కొన్నాడు. ఈ (పొంతాలలో ని భూములలో, మూడవ వంతుకు తక్కున కాని 'సౌలాలను 
ఇండియాలోని ఇంగ్లీషు పెద్ద మనుష్యులు, బనియాల పేరిట గుత్తకు తీనుకొన్నారని మేము 
విశ్వసించడానికి తగినంత ఆధారాలు ఉన్నవి.” 

ఇది 177 నాటి పరిస్థితి ఆ తర్వాతకూడా ఈ దుష్ట వ్యవహారం సాగుతూనే 
వచ్చింది. 19౪కిరో, కాళ్వత భూమి పరిష్కారం జరిగే నాటికి, బెంగాలులోని భూమిని, 
సగానికి పైగా, “బనియాలు' ఈ విధంగా దుర్మాకమణ కావించియుండిరి. 


పో నమైస ఇండియా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పె వారెన్‌ పేస్టింగ్సు, మవణాంతక 
మైన ఎబ్బకొట్టనాడదు. దేశంలోని భూమి స సమ నమూ, (వభుత్వము మొక్క స్వామ్యము అనే 
ఆధిపాయ మతనిది. కాబట్టి, రైతు చేసినకష్టానికి తగిన కూలి, అతడు వ్యవసాయానికి 
పెర్టన మూలధినంపై లాభము మాతమే,- అతనికి చెందవలసిన పంట థాగమని, రైతు 
భాగాన్ని పరిమితం కావించినొాడు. పన్ను సులు వనూలుచేసే వ్యక్తికి చెందవలసినంత రునుము 
మా(తమే మధ్యవర్తియెనవాని భాగం. కన పంటభాగ మంతా, ప్రభుత్వానికి చెందవల 


సింది, అని హేస్టింగ్స్‌ చేసిన ఏ 
పరిణామాలు వినాశకరమైనటవి, వంశానుగతంగా వచ్చిన భూస్వాముల హక్కులు, నిరా 
ధారములని వాటిని తోసివేయడం జరిగింది. భూములను వేలంవేసి, అందరికంటె పెన 
వ్యక్తి నుంచి, హామీ మొత్తాన్ని జమకట్టించుకొని, వానికి ఆ భూమిని గుత్తకు 
ఇచ్చేవారు. మొదటి ఐదుసంవత్సారాల గుత్త వేలం 1772 లో జరిగింది, ఆ తరువాత, (పతి 
సంవత్సరమూ, వేలం జరుపుతూ వచ్చిరి. 

ప్రభుత్వానికి బాకీపడిన శిస్తలను వసూలుచేయడానికి, హేస్టింగ్ను చేసిన ఏర్పాటు, 
మరియొక ముఖ్యమైన మార్పు. “జమీందారులు పూర్తిగా శ్‌స్తు చెల్లించక బాకీపకిన సంద 
ర్భంలో, వారిని జమీందారీనుంచి తొలగించి, వారి భూములను హూర్తిగాకాని, లేదా, బాకీ 
మొత్తం వసూలు కావడానికి తగినంత భాగాన్నికాని, అమ్మి, [పభుత్వ నష్టాన్ని పూర్తిచేను 
కోవడం జరుగుతుంది,” అనేది ఇతడు కావించిన ఏర్పాటు. అధికార దుర్వినియోగానికి ఇది 


ర్పాటు. ఈ సిద్దాంతాన్ని ఆచరణలో పెట్టడంవల్ల కలిగిన 
> ల ౧ 


మొత్తాన్ని పాడిన రు 


లీక్‌ భారత స్వాతం[తో్యోద్యమ చరి(త [మొదటి 
మంచి అవకాశాన్ని కల్పించింది. పన్నులు వసూలుచే సే వ్యక్తులు కఠినచర్యలకు పూను 
కోవడము, హింసాకాండను జరిపి రైతుల నుంచి చరాస్తులను లాకో_వడము, రైతులు 
మరుగువడి, లేక డబ్బు దాచుకొని, పన్నులు ఎగకొట్టడము,- మొదలైన దుష్టచర్యలన్నీ 
(పారంభ మైనవి. 

హేస్టింగ్సు పవేశ పెట్టిన మార్పుల కారణంగా, జమీందారులలో పెక్కుమంది నాశమై 
పోయిరని, పన్నులు వనూలు చేయడానికి చిన్న ఉద్యోగాల సిబ్బందిని [ప్రభుత్వం నియో 
గించిందని, ఫిలిప్‌ |ఫాన్సిస్‌, లిఖించి ఉంచినాడు. ఈ విషయాలను పునరావలోకనంచేస్తూ, 
ఆర్‌. సి. దత్‌ ఈవిధంగా |వాసినాడు. “బెంగాలులోని పెద్ద జమీందారులు, |ప్రాలీన 
కుటుంబాలు, అందరూ, ఈ విధానంలోని (పతిసంవత్సర శిస్తు పరిష్కారాలకు, పదేపదే జరిగిన 
శిస్తు పెంపకానికి, తాము ఇదివరలో ఎన్నడూ అనుభవించనట్టి, |కూరచర్యలకు లోనై, 
నాశ మైపోయిరి. తమ జమీందారీలు, సంస్థానాలు, వడ్డీ వ్యాపారస్థులకు, కలకత్తాలోని అతి 
సాహస వ్యాపారస్థులకు వశమెపోవడం, (పావీన వంశాల సంతతివారు చూడవలసిన పరిస్థితి 
ఏర్పడింది. [ప్రభుత్వము నియోగించిన కార్యకర్తలు, దురాశాపరులై తమ జమీందారీలలోని 
(పజలను హింసిస్తూ ఉండడం, భర్త ఎవిహీనలై న జమీందారీ స్రీలు, యు క్రవయస్కు_లుకాని 
భూస్వాములు, సిస్సహాయులై , ఏమీ చేయజాలక చూస్తూఉండవలసి వచ్చింది.” బెంగాలు 
లోని పెద్దసంస్థానాలై న బర్ద్వాన్‌, రాజషాహీ, దినాజ్‌పూర్‌ పాంతాలలోని |పజలకు కలిగిన 
దుస్థితిని, వారిని పెట్టిన కష్టాలను, ఈ పరిస్థితులకు నిదర్శనంగా ఇతడు వివరించినాడు. 

విట్‌ (వతిపొదింబినో ఇంథియా చద్దము : ఇతర వ్యవహారాల సాధారణ పరిస్థితి 
కూడా స్మకమంగా ఉండలేదు. విత్త సంబంధమైన తీవ పరిస్థితులకు, కంపె*, లోనై 
ఉండింది. మైనూరుపై జరివిన అప్రతిష్టాకరములైన యుద్ధాలవల్ణను, మహరాష్ట్రలవై జరిపిన 
అతి వ్యయంతో కూడిన దండయ్యాతల వల్లను, కంపెనీ ద్రవ్య మూలాధారాలు వట్టిపోయి 
నవి. ఇంగ్లాండు కూడా (పపంచ యుద్ధంలో (ప వేశించడంవల్ల, నౌకావరివహన సంబంధ 
మైన ఖర్చులు అధికమైనాయి. అందువల్ల, కంపెనీ వాణిజ్యానికి నష్టం కలిగింది. వినియమక 
శాసనం, కార్య రూపంలో విఫలమయింది. (ప్రభుత్వము, కంపెనీ, ఇండియా లోని కంపె 
ఉద్యోగులు, గవర్నర్‌ జెనరల్‌, అతని మండలి, మూడు రాజధానుల గవర్నర్లు, - మొదలైన 
వారి వేర్వేరు అధికారాలను, అధికార పరిధులను బాధ్యతలను ఈ శాసనం స్పష్టంగో 
(పత్యేకపరచి వివరించక పోవడం, గొప్ప లోపంగా, పరిణమించింది. అధికార దుర్వినియో 
గంతో కుళ్ళు పట్టింది పరిపాలన విధానం. “అతి వ్యయముతో రూడిన సంస్థాపనయొక్క 
బాధ్యత వహించిన విధానం ఇది. అసంథ్యాకులై న ఆశ్రితులు, ఆశయదాతల (ప్రోత్సాహ 
మనే శాపము, సంస్కరణ (ప్రయత్నానికి |ప్రతిబంధకాలు. చిరకాలంగా అలవాటు పడిన 
విషయ లాంపట్య చెవిధ్యంవల్ణ నిస్సారమైపోయిన |పభుత్వము; ఆత్యాశాపరులై న వ్యక్తుల 
పీడనకు లోనైన దేశం ఇది. ఈ వ్యక్తులు సేకరించుకొన్న విసృత సంపదలను చెలామణీ 
నాణెముల రూపంలో, (ప్రతి సంవత్సరమూ ఎగుమతి చేస్తూ ఉన్నందువల్ల, దేశానికి (ప్రాణా 
ధారములై న మూలాధారాలు లోపించిపోతూ ఉన్నవి.” అని వారెన్‌ హేస్టింగ్నే, ఈ నూతన 
[పభుత్వ విధానాన్ని నిరసన వాక్యాలతో విమర్శించినాడు. 

కంపెనీకి సంభవించిన చిక్కులు, కేవలం ఇండియా దేశానికి మృాతమే సంబంధించినవి 


సంపుటి] [డైటిషు పరిపాలనా భివృద్ధి 1478 వరకు 245 
కావు. గత ఇరవై సంపత్సరాలుగా, ఇంగ్లాండులోని (వతీపక్షపర్షంవారు తమ పాతీకూల్యాన్ని 
(ప్రబలంగా వ్య క్తంచేస్తూనే ఉన్నారు. అమెరికా వలసరాజ్యాలతో ఏర్పడిన యుద్ధపరిస్థితి పతి 
కూలమౌతూ రావడము, హిస్పానో-ఫెంచి సంయోగం, ఇంగ్లాండు పై దాడి జరపడానికి 
సన్నాహాలు జరుపుతూ ఉండడము,- ఆనే కారణాలవల్ల ఇంగ్లాండులో ఏర్పడిన చీంతావ్యాకు 
లత్వాన్నీ, సంశయాన్నీ, వారెన్‌ హేస్టింగ్సు చర్యలు తీవం కావించినవి. సాలుకు 40 లక్షల 
పౌనుల రాజస్వాదాయం లభించే ఇండియా భూభాగాలను కంపెనీ సంపాదించి ఉండినది. 
ఇంగ్లాండు మంతుల ఆశాదృష్ష్టి, ఈ భూభాగంపై పడింది. ఇండియా ఇచ్చే ఆశ్రయ 
దాతృత్వంతోను, ఆ దేశంవల్ల లభించే ధనంతోను, తమ చిక్కులు చాలభాగం తొలగి 
పోగలవు. జాతీయరుణాన్ని తగ్గించే విషయమై చర్చిస్తూ, ఆడం స్మిత్‌, ఈవిధంగా వాస్తాడు. 
“ఈస్ట్‌ ఇండియా కంపెనీ నంపాదించిన ఇండియా ప్రాంతాలను, ఇంగ్లాండు రాజత్వానికి, 
వాటి పైగల నిస్సంశయమైన హక్కులను,- అనగా, ఇంగ్రాండు (వభుత్వానికీ ఇంగ్లాండు 
[ప్రజలకూ వాటి పైగల హక్కులను,- ఇంగ్లాండు ఆదాయానికి మరొక మూలాధారంగా చేనుకో 
వచ్చు. దీనివల్ల సిద్ధించే రాజస్వాదాయం, ఇదివరకు వివరించిన వాటన్నిటికందె, వినత 
మైనట్టిది కావచ్చు. 

ఇండియా (ప్రాంతాలు, ఇంగ్లాండుకంటె మిక్కిలి సారవంతములై నవని, విస్తార మైన 
వని, విస్తృతికి అనుగుణమైన అధిక సంపద, జనాభా ఉన్నవని, మనకు ఇదివరకే విన్న 
వించబడింది.” ఈ విషయాన్ని పార్ణమెంటు ఆమోదించక, అనిక్చిత స్థితిలో నిలిచింది. 
(ప్రభుత్వపు కర్చులను తగ్గించవలసిందని (వజలు ఓ త్రిడి చేస్తున్నారు. చిరకాలంగా 
హేస్టింగ్సుకు బద్ధవిరోధియైన ఫిలిప్‌ (ఫ్రాన్సిస్‌, గవర్నర్‌ జెనరల్‌ పైనా కంపెనీ పైనా, దోషా 
రోపణలను వరుసగా విసురుతూనే ఉన్నాడు. రాజకీయవాదులలో పర్షవై మనస్యం, తీవ 
మౌతూ వచ్చింది, రాజుకు విశిష్టములై న అధికారాలను పునఃస్థాపించడానికి, రాజుయొక్క 
ఆధిపత్యాన్ని పునః పతిష్టీంచుకోడానికి ; జార్జి రాజు Il చేస్తున్న విచ్చి (పయత్నాలవల్ల, 
దేశంలో, అసమాధాన భావం, వ్యాపించింది. హ్విగ్‌ పక్షంవారు (hig5), రాజు ఆస్థాన 
పక్షానికి ప్యతిరేకులై నిలిచిరి, హ్విగ్‌ పక్షానికి నాయకుడైన షాక్స్‌కూ, రాశాస్థానంలో 
ఆపులైనవారి ఆలంబనం లభించిన విట్‌కూ, మధ్య, వ్యక్తిగత ఈర్ష్యాస్పర్థలు, ఏర్పడి 
ఉండినవి. ఈ స్పర్థలవల్ల, ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యవహారాలు తీవ్రమైన కష్టాలకు గురి 
ఐనవి. ఆడం స్మిత్‌వంటి పర్యాలోచన శక్తిగల వ్యక్తులు, కంపెనీ పూనుకొన్న సామాజ్య 
నిర్మాణ కార్య[కమాలపట్ల అసమ్మతిని (ప్రదర్శించిరి.- “వర్తకుడు, సార్వభౌముడు అనే 
విలక్షణ వ్యక్తు లిద్దరూ పరస్పరం ఆసంబద్ధమెనవారు. ఇట్టి ఆఅసంబద్ధత, మరే ఇరువురి 
వ్యక్తుల మధ్యా ఉండదు. ఆంగ్ల ఈస్ట్‌ ఇండియా కంపెనీవారి వాణిజ్య స్వభావంవల్ల వారు 
పనికిమాలిన సార్వభౌములుగా సిద్ధించగా, సార్వభౌమా ధికారోత్సాహంవల్ల వారు పనికిరాని 
వర్తకులుగా, మారిపోయినారు. వారు కేవలం వర్తకులుగా ఉన్నంతకాలమూ తమ వర్తకాన్ని 
తృ ప్రికరంగా సాగించుకొని, వారు సంపాదించిన లాభాలనుంచి, సాధారణమైన లాభాంశా 
లను భాగస్వాములకు ఇవ్వగలిగినారు. సార్వభౌములై న తర్వాత, 80 లక్షల పౌనుల రాజ 
స్వాదాయం వస్తూఉన్నా కూడా, దివాలారిసే ప్రమేయం ఏర్పడి, అసాధారణ సహాయం 
కొరకు, (ప్రభుత్వాన్ని అర్థించవలసిన గతి, కంపెనీకి పట్టిండి, పూర్వపు సన్నివేశంలో, 


216 భారత స్వాశం[తో్యోగ్యమ చరి[త [మొగటి 


స్‌ 3 న | గ 
ఇండియాలోని కంపెని ఉద్యోగులు, తాము వర్తకుల గుమాస్తా అమని భావించుకొనవారు; 
ఆగ 


ఇప్పటి సన్ని వేశంలో ఈ ఉద్యోగులు, సార్వభె ఛౌమునికి తాము మంతులమని థావించు 
కొంటున్నారు.” అని ఆడం స్మిత్‌ [(వాసియున్నాడు. 
ఈ విధంగా, విత్తనంబంధమైన చిష్కులకులోనై కంపెని, ,పభుతఃయు యొక, 


oa 


నహాయానిశై, విన్నప పత్రాన్ని పంపడంతోనే, విమర్శలూ, దూషణలూ |పవాహ రూపంలో 
ఒక్కసారిగా బై టవడినవి. విచారణ జరపడానికి, గోప్యంగా, సెలెక్టు కమికీలను నియ 
మించిరి. ఈ కమిటీలు విచారణ జరిపి, అసంఖ్యాకములు, విస్తారములు ఐన, నివేదికలను 
పార్లమెంటు సమక్షంలో ఉంచినారు. పార్లమెంటు లర చదివి, ఉదేకంతో ఉడికిపోయింది 
సంస్కరణ మార్గాలను నూచిస్తూ, వివిధ en తమ |పలిపాదనలను పార్టమెం ంటుకు 
పంపిరి. దీనికంకకూ పర్యవసానంగా. 1734లో, విట్‌, |పతిపాడించిన ఇండియా బిల్లును 
పార్లమెంటు ఆమోదించింది. ఇక ముందు "5 సఎవత్సరాల దాకా, ఇండియా వ్యవహారాలను 
నడపడానికి ఆధారములై న నూతాలు ఏర్పడినవి, ఇండియా రాజ్యాల పె తనకు సగల సార 
భౌమత్వాధికారాన్ని, పార్లమెంటు, సందేహనికి జఆన్పదంలేని విధంగా ఉద్దాబించి, దాని 
నిర్వహణక్రై ఒక నియం|త్రణ పరిషత్తును ఏర్పరచింది. విత్తశాఖా మంతి, ఒక (పభుత్వ 
కార్యదర్శి, నలుగురు (పీవీ కౌన్సిలు సభ్యులు,-వీరితో ఏర్పడింది ఈ పరిషత్తు, నియంత్రణ 
"పరిషత్తులో నిహితమైయున్న అధికారాన్ని, కార్యాచరణంలో (ప్రవర్తింప చేసేవాడు, ప్రధాన 
కమీషనర్‌. వి త్తశాఖామంతి, పభుత్వ కార్యదర్శి, ప్రధాన కమీషనర్‌ పదవిని నిర్వహించ 
డానికి వీలులేదు. ఈ (ప్రధాన కమీషనర్‌, పరిషదధ్యముడు (Board President) అని 
వ్యవహరింపబడేవాడు. తూర్పు ఇండియా ద్వీపాలలోని బిటిష్‌ భూథాగాలన్నిటిలోనూ, 
శివిల్‌, మిలిటరీ పరిపాలనకు, రాజస్వపరిపాలనకు సంబంధించిన _ (ఏ విధంగా నై నాసరే)- 
అన్ని చట్టాలను, కర్తవ్య నిర్యహణలను, సంస్థలను, పర్యవేక్షించడానిక్రీ, నిరేశించడానికీ, 
అధీనంలో నిలుపుకోడానికీ, అవసరమైన అధికారాలన్నీ ఈ పరిషత్తురుకలవు. మంత్రులలో 
ఒకరిని అధ్యక్ష పదవికి నియోగించిరి. పరిషత్తుయొక్క_ అధికారాలన్నీ, ఇతని అధీనమైనవఏ, 
ఈ విధంగా, కంపెనీ, తన రాజకీయాధికారాన్ని ౯ పార్లమెంటు అధీనంలోని కార్య 
కర్తగా మాత్రమే నిలిచింది. కార్యక ర్త రగా ఏర ర్పడిన ఈ కంపెనీ మూలంగా, పార్లమెంటు, 
ఇండియా వ్యవహారాలను జరుపుతూ వచ్చింది. 
కారన్‌ వాలీను, కంపెనీ బవాటూటా * వినియమక శాసనంలోని దోషాలనన్ని టిసి, 
ఇండియాచట్టం, నిడారించింది. మండలి విషయంలోనూ, బొంబాయి మృదాను రాజధానల 
విషయంలోను కూడా, గవర్నర్‌ జెనరల్‌ యొక్క (వతిష్టను ఇది ఎక్కువ చేసింది. మండలి 
చేసిన తీర్పులను రద్దుచే సే అధికారం, గవర్నర్‌ జనరల్‌కు సిద్ధించింది, మదరాను బొంబాయి 
రాజధానీలు కూడా, ఇతని అధికారాసికి అచీనమైపోయినవి. గవర్నర్‌ జెనరల్‌ పదవిని 
మాాతమేకాక, సెన్యాధ్యశక్న పదవిని కూడా ఇతనికి ఇచ్చి, కారన్‌ వాలీస్‌ ఆధికారాన్ని, 
ఇంగ్లాండు (పభుత్వం. బలవ త్తరంగా చేసింది. 
“సమర్థమైన పరిపాలన యంత్రాన్ని ఏర్పరచడం, కారన్‌వాలీసకు నియమిత మైన 
కర్తవ్యం. వేళంలో కాంతిని నెలకొల్పి, న్యాయాన్ని సక్రమంగా పరిపాలించడము, అవ్యవస్థ 
నిర్వహణంవల్లను, అధికారదుర్వినియోగంవల్టను, నాశమొందిన కంపెనీ వి త్తవరిస్థితిని బాగు 


పుటి] (బిటిషు పరిపాలనాఖివృష్టి 1978 వరు 217 


పరచడము, ఇండియావస్త్రా సాలకూ, చైనాతేయాకుకూ కంపెనీ (వతిసంవత్స రమూ 3 పెట్లిసమూల 
సమహాకొడము,= 


ధనాన్ని పర్యవసానంగా కొనడానికి తగిన రాజస్వాదాయాన్ని క్రమంగా సపుకూ 
ఆశయాలుగా, కారన్‌వాలీస్‌ కర్తవ్యాన్ని (పభుత్వం నిర్దేశించింది.” ఈ కర్తవ్యాల సిర 
హించడంలో కారనవాలీస్‌, ఇంగ్లాండులోని సంపన్న త అభి పాయా? ము వవ్ఫృ 
త్తిల్‌ పెచ్టినాడు. ఇంగ్లాండు దేశముయొక్కా అభ్యు దయానికి, ఉద్దేశపూర్వక కమెన శక్తిని 
చేకూర్చినవారు, ఆ దేశంలోని భూస్వాములు. క క లే పాళ్చాత్యపర్ధతిపై, ఇండిచూలో, 
సంప న్నభూస్వామ్యసంస్థను గ పాపించడానికి నిశ్చికాభి పాయం వహించినవాడు,” కారన్‌ వాలిస్‌ 
అతడు ప్వాగ్‌ రాజకీయపక్షం ఎలోనివాడు కాబట్టి, ఆ సూ _తాలను ఇండియా |పభుక్య విధా 
నానికి వ ర్తింవచేయదలచినాడు. అనగా, కార్యనిర్వాహకశాఖకుకల అధికారాలను పరిమికం 
కావించడము, కార్య నిర్వాహకశాఖనుంచి న్యాయపాలనశాఖను వేరుచేయడము, ఆర్థిక విష 
యాలలో (పభుత్యముయొక,' (పభావ పాబల్యాన్ని తగ్గించడము, ఒడంబకికల విషయంలో 
వ్య క్తి స్వాతం త్యాన్ని బలవరచడము,- అనేవి ఈ పరిపాలనవిధానంలో ని సూత్రాలు. కాని, 
ఇండియా పరిస్థితుల పరిజ్ఞానం అతనికి లేకపోవడము, ఇండియా (పజలతోను, వారి వ్యవహా 
రాలతోను, కరవ లేకపోవడము, దురదృష్టవిషయం, ఇండియాలోని సంస్థలు, పద్ధతులు 
హీనమైనవని అతని అభిపాయం. తమ జాతి ఉత్కృష్ట్రమెనవని విజేతలై నవారు తలంచే 
భావానికి ఇతడుకూడా లోబడినవాడు, ఆంగ్లేయుల సంఖ్య-పురుషులు, ద్రీలుహాడా,- 
ఇండియాలో అధికంకావడంతో దేశీయులతో (పభుత్వానికి సంపర్క. తగ్గిపోయింది. 

ఇట్టి అభిప్రాయాల ప్రాబల్యంలో, పరిస్థితుల్లో, (బ్రిటిషు పరిపాలన పద్ధతికి ఆకారం 
ఏర్పడి, వృద్ధిచెందింది. దీని ఫలితం రెండు విధాలైనది. ఒకవైపు పూర్వవ్యవన్థను నశింప 
చేసింది; మరొకవైపు, పర్యవసానంగా, నూతన భారత దేశ వ్యవ వస్థ ఉత్పన్నం కావడానికి 
తగిన శక్తులను, (వవ్యత్త మొనర్చింది. 

కారన్‌వాలిస్‌ పదవీకాలంలో, విజేతల [ప్రభుత్వానికి రూపము, వ్యవస్థావిధానము 
ఏర్ప నవి. అతడు ఉద్యోగంనుంచి విరమించుకొని పోయేనాటికి, సమూలమైన అభఘ్యనయి 
పరివర్తనం ఏదీ కలుగలేదు. ముఖ్యములైన ఆల్పపరివ ర్తనాలు కొన్ని కలిగినప్పటికీ, పె 
పాలన ను. నూలరూపం, పూర్వవలెనే 1853 దాకా, నిలిచిఉన్నది, 

సర్వోచ్చాధికార విషయంలో మాతం, పిట్‌ ఇండియాచట్టం, కంపెసీ నుంచి దానిని 
పార్ట మెంటుకు బడిలీచేసింది. ఇండియా (పభుత్వ పరిపాలనకు అవసరములైన శాసనాలను 
కావించి, పార్టమెంటు, ఇండియా రాజ్యాలలోని శివిల్‌ మిలిటరీ వ్యవహారాలను, స్వయంగా 
నిర్వహించడానికి ఆరంభించింది. విధానాలను నిర్ణయించి, నిర్దేశించే అంత్య నిర్ధారాధికారాన్ని 
కం పనీ నుంచి తొలగించి, దానిని నియంతణ పరిష షదధ్యక్షునిలో, [ లేక, శ మీషనరులలో ] 
నిహితం కావించింది. ఈ అధ్యక్ష స) సానం [పభుత్వ కార్యదర్శి పదవిలో లీనమముంచె. 
కండె పెనీకోర్టు డైరెక్ట కరకు, కంపెసీ యజమానులకు ఇదివరలో ఉండిన, విశేషారికారాలు, 
ఇప్పుడు కేవలం నా మ్మాతమై నిలిచినవి. ఆశయ పోషణకు సంబంధించిన హక్కులను 
వీరు కోల్పోలేదు ; కంపెసీ నిర్వహణ వ్యవహారాల వివరాలను కూడా పరిశీలిస్తూ వచ్చిరి. కాని 
పరిషత్తు ఆమోదించిన ఆజ్ఞల విషయంలో, వీరు జోక్యం కలుగ చేసుకో కూడదని, [పభుత్వం 
నిషేధించింది. యుద్ధము, సంధి ఒడంబడికలు, ఇండియా రాజ్యాలతోను, రాజులతోను, జరిపే 


249 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర [మొగటి 
నంధానాలు, నమాలోచనలు, మొదలైన రాజకీయ విషయాల నుంచి, వీరిని పూర్తిగా 
బహిష్కరించింది (పభుత్వం. కంపెనీ ఉద్యోగులను పదవిలో నుండి లీసివేయడము, లేడా, 
ఇంగాండుకు పిలిపించుకోవడము అనే చర్యలకు సంబంధించిన అధికారాన్ని, ఇంగ్లాండు 
రాజత్వంలో నిలిపి, కంపెనీకిగల ఆశ్రయ పోషణ విశేషాధికారాన్ని తగ్గించి వేసింది. 
కంపెనీ వ్యవహార ష్మతాలన్నిటినీ పరిశీలించే అధికారాన్ని, నియంత్రణ పరిషత్తువహించింది. 
వర్తక విషయాలు తప్ప తక్కిన వ్యవహారాలకు సంబంధించిన అన్ని ఆదేశ ష్మతాలను, 
నిర్దేశ పత్రాలను ఇండియాకు పంపేముందు, పరిషత్తు ఆమోదించవలసినట్టు, కట్టుదిట్టం 
కావించినారు. 

ఇండియా (హోమ్‌ గవర్నమెంట్‌) స్వదేశ ప్రభుత్వంగా సిద్ధించిన ఈ వివిధములైన 
పరిపాలన వ్యవస్థలు కొంతవరకు, సంకీర్ణములై నట్టివి. పరిషత్తుకు, కంపెనీ డై రెక్టర్ణకుగల 
ఆధిపత్యాధికారం సంయు క్రమె ఉండడం, ఈ సంకీర్ణతకు హేతువు. ప్రథమ దళలో పరిషత్తు, 
తన బాధ్యతలను ఎంత వరకు నిర్వహించింది. అని నిర్ణయించడం, కష్టంగా ఉండింది. కాని, 
ఆంతరంగిక పరిపాలనకు, విదేశ ప్రభుత్వాల వ్యవహారాలకు సంబంధించిన అధికారం సర్య 
స్వమూ, త్వరలోనే, ఇండియా (పభుత్వ కార్యదర్శికి హన్తగతమైపోయింది. “ఒక పట్టణము 
యొక్క నిగమాధ్యక్షునికీ, నగర ముఖ్యునికీ ఉన్న స్థానానికి” వచ్చింది కంపెనీ డై రెక్టర్ల 
సంస్థ, ఈ విషయమై శేయే, (Kye) ఈ విధంగా విమర్శించినాడు. “ఇక ముందు 
ఇంగ్లాండులో ని ఇరువది నలుగురు పెద్దమనుష్యులతో ఏర్పడిన, పర్యాలో చక సంస్థయొక 
సంకిల్పంపై, ఇండియా (పజల (శ్రేయస్సు ఆధారపడి ఉండదు; ఈ రోజు ఉండి రేపు వెళ్ళి 
పోయే ఒక వ్యక్తి యొక్క అనిశ్చిత (ప్రవర్తనపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ 
వ్యక్తి పరిషత్తుకు అధ్యక్షుడుగా ఉండి, పద హైదు రోజులకాలం, ఇండియా దేశ పరిపాలనను 
సాగించవచ్చు. తర్వాత, పార్టమెంటుయొక అనిశ్చిత స్వభావాన్నిబట్టి, అందులో చెలరేగే 
ఏదో ఒక దుమారంకారణంగా, ఈ వ్యక్తి ఒక్కసారిగా పదవీ భష్టడై_ పోవచ్చు. అనుభవం 
లేని ప్రభుత్య పక్ష నాయకుని ఉపాయకౌశల దోషంవల్ట కావచ్చు, లేదా, అసమర్థుడెన 
(పభుత్వ పక విప్‌ (Whip) యొక్క అద్ధ వల్ల కావచ్చు,-పరిపాలనాధికారం వహించిన 
(పభుత్వ పక్షం, పార్టమెంటు సమావేశంలో ఓడిపోవడంతో, ఇండియా పరిషదధ్యక్షుడు, 
పదవీచ్యుతు డై పోవడం జరుగుతుంది.” 

ఇట్టి సమ న్లమైన అధికారాలనూ వహించిన, నియంతణ పరిషదధ్యక్షుడు, గొప్ప 
మొగల్‌ నవాబువంటివాడై నాడు. నవాబుకూ, ఇతనికీగల భేదం కేవలం ఒక్క విషయంలోనే. 
నవాబు నివసించింది ఢిల్టీనగరంలో; అతని ఉ త్తరాధికారియైన పరిషదధ్యక్షుడు నివసించేది, 
(ప్రజలకు 6000 మైళ్ళదూరంలో ఉన్న లండన్‌ నగరంలో. అధ్యక్షుని పదవీకాలావధికూడా, 
స్వల్పకాలిక మైనదే. ఆంగ్లజాతియొక్క. ప్రయోజనాలను అభివృద్ధిపరచే బాధ్యతను ఈ 
అధ్య క్షపదవిలో ఉన్న వ్యక్తిపై నిలిపినది పార్లమెంటు. [పజలు ఎన్నుకొన్న (ప్రజాప్రతినిధుల 
ద్వారా ఏర్పడింది పార్షమెంటు; కాబట్టి అధ్యక్షుని కర్తవ్యనిర్వహణను, తమ (ప్రతినిధుల 
ద్వారా, (పజలు సునిశితంగా పరిశీలిస్తున్నారు. ఇతని కర్తవ్యనిర్వహణం తృ ప్రికరంగా లేక 
పోతే, ఇతనిపై చర్యతీసుకొనే అధికారంకూడా (ప్రజలకు కలదు. 

ఠం 'పెనీ (ఏటుళత్య న్యూూతాలు : పిట్‌ చట్టం (కారం, ఇండియాలో స్థావించిన 


నంపుటి] (బిటిషు పరిపాలనాఖభివృస్థి 14789 వరకు 249 


ప్రభుత్యవిధానం, భారతీయులకు పూర్తిగా నూతనమైనరి. సార్వభెమత్వశునేది సణీవమైన 
ఒక వ్యక్తిలో నిహితమై ఉన్నదని భారతీయులు ఇంతవరకూ భావించియుండిరి. కాని, ఇప్పటి 
కొత్త సార్వభౌమత్వం కేవలం భావ మాత మైనదే, ఈ సార్వభౌమ పరిపాలనలోనికి 
వచ్చిన (పజలకు దాని స్వరూప మెట్టిదో తెలియదు ఆ సార్వభౌమత్వం [కింద ఇండియా లో 
పనిచేసే కార్యకర్తల ఆజ్ఞలకు, (వజలు బదులె ఉండ వలసి వచ్చింది. ఈ కార్యక ర్తలు కూడా 
ఇండియాలో తాత్కాలికంగా నివసించే వారే; పదే పదే మారిపోతూ ఉండేవారే. కలవర 
పెట్టుతున్న ఈ పరిస్థితిలో, తమకు అగోచరమైయున్న ఈ సార్వభౌమత్వానికి ఒక వాగ్త 
విక రూపాన్ని కల్పించుకొని, దానిని “కంపెనీ బహదూర్‌” అని (పజలు వ్యవహరిస్తూ 
వచ్చిరి. 

కంపెనీ బహదూరుకూ, అతని అధికారాన్ని తాత్కాలికంగా ఇండియాలో వహించిన 
వారికీ, బేధమున్నదనే విషయాన్ని కూడా గుర్తించిరి, ఇట్లు న్వంత బాధ్యతలు, పౌర బాధ్య 
తలు అనే రెండు విధములైన కర్తవ్యాలను వ్యక్తి నిగ్యహిస్తాడనే భావం [పజల మనస్సు 
లలో దృఢంగా నాటుకొంది. 

పిట్‌ చట్టం మూలంగా, ఇండియాదేశ వ్యవహారాలపై సమ్మగమైన అధికారమూ, 
పార్ణమెంటుకు సిద్ధించింది. కాని అతి వినృృతమై, ఆతి దూరంలో నిలిచియున్న రాజ్యాల 
పరిపాలనను లండన్‌నుంచి సమర్థంగా నిర్వహించడం సాధ్యంకాదని, వీట్‌, (గ్రహించినాడు. 
కాబట్టి ఇండియా రాజ్య పరిపాలనకు సంబంధించిన కర్తవ్యాలన్నిటినీ, ఇండియాలోని, గవ 
ర్నర్‌ జెనరల్‌కు, అతని సలహామండలికి అప్పగించెను. కొని ఈ కర్తవ్యాల నిర్వహణం 
మ్మాతం, ఇండిచూ (పభుత్వ కార్యదర్శి యొక్క పర్యవేక్షణకు, నిర్దేశానికి, అధీనానికి 
లోనై ఉంటుంది. మొదటి గవర్నర్‌ జెనరల్‌గా నియమింపబడిన కారన్‌ వాలిస్‌, చట్టము 
లోని ఉపబంధాలకు ధారాళమైన వ్యాఖ్యానం కావించి, తన అధికారాన్ని స్వేచ్చగా. ఆతి 
విస్తృతం కావించుకొన్నాడు, 

బెంగాలులో పోర్ట్‌ విలియం వద్దఉన్న, కంపెనీవాసస్టానంలోను, దానికి అధీనమై 
ఉన్న ఇతర స్థానాలలోను, సువ్యవస్థను నెలకొల్పడానికి, పౌర పభుక్వాన్ని ఏర్పరచడానికి 
తగిన నియమాలను, అధ్యాదేశాలను, వినియమాలను రచించే అధికారం, 1778 నాటి, 
వినియమకశాననం ద్వారా, గవర్నర్‌ జెనరల్‌ కు, అతని మండలికి సిద్ధించి ఉండింది. శాసన 
నిర్మాణ విషయంలో, గవర్నర్‌ జెనరల్‌కు గల అధికారం, దీనికి మాత్రమే పరిమితమై 
నట్టిది. (ప్రాంతీయ న్యాయ స్థానాలకు, గవర్నర్ల మండలులకు, సంబంధించిన వినియమాలను 
చేసే అధికారం, 1734 శాసనం ద్వారా సిద్ధించింది. ఆ తర్వాత 1798లో, “బెంగాలుకోని. 
[బిటిషు రాజ్యాల ఆంతరంగిక [పభుత్వ పరిపాలన విషయమై చేసే వినియమాలనన్నిటినీ 
కూర్చి, ఒక సంహితంగా వర్పరచవలెనని, ఒక నియమం,” ఆమోదింపబడింది. మిక్కిలి 
(పయోజకము, ఆర్థవంతము ఐన కార్యమిది. వ్యక్తులకు, ఆస్తులకు, సంబంధించిశ హక్కుల 
విషయమైన న్యాయనూతాలన్నీ, దేశభాషల అనువాదాలతో సహా, నంహిత రూపంలో 
ముదించి |ప్రకటించవలెననీ, ఈ న్యాయసూ[త్రాలను ఏర్పరచడానికి ఆధారములైన విష 
యాల వివరణాన్ని కూడా, దీనికి పీఠకగా చేర్చవలెనసీ, ఈ వినియమం, ఆదేశించింది. 


ఈ సంహితద్వారా, (ప్రజలు, తమ హక్కులను "వి శేషాధికారాలను, రక్షణలను (గహిఎచడం 


250 భారత స్వాతంతో్యోద్య్యమ చరిత [మొదటి 
జరుగగలదని, దీని ఉద్దేశం. కాలం గడిచేకొద్దీ, అనుభవాన్ని బట్టి, ఈ సంహితలోని నూత్రా 
లను సరిదిద్దడానికీ, మార్చడానికి కూడా అవకాశం కలదని, ఒక అనుబంధంకూడా ఈ 
వినియమంలో చేర్చినారు. 

ఈవిధంగా లిభితపూర్వక మైన న్యాయసూూత్రాలను, వినియమాలను ఆధారంగా చేసు 
కొని పరిపాలన జరిపే (పభుత్వస్థాపనకు, పునాదులు ఏర్పడినవి, ఇంతవరకూ ఆచారంలో 
ఉన్న, కేవలం వ్యక్తిగతమైన రాజపరిపాలన, దీనితో అంతరించింది. సార్వభౌముని 
సంకల్పం, వినియమాల ద్వారా, శాసనాలద్వారా, వ్యక్తమయ్యే పద్ధతి అమలులో వచ్చింది, 
ఈ శాసనాలను మొదలై నవాటిని వ్యాఖ్యానించి నిర్ణయించే అధికారం, న్యాయస్థానాలు 
వహించినవి. గవర్నర్‌ జెనరల్‌ కు ఇచ్చిన శాసన నిర్మాణాధికారం, ఒక్క విషయంలో 
మాత్రమే వర్తించదు. 1708 నాటి, వినియమం, ఈ క్రిందివిధంగా శాసించింది. “ఉ త్తరాధి 
కారము, వారసత్వము, వివాహ సంస్కార దాంపత్య సంబంధాలు, కులము, సమ న్తమైన 
మతవ్యవహారాలు, మళసంస్థలు, మొదలైన విషయాలకు సంబంధించిన కోర్టు వ్యాజ్యాలలో, 
ముస్టిము లపట్టీ, మహమ్మడన్‌ న్యాయశాస్తాంన్ని, హిందువులపట్ట హిందూధర్మశాస్తా9న్ని, 
సాధారణ నియమాలుగా [గహించి, వాటి (పకారం, న్యాయాధిపతులు న్యాయనిర్ణయాన్ని 
చేయవలసి ఉంటుంది.” వినియమం పేర్కొన్న కారణాలపై ఏర్పడిన వ్యాజ్యాలలోతప్ప, 
తక్కిన విషయాలరో హిందూ ముస్టిము న్యాయశా స్తా9లు వర్తించవు; అనగా, పెన వివరించిన 
విషయాలలో మాాతిమే అవి వృర్ధిస్తాయి ; తక్కిన విషయాలలో చెల్లవు. ఈ కారణాలకు 
సంబంధించిన వ్యాదేశాల వ్యాఖ్యాన విషయంలో ఏర్పడిన వివాదాలను, న్యాయాధిపతుల నిశ్చ 
యానికి పంపించడము, వారి వ్యాథ్యానాన్నిబట్టి వ్యాదేశాలను సరిదిద్దడము,- అనే, ప్రసిద్ధ 
మైన న్యాయశాస్త్ర పరిణామ విధానాన్ని, |ప్రజాాపతినిధుల అధికారంనుంచి తొలగించి, 
(వభుత్వోద్యోగులకు అప్పగించడం జరిగింది. ఆయా మతానుయాయుల దృష్టిలో, మత 
సంబంధమైన న్యాయన్మూతాలు పవిత్రమైనవి కావచ్చు. కాని, 1798 నియమనాన్ని అనుస 
రించిన పభుత్వ నిర్ణయం వీటికి ఆధారమౌతుంది, అని భావించడానికి వీలున్న దా ? 

దండసీతివిషయంలో, ముస్లిమ్‌ సంహిత 1772 దాకా, (పవృ త్రీలో ఉండింది. 1778 
నాటి, వినియమకశాసనం ద్వారా; ఈ సంహితను మార్చే హక్కు, అధికారము, ప్రభుత్వానికి 
సిద్ధించింది. తతృలితంగా |[పధానమైన పెక్కు విషయాలలో దానిని పరిమిత మొనర్చి, 
దాని పవృ త్తిని నిర్భంధించిరి. తరువాతి కాలంలో జరిగిన వినియమాలను అనుసరించి, అది 
పూర్తిగా రూపాంతరం పొందింది. - 

1798 నాటి, బెంగాల్‌ వినియమక శాసనం, ఇతర బ్రిటిష్‌ (పాంతాలకు మాదిరిగా 
ఏర్పడింది. దీనికి సదృశములై న న్యాయసంహతలను, మదరాసు ప్రాంతము 1802 లోను, 
బొంబాయి [ప్రాంతము 1799, 1327 లోను, తయారు చేసుకొని, వాటికి శాసనరూపాన్ని 
కలిగించినవి. హిందూ ముస్టిం న్యాయశా స్తాంల విషయంలో చేసిన పరిమితులు, ఈ రాజధానీ 
లకు కూడా వర్తింపచేసిరి, | 

ఇండియా సమాజ పాలనకు వర్తించే ఈ న్యాయన్తూత నికాయాన్ని నిశ్చయించిన 
వారు, చాలవరకు విదేశీయులు. శివిల్‌ క్రిమినల్‌ న్యాయానికి సంబంధించిన సమస్త విషయా 
లకూ సమ్మగంగా వర్తించడమేకాక, ఇది, హిందూ ముస్టిము మతవర్గాల వ్యక్తిగత న్యాయా 


సంపుటి 1 (బిటిషు పగిపాలనాభిన్న ఏ) 19/8 వరకు 251 


లను పరిమితులను కూడా నిర్దేశిస్తుంది, కోర్టు వ్యపహారాలలి లోని కశిదాపలు, హిందూ ముస్టిము 
మతస్థులుకాక, ఇతర మత్తు స్లులెఉన్న సందర్భాలరో, న్యాయానికి, ధర్మన్యాయానికి, ఆక్మ 
సాక్షికి సంబంధించిన శకాలు వ వరిస్తాయని కూడా, ఈ న్యాయసంహిత నిర్ణయించింది. 

ఖోశాలు, మేమక్లు, కొన్ని పంజాబు ముస్టిం జనజాతులు, మొదలై. నవారిలో, మత 
విధులకందె ఆచారానికే ప్రాముఖ్య మెక్కువ. ఈ పద్ధతినే సంహితలోని వినియమాలు 
కూడా, అంగీకరించినవి. 

ఈవిధంగా, [క్రమబద్ధమైన శాసన నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించే (పభుత్వ 
రిపాలన కిందికి, ఇండియాలోని ఒక భాగం రావడం, ఇదే మొదటిసారి, మా 
రృడానికి వీలుగల (కియాత్మకమైన న్యాయవిధాన పరిపాలన (ప్రజలకు ఏర్పడింది. 
లో న మత తధర్మశాస్త్ర సం, భగవత్సంకల్పంవల్ల సిద్ధించినచి కా ఎట్టి మార్చరానిది. దానికి 
ర్రిగా విరుద్ధమైనది, ఇప్పుడు దేశంలో నంకొన్న మానన కల్పిత న్యాయవిధానం 
న్యాయాలను [పపర్హింపజేసేవారు పురోహితులు కారు, వవ్శిత శాస్త్ర పండితులూ కారు, 
కికములైన ఈ న్యాయ్య సానాలలోని న్యాయాధిపతులు, భిన్నజాతులకు భిన్నమతా 
లకు చెందిన వ్యక్తులై నప్పటికీ, Ses కులవివక్ష పాటించక, ఆందరికీ సమానమైన 
న్యాయాన్ని కలిగించేవారు. 

ఇహలోకాధికారాన్నో, లేక, పరలోకాధికారాన్నో ఆధారంగా చేసుకొని, సమస్తమైన 


బాధ్యతనూ వాటిపై పెడ, స్వేచ్భానుసారంగా వ్యక్తులు చేస్తూఉన్న నిర్ణయాలతో, వ్యక్తికీ 


ఓ 


ల ప 


నవ సంక కల్పంచే 


కత కకక 


ah 
eA 
రె 
0 
న్డ్‌ 


వ్యక్తికీ, వర్గానికి వర్గా కులానికీ కులానికి విభేదం పాటిస్తూ, విభిన్న ధర్మసూత్రాలను 
వర్తింపచేస్తూ ఉండిన పద్ధతితో, ఏర్పడినట్టిది, ఇండియాలోని పూర్వపున్యాయవిధానం. బాధ్యత 
వహించిన లౌకికవ్యప్తులు పర్యాలో చనతో కూర్చి శాసనరూపానిి న్ని వు పారన్యాయకాస్త్ర 
సంహితను, వర్గవిచేదామలను పాటించక, సర్వసామాన్యంగా (పపర్తింపచిసేది (వస్తుతం 
ఏరాడిన న్యాయవరిపాలన నదధానం. వా క్రియకు భావ్యవప $ రనళోను, సాంఘీకభావ పవ 


రనీలోను, కూడా, ల్మీవపరిణామాలను కలిగించిన ఈమార్చు, చిప్తవాత్మక మైనల్టిది. 

వరిపాలకులు తమ ఆశయాలకు, ఉద్దేశాలను, సాధించడానికి అనుగుణమైన విధంగా, 
దేశంలోని పరిపాలనవ్యపస్థమ ఏర్పరుస్తారు. 'ఇండియావిషయంలో, ఈడఉద్ధేశాలను నిర్దేశించి 
సూ కీకరించింది, ఈస్ట్‌ ఇండియాకం పెనీ, కం పెసీసంవిధానంపకారం, ఈఉద్దేకసా ధన, తక్కిన 
అన్ని విషయాలకంపె. (పధానమైనట్జిది. ఇండియాలోని తమ రాజ్యభాగాల: నుంచి, అక్యంతమైన 
లాభాన్ని సాధించడమే వారిప మోద్దేశం, ఈలాభసాధనవిషయంలోమా త్రం, కంపెసీవారికీ, 
వారియజమానులై న ఇంగ్లాండు పభథుత్వాధికారులకూ, ఏమాత్రమూ అభి పాయభేదంలేదు. 
సర్వోచ్చాధికార నిర్వహణాన్నిమాత్రమే పార్లమెంటువహించి, వాణిజ్యవిధానాల నిశ్చయాధి 
కారాన్ని, ఇండియా వాణిజ్య వకసా వమ్యాన్ని, 1318 వరకూ కంపెనీకే వదలి ఇబ్టింది, కాని, 
ఇందులోకూడా, కంపెనీ భాగస్వాముల లాభాలను రక్షించేవిషయం, అటుండగా, “హెరసంబం 
ధమైన విధానాన్ని నిర్ణయించే విషయంలో కూడా, ఇంగ్లాడు దేశజాతీయ (పమయోజనాల రక్ష 
ణమే [పధానమయిందికాని, ఇండియా పజల [ప్రయోజనాలు కావు. 

కాళ్ళంతవరిష్ళాలయు 2 కారన్‌వాలీస్‌ ప్రవేళపెట్టిన శాశ్వత పరిష్కారవద్ధతివల 
ఇండియా సామాజికప్యవస్థకు ఆధారమూఐములై న విషయాలలో తీవమైన మార్పు కలిగింది, 


౨59 భారత స్వాతం[తోోద్యమ చర్మిత [మొవటి 
(పాచీన (గ్రామసంస్థ దీనివల్ల నశించిపోయింది ; ఆస్తులసంబంధాలు మారిపోయినవి ; నూతన 
సాంఘికవర్గాలు బయలుదేరినఏ ; (గామసీమలలో సామాజికవిప్పవం సిద్ధించింది. 

వారెన్‌ హేస్టింగ్స్‌ చేసిన మార్పులవల్ల, బెంగాలు (ప్రాంతమంతా కసాయివాని కార్థా 
నాగా మారిపోయింది. “పజల దుస్థితికి (పదర్శకములై న జాడలు, ఉపప్పవాలు, మామ పరి 
స్థితులు.” అతడు సృష్టించి దేశంలో వదిలిపెట్టిపోయిన పరిస్థితులివి. ఈ పెంట కుప్పలను 
తుడిచివేసి, దేశాన్ని శుభపరచడము, కంపెనీ (ప్రయోజనాలను రక్షిస్తూ, దేశీయుల 
(శేయస్సును, భూస్వాముల రక్షణను, సాధించడానికి తగిన పరిష్కారాన్ని చేయడము, 
కారన్‌ వాలిస్‌ క ర్తవ్యాలుగా (వభుత్వం నిర్దేశించింది. ఇండియా రావడంతోనే, వ్యవసాయ 
పద్ధతులకు, అనుభోగ కాలావధులకు, పన్నులకు సంబంధించిన విషయాల విచారణకు, 
అతడు పూనుకొన్నాడు. 

ఈ విచారణ సమితికి అధ్యక్షుడైన జాన్‌షోర్‌, తన రిపోర్టును, జూన్‌ 1789లో 
అర్పించినాడు. భూముల హక్కుల విషయంలో, ఇతని అభిపాయాలు హేస్టింగ్సు అధి|పా 
యాలకు భిన్నములై నట్టివి. “జమీందారులు భూములకు స్వాములని నేను భావిస్తున్నాను. 
వంశపారంపర్యంగా సిద్ధించే హక్కులవల్ల వీరికి ఈ ఆగి సిద్ధించింది. ఇది కూడా వారి 
మత ధర్మశాస్తాాలకు అనుగుణమైనదే. న్యాయ పకారం, వీరు దానికి వారసులై. ఉన్నప్పుడు, 
దానిని తొలగించడం కాని, మార్చడంకాని, సార్యభౌమాధికారాన్ని వహించిన (ప్రభుత్వానికి 
న్యాయమైనదికాదు, విక్రయం ద్వారాకాని, తాకట్టు పెట్టడం ద్వారాకానిి తమ భూములను 
అన్యాక్రాంతం చేసే విశేషాధికారం వారికి, ఆధారమూలమైన హక్కువల్ల సిద్ధించింది. మనము 
దివానీని తీసుకోడానికి పూర్వమేవారు ఈ అధికారాన్ని వహించి ఊండినారు. కాబట్టి, ఈ 
అధికారాన్ని తీసివేయడం, న్యాయరీత్యా విరుద్ధమైనది.” అని, తన నివేదికలో అతడు 
స్పష్టంకావించినాడు. 

హేస్టింగ్సు నిర్ణయంవలెనే ఇతని నిర్ణయం కూడా తప్పే, కాని, ఆంగ్ల పద్ధతిపట్ల 
అభిమానం వహించినవాడు, కారన్‌ వాలిస్‌. ఇతనికి పూర్వం, అధికారం వహించిన హేస్టింగ్సు 
చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయాన్ని కూడా, ఇతనికి వివరించి, హెచ్చరించియుండిరి. 
అందువల్ల, జాన్‌ షోర్‌ సమర్పించిన _వణాళకను అంగీకరించి, కారన్‌వాలిస్‌, దానిపై తన 
అధికార ముదనువేసినాడు. కాని, శాశ్వత పరిష్కార విషయం, 1769 లో, చర్చకు వచ్చే 
నాటికి రాజస్వాన్ని చెల్లిస్తూ ఉన్న గుత్తేదారుల నూతనవర్గం ఒకటి, వేరే ఉన్నదనే విషయం 
బయటపడింది, వా_స్రవానికి, ఈ వర్గం (బిటిషువారు నూతనంగా కల్పించిందే, ఫ్థౌడ్‌ కమీషన్‌ 
సూచించినట్టుగా, బెంగాలులో, నాలుగు జమీందారీ వర్గాలు ఏర్పడి ఉండినవి. వీరితో, 
1798 లో బిటిష్‌ (పభుత్వం రాజస్వవిషయమైన శాశ్వత పరిష్కారాన్ని చేసుకొని ఉండి 
నది. మొగల్‌ పరిపాలకులకు రాజస్వగూపంలో కప్పములను చెల్లిస్తూ, తమ సంస్థానాలను 
నిలుపుకొని యుండిన పురాతన వంశాల కూచ్‌ బీహార్‌రాజులు, అస్సామ్‌, |తీపురా రాజులు, 
మొదటి వర్గంలోనివారు, స్వతంత సర్జారుల రీతిగా పరిపాలకులకు శిస్తు చెల్లిస్తూ. (ప్రాచీన 
కాలం నుంచీ స్థిరపడియుండిన, రాజషాహీ, బర్జ్వాన్‌, దినాజ్‌ పూర్‌ రాజకుటుంబాలు, రెండవ 
వర్గంవారు. రాజస్వాన్ని వసూలు చేయడానికై మొగల్‌ (పభుత్వం (పవేశ పెట్టిన వ్యక్తులు, 
మూడవ వర్గంఎ రు, పెక్కు తరాలుగా, వీరు ఈ కార్యాన్ని నిర్వహిస్తూ ఉండినందువల్ల, వీరి 


సంపుటి] (బిటిషు వరిపాలనా భివృద్ధి 1978 వరకు వీర్‌8ి 


ఉద్యోగా గాలు వంశపారం పర్యం గా నిలిచే పరిస్థితి ఏర ర్పడిండి య. ఈస్ట్‌ఇండియా 
కంపెనీకి దివానీ లభించిన తర్వాత రాజస్వాన్ని వనూలుచేయడాని కంపెసివారు గుత్తే 


దార్లుగా నియమించిన వ వ్యక్తులు "నాలుగోవ రం వారు. వీరిని rao కంపెనీ “జమీం 
దార్లు” అని వ్యవహరించేవారు. వేలంలో "స కహొటపాడి, జమీందారీలను గుత్తకు త. 
“కలకతా బసియాలూ”, కంపెని ఉదో శ్రగస్టుల పరంగా బినామీగా భూములను గుత్తము తీసు 
కొన్న వ్య కటా కూడా, ఈ వ పర్గోంలో చేరిన వారు. కంపెనీ ఉద ద్యోగులందరూ కూడా, 
చేశీయ బనియాల పేరిటా; తమ సేవకుల పేరిటా భూములను గుత్తకు తీనుకొన్నవారే. 

ఫ్రౌత్‌క్ర అమన్‌, ఈవిషయమై ఈఎథంగా చానింది, -శిస్తుపరిష్కా రం చేయవలసి 
ఉంటి, “మొదటి రెండువర్గాలవారి రికీ బలవత్తర మైన హరు కలదు, మూడవవర్గానికిక కల హక్కు 
సాధారణ మైనల్టిది. నాలుగోవర్గంవారికి hase an లేదు.” 

(గ్రామంలోని, చిన్నవృత్తికార్మికులు, గ్రామే సేవకులు, సహాయకులు, కూడా, కారన్‌ 
వాలిస్‌ ప్రవేశ పెట్టిన రాజస్వపద్ధతిపల్ల నష్టపడినవారే. వారివిషయాన్ని గణించకపోయినా 
కూడా, పంటపొలాల ఉత్పత్తిలో భాగసస్టులైనవారిని గణించకతప్పదు. (ప్రభుత్వము, మధ్య 
లు, లేక, జమీందార్లు, రైతులు, అనేవారు ఈభాగస్థులు. ఈవిషయంలో మొదటి రెండో 
గస్థులపగల హక్కులను ప్రభుత్వం స్పష్టంగా వ్య క్రీకరించింది. పంటలో, (వభుత్వానికి 
చెందవలసినభాగాన్ని శాశ్వతంగా, నిర్ధారణ కావించింది. (వభుక్వానికి అత్యంత మైనలాభం 


దత్త విషయంలో ఇదివరకు ఎన్నడూలేని ఉన్నతస్థాయిలో, శిస్తుబేరీజు. నిశ్చిత 
మయింది. భూములపై అంచనా వేసిన భాఓకమొత్తంలో, 89 శాతం |పభుత్వభాగంగా నిశ్చ 
యింపబడింది. దీనితో, పన్నులు వసాలుచేసిన సేవకు, జమీందారుకు, 1! శాతంమా(త మే 
మిగిలింది. ఈిధంగా, ఆదాయంలో కలిగే వ్యత్యయాలవల్ల ఏర్పడే కిషపరి రిస్థితుల: నుంచి, 
(పభుత్వానికి రక్షణ సిద్ధించింది. అంతేకాక, తస వాణిజ్యాపసరాలకు,-అనగా వాణిజ్య మూల 
ధనానికి ఇంగ్లాండుకు రవాణాచేయడానసికి, [(పభుత్వవ్యయానికి, -ఆవళ్యక మైనధనం, విస్తా 
రంగా, నిక్చితంగా సిద్ధించేపరిస్థితి ఏర్పడింది. మరిన్నీ,-ఇదివరకే సాగులోఉన్న భూములపై 
విధించిన శిస్తుబేరీజు నిశ్చితమై ఉన్నాకూడా, వ్యవసాయాన్ని విన్తరించడంపల్ట కొత్తగా 
సాగుకువచ్చే భూములపై ఎక్కువపన్నును విధించే అవకాశాన్ని, (పభుత్వం ఉపయోగించు 
కోవచ్చు. 

ఇదిమ్మాత మేకాక, తాసిల్హార్టు, కానుంగోలు, పట్వారీలు, ఇతర రాజస్వాధికారులు,- 
మొదలైన ఉద్యోగులతో ఏర్పడిన, రాజస్వయంత్రాంగాన్ని రశ్దుచేయడందల్ల విత్తవిషయ 
కంగా అధిక పయోజనంకూడా సిద్ధిస్తుంది. 

విత్త విషయంలో సిద్ధించిన లాభాలకందె, ఈపరిష్కారంవళ్ల కలిగిన రాజకీయ సౌక 
ర్యాలు, ([పధానమైనవి. మొగల్‌ పరిపాలనలో జమీందారులకు ఎక్కువ అరికారాలుండినవి. 
పన్నులు వసూలుచేసే కర్త ర్షవ్యాన్ని నిర్వహించడ మేకాక, తమ ఆధీనములో ఉన్న (పదేశాలలో 
దండసీతి అధికారాలను, కార్యనిర్వ హణాధికారాలనుకూడా, వీరు నెర వేర్చేవారు. సార్వభౌమ 
పదవికి సంబంధించిన ప్రాహ వాట న్యన్న, ఈజమీం దారులు, కార్యరూప ప్రయోజనా 
అన్నిటిలోనూ, తమ [ప్రాంతాలలో (పదర్శించేవారు. ఇతరుల అధికారానికి లోబడియుండే 


254 భారత స్వాత ౦| తోద మ చరి! త | మొపటి 
స్వభావంకాదు వీరిది ; (వభుత్వం దుర్భలమైయున్న సందర్భాలలో దానిని ధిక్కరించడము, 
ఒకొకప్పుడు ఎదురుతిరగడము, వీరికి పరిపాటే. వీరితో, కారన్‌వాలిస్‌, ఒక ఒప్పందాన్ని 
ఏర్పరచుకొన్నాడు. ఇంతపరరూ వారు అనుభవిస్తూ ఉండిన రాజకీయాథికారాలను తీసివేసి, 
వాటికిబదులుగా, వారి అధీసంలో ఉన్న భూములపై నిరవధికమైన స్వామ్యాథికారాలను వారికి 
కలిగించినాడు. ఈభూములపై ఇంతపరకు, వారికి స్వామ్యం ఉండిందికాదు. అంలేకాక, 
ఈభూములపై పన్నులను వారి ఇచ్చానుసారంగా, పెంచే అధికారంకూడా, వారికిపుడు 
సిద్ధించింది. వారి రాజకీయాధపత్యమూ, (వభుత్వాన్న్నె ఎదిరించే అవకాశమూ, ఈవిధంగా 
నశించినవి. కాని, రైతులపై వీరికిగల ఆర్థికాఢికారం ప్రబలంగా వృద్ధిపొందింది. అప్పటి 
నుంచీ, ఈఒప్పందాన్ని చేసుకొన్న రండువతాల | పభుత్వము, జమీందార్లు] వారిమధ్యా, 
శాంతినహకారాలు ఏర్పడినవి. ఒక పక్షంవారు రాజకీయాధిపత్యాన్నీ, ౮ండోపక్షంవారు ఆరి 
కాధికారాన్ని, (పపర్తింపచేస్తూ వచ్చిరి, పొలందున్న పంటపండించే ౫తునుమ్మాతం, రెండు 
పషాలవారూకూడా పీడిస్తూ, అతన్ని పీక్కు తింటూవచ్చిరి, ఈఒప్పందంవల్ల కలిగిన రాజ 
కీయ [పయోజనాన్నిగూర్చి, సెటన్‌కార్‌, ఈవిధంగా |వాస్తాడు,-“ కేవలం రాజకీయ ప్రయో 
జనాలదృష్ట్యా పరిశీలిస్తే, శంకలను, సందేహాలను ఉపశమింపచేయడానికి ఇది మంచిసాధన 
మయింది. ర్ముటలు, విదోహాలు [పబలమైయున్న ఆకాలంలో, జమీందారుల నత్పవ ర్తననూ, 
ప్రభుత్వంపట్ట కార్యరూపమైన విశ్వాసాన్నీ వారు (ప్రదర్శించడానికి, ఈఏర్పాటు (పోత్సాహక 
మయింది,” 

జమీందారుల జీవన పోవణానికి, ప్రభుత్వ కోశాన్ని నించడానికీ అవసరమైన 
సంపదను చెమటోడ్చి ఉత్పాదిస్తున్న రైతులు మాతం, ఈ శాశ్వత పరిష్కారంవల్ద, నష్ట 
కష్టాలకు గురియైపోయిరి. పరిష్కార విధానాన్ని ఏర్పరచడంలో, రైతు (పయోజనాలను 
(పభుత్వం ఏమాతమూ గమనించలేదు. “బెంగాలు రైతుల హక్కుల విషయంలో ఈ పరి 
ష్కార విధానం, ఏ విషయాన్నీ నూచించక మౌనం వహించింది. కాబట్టి, రైతులు కేవలం 
జమీందారుల ఇష్టానిష్టాల వై, పూర్తిగా ఆధారవడినవారై నారు.” అని, కంపెనీ డై రెక్టర్ణకోర్టు 
కూడా అంగీకరించింది. “రెతు పద్ద నుంచి జమీందారు రాబట్టుకో తగిన పన్ను ఎంత అనే 
విషయాన్ని, పరిష్కార విధానం, నిష్కర్షకావించలేదు. కాబట్టి, ఎవరో కొడ్డి మంది తప్ప - 
తక్కిన జమీందారు లందరూ రైతుల వద్దనుంచి సాధ్యమైనంత పరకూ [దవ్యాన్ని 
లాక్కొంటూ వచ్చిరి. ఈ విధమైన, దోపిడీపూర్తి ఐన తర్వాత, రైతుకు మిగిలింది అతని 
జీవన పోషణకు కూడా చాలినదికాదు. అనడంలో, సందేహమేమ్మాతమూలేదు. ఈ పరి 
ష్కారంతో, రైతుకు హక్కులనేవి లేవనే విషయం నిశ్చితమైపోయింది; ఏదైనా సాధించుకో 
దలచుకొంటే, అతడు ఇంతటి నుంచీ జమీందారుతో ఘర్షణ పడవలసిందే,” ఆని, కేయే, 
(Kaye) ఈ పరిష్కారాన్ని విమర్శించినాడు. 

జమీందారులవద్ద భూములను గుతకు తీనుకొన్న, అధీన భూస్వాములు, లేక, 
తాలూకాదార్టూ, స్థానికరైతులూ, మాతమే, ఈ పరిష్కార విధానం నుంచి వినాయితీ 
పొందినవారు. ఏరు చెల్లించే గు త్తలను, పన్నులను పెంచడానికి వీలులేకుండా ఉండే రక్షణ 
చాలవరకు, వీరికి లభించింది. కాని తక్కిన వారందరూ,-1798 తర్వాత, అనుభోగ 
హక్కులను సంపాదించుకొన్న స్థానిక రైతులతో సహా,-జమీందారుల దయాదాక్షిణ్యాల పై 


నంవుటి] (బిటిషు వరిపాల నాభివ్భద్టి 1978 వరకు లర్‌ 


శ 
వారిరువురి మధ్యా జరిగే ఒప్పందంపై ప్రర్వవనట్రివి; పభుక్వాగికి వాటితో సంబంధి మేలేదు. 
అని, సోర్‌, ఇపపరశే (క ce 


జనాభా పెరగడయు, దా గవసాయం వి ప త పరి (మలు తశీణించి FES, 


వర్తక వ్యవ వహారాలలోను, వరి శమలలోను వనిబే స్తూ ఉండిన (ప్రజా వానీకం, వ్యవసాయ వృ ర్తికి 
పూనుకో వడ దము,- మొదలై. నక కారణాలవర్ణ, పంట టపొలా లకు గిరాకీ కలిగి, వ ధరలు 'పెరిగి 


నవి. హింసారాండతో రైతులప ద్ద పన్నులు, భాటకాలు, వసూలుచేసే దౌర్జన్యాలు కూడా 


భూములపై (పభుత్వం విధించిన శిను ప్త రేట్లు మితిమీరినవి కావడం పల్ల, జమీందారు 
విషమస్థితికి లోనైరి. 1738 నుంచి, 1815 వరపు, జరిగిన ఇరవై రెండేండ్ర కాలంలో, 


బెంగాలు పంట భూమిలోని సుమారు అర్ధభాగం, అమ్మకానికి వచ్చిందని, ఇతరులకు 
హస్తాంతరమై పోయిందని, (ప్రభుత్వపు అభిలేఖలనుబట్టి తెలుస్తుంది, తత్పూర్వుం రైతులు 
జమీందారులకు చెల్లి స్తూ ఉండిన భాటకాన్ని మ్యాతమే (గహించవలనిన బాధ్యతకు, భూము 
లను కొన్న వ్యక్తులు లోనై నవారు కారు; కాబట్టి, ఈ కొత్త యజమానులు భాటకాలను పెంచి, 
రైతులను పీడిస్తూ వచ్చిరి. తక్కిన జమీందారులు కూడా వీరి ఆదర్శాన్ని అసుసరించడానికి 
(ప్రారంభించిరి, “వచారంలో ఉన్న భాటకాన్ని ఎప్పుడైతే కొత్త భూస్వాములు 'పెంచిరో, 
తక్కిసరై తులపై భాటకాలను, వారి యజమానులైన ఇతర జమీందారులు కూడా అదే 
స్థాయికి “పెంచడంలో ఏమాతము కష్టమూకలుగలేదు, " అని, డాక్టరి ఫీల్డ్‌, సూచించినాడు. 

రైతులతో కరారులు (పట్టాలు) కావించుకోవలసిన బాధ్యత "జంప పె ఉండిన 
మాట వాసవ . 'పాంతీయాచారాలకు సంబంధించిన రునుములతోసహో. రైతు నిష్కంర్ష రగా 
చెల్లించపలసిన భా టకపుమొత్తము అతడు సాగుచేస్తున్న పొలంవి ఫ్రేర్ణము, పన్నులకేటు, 
నిషిద్ధచర్యంకు చెల్లించ పల సిన జరిమానాలు, కొ త్రశిస్తులను (పభుత్వం విధించిన సంద 
ర్భంలో రైతు చెల్లించవలసిన ఎక్కువ మొత్తాలు, - -మొడలైన విషయాలన్ని, ఈకరారుషతా 
లలో లిఖితమై ఉండతంక రాడా, గారల అవసరమే. కరారులోని ఏషరతులకై.నా భంగం 
కలిగిన సందర్భంలో, న్యాయస్థాన ౦లో వ్యాజ్యంవేసే అవకాశంకూడా ఉన్నది. కాని, వృధా 
కాలహరణంతోను, ఆధికవ్యయంతోనూ కూడిన ఈవిధానం, సామాన్యు డైన రైతుకు అందు 
బాటులో లేనట్టిది, 

కాబట్టి, ఈవరిష్కారంఫలితంగా యాభై సంవత్సరాల దీర్భకాలం, ఎట్టి ఉపశమన 
విధానాలూ లెనివార్రై, రైతులు వర్ణించరాని దుర్భ్శరకష్టాలను అనుభవించినవారైరి. “1300 
(లేక 1812) నుంచి 1945, వరకూగల మధ్యకాలంలో జరిగిన ఈపరిషాార శాసన పతి 
పత్తిని స సమక్థి రించడ = కష్టం. అప్పుడు (పభుత్వంచేసిన తప్పులు [ప్రాణాంతక మైనట్టి వి" అని 
బేడెన్‌పొవెల్‌, ఒప్పుకోవలసి వచ్చింది. 1729 నాటి శాసనాన్నిగురించి, “ఈశాసనంలోని 
రాక్షసములైన అనుబంధాలను చడివినవ్పుడు ఆగహం కలుగక పోదు.” అని అతడే వచించి 
నాడు, ఈవిషయంలో, 1059 వరకూ ఎట్టి ఉపశమనచర్యకూ (పభుత్వం పూనుకోలేదు. 


(పభుత్వ వరిపౌలనుంబి ఖారతీయులవ ఖపొవ్కొారం : నూతన (పభుత్వ వ్య 


256 భారత స్వాతం (త్యోద్యమ చరి[త [మొదటి 
నను అనుసరించి, ఆధిపత్యము, |దాభవముగం పదవులన్నిటినుంచీ, భారరియలు బహి 
మ్కకులై నారు. సార్వభౌమాధి కారమంతా బిటిష్‌ పార్రమెంటులో, సిహితమైఉన్నది. 
ఇంగ్లాండులోని నియంతణ వరిషత్తువ్వారా, పార్తమెంటు తన రాజకీయ అధికారాన్ని (వవ 
ర్రింపచేస్తుంది ; వా? ణిజ్య సంబంధమైన విష వపు కంపెనీ డైరెక్టర్ల సంస్థద్వారా నిర్వపొ 
స్తుంది. (బ్రిటిష్‌ పరిపాలనకు అధీనమైయున్న ఒకశాఖ, ఇండియాలో సర్వోచ్చాధికా రాన్ని 
వహించి, | బిటిష్‌| పభుత్వ (పతినిధిగా తనకు సి ద్ధించిన అధికారాలను, శాసననిర్మాణ, రాజ 
కీయ, కార్యనిర్వహణ రంగాలలో మ ంపచేస్తూ ఉన్నది. పార్లమెంటూ, నియంత్రణ పరి 
షత్తుతోను కంపెనీ తె రెక్టర్తబోర్టుతోన ఏ ఏర్పడిన స్వదేశ ప్రభుత్వమూ, గవర్నర్‌ జెనరల్‌ 
తోను అతని సహాయకమండలితోను ఏర్పడిన ఇండియా (పభుత్వమూ,- ఈమూడు సంస్థలూ 
కూడా సమ్మగంగా ఆంగ్లేయులతో ఏర్పడినట్టివి; ఇండియా |ప్రజలపట్ల ఏమాత్రమూ 
బాధ్యత లెనిఏ. 

(ప్రభుత్య సేవాశాఖలను ఏర్పరచడంలో, అన్ని ఉన్న తోద్యోగాల నుంచి భారతీయు 
లను బహిష్క-రించడానికి, కారన్‌ వాలిస్‌ నిశ్చయించినాడు. ఇండియా దేశచరి తలో, ఇది 
వినూత్నమైన సంఘటన, ఈ విధమైన జాతి వివక్షతను పాబించడానికిగల కారణాలు అనేక 
ములు. “ఇండియాలో తాము స్థాపించిన రాజ్య తంతాల విషయంలోనేకాక, తమ దేశంలో 
అధిక సంఖ్యాక [పజల ద్వారా ఏర్పడిన రాజకీయ సంస్థల విషయంలో కూడా” దురహం 
కారంతో కూడిన స్వాతిశయాన్ని వహించినవారు, ఈ ఆంగ్లేయాధికారులు. “తాను, తప్పక 
గ్రోమైడై.నవాడు; తన |పతిష్టకు సాధనములై నవన్నీ తప్పక ఉత్కృష్టములై నవి కావలెను,- 
అనే స్వాతిళయభావం, అనభ్యమైన హృదయ దౌర్బల్యంవల్ణ ఉత్పన్న మౌతుంది, ఈ 
దౌర్బల్య (పభావానికిలోనై , తాము ఇంగ్లాండులో ఏర్పరచుకొన్న సంస్థలను, తమ వ్యవహా 
రాలను, [పప్రమాణములై నవిగా [గహించి, "ప్రపంచములోని తక్కిన సంస్థలను, వ్యవహారాలను, 
వీటితో పోల్చిచూస్తూ, వాటి గుణదోషాంను నిర్ణయిస్తూ వచ్చిరి.” కాబట్టి, బిటిష్‌ భావాలకు 
అనుగుణంగా ఇండియాలో తాము స్థాపించిన పరిపాలన వ్యవస్థను నడపడానికి, ఆంగ్లేయులు 
మ్మాతమే అర్షులు, అనేభావం వీరిని ఆవేశించింది. 

అ క, భారతీయుల యోగ్యతాసా మర్థ్యములు, సత్యనిష్ట, గుణశీలాలు, మొదలె 
నవి, అతి హీనములై నవనే అభ్మిపాయాన్ని వహించినవారు, బ్రిటిష్‌ పరిపాలకులు. “ఇండి 
యాలో నైతిక శీలమనేదే లేదు. సానుభూతి, విరోధభావము అనేవి, మతనిర్ణయాన్ని బట్టి 
(పవృత్తమౌతూ ఉన్నవేకాని, నైతిక నిర్ణయాన్ని బట్టికాదు,” అని, మిల్‌, తన అభ్మిపాయాన్ని 
వ్య క్రపరచినాడు.. క్రాప్‌హామ్‌ మతశాఖలో సభ్యుడు, విల్బర్‌ ఫోర్స్‌కు సహోద్యోగి, ఐన 
ఛార్లెస్‌ గ్రాంట్‌, కలకత్తాలోని వర్తకసంఘంలో నభ్యుడుగాను. నియంత్రణ పరిషత్తుకు అధ్య 
తుడుగాను, పార్లమెంటు సభ్యుడుగాను, వ్యవహరించినవ్య క్తి కి; ఇండియా (పజలనుగురించి, 

ఒకితడు, “కోచసీయమైన విధంగా అవనతిచెంది, హీనస్థితిలో ఉన్న జాతి ఇది. వీరిలో నిలిచి 
యున్న నైతిక క ర్రవ్యభావం ఆతి దుర్భలమైనట్టిది. ఐనప్పటికీ, సమంజసమైనదని తమకు 
తెలిసిన విషయాన్ని కూడా పాటించమని మొండి పట్టుదల కలవారు, ఇతరులకు హానికరములు. 
స్వేచ్చా పవృ త్తములు ఐన భావో, ద్రేకాలకు లోనై స నవారు” 

“అతి విస్తారము, నర్వసాధారణము ఐన భ్రష్ట ప్రవర్తనల కారణంగా, సమాజములో 


స పుటి] బ్రిటిషు పరిపాలనాభివుది 1978 వరకు 257 


న్‌. లవ 
సిద్ధించిన దుష్టఫలితాలకు [ప్రబల దృష్టాంత మైనవారు; తమ దుర్చ్యుసనాల చుక్షతిరో ని 
జ్‌. ప కి 

ఎను వారు.” అని వర్షించియన్నాడు. “హిందూస్తాన్‌ దశయుడైన (పతివ as BE 


అ 
(అని నేను నిజంగా నముతున్నాను), అని కారన్‌వాలిస్‌ చెప్పిగాడు. 
సి 


భు 
౮ గా 44 Seon 
వానులను గురించి ఈ విధంగా se ాన్ని "ప్రకజించినాడు,- వారి మనస్సులు 
౮ అద ర కి a 2m ఉం 
పూర్తిగా సంస్కార విహీనములై న ; నైతిక ధర్మాల విషయజబు వారికి తెలియదు, 
పహుదయపనె చాన అనునరించి ఏర్పడే క కవట Ee పత్తి వీరిలో అత్భంతంగా వుదిచెందింది. 
—_ కం లం 
వారు సోమరులు ; అశన్షీ లమెన విషయానుభవంలో ఆసక్తులై నవారు ; కౌర్యము, పిరికితనము, 
| ణమ 
ల _ 2 & ఇ జ న్‌ 
డురహంకారము, నెచుము, వీరి నహజ లక్షణాలు. మక సస. "పరిజ్ఞాన మమా|తమూ 
శ (7 మూ 
అ జ ష్‌ 
లేనివాకెనా అంధ విశాాసంతో మూధరై ఉన్నవారు. అడవిజాతుల జీవితంలోని దుక్భ్యస 
లా. ముల 
క 3 నం 
ఎ వీరిలో ఉన్నవి; కాని ఆ జాతుల సుగుణాలలో ఒక్కటి కూడా పీరిలో రేదు, అని 
WE 


ఇంగ్రాండు మత సంస్క ర్తలై న,-మెథాడిస్టలు, ఎవాంజెలిస్టలు కూడా, ఇండినూ 
ఎను ఈ విధంగానే ర్లెంచినారు. బహుదేవతారాధకులైన హిందువుబు పూజించే దేవ 
కామ్మోదేకము, అన్నాయకు; దౌష్ట్రము, (కే కార్యము, అనేవాటికి పపలైస రాశ్షనులు. 
మత వ్యవస్థ, బాహృాదంబరమురో కూదిన ఒక రోత." అని విల్బర్‌ ఫోర్స్‌ 
చాయం 

కాబట్టి, (బిటిషు పరిపాలనను చిరస్థాయిగా సాగించడానికి, భారతీ_మలను పూర్తిగా 


న్సహాయ స్థితిలో నిలిపి, వారి మనన్సులలోని ఉత్కాండా దీజాలను పూర్తిగా నిర్మూలిం 
చడం అవసరమయింది. షోర్‌, ఈ విధంగా వ్రాసినాడు. “మన లాభ (ప్రయోజనాలకు 
విధాలా. సాధనంగా ఉపయోగించుకోవడమే 
ఆంగ్లేయల రాజ్యపరిపాలనకు ఆధార సూతం. కాబ స్ట్‌ గౌరవము, (పతిష్టగం అన్ని పవ 
వుల నుంచీ వారిని బహిష్కరించడం జరిగింది. ఎట్ట ప సరే, ఆంగ్లేయ జాతివానికి 


ళల 


గాష, ఇండియా జాతి నంతిటిన, అని 


ఈ ఉద్యోగాలను అప్పగించవచ్చు. 


అప్పటి సందర్భాలను బక్ట్జికూడా, డేశీయులను అధికార పదవులలో లేకుండా 


చేయడం పా. ఇండియాలో నిలిపిన ఇంగ్లాండు రాజ సెనాంధికారులు, కంపెనీ 
సెనంంలోని యూరోపు దేశీ మాఢికారులను నిరసన భావంతో చూడడం, కంపెనీ అధికారు 


శ్‌ 
లకు అసమాధాన పేతు 
నాడు. కాని, కంపెనీ ల్‌ 

ల, mw రి గ 
వంతో చూచేవారు. అతి పురాతనమైన సైనిక దళాలస్నీ, ఇండియా సేనాధికారుల వేర్ణను 
వహించి ఉండినవి. యూనుఫ్‌థాన్‌వ 


ఈ పరిస్థితిని ని బాగుచేయడానికి కారన్‌వాలిస్‌ ఉర్జశించి 


గ 
) 

ర్‌ 

ర్ట 


రతీ 


నలో ఉన్న ఇండియా అధికారులను, రాజ సేన సలు. గౌర 


గ 


ంటి ఇండియా ఆరీసర్ద కంపెని సేవలో (ప్రఖ్యాతి 
సంపాదించుకొన్నారు. యూనుఫ్‌ఖాన్‌ అధీనంలో, రెండు నూడువేల మంది సిపాయిల. 
దళంలో యూరోపు దేశ చెనికులుకూడా ane (పథమ దశలో జరిగిన కర్ణాటక 
యుద్ధాలలో యూనుఫ్‌థాన్‌ పోరాడిన వాడు. “అతడు ముట్టడులను సాగించి, కోటలను. 
రక్షించుకొని, విషమ పరిస్థితులలో శత్రువుల ప్రాంతాల మీదుగా, సామిని, పరికరాలను, 
నహాయక సేనలను తరలించుకొని పోయిన నాయకుడు.” తిరుచినాపల్లిని శ తువుల దాడి 


33 


255 భారత న. చరిత్ర [ మొదటి 
నుంచి రక్షించడము. శ్రీరంగంలో (ఫెంచివారు లొం పోవడము, యూనుఫ్‌ఖాన్‌ (పద 
ర్మించిన చాకచక్యంవల్లనే సాధ్యమైనవని, జెవిరిస్ట్‌, sen “క యుద్ధ వీరుని 
చేరు,-ఇతడు తప్పక వీరుడే, -ఆంగ్ల చరి|తకారుని (Robert Orme) (గంథంలోని పతి 
పుటలోనూ, లారెన్స్‌, శైవుల పేర్ద వచ్చిన విధంగా, వదేపదే వస్తూ ఉంటుంది,” అని, 
మాల్‌కాం (వాసినాడు. నర్‌ హె నీలారెన్స్‌ ఇతనిని గూర్చి వాన్తూ, “విశ్వాస ప్యాతుడు, 
వీరధర్శి, సాహసోద్యమ ఉత్సుకుడు "ఇత్యాది ఉజ్జ్వల గుణవాచకాలను |పయోగించినాడు,- 
“మన జాతివారైన ఫోర్డ్‌, క్యాల్‌ ఫాడ్‌ , రూట్‌ మొదలై న చేనానాయకుల వీర కృత్యాలకు 

ఏ మాత్రమూ తీసిపోక చిరస్మరణీయులై నిలిచిన మహమ్మద్‌ యూసుఫ్‌, జమాల్‌ 
సాహేబ్‌, మరి ఇతరులు జరిపిన సాహస వీరకృత్యాలు చర్మితలో శాశ్వతంగా నిలిచి 

యినవి.” అని ఒక ఆంగ్ల రచయిత వాస్తాడు. 

ఆలీఖాన్‌, హుసేన్‌ అలీఖాన్‌ భవానీసిఐగ్‌ వంటి సుజదార్హు తమవృ త్తిని తేజోవంతం 
కావించినారు. కంపెనీ సేనలోని యూరోపు అధికారులను రాజ శ్నేనాధకారుల స్టాయికి తేదలచు 
కొంటే, ఈ భారతీయ సేనానాయకులనుకూడా అదేస్థాయికి తేవలసి ఉంటుంది కాని, ఇండియా 
సిపాయిదళాలకు అధికారులైయున్న ఇండియా సేనాధికారులను నమ్మడం, (పభుత్వానికి 
సాధ్యంకాలేదు. కేవలం సైన్యశ క్రిపె ఆధారవడిన పభుత్వానికి భారతీయ, ఆంగ్లేయుల జ 
యికతో ఏర్పడిన సేనాశాఖ సైన్యంలో ఉండడం, అపాయకరంగా తోచింది. కంపెనీ రి 
కరు ఈవిషయాన్ని, తమ 1808, డిశంబర్‌ 15వ తేదీ జాబులో విశదం కావించినారు. 
“150,000 సంఖ్యగల సైన్యాన్ని మనం నిలుపుకొని ఉన్నాము. ఈైన్యాన్ని సాధనంగా 
చేనుకొని, సమగ ఇండియా దేశమూ కంపెనీవట్ల శాంతిభావంతో _పవర్తించేటట్లు చూచు 
కొంటున్నాము, అనిమా!తమే మేము చెప్పగలిగినవిషయం.” అని వారుతెలిపినారు. కోర్టుకు 
'వాసినజాబులో, కారన్‌ వాలిస్‌ కూడా ఈఅభ్మిపాయాన్నే ఇంకా బలవత్తరంగా ఉద్దాటించి 
నాడు. “న కమంగా నియమిత మైన, వినత పాశ్చాత్య సైన్యసహాయంతో తప్ప, అమూల్య 
ముల్లైన ఈరాజ్యాల పై మన ఆధిపత్యం స్థిరంగా ఉండజాలదు, అనే సత్యాన్ని, అందమా 
అంగీకరింపక తప్పదు.” 

“న్యాయసూ|త్రాలు, మతవ్యవస్థ, ఆచారాలు మొదలైన సమస్త విషయాలలోను విభిన్న 
మెనది, ఈవినృృత (పజానీకం. అట్టిసందర్భంలో, మనము ఎంతచక్కగా వీరిని ఆదరించి 
అభిమానించినా, హృదయపూర్వకంగా మనకు ఎల్లకాలమూ వీరు విధేయులై ఉంటారని 
ఆశించలేము. ఏవ్య క్రికై నా మనవల్ల కలిగిన కష్టంకాని, మననిర్ణయంలో జరిగిన [ప్రమాదం 
కాని, లేక, ఊహించలేని ఏఇతర సంఘటనకాని, |పజలు విప్ణవోన్ముఖులు కావడానికి, 
కారణంకావచ్చు. అట్టి సందర్భాలలో, విష్ణవాన్ని అణచడానికి, దేశీయులతో ఏర్పడిన సైన్యా 
లపై ఆధారపడడం వివేకంకాదు.” 

శివిల్‌ శాఖలలోని ఉద్యోగాలకు వ్యక్తులను [(గహించడంలోకూడా, ఈవిధమైన కార 
అాలనే ఆధారంగా చేసుకొని, దేశీయులను బహిష్కరించిరి. (గ్రాంట్‌ ఈవిధంగా వాస్తాడు. 
“సమాజభదతకు, సమాజహితానికి అవసరములై న గుణాలు, సాధారణంగా బెంగాలీలలో 
ఏమాతమూ లేకపోవడము, వాస్తవం. ఇది నిజంగా వింత. యాథార్థ్యము, నత్యపరత, 
1పామాణికత, అనేవి, వీరికి బొ త్రిగాలేవు. సత్యనంధత లేకపోవడం వీరికి స్వాభావికమై 


సంపుటి] (బిటిషు పరిపాలనాశవృద్ది 1878 వరకు 259 


పోయింది; కాబట్టి, సత్యమైనవిషయాన్ని సమర్థించవలసి వచ్చినవ్వుడుహాడా, అనత్య విష 
యాన్ని దానికి wn చేసుకోడానికి తప్పక పూనుకొంటారు,. బ్వశతుత్వాన్ని 
వహించి, ఒకొకప్పుడు తం్రికొడుకులమధ్యకూడా, ఒకరినొకరు వెంటాడడంలో, వీరు 
వహించే మాత+రృము, చేసేమోసాలు, మోపే మిథ్యాపవాదాలు, ఇత్యాదులు, మానవస్వభా 


Y చె 99 
వంపె విర కిపుజిసాయి, 
జా బా టా 


భారతదేశీయుల గుణకీలాలలోగల లో పాలవల్ల వారిని ఉన్నత ఉద్యోగాలకు నియ 
మించకూడదనేవాదం న కుటిలమైనట్టిది, “re కువచ్చిన ఆంగ్లేయులుమా త్రం, 
సౌశీల్యానికి ఆద ఎద కోలా? “నూయెజ్‌ కాలువకు ఇవతల, దశవిధ వైవాజ్జలు (Ten 
camden) & అనేవేలేవు.”” అని, కిప్టింగ్‌, _ాసినదానికి ఈజఆంగ్లే యల (పవృతి 


సమగ నిద్రర్శనమై, దానిని పూర్తిగా నమర్థిస్తుంది. చర్మితకారులైన, థాంనన్‌, గ్యారట్‌ అనే 


ను 
అంగ్రేయ రే ఈవిధంగా |వాసినారు, “పందొమ్మిదో శతాబ్దపు [పథమ దశలో, ఇందియాలో 
నివసించిన పాశ్చాత్యుల జీవితాన్ని చితించడానికి, విస్తారమై యున్న నమకాలీన సారస్వతం 
సహకరినుంది. ఇండియా ద్వీపకల్పాన్ని పూర్వం ఆకమిందిన ఉఊత్తరఖండాలవారిని 


౮ స్‌ జర 
చకొనా దుర్వ్యుననాలకు, సోమరితనానికి, వీరుకూడా నులభంగా లొంగిపోయినారు. 


[a 
జ న్‌్‌ నా 
[పరిజ్ఞాప తాలతో ఇండియాకు వచ్చిన ఉచ్యోగులు పదహారు, ఈక, పడి హాదేండ్ల బాలురు. 


తో ~~ 
వెల్లెస్తీకాలంవర కూ, వీరికి ఇంగ్రాండులోకాని, ఇండియాలోకాని, తగిన శిక్షణను ఇచ్చే 
ఏర్పాట్లు జరు జరుగలేదు; తరువా వాతికొలంలో వచ్చిసవారికంటి, పీదే ఇండియా దేశాన్ని బాగుగా 


అర్థంచేనుకొన్నారనే వాదింకూడా, ఒకటి ఏర్పడింది. ఇండియా దేశ్శవజలను, జీవిత విధా 
నాలను |గహిందడానికి వారికి ఒక మార్గం, లభించింది, ఇండియా దేశంలో, ఉంపుడు శ త్రెలను 
పెట్టుకోవడం ఆంగ్లేయులకు ఆచారమై ఉండింది, కాని, దీనివల్ల ఇండియా దేశంపట్ల, వారికి 
ప్పగౌరవం ఏర్ప డిందో, రక, ఇండియాదేశ ఆచారాలలో హరికి ఎక్కువ ఆస క కలి 
గిందో, సందేహమే” ఈవ్యభిచారి గ్రీలుచేసిన సేవకు, వీరికి లభించింది నెలకు నలభై 
రూపాయలు మ్మాతమే, అని విలియంసన్‌ |వాసియుంచినాడు. ఆకాలపు పాళ్చాత్య సమా 
జంలోని అద్భుతమైన సోమరితనాన్ని గురించీ, నిస్త్రణమైన విషయ  లాంపట్యాన్ని 
గురింసీ, పెవిల్యన్‌, |వాసినాడు, యథాతథంగా [వాయడానికి అ అర్హ మైనది అతని 
(వాత. “మితిమీరిన కర్చుల ల పూర్తిగా మునిగిపోయి, గ్‌ | శ్రీం 
నిర్బంధ (పతపంరారకు. చామనచాయ పిల్లలగుంపుల నిర్భంధాలకు లోరై, 
ఇండియా సము[దతికాలను వదలిపోవడానికి సంకల్పముకాని, శ క్తికాని, లేనివారై. యున్నారు, 
ఈఇంగ్తీదు 'పెద్పమనుష్యులు. *, .పండెండుమంది సేవకులు ముందూ, పద్యడెండుమంది వెనకా, 
స బిరుదులను. చాజిచెప్పుతూ, పరుగెత్తుతూ అనునరిన్తూఉంటే, గొప్పవారు, 
(పభుత్వ పు కోచిబండ్లంలో తిరుగుతూ ఉంటారు, అల్బోడ్యో గులు ప పల్దకీలలో చేరగిలబకికాని 
లేక గురవు బగ్గీలను మల సయంగా Mw కటూ అటూ మ సాగిసారు. 


ల 


లను జెడిరించో, బుజ్జగించో, ae యిం ఈవిధమైన ite సహజమైన పరిణామంగా, 
ఒకప్పుడు, ముప్పై ఐదేండ్లకాలం ఇండియాలో నివసించిన ఆంగ్రేయులు, సుమారు నూరు 
మంది, అప్పులవాండ్హకు బాధ్యులై , ఇండియాలో నిలిచిపోయినారు. పీరివల్డ యువకుల జీవిత 


260 భారత స్వాతం [తోద రమ చరి[త [మొకటి 
సూత్రాలు విషపూరితమురై_ |భష్టమైపోవడ మేకాక, బాధ్యతతోకూడిన ఉన్నత స్థానాలకు 


ఉ తములెనవారు రావడానికికూడా, వీరు (పకతిబంధకాలుగా ఏళ ఎడిరి. న్న 
భారత డేశీయులను ఉన్న తోద్యోగాలప, కారన్‌ వాలిస్‌ నియమించక పోవడానికి 


ట్రగల అవిశ్వాసం కారణంకాడు; పాళ్చాత్యాధికారులను, ఇంతకంటె ఎక్కు 
[ప్రబల కారణమని, కేయే, అధి పాయము. 
దిటిష అధికారులలో, నికి భ్రష్టత సర్వసాధారణంగా వ్యావించియుండినదనడానికి, 
అ wr లు ఉన్నవి. బెనారసులోని స్టా నికాధీకారి స్థిరవేతసం, నెలకు 1000 రూపా 
, ఏక స్వామ్య వ ర్తకరేనుంి, షం అక్రమ మార్గాలనుంచి. అతనికి 
వచ్చే ఆదాయం, ప నాలుగు లక్షల రూపాయలు. కలెక్టర్తకు ఇస్తూఉన్న జీతం నెలకు 
1200 డూపాయలు, కాని, అతనికి ముట్టుకూ ఉన్న పె సంపాదన సామా మాన్యంగా లక్ష 
రూపాయలు. 
కాబట్టి, భారత డేశీయులను ఉను ్న తోద్యోగాలనుంచి బహి హూ షు రించడానికి కారణం 
వరు. అధిక లాభడాయరమైన ఉద్యో గాలను ఆంగ్లేయులకు అంటగట్టి, వారి దురాశను 
తృ ప్రిపరచడ మే దీని కంతటికీ తశాన న లం స అంతేకాక, ఆపజయానికి పాలైన 
భారత దేశీయులను, వారికి తగిన అధమ స్థానంలో ఉంచడము, పూర్వపు పరిపాలక వస్గాల 
వారిని అవమానపకచడము, ఆ శిత జీవితానికీ, దరిద్ర జీవనానికీ, వారికి అలవరచడము, 
స్వాతంత్య భావాల అవశేషాలను, ఆత్మగౌరవ అవశేషాలను వారి మనస్సులనుంచి తుడిచి 
వేయడము, రూడా, దీనికి (ప్రబల హేతువులై నవి. ఆంగ్లోద్యోగులకు ఆరోగ్యకరమైన 
నులభ జీవితం ఏర్పరచడానికి, సమస్త ప్రయత్నాలూ జరిగినవి, 'పలో భాలకు వారు లోగ 
కుండా ఉండడానికి, (పభుత్వ ఆజ్ఞలకు విధేయులై ఉండడానికీ, వర్తకములో (పవేకించ 
కుండా ఉండడానికీ, బహుమతులను, లంచాలకు, (గహించకుండా ఉండడానికీ, తగిన అధిక 
చేతనాలను వారికి నిశ్చయించినారు. న్యాయ పరిపాలన వ్యవస్థ స్థను భూమి శిస్తుల వ్యవ న్థనుంచి 
వేరుచేసి, వారివారి కర్తవ్యాలను నిష్కర్షగా, స స్పష్టం కావించిన. న్యాయపరిపాలక వర్గానికి, 
హోలీసుశాఖను అధీనంకావించి,ఆత్యాచారాలు, జరుగకుండా చూచినారు. అనగా, ఐశ్వర్యాన్ని, 
ఆధిపత్యాన్ని బాధ్యతను ఆంగ్రేయోద్యోగులకు కెలిగించిరి. ఆత్మ ప్రతిష్టను, ఉత్తమధ్యేయాన్ని 
(వళంసా సంపాదనసంకల్పాన్ని నేర్పడానికి ఈసౌకర్యాలు ఉత్తమ అధ్యాపకులుగా ఏర్పడినవి. 
న్యాయశాఖ : న్యాయ శాఖలో మున్‌సిఫ్‌, సదర్‌ అమీన్‌ వదవులను దాటిపోవ 
డానికి భారత దేశీయులకు అవకాశం ఇవ్వలేదు. పోలీస్‌ శాఖలో దరోఘాస్థానము, పరిపాలన 
శాఖలో డిప్యూటీ కలెక్టరు స్థానము,- ఇవి మాతమే భారత దేశీయులు ఆశించగల ఉన్న 
తోద్యోగాలు. (పకిజ్ఞాప త్ర ఉద్యోగాలని ఆనాడు వ్యవహరింపబడిన స్థానాలు, భారతీయులు 
శప వేశించరాని సంవృత రంగం లోనివి. 
భారతీయులు బాధ్యతను [ప్రదర్శించడానికి ఆవకాశం లేని విధంగా ఈ అన్ని కాఖల 
విధానాలూ కూర్చబడినవి. వీటిని నిర్వహించే వారందరూ పాళ్చాత్యులే. దీనివల్ల భారతీయుల 
మానవ జొన్నత్యమే, (కుంగిపోయింది. [పాచీన సాంఘిక-రాజకీయ వ్యవస్థ, దీనితో భగ్నమై 
పోవడం, అంతకంచె అధమమైన పరిణామం. పౌరవ్యవహారాలకు, దండనితి వ్యవహారాలకు 
సంబంధించిన న్యాయనిర్ణయ విధానాన్ని, చిరకాలంగా నిర్వహిస్తూ ఉండిన వ్యక్తులనుంచి 


సంపుటి] (బిటిషు పరిపాల నాభివ్యన్ధి 1798 వరకు 261 
తొలగించింది, కారన్‌వాలిస్‌ (వవేళపెట్టిన నూతన ప్రణాళిక. [గామపంచాముకిలు, జమీందార్లు 
ఫౌజ్‌ దార్హు, సుబేదారు, కావీలు, పండితులు, మొదలైనవారు ని హిస్తూడి చిన ఈకర్తవ్యా 


లను, కారన్‌ వాలిన వారినుంచి Se గ్రామసీమలలో మూత్రము స్థానమూలేనట్టి 


కోషవారు వేళ పెద్దైన న్యాయపరిపాలన విధానంలో, జాత విషవకు 
'పవేకంపచేసియుంచడం, ముఖ సింగా గమనించతగిక విషయం. ఈచిభాకం, ఇండియా 


జేశవానులను రెండువస్లాలుగా విభజించింది : (1) ఆంగ్ర-పాళ్చాత్య దేశాల పజలు, వారి 


న్యాయబద్ధమన సంతానము, ఒకవర్గం . (2) హిందువులు, ముస్తిములు, ఏషియా జాతులు, 
ఆర్మీని గయన్‌ జాతులు, కైస్తవులు, ee రెండోవర్గం. ఈ ఈ ఎండువ వర్గాలవారి ౨౩3 సంబంధించిన 
సివిల్‌, [కిమినల్‌ వ్యవహారాలను విచారించి నిర్ణయించడానికి, శెలకు థములై న్యాయ 


వి న 
నానాలను నెలకొల్పిరి. (నీటిష్‌రాజత్వం, న్యాయవిషయంలో విథివిహితంగా పసాదించిన 
ల 


చ wf. 
నియత కాననా తకరలా; (వష్న! తాలద్వారా, వావి గాపి చబిడిన నా కాయుస్థానాలు మొవథతి 
వర్షంవారికి వరి రిస్తూ ము, ఈ న్యాయస్థా నాల అధ్యక్ష న్యాయాధిపతులసుకూడా, రః రాజశాస 


ట్‌ 


ధికారమే నియమిస్తుంది. వీటిని, కీ న్యాయస్థానాలు, లేక రాణీన్యాయస్థానాలు అని 
వ్యవహరించేవారు. వీజికితోడుగా, శాంతిస్థాపక న్యాయమూ ర్తి, దండనాధికారులు, దుర్మరణ 
విచారాధికారులు కూడా ఉండినారు. 


[స్టే 


ఈస్ట్‌ఇందియాకం పెన ఆధిపత్మంతో స సావీతముఐ తై, కంపెని నియమించిన న్యాయాధి 
పతులు పరిపాలించే న్యాయస్థానాలు, రెండవపర్గం (ప్రజలకు ఉద్దిష్టమురైనవి. ఈ న్యాయ 
స్థానాలలోని న్యాయాధిపతులు రెండు వర్గములుగా ఎర్బగియుండిరి. (పరిక్ఞావ తంద్వారా 
ఇంగ్గాడునుంచి వచ్చినవా వారు ఒకవర్షం; ఇతరులు రెండ పవర్గం. 
యసానాలలో, కలకత్తా మదరాస, బొంబాయి నగరాలలోని 
అత్యుచ్చ న్యాయస్థానాలు ప్రధానములై గవి. వాటినిగురించి వివరించడం, క అనవ 
సరం, వినిమయక Sls అనుసరించి కంకత్తారో అత్కుచ్చన్యా: యస్టానా నాన్ని థె గావించిన 
స్తత ఏర్పడింది. 1781, 1706, 1798, సంవ తరృరాలలో ఈ 
ను పరిమితంచేసి, నిష్కర్క కావించిన శాసనాలద్వారా, ఈ 
త తొలగింది. ఇంగ్భాండులో ని సామాన్య న్యాయాలను నియతళాననాలనూ, ఇండియా 
జన 


రల్‌ ఆతని మండలిరోసహో విధించి, అత్యుచ్చ న్యాయస్థానంలో రిజిష్టర్‌ చేసిన 


విసియమాలనూ, హిందూముస్త్టిములు (వతివాదులైన సందర్భాలకో హిందూ ముస్టిం న్యాయ 
.గ్యూతాలనూ, ఈ అత్యుచ్చ “న్యాయస్థానాలు పాటించి, న్యాయనిర్ణయాన్ని కాఏంచేవి, 

1798, 1802, 1327, సంవత్సరాలలో పారితమైన వినియమాలద్వారా, కంపెని 
న్యాయస్థానాలు, మూడు రాజధానీలలోనూ స్థావితమైనవి. సంతృ ప్తికరమైన వ్యవస్థను 
వర్పరచడానికి, 1772 నుంచీ, అనేక ప్రయోగాలు జరిగినవి. కొని వీటికి 1795 దాకా, 
స్థిరత్వం ఏర్పడలేదు. ఆ తర్వాత, న్యాయాలయాలకు సంబంధించిన విశాల సూత్రాలు 
స్పష్టంగా నికూవించబడినవి, తర్వాత జరిగిన అన్ని పరివర్తనలహా, కారన్‌ వాలిస్‌ రచింవిన 
వినియమసంహిత ఆధారంగా ఏర్పడింది. 


(1) పోలీసు వ్యవహారాలను, న్యాయనిక్ణయ విషయాలను ఇంతవరకు నిర్వహిస్తూ 


262 భారత స్వాతంత్రోద్యమ చరిత [మొదటి' 
ఉండిన జమీందారులను, ఇతర సాం్యపదామిక కార్యకర్తలను, ఈ అధికారాలనుంచి తొల 
గించడము. 

2) (ప్రత్యేకంగా ఆంగ్రేయాధికారులతో ఏర్పడిన (పతిజ్ఞాపత్ర సేవాశాఖలో, నిర్దేశాధి 
కారాన్ని, ఆధిపత్యాన్ని, ఉన్నతోద్యోగాల కేందీకరణాన్ని నిహితం కావించడము, 

8) భూమిశిస్తుల వనూలును, న్యాయపరిపాలన శాఖనుంచి వేరుపరచి రాజస్యన్యాయ 
సానాలను రద్దుచేయడ మూ,- అనే మూడూ, ఈ సంహితకు ఆధారాలై న ఉద్దేశాలు. 

ఈవిధానంలోని న్యాయస్థానాలు, తరతమ శ్రేణిలో ఏర్పడినవి. అన్నిటికంటె [కింది 
దళలోని న్యాయస్థానాలు దేశీయులై న కమీషనర్ష పరిపాలనలోనివి, యాభై రూపాయలకు 
మించని మా నస (Cause of పత న వ్యవహారాల (వథమవిచారణ గావించి 
వీరు తీర్చులిచ్చేవారు. అమీనులు, స్యాలిసాస్టు, మన్నిప్ప,- అని యీ న్యాయస్థానాలు మూడు 
విధములైన . వీరి తీర్పులవిషయంలో 3 జిల్లా న్యాయస్థానాలకు అపీలుచేసే అవకాశంకలదు. 


(5 


అము 


దేకయ నాయసానాలకు పెదళలోఉన్నవి, “రెజిస్టార్హ న్యాయస్థానాలు. జిల్లాన్యాయస్థానాలకు, 


థి 
నగర న్యాయస్థానాల లకు అనుబంధములైన ఈ న్యాయాల రెజిస్టార్డు, (పతిజ్ఞాప త్రంతో ఉద్యో 
గాలకు వచ్చిన విస్టై థికారులు. 200 రూపాయల ue వ్యవహారాలను న 


అధికారం కలవారుపీర, వీటికి పెదళలోనివి, జిల్లా నగరన్యాయాలయాలు, విశిష్టాధికారాలు 
గల న్యాయాధిపతులు ఈన్యాయాలయాల అధ్య ళా హిందూము స్తిము విద్యాంనులు, ఒక 
రెజిస్ట్రారు, ఈన్యాయాధిపతికి న్యవహారకార్యాలలో సహకరించేవారు. సమ స్తమెన శివిల్‌ వ్యవ 
హారాల విచారణాఛికారమూ, ఈన్యాయాలయాలు వహించినవి. వీరితీర్పులవై (ప్రాంతీయ న్యా 
స్థానాలకు బెంగాలులో ఇరవై ఆరు జిల్లా న్యాయాలయాలు ఉండినవి. 

(ప్రాంతీయ అప్పీలు న్యాయస్థానాలు, కలకత్తా, డెక్కా, ముర్షిదాబాద్‌, పాట్నా అనే' 
నాలుగు కేంద్రాలలో స్థాపింపబడినవి. ఈ (పతిన్యాయస్థానంలోను, ముగ్గురు ఆంగ్ల న్యాయాధి 
పతులు, ఒక రెజిస్ట్రారు, ఒకకాజీ, ఒకమువ్లి, ఒకపండితుడు, ఉండేవారు. వేయిరూపాయలకు 
మించని వ్యవహారాలలో, ఈ న్యాయస్థానాల తీర్చు అంతిమమైనవి. వేయి రూపాయలుదాటిన 
వ్యవహారాలపై వీరిచ్చిన తీర్పులపై, సదర్‌ దివానీ అదలత్‌కు అప్పీలుచేసుకొనే అవకాశం 
ఉన్నది. నియమనాల ఆధారంగా ఏర్పడిన న్యాయస్థాన విధానానికి, శిఖర పాయమైనది 
సదర్‌ దివానీ అదలర్‌. గవర్నర్‌ జనరల్‌ (అధ్యక్షుడు), అతని సలహామండలి సభ్యులు, 

ఈన్యాయస్థానాని కి అప్పీలులో వచ్చిన వ్యవహారాలను పరిశీలించి, అంతిమనిర్ణయం కావించే 
వారు. [ప్రాంతీయ స్థానాలనుంచి, ప్రాంతీయ మండలినుంచి, రాజస్వపరిషత్తునుంచి, లేక,. 
మితీలనుంచి, అప్పీలులో వచ్చిన వ్యవహారాలనుకూడా, ఈన్యాయస్థానమే నిర్ణయించేది. 

దండనీలికి సంబంధించిన న్యాయ పరిపాలనను, కం వనీ 170 తర్వాత వహించింది. 
పోలీను సిబ్బందికీ, దండనీతి న్యాయపాలనకూ చెందిన అధికారాన్ని, అంతవరకూ వహించి 
యుండినవాడు, బెంగాలు డిప్యూటీగవర్నర్‌. 1790లో, ఈ అధికారాలను అతనినుంచి 
తప్పించి, వాటినిర్యహణకై , తరతమాధికారాలుగల మూడు దండనీతి న్యాయాలయాలను,. 
కంపెని స్థాపించింది. 

జిల్దా, నగర న్యాయాలయాల న్యాయాధిపతులను, దండనాధికారులు (Magistrate) 
అని వ్యవహరించేవారు. హంతకులు, దారిదోపిడిగాండ్డు, దొంగలు, కన్నపుదొంగలు, దౌర్హ 


సంపుటి] (బిటిషు పరిపాలనాఖివృద్టి 1708 వరకు విగత్రి 


న్యాలు, ఆత్యాచారాలుచేసిన ఇతరులు,- మొదలై నవారిని బంధించే అధికారం, ఈ దండనారి 
రా రాశి 


కారులకు, వారి అధి నాధికారులకు, అప్పగించబడింది. చిన్న అప 


సంబంధించిన ఆపరాధ పిచ 
కూడా విధించే అధికారం వీటికికండు. కాని, ఈణిక్షలను సదర్‌ నిజామవ అవంత్‌, స్థిర 
పరచడం ఆవసరం. 
అత్యుచ్చదండన న్యాయస్థానం, గవర్నర్‌ జై 
తోను, ఏర్పడినబైది; ప్రధాన త, ము సలు, వీరకి సహాయకులు. ఈన్యాయస్థాసముయొక్క_ 
ఆధికారపరిధి, దండ నీతికి, పోలీసుకు సంబంధించిన సమ న 


“ 
oo 
ఈకోర్టు తీర్పులపై అప్పీలుకు అవకాశం. కాని, ష్షమావణచేసే అధికారము, శిక్షను 


గరల్‌ తోను, అతని మండలి సఘ్యల 
ంవడజోరాలరూ వ్యాపించినట్టిది, 
యల 


తగ్గించే అధికారము, గవర్నర్‌ వనరలుకుకలదు. 

(ప్రభుత్వం నియమించిన అధికారులతో, పోలీనుశాఖ ఏర్పడింది. ఇంతవరకూ జమీం 
దారులు, ఇతరులు, నిర్వహిస్తూఉండిన అపరాధనిరోధక బాధ్యతలన్నీ ఈకాఖపహించి, వారికి 
విముక్రి కలిగించింది. సుమారు ఇరవై చదరపు పుమెళ్ళ వి వి స్తీర్హంపై అభిశారవరివి?ల కాణాలుగా, 
జిల్లాలు విభబింపబడినవి. దరోఘా, ఆతని సహాయోదో సగులూ, ఈళాణాల పర్య ంవేషణారి 
కారాన్ని వహించిరి. ఈసిబ్బంది వేతనాలను ప్రభుత్వము భరించేది. నగరాలను కొర్యాలుల 


పరః వేక్షణలో ఉంచిరి. ఠరాణాలదరోఘాలు జిల్లా మ్యాజి క స్టేటుల అధీనంలో వ రించేవారు, 
శివిల్‌ [కిమినల్‌ Me: హీవించడము, సంకీరమురై స పక్రియాగయ 


మ 


చి వవ్‌ 
మూలను (పవేశ పెట్టడము, గ్రోజీబడ్ధమె ఏర్పడిన న్యాయగ్రానాలకు అపీ*లు చేసుకొనే ఆవ 


El 
పి 


కాళాలు సిస్టంచడము,- మొదలైన ఏర్పాట్లు జరగడంరో తప ఏనిసరిగా, నా 
ఈ 0 


© 
ఈం 
బ్గి 


ఇంతా ఇల జ్యో 


ము, సృభాపవిషయంలోను, నిర్మాణ 
వస్థకు పూర్తిగా విభిన్నమైనట్టిది. (ప్రాచీన 
విధానం, ధనవ్యయంతో కూడినటువంటిదికాదు; విధివిహిత ప్రకారంగా జ రిగేవిహడా కాదు. 
పవిత్ర వ్యక్తులుగా పరిగణింవబడిన మధ్య వర్తుల నికర్ణయంద్వారా, న్దీ యకాలంలో దవహారాలు 
వీరిపోతూ ఉండేవి, అవిధానముయిక గా సానంలో ఏర్పడిన (వనస్తుత న్యాయాంయాలలోని 
తీర్పులపట్ట, పూర్వపు భక్తిభావం లేదు. శ్రేవలం లౌకికమైన ఈ న్యాయనిరయ వి 
న్యాయవా వాదులకు తర్కానికి [ప్రాధాన్యం క లిగించింది. కాబట్టి, మిఖ్యావివాదాలకు, అపమాణా 
లకు, వంచనకు, న్యాయాలయాలు ఆకరములై పోవడం ఆశళ్చర్యమైనదికాదు. అధి మోన 

వ్యసనం (Litigousnees) (వజలలో విస్తారంగా వ్యాపించింది. 

ఐనప్పటికీ న్యాయాలయాలమూలంగా హక్కులకు సంబంధించిన భావచై తన్యం 
[వజలలో ఉత్పన్నమయింది. కేవలం స్వధర్మ పరిపాలన పై ఆధారపడియుండే పద్దతి అ౨త 
మయింది. కేవలం వ్యక్తిగత వివేచన పై ఆధారపడిన న్యాయనిర్ణయపర్ధతి, భిన్న జాతి, మత, 


ణి 


వర్గాలవారి విషయంలో విభిన్న (వమాణాలను అనుసరించిన పద్ధతి, సామాన్యులు, చుచ్న 


264 భారత స్వాతం|త్రోద్యమ చరిత [మొడటి 


లులు ఐనవారికి నాయ ౦ లభించనిపద్దతి,- మొదలె లైనవన్ని అంతరించినవి. పరిపాలక వరా 


లి 
నికి చెందిన వ్యక్తులవిషయ ౦లో తప్ప (అనగా ఆంగ్లేయులు) క్కి న ప్రజలందరి విషయం 


లోను, నిష్పక్షపాతమైన న్యాయము, న్యాయశాస్త్ర నియమాల తాల, ఇండియా దేశంలో 
ఇ = 
నెలకొన్నవి. వ్యక్తుల నైతిక వ్యవస్థ విషయంలోను హౌెరసంబంధాల విషయంలోను, 
ఈ మార్పు అత్యంతమూ (పధానమైనట్లిది. 
జ్య అగ 


కారన్‌ వాలిస్‌ స్థాపించిన పరిపాలన విధానముయొక్క ఆధార నూ[ 

[క్రమపద్ధతులు వినూత్నమైనవి ; భారతదేశీయులకు అపరిచితములై నట్టివి. కాబట్టి, _పజలు 
వాటికి అలవాటు పడడానికి కొన్ని ఏండ్లు వట్టింది, ఈ విధానం పట్ట (ప పథమంలో |పజలు 
గమ అయిష్టాన్ని (వతికియా రూపంలో (పదర్శించిరి. శివిల్‌ మిలిః బరీ శాఖలలోని |ప్రాభ 


అ 
వాథికార సానాలసుంచి తొలగించబడిన వర్షాల వ్యక్తులు, అసమాధానంతో, ద్వేషభావాన్ని 
థి 


వహించిరి. భూములు ఒక వ్యక్తి కి నుంచి "మరొక వ వ్యక్తి కిక , శీఘ్రంగా మారిపోతూ వచ్చినవి, 
రైతుల కష్టాలు, పరపీడన ఎక్కువైనాయి ; భూస్వాములు వ్యవసాయదారులుకూడా కలవర 
పడిపోయిరి. నూతన న్యాయ శప హాలీ విధానం (ప్రవేశ జైన కొ త్ర న్యాయసంహిత, న్యాయ 
వ్యవహార వద్దరి, (వజలకు అర్థం కాలేదు. అభి మాగాన కి 5 [పజలలో ఎక్కువయింది. “సిటి 


ఫలితంగా, 'పావీన సాంమిక * అనుబంధాలు, ఆదారాలు, సడలిపోసాగినవి, దౌర్జన్యమృు 
దుర్వ్యుసనాలు, హింసా చర్యలు, అమితంగా పెరిగిపోయినవి, 

(బిటిష్‌ అధికారుల (ప్రవ ర్తనవల్ణ, పరిస్థితులు మరింత చెడిపోయినవి. “శివిల్‌ మిలిటరీ 
సంస్థల ఆంగ్రేయోవ్యోగులలో, అధిక సంఖ్యాకులు, ఉన్నత మధ్యమవర్గాల దేశీయులను 
దూరంగా ఉంచి, దురహంకారంతో వారిపట్ల (ప్రవర్తించడం, దేశీయుల ద్వేషాగ్నికి ఇంధనంగా 
పరిణమించింది, 

న్య వ్యవస్త ; కారన్‌వాలిస్‌ స్థాపించడానికి పూనుకొన్న పరిపాలన విధానంలో? 


జ, 


సాయుధబలాల పునర్య ్యవస్టీకరణం కూడా, ఒక భాగం. వరదేశంలో స్థావించుకొన్న 


Pa 
(౮ 
ce 
ళు 
© 


An 
రాజ్యాల భద్రతా రక్షణలు సైన్యబలంపై ఆధారపడడం, పరిస్థితులకు నహజమైనదే. పద్ధెని 
మిదో శతాబ్దపు కడపటి రోజులలో ఇుడియాదేశంలోని అధిక భూభాగం, ఇంకా, న్వతంత్ర 
స్థితిలోనే నిలిచియుండింది ; అది ఇంకా (బిటిషు పరిపాలనకు పథమ దశ. ఇండియా దేశీయ 
రాజులతో [ ఫెంచివారికి ఏర్పడియుండిన సంపర్కం, (టటిష వారికి తీవాపాయకరమైనట్జిది. 
కాబట్టి, " అట్టి పరిస్థితులలో “రాజ్యనిర్మాణానికి, ఆధిపత్య స్థాపనకు, సైన్యమే ఆధారము, 
సాధనము” కావడం, విష్పష్టమైన విషయమే, “బిటిష్‌ పరిపాలన, (పజల అభిమానంపై 

ఆధారపడి నిలువగలదనే (భాంత్కి (బ్రిటిషు అధికారులకు ఎన్నడూ లేదు. బ్రిటిష్‌ అభ్రకారు 
ఆజేయమైనది, అనే భావాన్ని (ప్రజలలో కలిగించడంవల్లనే, తమ రాజ్యానికి స్థైర్యం ఏర్పడ 


గలదు.” “మన (ప్రభుత్వానికీ, బలవత్తరమైన మన సైన్యానికీగల ఐక్యమే, మన రాజ్య 
విస్తరణకు, ఉత్కృష్టమైన సాధనం” అని, మనో, (బిటిషువారి ఉద్దేశాన్ని వ్యక్తం 


నక. 
ది 


చేసినాడు. 


టి వభుత్వ భాగమైన చెన్యశాఖను సమర్థతతో నిర్వహించడానికి, కారన్‌ వాలిని 
క! స్వాభావికమై నదే, కంపె నీయొక్క సంస్థావనలో, మిక్కిలి అభిమాన పాత 


గుది 


నంపుటి] 'శిటిషు పరి పాలనాఖివృద్ధి 1798 వరకు 265 
మైనది చెన్యం. గవర్నర్‌ జెనరల్‌ పదవిని, సైన్యాధ్యక్ష్షపదవిని జతపరచి, కారన్‌వాలిస్‌కు 
అప్పగించి యుండడ మే దీనికి [పబల సాక్ష్యం. ఐనా, సైన్య వ్యవస్థలో తొందరలు, చిక్కులు, 
విస్తారంగా వర్పడియుండినవి. దీనికి హేతువులు అనేకములు. ఇండియా [పభుత్వాఠీనంలో 
ఉంచిన సైన్యం (పత్యేక విధానాల పె ఏర్పడిన రెండు వర్గాలుగా ఉండడం మొదటి చిక్కు. 
ఇంగ్లాండు (ప్రభుత్వ సైన్యంలో ఒక భాగాన్ని, కంపెనీ సేవకై ఇండియాలో నిలిపినారు. 
పాళ్చాత్య సెనికులతో ఏర్పడిన ఈ సేనాభాగం,- లేక, రాజసేన, మొదటివర్గంగా ఏర్పడినది. 
కొంతమంది పాశ్చాత్య సైనికులతోను, (ప్రధానంగా దేశీయ సిపాయిలతోను ఏర్పడిన, కంపెనీ 
సేన, రెండవ వర్గం. మొదటివర్శమైన రాజసేన, బిటిషు సంస్థాపనకు చెందినదేఐనా, దాని 
కర్చు లన్నిటినీ, ఇండియాలోని కంపెనీ రాజస్వాదాయం భరించేది. తన సైన్యపు కర్చులను, 
కంపెనీ, భరించడం ఎట్లాగూ తప్పనిది. ఈ ఏర్పాటు (వకారం, ఇండియాకు (బిటిషు [్రభుక్వం 
పంపించిన సెన్యం అంతటితోనూ కంపెసీకి అవసరం లేకపోయినా, ఆ సెన్యానికి సంబం 
ధించిన విత్త బాధ్యతలన్నిటినీ కంపెనీపై మోపడానికి పూనుకొన్నది, (బిటిషు (ప్రభుత్వం. 
ఇది మాతమేకాక, సెన్యంలోని కలతకు మరొక (వబల కారణం కూడా ఉంది. రాజనైన్యం 
లోని అధికారులకు, కంపెనీ సైన్యంలోని అధికారులకుగల స్థాన పతిష్టలకు సంబంధించిన 
సమన్య, ఈ కలతకు మూలకారణం. స్టాన్నవతిష్టల విషయంలో రాజ సేనాథికారులు (వవ 
ర్శిస్తున్న శేష్టకా, వారికి లభించే అధిక వేతనాలు, కంపెని సేనాధికారుల హృదయాలకు 
వేధకములై నప. తతృలితంగా విషమ పరిస్థితులు ఏర్పడినవి. 

కంపెనీ గైన్యంలో కూడా అసంతృ్లీ |పబలమై ఉండింది, “లండన్‌ నగరంలోని 
దళారీలు పోగుచేసిన పోకిరీమూకతోను, ఇంగ్లాండు జైళ్ళలోనుంచి జమచేసుకొని వచ్చిన 
దుష్టులతోను, లండన్‌ నగరవీధులలోని చెత్తా చెదారంతోను, ఏర్పడింది కంపెసివారి సైన్యం. 
ఇందులోని సేనాధికారులందరు సాధారణంగా, తమజీవితాలను నాశంకావించుకొని, తమ 
దేశాన్నివదలి పారిపోయి వచ్చిన యువకులు, లేదా, ఇంచ్రనంచి బై టికితోయగా, తమ 
[(బతుకుతెరువుక్తై ఇండియాకు వచ్చిన దిక్కులేనివారు. కాబట్టి డబ్బుచేసుకొనే [ప్రయత్నంలో 
వీరుదేనికీ వెనుదీసేవారుకారు.” 

ఇక రెండవపక్షంలో, ఇండియా దేశీయ సైన్యం “ఉ త్తమరీతిలో, మంది అచ్చుకట్టుగా 
ఉండింది,” కాని, వేతనాల విషయంలో పాళ్చాత్య సెనికులకు, ఇండియా సిపాయీఎకు 
ఎక్కువ ఆంతరం ఉండింది. 

కంపెనీ సైనికులకు కలిగిన అసంతృప్తికి ముఖ్యకారణం, భత్తాలకు సంబంధించి 
నట్టిది. ఈవిషయమై క్షైవు, హేస్టీంగ్సులు కూడా త్మీవమైన కష్టాలను ఎదుర్కోవలసి 
వచ్చింది. అవిధేయ్మవవృత్తి విస్తారమై యుండడం, కొరన్‌వాలిస్‌, ఇండియా రావడంలోనే 
గమనించినాడు. 

తర్వాత కంపెనీవర్తకులు, గుమాస్తాలు వహించిన శివిల్‌ ఆధిపత్యానికి, స్రెనికాధి 
పత్యానికీమధ్య ఘర్షణ సాగుతూవచ్చింది. సైనికవృత్తి ఉన్నతమైనదని, వాస్తవంగా కంపెనీ 
రాజ్యాలను సంపాదించినవారు తామే అని స్వాతిశయంతో సైనికులు (ప్రవ ర్తించినారు. సైళ్య 
సంఖ్య పెరగడంతో, దాని (ప్రాధాన్యం (వబలమయింది. వైవు ప్లాసీయుద్ధాన్ని నిర్వహించిన 
సమయంలో; 2100 మంది ఇండియా సిపాయీలు, 800 మంది పాళ్ళాత్య సెనికులు, 200 


34 


268 భారత స్వాతం తోోద్యమ చరి[త్ర [మొవటి 
మంది సంకరజాతి పోర్చుగీసువారు మాతమే, ఇతని సైన్యంగా ఏర్పడినది. 179% నాటికి 
కంపెని సైన్య సంఖ్య 70,000. వీరిలో 18,500 మంది [బిటిషువారు, ఆతర్యాత, సెన్యసంఖ్య, 
వేగంగా ఆధికమౌతూ వచ్చింది. హేస్టింగ్సు జై తయాతలు, రాజ్యాక్రమణ (ప్రయత్నాలు, 
పూర్తిఅయేనాటికి, కంపెసీయొక స్థాయీసేవ, రష్షియామినహా తక్కిన |పపంచమంతటి 
లోనూ, గొప్పది. 

సెన్సంలోని అసంతృ ప్రీకారణాలను తొలగించడానికి, కారన్‌వాలిస్‌ చేసిన ప్రయ 
త్నాలు, పూర్తిగా సఫలంకాలేదు. కంపెనీ సేనాధికారులు, రాజసేనలోని అధికారులు, తమ 
తమసేవా కొలపరిమితులను అనుసరించి, వాటికి అనుగుణమైన స్థానాలను వహించ 
వలసిందనీ, ఈవఏర్పాటు, రాజసేన ఇండియాలో ఉన్నంతకాలమే వ ర్తిస్తుందనీ, సమాధాన 
మార్గాన్ని నిశ్చయించినాడు. కాని, ఇతర అసంతృ ప్తీకారణాలకు నివారణ కలుగ 
నందువల్ల, పదేపదే కల్లోలాలు, తిరుగుబాట్లు, కూడా సంభ విస్తూవచ్చినవి. అట్టిపరిస్టితులలో 
కూడా, ఇండియాలోని (బిటిషురాజ్యం, కూలిపోకుండా నిలువడానికి (పప్రబలకారణాలు కలవు:- 
(1) విషమపరిస్థితి ఏర్పడిన సందర్భాలలో , తమ స్వంతకష్టాలను, బాధలను, పూర్తిగా 
విస్మరించి, తమదేశ (ప్రయోజనాల రక్షణార్హం అందరూ ఏకమై నిలవడంలో, బిటిషు అధి 
కారులు, సామాన్య సైనికులు, కూడా,వహించిన సామర్థ్య దక్షత |పథమమైనది, (2) తామం 
దరూ ఏకమై, తమబలాలన్నిటినీ వ్యవస్థికరించుకొని, తమకందరికీ సమానమైన శత్రువును 
ఎదుర్కొనే సామర్థ్యము, దక్షత, ఇండియా దేశీయులకు లేకపోవడం, రెండవకారణం. 

కంపెనీ సైన్యనంస్కరణకై వేసుకొన్న (ప్రణాళికను నిర్వహించడంలో, కారన్‌ 
వాలిస్‌, కృతార్థుడు కాలేదు. దేశీయులకు విరుద్ధంగా, ఆతడు జరిపినచర్యలవల్లనే, అతని 
(పయత్నం బలహీనమైపోయింది. ఇండియా సేనాధికారులను హీనపరచి, వారి వేతనాలను 
అధమ స్థితిలో ఉంచి, పై పదవులను ఆశించే అవకాశం లేకుండా చేసి, వారి సంఖ్యను కూడా 
తగ్గించివేసినాడు. 1557 లో, సైన్యవిప్షవం బయలుదేరినప్పుడు, సైనికులను (క్రమశిక్షణలో 
నిలిపియుంచడానికి తగినంతమంది ఇండియా అధికారులు లేకపోవడం, డీనిపరిణామఫలం. 

కారన్‌వాలిస్‌ నిర్మించిన [ప్రభుత్వ విధానాన్ని ఆధారంగా చేసుకొని, |బిటిషువారు, 
ఆ తర్వాత నూటయాభై సంవత్సరాల కాలం, ఇండియాను పరిపాలించగలిగిరి. ఇతడు 
స్థాపించిన నూతన విధానానికి, రెండు న్యూతాలు ఆధారములై నవి;- విదేశ (ప్రభుత్వాన్ని 
శాశ్వతం చేయడము, పరిపాలకుల దేశ పయోజనానిక్రె. ఇండియా దేశ (పజల సంపదను 
ఉపయోగించడము,- అనేవి ఈ నూత్రాలు, పిట్‌ ఇండియా చట్టము కల్పించిన పరిపాలన 
యంత్రమువల్ణ ను, కారన్‌ వాలిస్‌ |పయత్నంవల్ణ ను, ఈ రెండువిధములై న బ్రిటిషు ప్రభుత్వ 
ఉద్దేశాలూ, అద్భుతంగా నెరవేరినవి. ఇండియాలోని రాజ్యాలకు బిటిషు పార్రమెంటు 
ఆత్యుచ్చాధికారంగా సిద్ధించింది. ఈ అధికారాన్ని నిర్వహించే కార్యక ర్తలు, ఇండియాలోని 

వర్నర్‌ జెనరలు, అతని సలహామండలి, (ప్రాంతీయ గవర్నర్లు, ఇత్యాది ఉన్నతాధికారులు. 

సర్వోచ్చాధిపత్యం వహించిన పార్ట మెంటుయొక్క._ అధిపాయాలను, ఆజ్ఞలను, అమలు జరిపే 
కార్యకర్తలు మాత్రమే వీరు. శివిల్‌ మిలిటరీ శాఖలలోగల అన్ని (ప్రధాన స్థానాలలోనూ, 
పరిపాలక వర్గానికి చెందిన వ్యక్తులనే నిలుపుకొన్నారు. ఈ పాశ్చాత్యులు ఇండియాలో 
నడుపుతున్న ఈ ఆధిపత్యానికి అధికార ముద్రను కలుగ చేసింది, వారి సైన్య ప్రాబల్యం. 


నంపుటి] 'బిటిషు పరిపాల నాఖభివృ్ధి 1798 వరకు 267 


దేశంలో లభించే ఆదాయాన్ని, సార్వభౌమాధికారం వహించిన ఇంగ్లాండుకు కప్పమురూపంగా 
ఇస్తూ రావడానికి ఉపయోగించిందేకాని, ఇండియాలోని వ్యవ వసాయాన్ని, పరి శ్రమలను, బాగు 
పరచి, ఉత్ప రిని అభివృ ద్ధి చేయడానికి కాదు. 

శః మార్పులవల్ల, “డు (పజల నైతిక, భౌతిక పరిస్థితులలో కలిగిన పరిణామం, 


దురంత మైనది. విషజ్ఞత, ఉదాసీన పవృత్తి, స్థెర్యలోప పము, నిరుత్సాహము. మొదలైన 


లబ న ® 
మనోజాడ్యాలు ([పజను ఆక్రమించిసవి. స్వాతం త్యనాశాన్ని దాస్య స్థి విత్రిని అనుసరించి 
ఏర్పడే నై తిక లోపాలు, దుర్వ స్థాసనాలు, దేశంలో వ్యాప్తికి వచ్చినవి. 


ర్రి 
బిటిష్‌ పరిపాలనాభివృద్ధి 
1793 నుంచి, 1857 వరకు 


యూరోపు ఆర్థిక రాజకీయ విప్లవాల ఆఘాతం 

కారన్‌ వాలిని స్టాపించిన రాజకీయ విధానంలోని లోవములు ఏవై నప్పటికీ, అవ్యవస్థా 
పరిస్థితులను తొలగింది" అతడు క్రమవ్యవస్థను నెలకొల్పియుండడం, వా స్తపం. ప్రాసీయుద్ధం 
తర్వాత, బిటి సువావ సంపాదించుకొ న్న పాంతాలలో వ్యా వమైెయు౨డిన అవాజకత్వం ఆంత 
మయింది, [కమబద్ధమైన నూతన మార్గాలలో బెంగాలు 'తీవితం నడవడానికి ఆరంభించింది. 
(దిటిషు పరిపాలన ఇండి యాదేశమంతటా వ్యాపించడంతో, బెంగాలులో ఉత్పన్న మైనల్లీ 
పరిపాలన సమస్యలే, ఆ [ప్రాంతాలలో కూడా ఉత్పన్న మైనవి. వాటిని పరిష్కరించడానికి, 
కారన్‌వాలిస్‌ విధానం, ఆదర్శంగా ఏర్పడింది. ఇతని విధానంలోని కొన్ని భాగాలను యథా 
తథంగా అవలంబిస్తూ, తక్కినవాటిని కొంత మార్చినా, దానికి ఆధారముళై న మూలభావా 
లను ఆశేపించడం మాత్రం జరిగింది. ఈ (ప కియ పూర్తికావడానికి ఆర్భశ తాబ్దం పట్టింది ; 
పరిపాలన విధానములోని పద్ధతులు పూ ర్రీఐనవి. 

యూరోళ్రు _ ఇంగ్లాండు : కాని, ఈ కాలావధిలో యూరోపుఖండం గొప్ప నంత్షోభా 
లకు గురిఐనది. ఇండియాలోని పరిపాలకులు నూతన మనోధర్మాన్ని, దృక్పథాన్ని, ఆల 
వరచుకొనిరి. ఇంగ్లాండులోని కార్యరంగంలోను, భావరంగంలోను కూడా, అత్యంత మైన 
మార్పులు వచ్చినవి. “ఇంగ్లీషు పార్ట మెంటు చరి, తలో లంచగొండితనానికి (పసిద్ధి చెంది, 

నికృష్ట దశకు వచ్చిన” పద్ధెనమిదోళరాబ్దపు 4 త్రరార్థం ఆంతమౌతూ వచ్చింది. కాని, నూతన 

సమస్యలు బయలుదేరినవి; “నూతన శక్తుల (వవృత్తి త్తి బరభతతయంక విస్త్రుత పరిమాణంలో, 
ధనాన్ని ఊత్పాదించే నూతన మార్గాలు వ్యాప్తి వికి వస్తున్నవి. వీటిని అనుసరించి, నూతన 
మనోభావాలు, వర్తనలు, సీతులు, 'సొడచూపినవి. బీవన సమ్ముదంపై వీస్తున్న నూతన భావ 
చైతన్య (ప్రభావం, ఇండియాపై (పసరించక తప్పదు ; పాశ్చాత్య దేశాలలో కలిగిన ఆలజడి 
యొక్క పరిణామాల ప్రభావానికి, ఇండియాదేశం, లోనుకావడం, అనివార్యమైనది. 

పద్ధెనిమిదో శతాబ్దపు మధ్యకాలంలో [ప్రారంభమైన పారిశ్రామిక విప్పవ సంవేగం, 
వృద్ధి బాతూ వచ్చింది. ఇంగ్లాండు, అత్యంత వేగంతో పారిశ్రామిక దేశంగా వంతల. 
ఉంది ; ఆంతేకాక, విజ్ఞానశాస్త్ర సాంకేతిక శాస్తారిలలోను, పరి, శమలలోను, యూరో 
ఖండానికి అగస్థాన ౦ వహించే స్థితికి అభివృద్ధి స! కర్మాగార విధానాభివృద్ధివల్ల క 
సంపదయొక్క_ అభివృద్ధివల్ణను, “ఇంగ్లాండు సమాజముయొక్క సంయోజనమే మారిపోతూ 
వచ్చింది. విజ్ఞానశాస్త్ర సాంకేతికళాస్త్రాలు, మానవునికి, (ప్రకృతిశక్తులవై ఇంతకుముందు 


న పుటి] (బిటిషు పరిపాలనాభివృద్ధి 1798 నుంచి, 1857 వరకు 269 


ఎన్నడూ లేని ఆధికారాన్ని కలుగచేసినవి. ఆవధిలేని ఆభ్యుద యమార్గం, మానవజాతి దృష్టికి 
గోచరించింది. యూరోవుదేశాలవారి _పతిస్పర్థృను ఎదుర్కోడానికి ఆవసరమైన సాధనాలను, 
మూలధనాన్ని, ఇంగ్లాలడుకు, పారిశ్రామిక విస్పవం కలిగించియుండడం, ఆ దేశముయొక్క 
ఆద్భష్టం. 

ఇంగ్లాండు సమ్ముదపు కాలుపకు ఆవతల, మరొక విప్పవం బయలుదేరి, (ఫ్రాన్సులో 
నూతన యుగానికి [ప్రారంభోత్సవం జరిపి, యూరోపు ఖడముయొక్క అధ్యుదయాని 
(పేరకమయింది. ప్రాచీన భూస్వామ్య వ్యవస్థను తుడిచివేసి, మధ్యమతరగతి (పజల విజ 
యాన్ని, ఈ విప్పవం, (ప్రపంచానికి చాటింది. మానవ సమానత్వుము, స్వాతంత్యము, 
(భాతుత్వము, అనే స్యూతాలను [పసారం కావించిన ఈ విప్తవ సైన్యాలు, యూరోపుఖండము 
లోని శిథిలావస్థలో ఉన్న రాజ్యాలను కూలదోసినవి. మహావై భవో పేతుడైన నెపోలియన్‌, 
అనే |పతిభాశాలియొక్క_ నాయకత్వంలో, [ఫెంచి సైన్యాలు యూరోపుఖండాన్ని తుడిచిదేసి 
(బిటన్‌ దేశాన్ని ఎదుర్కొని నిలిచినవి. వారి అఖండ విజయపరంపరలు ఏషియాఖండ 
మంతటా |పతిధ్యనించినవి. 

ఈ రెండు విస్హవాలూ, యూరోపుఖండంలో స్వేచ్భావిహారానికి వకలి పెట్టినళక్తులు, 
డార్మిద్యశ్చంఖ లాలను, మానసిక దాస్యబంధనాలను, ప్రభుశ క్రిం, భగ్నం కావించి, జారీయ 
యుగానికి [ప్రారంభోత్సవం జరిపినవి, 

వార్టేర్‌, రూసో, విశ్వజ్ఞానులు, క్యాంట్‌,- అనే పర్మాలోచకులు, మానవప్రవ 
భావన, భావము, మొదలై నవాటిలో విప్పవాన్ని కలిగించినారు. ఈ నూతన భావచైతన్యం, 
ఇంగ్లాండులో, వర్డ్స్‌వర్త్‌ వంటి కవులను, ఆడంస్మిర్‌ వంటి అర్థశాస్త్ర వేత్తలను, బంథఢాంవంటి 
త త్త్వకా స్ర్రజ్ఞులను, ఉ ల్రేజనపర చింది. భూతభవిష్యద్వ రృమానాలన్నీ ఐక్యమై, కళలు, 
నతి ఉత్కృష్షత, అనే వాటికి ఆకరమైన సమాజంయొక్క_ న్యప్నదర్శనంతో మరులు 
చెందినాడు, బర్క్‌. నంపదాయాన్ని, పూర్వాచార నిరంతరత్వాన్నీ, సమర్థించినవాడు బర్క్‌. 
ఆత్యధిక సంఖ్యాక |పజలకు సిద్ధించవలసిన అత్యధిక శ్రేయస్సుకు సమర్థించిన ఉదారవాది, 
బెంథాం. మానవచరితలోని రహస్యార్థాన్ని, మానవనురక్షితస్థితిని [ప్రధానంగా (ప్రతిపాదించి, 
మానవహృదయాలను ఆకర్షించినవాడు ఒకడు ; మానవ జీవనాభ్యుదయాన్ని ఆశించే వారం 
దరిని తన మతానికి తిప్పుకొన్నవాడు రెండవవాడు. ఈ ఇరువురి _పథావాలూ ఆంగ్లేయుల 
మనస్సులను వశపరచుకొన్నవి. 

తత్వశాస్త్ర విషయంలో జరిగిన ఉద్యమమేకాక, మత జీవిత విషయంలోకాడా, 
గాఢమైన ఆలజడి బయలుదేరింది. హానోవర్‌రాజుల యుగంలో వ్యాప్తికి వచ్చిన సాధారణ 
మత నిష్టా ప్రవృత్తికి, నైతిక (భష్టతకు, విరుద్ధమైన తీవ (ప్రతిక్రియ బయలుదేరింది. 
మెథాడిజం, ఆని, (పసిద్ధికి వచ్చిన, మత పునరుజ్జీవనానికి జీవితాలను అంకిత మొనర్చిన 
నాయకులు, వెస్తీ, వేక్‌ ఫీల్చులు. బొగ్గుగనుల కార్మికులు, మిల్లుకార్మి కులు, దె న్తవాండ్డు, 
వర్తకులు, ఆంగడివాండ్డు, కూలీలు, మొదలై న సామాన్య (ప్రజానీకానికి పక్టెలలోను, చిన్న 
పట్టణాలలోను, వీరు తమ అభిప్రాయాలను, బోధిస్తూడచ్చిరి. మానవత్వం భష్ట మెపోయిందన, 
అట్టి (పవృ త్రిని నిరసించి, మానవులు పాజ్ఞులె ధర్మపథానికి మరలవలెనసీ, అప్పుడే వారి 

వితం పవితమైన భగవంతుని దయకు పాత్ర మౌతుందన, వారు (ప్రజలకు ఉఊపదేశించిరె 


270 భారత స్వాత య్యతో్యోద్యమ చరిత [మొదటి 
ఈ నంన్క_ ర్తల ఉ ర్రేజకరమైన వాగ్గాబీ, వారి పవిత్ర జీవనము, 'వజలళలో [వబల పరిణా 


మాన్ని కలిగించినవి. “ఈ మెథాడిజం అనే ఉద్యమంకాని, లేదా; తత్సదృశమైన ఇతర 


సంస్కరణ సాధనంకాని, ఆనాడు బయలుదేరకపోయి ఉంటే, ఇంగ్లాండు అధోగతికి పోయి 
ఉండెడిదనడం, నిస్నందేహకానడది” అని మెథాడిజం చరి తకారుకు వాసియున్నాడు. 
స్ట on 


ఎవాంజెలికల్‌, ఆనే, మత సంస్కర్తలు వీరితో సంబంధించినవారే. కాని వీరు ఆంగ్లి 

కన్‌ చరికి బడ్యకెయండి, తమ ఉద్యమాన్ని (ప్రవ ర్తింపజేసిరి. “ఇది కట్టుదిటంగా ఏర్పడిన 
న్‌ ల ధా లీ os ఆశి బల “J 

న్నసంగ్థ; పజల మనస్సులను చక్కగా (గహించినట్టది. మతసంస్థలన్నిటిలోనూ ఎక్కువ 
|పభావాలగు కలిగిన ఈ సంస్థ, ఇతర మత సంస్థలపై ఘర్షణకు పూనుకొనే (పవృ త్తికలది;” 
హు 
ప్‌హామ్‌సంస్థ వీరివర్గాలలో ఒకటి, దాసజన వర్తకనిషేధాన్ని సమర్థించి, ప్రచారంచేసిన 
విలరుఫోర్స్‌, ఆంగకవి కౌపరు, ఈవర్గంలోనసివారు. ఈవర్గంవారిలో “పతి మానవ 

ఓ ౧ 


(పయోజనానికీ ఒకరక్షకుడు. [ప్రపంచంలోని |పతిమతానికీ ఒక |వతినిధి, “ఉండినాడని” 


ఆకాలంలో భావించేవారు. 


34 er t9 


కండణియోా అర్థిరో వ్యవస్థ పై కలిగిన వంశామాలు ; ఇంగ్రాండు (వభుత్వం, 
ఇండియా దేశంలో (ప్రగతి పరమైన విధానాన్ని అవలందించడానికి, |ఫెంచి విష్ణవయుద్ధాలు, 
నెపోలియన్‌ యుద్ధాలు, (పేరకములై నవి. ఇండి యావ్యవహారాలలో (ఫెంచిరాజ్యం (వవేసిన్తుం 
దనే అతిశయధీతి, వెల్లెస్టీ హేస్టింగ్సుల స్నామాజ్యపన్నాగాలకు (పేరకమయింది. [బిటిషువారి 
వాణిజ్యవిషయంలో, నెపోలియన్‌ చేసిన నిర్ణయాలవల్లను, యూరోపు ఖండములోని రేవు 
పట్టణాలనుంచి వీరిని నిరోధించడంవల్లను, ఇంగ్లాండులోని కొ త్తకర్మాగారాలు ఉత్పాదిస్తున్న 
వస్తువుల వికయానిక్రై, కొ త్తబజార్లను అన్వేషించుకోవలసిన అవసరం ఏర్పడింది. 

ఇంగ్లాండు దేశపు ఆర్థిక వ్యవస్థయొక్క_ స్వభావాన్ని పూర్తిగా మార్చి వేసిన పారిశా 
మిక విప్పవం. ఇండియా ఇంగ్లాడు మధ్య ఏర్పడిఉండిన ఆర్థిక సంబంధాలను కూడా మార్చి 
వేసింది. ఇండియాలో తయారైన గుడ్డలను ఇంగ్లాండుకు ఎగుమతిచేసి, వాటికిబదులుగా 
వెండిని ఇండియాకు దిగుమతిచేసే పర్ధతిపై, ఇంతవరకూ, ఇండియా ఇంగ్లాండు వాణిజ్యం 
జరుగుతూ ఉండింది. “పద్ధెనిమిదో శతాబ్దం వరకు, ఇండియా ఆర్థికపరిస్థితి, ఇతర దేశాలకంటె, 
అభ్యుదయదశలో ఉండింది. ఇండియావారు అనుసరించిన ఉత్పాదన వద్ధతులు, వారివాణిజ్య 
విధానము, (ప్రపంచంలోని ఏఇతర దేశ పద్ధతులహ, తీసిపోయేవికావు.” అని వేరా ఆన్‌ స్టే 
‘(Vera Anstey) తెలిపినాడు. 

కాని, పారిశ్రామిక విప్పవఫలితంగా, నూలువస్తా9లను, ఇతర వస్తువులను వినత 
పరిమాణంలో తయారుచేసే దేశంగా సిద్ధించింది, ఇంగ్లాండు, దీనితో, ఇండియా ఇంగ్లాండు 
దేశాలమధ్య జరుగుతూఉండిన వస్తువుల వినిమయం, తారుమారై పోయింది. ఇంగ్లాండులోని 
కర్మాగార యంత్రాలలో తయారైన వస్తారిలతో, ఇండియాలోని చేనేత వస్తాలు పోటీకి 
నిలువలేకపోయినవి; కాబట్టి, ఇండియా వస్త్రపర్మిశమ నాశనమైపోయింది. గ్రామాలలోని 
వృ త్రికార్మి కులకు, సాలెవాండ్లకు జీవనోపాధి పోవడంతో, వీరు, పొలాలులేని సామాన్య 
(శ్రామికుల స్థితికి దిగజారిపోయిరి. (వభుత్వం ఆవలంబించిన భూమిశిస్తుల విధానమూ, [గామ 
పర్నిశమల వినాశమూ,  ఈరెండూ, (పాచీన్మగామీణ వ్యవస్థని 


పూర్తిగా భగ్నం 
కావించినవి, 


సంపుటి] (బిటిషు పరిపాలనాభివృషి 1798 నుంచి, 1857 వరకు 271 


పారిశ్రామిక విపవంవల, ఇంగ్లాండు యై క్క (ప్రాచీన వాణిజ్యవిధానం, నవ్చ్పదాయకంగా 


౧ ౧ ర 
రిణమించడంతో, వర్తకం_పెఉన్న నిర్భంధాలను, ఏక సా ను, లొలనించవలపసిందని, 


వ 

వవ్‌ వ అ లు 
ఆరిక శాస్త్రఎత్తలు, (ప్రభుత్వాన్ని ఒ త్రికిచేయసా గిరి. ఉద్యమ సే నోర తం లఇంచదంతో, 
వ 


Wai 


థి 
ల జ a3 చి Dw CaS Nel త 4 
ర్రకపరిశ్రదులకు ఒక _సారిగా ఉదే జనం కలిగింది. అతివేగంతో దేశనంపద పెషగుయా 


at అ 
టి లో మ 
వచ్చింది 
(7) 
వర్మిశమాభ్యుదయంనల్ల సిదించిన దేశసముడితో, 'వజల | పవరనరు ఉపశా: 
లి ౧ © లం శ్ర kw a 
wr (rn aa లో 
కలిగింది. నెపోలియన్‌తో జరిగిన సంఘర్షణలో, ఆంగ్భయుల గుణనీలాలు విషమ పరీక్ష 
నిలిచి, మరింత దృఢ మైనవి. మతనై తిక విషయాల జరిగిన నంస్కరణోద్య మాలు, 
జ వాన్‌ జ కో బ్‌ 
'పజలలో, డ్రోద్ధాగాంధీర్యాలు అభివృ ద్ధిచెందడానికి దోహదంచేసినవి. స్వాతిశయము, సాథి 


టి 
(పాయాతిశయము, ఆనేధావాలు, ఆంగ్లజాతికి విస్పష్టలక్షణాలుగా సిక్టించినవి, తమ జాతి 
ఉత్క్యుష్టమైనదనే భావన, (ప్రపంచ పురోలివ్య ద్ధి శ్వేతశాతివారి క ర్తవ్యభారము అగేభావము, 
ఆంగ్రేయుని (ప్రవర్తనకు రూవం కల్పించిన ఉ ర్వేక్రక్షన్న లు. ఇంతటి ఉదా త్రధాపనలకు లోనై. 
ne, తమదేశానికి ధనలాభాన్ని చేకూర్చే ఆతురతమా రతం, ఏమాత్రమూతగ్గరేదు. 
“1500 తర్వాత, ఇండియాలోని ద్రిటిషపభుత్వం, ఇంగ్లాందుదేశ Ee కేవలం 
ఒక య వరికరంగా మ్మాతమే సిద్ధించింది. విన్హ వత్‌ స్త ర్ధ్రంగల ఇంది యా బశాక్షను, 
(దిటిషు పరిశ్రమల |ప్రయోజనానికర్రై “సాధించుకో వడానికి తోకల చే విధంగా, శాం 
nape నెలకొల్పే సాధనంగా ఏర్పడింది, ఇంచియాతోని ఆంగ్ల పభుత్వం. 

వరిపాలన వ్యవస్థలో నూతన చై తన్యోత్సావాం 2 “కారన్‌వాలిస్‌ ప్రణాళికలు, 
హ్విగ్‌ గ్‌ రాజకీయ స నూ[శాలవై ఆధారవడినవని, మళ్ళీ చెప్పడం అవనరం. సాంఘిక 
న హారాలలో (పభుత్వపు జోక్యం పరిమితమై ఉండడము, వ్య శక్తి అస్యఖబించని సర్వ 
సామాన్య మైననా న్యాయ విధానం పరమ |పధానం కావడము, నా న్యాయ ప పరివాలనాధకారాలఉంచి. 
కార్యనిర్వాహక అధికారాలను వేరుపరచడము, న్యాయపరిపాలన వ్యవస్థకు 
స్థానం సిద్ధించడ ము,- ఈ ఆధార స్తూతాలు. స్వచ్చుంద (పప్పు త్తికి, [క్రమ జ 
క్రమ తౌల్యాన్ని నిలుపగలిగింది ఆ స్తికాబట్టి, సమాజ సుస్థిరత్వానికి ఆస్తి, ఆవశంకమెనదని 
విశ్వసించిన వారు, హ్విగ్గులు. 

ఇప్పుడు ఆరంభమైన నూతన యుగంలో, ఈ నూశ్రాలన్నీ ఆషేపణలకు గురఐనఎ, 
జెంథమైట్‌ అభ్యువయ వాదుల వర్గంలో, (ప్రాధాన్యం కలవాడు, జేమ్స్‌మిల్‌. ఈ వర్గంలో 
తనకు గల పలుకుబడిని, ఈస్ట్‌ ఇండియా కంపెని సంస్థాపసలో నకుగల స్థనాన్ని 
ఉపయోగించి, కారన్‌వాలిస్‌ విధానాన్ని మార్చడానికి, కంపె* ప్రభుత్వాన్ని అభివృద్ధి 
'పరచడానికీ, తోడ్పడినాడు. ఎవాంజె లిస్టులు కూడా, అధ్యుదయవాదుల అభిప్రాయాలను, 
చాలవరకు సమర్థించినవారే; కాని వీరు అనుసరించిన మార్గంచే రు. పార్టమెంటు దావా, 


ప 
కంపెని పె ఒ శ్తిడి తెచ్చి, తమ అధి పాయాలను కొన్నిటిని ఆంగీకరించేటట్లు చేసినారు. వీరి 


“అభి పాయాలు ఉన్నత వర్గాలవారిలో వ్యాపించడంతో ‘ ఇండియా లోని పెక్కుమంది 
ఉన్నతాధికారులు, వీరి నిర్దేశం [ప్రకారం నడు! హదచ్చిరి. బర్‌ పకిపాదించిన అభ్యుదయ 
మార్గాలకు కూడా వీరు విరుద్ధలే. ఆ కాలపు పరిపాలకులలో అత్యంత స సమ మ్యుర్చె న, మనో, 


మాం కళ ఎల్ఫిన్‌ స్టన్‌, మట్‌కాక్‌లు ఈ వర్గంలోని వారే. 


272 భారత స్వాతం (త్రోద్యమ చరిత్ర [మొడటి 
11 డటిష్‌ పరిపాలన స్వభావము 


ఇంకను ఎక్కువ భూభాగాలు |బిటిషు ఆధిపత్యంలోనికివచ్చి, ఆ నూతన (ప్రాంతాలలో 
పరిపాలన వ్యవస్థను సాపించవలసిన సమస్య సిద్ధించడంతో, కారన్‌వాలీస్‌ విధానంలోని గుణ 
దోష విషయమైన చర్చ, ఆరంభమయింది. 


కాని పరిపాలన వ్యవస్థవ సంబంధించిన నమన్యలను అనుసరించి, మరొక అక్యావ 
శ్యక మైన విషయాన్నికూడా చర్చించవలసివచ్చింది. ఇండియా పై సిద్ధించిన |బిటిషు పరిపాలన 
స్వభావము, దాని అంతము,-అనేది ఈ మూలాధార విషయం. అట్టి విషయం, ఎన్నడో ఒక 
నాడు ఉత్పన్నం కాక తప్పదు. వర్షాకాల నదీవవాహము వంటిది, రాశ్యా[క్రమణం, (ప్రవాహ 
మార్గంలోని భూభాగంపై ఉండిన గుర్తులన్నీ కప్పుపడిపోయి, చుట్టుపక్కల (ప్రదేశాలన్నీ 
నాశనమైెపోవడం జరుగుతుంది. వరులుదేశాన్ని ఆ్మకమించడంవల్ల కూడా దేశానికి ఇట్టి 
అవసే కలుగుతుంది. ఆక్రమణను అనుసరించి అన్యాయము, వంచన, పజుపవృ తి, హింసా 
కాండ అనే దుష్ట (పవృత్తులు ఉత్పన్న మౌతాయి; కాబట్టి, దేశాక్రమణ మనేది ఆసభ్యమైన 
చర్య. పరాజయం పొందిన దేశీయులను హీనవరచి, ఆవమానపరచి, దరిద్రులుగా చేయడమే. 
కాక, విజేతలైన వారిని కూడా నీతి (భష్టులుగను, అధములుగను చేసే ఉప్మదవమిది. అది 
పూర్తి ఐన తర్వాత, రెండు వర్గాలవారూ, అంతరంగ పరిశీలనకు పూనుకోక తప్పదు. తమ 
పరాజయానికి గల కారణాలను వెవకుకొని, వాటితో, నమాధానవడి, తమ ఆత్మగౌరవాన్ని 
నిలుపుకోడానికి ఓడిపోయినవారు (ప్రయత్నిస్తారు. తాము జరిపిన హింసాకాండ న్యాయమైన 
దని సమర్థించి తమ ఆత్మసాక్షిని తృ ప్రీపరచుకోడానికి, విజేతలు ప్రయత్నిస్తారు. 

ఇంగ్లాండులో ఏర్పడిన పర్యాలోచన సంస్థలు నమూడూ,- బెంథమైట్‌ అభ్యుదయ 
వాదులు, ఎవాంజెలిస్టులు, స౫పదాయవాదులు,-తమ తమ అభిప్రాయాల (ప్రకారం, ఈ 
కర్తవ్యాన్ని ((బిటిమ ఆక్రమణ సమర్థన) నిర్వహించడానికి (ప్రయత్నించిరి. 

అభ్యుదయ వాదులు ; అభ్యుదయవాదులది, లౌకికదృక్పథం. ఇండియాలో శాంతి 
భద్రతలను నెలకొల్పడానికి [బిటిషువారి ఆకమణ అవశ్య మైనదని, వారిసమర్థన, పరస్పర 
విభేదాలతోను, (థాతృఘాతుక యుద్ధాలతోను, ఛిదమైపోతూ, రాజులు, నవాబులు చేసే 
దుష్పరిపాలనకిందబడి మూలుగుతున్నదేశంలో, శాంతిని క్రమవ్యవస్థను స్థాపించడానికి 
(నిటిషువారు ఇండియాను జయించిరోని, వీరివాదం. న్యాయ పరిపాలనలో విశ్వానంకలవారు 
వీరు. కనుక, అరాజకత్వాన్ని నిర్మూలించి, (ప్రజలు (వశాంతంగా జీవించే పరిస్థితులను 
కలిగించడం, (ప్రథమావసరం, దేశంలో క్రమవ్యవస్థను నెలకొల్పడము, వ్యక్తులహక్కులను 
స్పష్టవరచి రక్షించే న్యాయసంహితను కల్పించడము, దానిని మితవ్యయంలో కాలహరణం 
లేకుండా అమలు జరిపే న్యాయపరిపాలన విధానాన్ని (వవేళ పెట్టడము, ధనికవాద సమాజం 
లోని సభ్యుడైన వ్య _క్రీియొక్క ఆత్మసిద్ధికి అవకాశాలను కల్పించే రాజకీయ ఆర్థిక వ్యవస్థ 
లను నిర్మించడము, మొదలై న మహాకార్యాలను సర్వసమర్థమైన _ రాజ్యముమ్మాతమే. నిర్వ 
హించగలదు. అట్టి ఇంగ్లాండురాజ్యం, ఇండియాలో తన కార్యకర్దగా (ప్రాతినిధ్యం వహిం 
చిన (ప్రభుత్వానికి, తనసమస్తాధికారాలను అప్పగించి, దానిద్వారా ఈమహాకార్యాన్ని జరివిన్తూ 
ఉంది. దయాదాక్షిణ్యరహితంగా, కఠోరమైన కుల బంధనాలకు బద్ధమై, మధ్యయుగాల. 


నం ట్‌ డటిషు పకి పాల నాధివృద్ధి 1798 నుంచి, 1557 వకకు 278 


ఆచారాలతో దట్టమై, జడ ప్రాయంగా నిలిచిపోయి, సమిష్షివాదంపె వర్చడియున్న ఇండియా 
నాగరికతను నహించనివాగు, ఈ అభ్యుదయవాదులు. భూస్వాములు, పురోహితులు వీడి 
స్తున్న (ప్రజాసీకంతో ఏర్పడిన ఇండియా సమాజ నాగరికత, వీరికి అసధంమెనదిగా 
తోచింది. సమూలంగా, దీనిని పెకలించిదేసి, సమాజాన్ని పూర్తిగా పాళ్ళాత్య పర్థతులపై 
నెలకొల్పడం, వీరు నూచించిన నివారబోపాయం. సాంఘిక పరిస్థితులను దాగువరచి, రాజ 
కీయ విష్ణదం రాకుండా రక్షించుకోడానికి, ఇదిఒక్క_టే మార్గమని వీరిభావం, 

ఆర్థిక విషయాలలో, మార్చుస్‌, ర్రైకార్టో సిద్ధాంతాలను అనునరించినవారు; తాటస్థ్య 
సిద్ధాంతంలో (౭౯862 faire) విశ్వాసం కలవారు. వ్య క్రి ద్యమము, స్వతంత వాణీ 
జ్యము, వీరి అభిమత విషయాలు. ప్రభత్వసహాయము, జోక్యము,- ఈరెండు పద్ధతులను 


వీరు ఖండించినారు. రాజస్వపరిపాలన విషయంలో, ఇంగ్రాండులోని భూస్వామ్యం వంటి 
విధానాన్ని ఏర్పరచడము, లేక ఇప్పుడున్న భూస్వామ్య విధానాన్ని విస్తరింవచేయడము, 


అనే, ఈరెండు వద్ధతులకూ వీరు విరుద్ధులే. ప్రభుత్వము, (వత్యక్షంగా రైతులతో వ్యవహా 

రాలు జరి'పేవిధానం మంచిదని, వీరు సమర్థించిరి. భూమిశిస్తు విషయంలో, రైకార్డ్‌ సిద్ధాం 

తాన్ని ఎక్కువగా సమరీంచేవాడు జేమ్స్‌మిల్‌. పభుత్వం స్వయంగా భూస్వామి సానంలో 
oo J ® ఎ అ ® 


నిలిచి, భూమికి సంబంధించిన పూర్తి అధిశేషాన్ని (Economic Rent) |గహించవలసిం 
దని బలవంతం చేసినాడు. రై తుకూలీలు, ఆతడు వ్యవసాయంపై పెట్టిన మూలధనం పై 
లాభము,- ఈరెంటినీ మొత్తం ఉత్ప్తిలోనుంచి తీసివేయగా మిగిలేది ఆధిశేషము అని, 
ఆర్థిక వే త్రలు నిర్భరీంచినారు. 

ఎవాంవాలిన్చులు ; వీరిది మతవిషయక దృష్టి, క్రైస్తుమతాన్ని ఆ వలంబిం వడంవల్ల 
మాతమే, ఇహలోక (శ్రేయస్సు, మోక్షము సిద్ధించగలవని వీరిభావం. ఇండియా దేశాన్ని 
(బిటిషువారు ఆక్రమించడం, డైవానియా మక మైనదని వీరిభావం. ఇండియో (పజలపొపాలకు 
“నిజమైన దేవునిని ఆరాధించక అభోగతిలో పడిఉన్న ధక్మభష్టతకు,” తగిన శిక్షగా 
దేవుడు దీనిని విధించినాడు. “ఏకాఅంలోనూ జకగనివిధంగా, నీతి భస్టము, _డ్రారము ఐన 


అంధవిశ్వాసానికి దాసులై పతితులై పోయిన” ఈ (ప్రజలను ఉద్ధరించడానికి ధగ పంతుడు 
(పసాదించినవరమే, (చిటిషువారి దేశ్శాకమణమని వీరినమ్మకం, కాబట్టి, ఇండియా (ప్రజలను 
(కీస్తమతంలోకి తీనుకొని, యూరోపుడేశాల క్రై స్తవ మతవిధానంలో, విలీనం కావించడానికి, 
వీరు పూనుకోవడం సహజమెనదే. |కీస్తుమతేతరులై న ఇండియా పజల ఆత్మలను ఉన్గరించడం 


యువ క 
ఖ 


సూజనంకాదు. [పజల జీవనం ఆంగ్రీకరణం కావడంతో ఆంగ్ల 


re 
om 
౬ 
C 
ర 
త్‌ 
ఆం 
"ల 
|| 


దేశంలో తయారైన వస్తువులపై మోహంకూడా ఉత్పన్నం కాగలదని (గ్రహించిన బుద్ధీసుం 
కై9న్తవ మతవద్ధతులు దేశంలో వ్యాప్తికి రావడంతో కై9న్తవ దేశాలలో తయా 
రైన వస్తువులు, (పవాహరూపంలో ఇండియాకు దిగుమతి జౌతాయి. (ప్రశంసార్షములైన ఈ 
ఆశయాలు సిద్ధించడానికీ ఆంగ్లేయులు, మిషనరీలు, అధిక సంఖ్యలో ఇండియాకువచ్చి, 
నివసించడం అవసరం. కాబట్టి, వారి ప్రవేశవిషయంలో, ఇంతవరకూఉన్న నిర్భంధాలను 
తొలగించవలసి వచ్చింది. అదేవిధంగా, ఆంగ్లవర్తకులు, ఆంగ్లవస్తువులు, ఇండియాలో 
|పవేశించడంలోగల నిర్బంధాలను వభుత్వ, లసీఎసింది. 
(క్రీస్తమతాన్ని (పచారంచేయడానికి, శాంతిభదతలను దేశంలో నెలకొల్పి రక్షిం. 


35 


271 భారత స్వాతం|త్రోోద్యమ చరిత (మొడటి 


చడం, కె’ినవ 
—_) 


వ్ర పభుత్వముయొక్క_ క్ర ర్రవ్యం. శాంతి ప రిస్టితులు ఏర్పడినవ్పుడే మిషనరీలు 


పూనుకొన్న ఆశయం ఫలించడానికి ఆవ ల అటట అంతేకాక, విద్యావ్యాప్తి కి వీరు 


—_ 


ఎక్కువ (పాధాన్మమిచ్చి, అట్టి (పయత్నానికి కి పూనుకొనిరి. పజల మనస్సులను వళపరచు 
కోవడంవల్ట, తకిి_న ఉద్యమాలన్నిటిలో నూ విజయం చేకూరుతుందని (గహించినారు, 


ట్‌ 


జ నే న 
నం[వేడాయవాయులు : ఉద్దశాల విషయంలో, సం|పదాయవాదులకూ, తక్కిన రెండు 
సంస్థల వారికి, భేదంలేదు (బిటిషు పరిదాలన యొక్క పునాడులను దృఢపరచడమే, వీరంద 
వాటి 
రికీ (వధానమైన (పయోజనం, ఎన్నడో ఒకనాడు, ఇండియూడెశం స్వతంతమొతుందనే 
ఉగ 


భావం, స్వవ్నద్భళ ంవలె కొందరికి గోచరించి యుండవచ్చు. ఇండియాకు స్వాతం త్యం 
సిస్టించిన దినాన్ని, ఇంగ్లాండుదేశ చరిత్రకు [పకిష్టకలిగించే దినంగా, మెకాలేవంటి వ్యక్తి 
ఊహాంచియుండవద్చు. కానే ఆట్టి ఆరాధసియమెన ద్యశ్యం తాము డఃహించకలిగినంతటి 
భావికాలంలో సిద్ధిన్తుందనే (భాంతి, వీని 'కెవ్వరికీ కలుగలేదు. ఇండియా పరి రిస్థితుల ను ఫ్వవహా 
రాలను, కారం స్టరూపదృ్టితో చూచిన, పీర్ల విత్సపాయమైన [పభుత్వ మొక్క చే, ఇండియా 
దేశానికి ఆత్యంతమూ తగినదని భావించిరి. |విటిషవారికి సి సిద్ధించిన ఇండియా రాజ్యాధికారం, 
భగవంతుడు “సంకల్పించి, వీరిచేతులలో పెట్టిన, న్యానము,= అని వీరి సిద్ధాంతం. (బిటిషు 

అధికారులు= కలెక్టరు, గవర్నరు, గవర్నర్‌. జెనరత్‌- దివ్యులు అనే సిద్ధాంతాన్ని వీరు 
సమర్థించినారు. రశించడం, పోషించడం, నశింపబేయడం, అనే భగవంతుని లక్షణాలన్నీ 
ఇతనిలో నిహితమై యుండడంవల్ల, (బిటిషుఅధికారి తమ ప్రయోజనార్థం, “స్వర్శంనుంచి 
దిగివచ్చిన దేవత", అని (ప్రజలు భావించవలసి ఉన్నది. భారతీయుల సం పదాయానికికూడా, 
ఈవభుత్వం అనుగుణమైనదే. సృష్టి, స్థ సిత, లయ, కారకుడైన భగవంతుడే, పృథివీపతి 
ఆనేభావం]. భారత దేశీయులను ఆంగ్రీకరణం కావించవలెననే, ఉద్దేశానికి వీరు వ్యతి రేకులు; 
ఆది వాంఛసియమైనడి కాదని, సాధ్యమయ్యే దికూడా కాదని, వీరిఅభి ప్రాయం. బర్క్‌వలెనే, 


వీరికికూడా, అవాస్తవ భావాలపై విశ్వాసంలేదు. మానవచరిత, సంస్కృతి, ప్రకృతి 


నూ(త్రాలనుబబ్టి నకిచిహోవలసినవేకాని, ఒక్కసారిగా పరివర్తనం పొండేవికావు అని వీరి 

నమ్మకం, గవర్నర్‌ జె జనరల్‌కు మ ఇస్తు, మౌంట్‌ నూవర్ష్‌ ఎల్సిన్‌నన్‌, ఈవిధంగా 
వాక ట ట ఆట 

(వాసినాడు.;- “పజల గుణశీలాలకు, వ్యవహారాలకు, వ్యతిరేకంగా ఉన్న (పభుత్వం, 


ఇల్‌ 


న్యాయమైన ప్రభుత్ణమైనప్పటికీ, ప్రజలకు అదిసంతోష విషయం కాజాలచు,- అనేది 
జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం. (గ్రామపంచాయితీల మూలంగా జరిగే న్యాయనిర్ణయ 
విధానాన్ని సమర్శిస్తూ అతడు ఈ విధంగా (వాసిఉన్నాడు. “పంచాయితీ సభ్యులకు వివాద 
విషయంతో సన్నిహిత పరిచయం ఉండడము, అనేక సందర్భాలలో, వివాద వాల వారి 
శీల స్వభావాదులు కూడా చక్కగా తెలిసి ఉండడము, కారణాలుగా, వారి నిర్ణయాలు చాల 
వరకు సమంజసమైనవి. ఈ విధమైన విచారణలో, గణించరాని విలువగల సౌకర్యం 
కూడా ఉంది. పంచాయతీ నభలోని నిర్ణయాధికారులందరూ, (పజావర్గం నుంచి [(గహింప 
బడిన వారు కాబట్టి, సాధారణంగా [ప్రజలకు అర్జంకాని నూక్రాలను, వీరు విచారణ 
[వకియలో అనుసరించడం, జరుగదు. న్యాయనూ[త్రాల, అనిళ్చితత్వానికికాని, న్యాయం 
యొక్క అన్పష్టతకు కాని అవకాశం కలుగదు, కాబట్టి, అభియోగాలకు పూనుకొనే 


నంపుట్ని 'బిటిషు పరిపాలనాభివ్యద్ధి 1798 నుంచి, 1557 వరకు 275 


తన ఆధీనోద్యో ౧గులకు, ఇతరోద్యోగులకూ పంపిన అనుదేశంలో ఈ విధంగా 


ని 
నసూచించినాడు. “మ న |ప్రామాణిరత, వివేకవ ము, బలము ఇత్యాదులు, తమ పరిపాలకులకంచె 


గోవ్షమె నవి అనే re సాధారణాధి ప్రాయంపై, మన ఇండియా పరిపాలన ఆధారపడి 
ఉన్నది. వారి పవర్తనపట్టా, సంస్థలపట్టా, మత పట్టా, మనం (ప్రదర్శించే దాక్షిజ్యంతోను, 
వారిపట్ట మన నడవడికలో చూపే సౌమ్యము, సమాధాన (పవృత్తి, దయ, మొదలైన వాటి 
తోను, వారికి మనపైగల సవవి, పాయం వ్యృద్ధిచెందుతుంది. వారి నమ్మకానికి, ఆంధవిళ్వా 
సానికి, బాధరలి లిగించే పతి చరా ర్యా; వ్యక్తుల విషయంలోను, వర్గాల విషయంలోను మసం 
పాటించే అలక్ష్యము, అశద్ధా మన స్నామాజ్యాసికి హానికరమైనవే. ఈ గొప్ప సామా 
జ్యాన్ని స్థావందడానికీ, దానిని రక్షించుకొని నిలుపుకోడానికీ, ఆవశ్శ్ళకమైన సూ!తాలను, 


నము, * విజేతల దురహంకారంతో విస్మరించి చినామనే అధిహాయం ఏమాతం వారికి 


కలిగినా, మనకు తప్పక హా హాని కలుగుతుంది. 
కార్యనిర్వహణ శక్తులు, న్యాయపరిపాలన శరులు-ఈ రెండూ సంయు క్రమె ఉండప 


ల 
నీ, భూమి పరిష్కారం రై రె వ వారీపద్ధతివై జరుగవలిన 
తులపై ఏర్ప డినదే పిత్స్మపాయమైన (ప్రభుత్వమని, వీరి భావం. 

నలిపాలనా ఛివ్యద్ధి చర్చిత ౩ వివిధ వర్గాల నాయకులు |పతిపాదించిన |పస్తాపనలను, 


గనీ 2K 


సీ, కార్యక రృత్వాధికారం, వ్యక్తులలో కాక, సామూహిక పరిషతులలో నిహితమై ఉండవల 
రి 
ర 


వాటి విషయంలో జరిగన వివాదాలను, విస్తారంగా చర్చించడం అనవసరం. కాని, ఈ 
చర్చలవల్ల కలిగిన ఫలితాన్ని, కారన్‌ వాలిస్‌ నుంచి క్యానింగు దాకా, పరిపాలన వ్యవస్థకు 


ఆకారం ఏర్పడిన విధానాన్ని పరిశీలించడం వాంఛనీయమైనది. 
వహారాల విచారణ, 1909 లో, [ప్రారంభ 


1819 నాటీ కానన వం 
లి 
ba వా గో: న 
మయింది. పార్ణమెంటు కామన్స్‌హా స్‌లోని న లలో ఈ విచారణ సమితి ఏర్పడింది. 
~- (వ bo) 
నాలుగేండ తరాంళ, ఈ సమితి తళ నివేదికను వార్చ మెంటుకు సమర్పించింది, కంపెనీ 
౧ ( 
శ న ల 
(పప,తానికి మళ్లీ పాణంపోసిన 1218 నాకి చటం, ఈ నిఎడిక పె ఆధారపడి“దిది, ఈ 


[పపతం (ప్రకారం రై ఖు 
ఏక స్వామ్యం, దీనితో రద్దు అయింద. టీ ఆకు వర్తకము, చైనాతో కంపెనీ జరిపే వర్తకము 
మ్యాతమే, కంపెనీకి వక స్వామ్మంగా గా మిగిలినవి. (2) ఇ ఇండియా రాజనె గదాయంతో సోషిఠప 
బడే, బిషప్‌ అధికారంలో, చర్చీ సంగ్భాపనను నిలపడం జరిగింది. (8) ఇండియా దేశంతో 
ఆంగ్లేయులు నివాసమేర్చరచుకొని, భూములను తమ అధీనంలో ఉంచుకోడానికీ, (పజలక 
ఉపయోగకరమైన జ్ఞానాన్ని దేశంలో |వవేశ పెట్టి, మత, నైతిక, విషయాలలో పజలను 


అభివృర్డ్‌కి తెచ్చే [ప్రచారాన్ని 
మిచ్చిన అనుమతి పత్రాలతో న్యాయబద్ధమైన (పయోజనాలక్రై వరకులు వ్యాపా న్ని 
జరుపుకోడానికీ, అవకాశంలభించింది. 

7లలిలి నాబోకానశం : ఇరవై పండ్ల తర్వాత, అనగా, 1389లో సంవిధానం మళ్ళీ 
మార్పు చెండింది. తేయాకు వాణిజ్యంలోను, చై నాదేశ్‌ వాణిజ్యంలోను, కంపెనీకి ఉండిన ఏక 
స్వామ పం, ఈ కాసగంతో రద్దయింది. అంతేకాక, వాణిజ్య వ్యవహారాలను ముగించవలసిందని 
కూడా, ఈ శాసనం ఆజ్ఞాపించింది కాని, కం పెనీయొక్క పంపన విధానమూ, రాజకీయ 


276 భారత స్వాతంత్రోద్యమ చరిత [మొదటి 


వ్యవహారాలకు సంబంధించిన అధికారాలు, అంతంకాలేదు. ఇండియా ఉద్యోగాల విషయంలో 
కంపెనీకిగల ఆశయపోషణాధికారం కూడా అంతరించలేదు. 

ఇండియా [పభుత్వ విషయంలో, ఈ శాసనాన్నిబట్టి, శాసన నిర్మాణ విషయాలకై, 
నాలుగో సభ్యుడు కూడా గవర్నర్‌ జెనరల్‌ మండలిలో నియమించబడినాడు. ఇది, అర్థవంత 
మైన చర్య. కేంద ప్రభుత్వంలోని కార్యనిర్వహణ శాఖయొక్క_ కర్తవ్యాలనూ, శాసన 
నిర్మాణశాఖయొక. కర్తవ్యాలనూ, ఇది వేరుచేసింది. అస్నష్టములై న కార్యకలాపరంగాలతో 
ఏర్పడిన వివిధ శాసన నిర్మాణ సంస్థలూ, న్యాయాలయాలూ, దీనితో అంతరించినవి, 
గవర్నర్‌ జెనరల్‌, మదరాసు బొంబాయు (పాంతాల గవర్నర్లు, -(తమ సలహామండలి సభ్యు 
లతో నవా) శాసనం కావించిన వినియమాలు, కంపెనీ న్యాయస్థానాలలో మాత్రమే వర్తించ 
గలవు. [మదరాసు, బొంబాయి రాజధానీల వినియమాలు, చాలవరకు, పరస్పర విరుద్ధ 
ములుగా ఉండేవి. 

ఇవికాక, అనేకములై న, టీకలు వ్యాఖ్యానాలు గల హిందూ ముస్టిం న్యాయ 
శాస్త్రాలు వేరే ఉండినవి. సుప్రీంకోర్టులలోను, మేయర్లకోర్టులలోను (రాజన్యాయస్థానాలు) 
అనుసరించే సామాన్యన్యాయనూ|త్రాలు, ధర్మన్యాయన్నూతాలు, మొదలైన ఆంగ్ల నియత 
శాసనాలుకూడా పాటింపబడేవి. 1588 శాసనం|పకారం, రాజధానీ |పభుత్వాల శాసన నిర్మా 
ణధికారాలు తొలగిపోయి, ఈ సమస్తాధికారమూ, మండలితో కూడిన గవర్నర్‌ జెనరల్‌ ఆధి 
పత్యంలో నిలిచింది. [బిటిషు పరిపాలనలో “ఉన్న దేశంలోని అందరి పజలకూ-[ (బిటిషువారు, 
దేశీయులు, విదేశీయులు, ఇతరులు అందరికీ ]_ అన్ని న్యాయాలయాలకూ [_పప్యతంద్వారా 
స్థాపితమైనవి, ఇతరములై నవి కూడా] వర్షించే శాసనాలను, వినియమాలను చేసే అధికారం, 
మండలితో చేరిన గవర్నర్‌ జెనరల్‌ అదధీనమయింది. ఇండియా విషయంలో పార్ట మెంటుక 
గల కాసన నిర్మాణాధికారం, దీనివల్ల నష్టం కాలేదు. 

న్యాయపరిపాలనవిషయంలో విచారణ జరపడానికి, అమలులోఉన్న న్యాయశాసనాల 
స్వభావాన్నీ, వాటి (వవృత్తినీ, పరిశీలించడానికి, ఒక “ఇండియా న్యాయకమిషన్‌ “ను, 
నియమించవలసిందని ఇంగ్లాండు [పభుత్వం గవర్నర్‌ జనరల్‌ను ఆదేశించింది. ఈ కమిష 
నుకు అధ్యక్షుడుగాను, నాలుగో నభ్యుడుగాను, మెకాలేను నియమించిరి. ఈ కమిషను జరివీన 
చర్యల ఫలితంగా, ఇండియా దండవిధి సంహిత, శివిల్‌ (ప్రక్రియా సంహిత, దండ,ష క్రియా 
సంహిత, సారభూతన్యాయాలకు, (పృక్రియన్యా=హలకు సంబంధించిన ఇతర సంహితలూ, 
ఏర్పడినవి. వివిధములైన న్యాయన్యూతాలన్నీ ఏకీకృతం కావడము, ఏక నమమైన న్యాయ 
పరిపాలనపద్ధతి, ఏకసమమైన _ప[క్రియాపద్ధతులు ఏర్పడడము, దేశంలో ఐక్యత వృద్ధికావ 
డానికి (పబలమైన ఊ ల్లేజకములుగా పరిణమించినవి. 

1తిల్‌తి కాననం : ఇస్ట్‌ ఇండియా కంపెనీ (పపతాన్ని 1358 లో, కడపటిసారిగా, 
వినూతనం కావించిరి. శానననిర్మాణ (వయోజనార్థం గవర్నర్‌ జెనరల్‌ మండలిని విన్ఫృతం 
కావించి, పండెండుగురు సభ్యులను నియమించిరి. ఈ సభ్యులందరూ వేతనం పుచ్చు 
కొంటున్న |పభుత్వాధికారులే, వీరేకాక, గవర్నర్‌ జెనరల్‌, అతని మండలినళ్యులు నలుగురు, 
సెన్యాధ్యక్షుడు, బెంగాలు [వ్రధానన్యాయమూ ర్తి, ఒక సాధారణన్యాయాధిపతి, బెంగాల్‌, 
మదరాస్‌, బొంబాయి, ఉ త్తరపదేశ్‌ [ప్రాంతాలకు (పతినిధులుగా నలుగురు సభ్యులు, ఈ 


నంవుటి] 'బిటిషు పరిపాలనా భివృద్ధి 1798 నుంచి, 15357 వరకు 277 
శాసనసమితిలో చేరినవారు. ఈ శాసనసమితి సమావేశాలను బాహాటంగా. జరిపి, సమావేశ 
కా ను అధికారరీత్యా [పకటన కావించేవారు. 

1388 తర్వాత, కంపెనీ, వాణిజ్యసంస్థగా నిలిచియుండ లేము; ఇంన్దాండు రావు పరంగా 
ఐడియా | పభుతాాస్ని నిర్వహించే సాధనంగా ఏర్పడింది. విస్తారమైన సామాశ్యాన్ని ఇట్లు, 


చి 


లోక్షవిధంగా పరివాలించడం పూర్తిగా అసంబద్ధ మైనద్‌; డెబ్భై ఐచెం 

ఈ పద్ధతిలో జరిగియుండగం అత్యాశ్చర్యకర మైన విషయం. కడపటికి, 1వర్‌ 7లో ఉత్పన్న 
మైన విష్టవం, దీనిని తుదిముల్టించింది. అంతటితో, ఇండియా (వధుత్వ పరిపాలనకు 
ఇంగ్లాండు రాజత్వం, స్వయంగా పూనుకొంది. 


వంవపాలనవటోరుల మాడావల కరిగిన ఫలితాలు | 'కంపెసీ పరిపాలన లోని కడ 
] (ev acd 


శ్చకాలం, పకపాలన 


పటి యాభై సంవత్సరాల కాలంలో, పరిపాలన వ్యవస్థా నిర్మాణం పూ_ర్తిఅయింది. బెంగాలు 
పరిపాలనకె. కారన్‌ వాలిస్‌ (పథ్యాపన కావించిన వినియమాలు, ఈ వ్యవస్థా నిర్వాణానికి 
ఆధారములై నవి. కాని, నూతన అభ్మిపాయ (పాబర్యంవల్లకు, అనుభవంళి 

వల్లను, వీటిని మార్చడం అనివార్యమయింది. అందులోనూ, వేర్వేరు (ప్రాంతాలలో నూతన 
(వభుత్వాలను ఏర్పరచే సందర్భాలను బట్టి, ఈ మార్పులు తప్పనిసరి ఐనాయి. 

(ఓటిః పరిపాలకులు ఎదుర్కో వలసివచ్చిన సమస్యలు అత్యంకమూ క్హిష్టములై నస్రివి, 
తమ జాతి [పజల [ప్రయోజనాలను భదం కావించడము, తమ సామాజ్యానికి సుస్థిరత్వం 
కలుగ చేయడము, వారి ప్రథమక ర్తవ్యం. పరిపాలక వర్గానికి, పాలిక (పజాజాతికి గల 
సంబంధాలతో కూడిన సమస్యలను, మొదట పరిష్యారించవలసి యున్నది. భారతదేశ 
సంపదాయాలలో వేటిని విసర్జించి వేటిని ఆమోదించవలెను, పరిపాలన వ్యవస్థలోని ఏ 
భాగాన్ని దేశీయులకు అప్పగించ వలెను, పరిపాలకులకు పాలిత పజలక మధ్యగల వపహా 
రాలకు ఎట్టి అవధులను ఏర్పరచవలెను,- అనే సమస్యలు వీటిలో (ప్రధానములై న (| 


కూ 


ర్న 
య 
౮ 
3 
ప 
గ్త్‌ 
ళ 
గే 
0 


గ 
లి 


ఈ నమసులను పరిష్కరించడానికి, కారన్‌ వాలిస్‌ విధానము |పయత్స్నించింది. పరి 
లి ౮ 5 

పాలన కారం|కమాలు, పెటుబడి అనే రండు (పయోజనాలకూ ఆప ౧కమెన రాజసాగదాయం, 

SE ట టు ల ఈ ఎ 

భూమి ప పదతిపల్ల సిరంగా నిశ్చితమయింది. పరిపాలన వ్యవస్థ 

భూమి వరిష్కార పర్ధతివల్ల స్థిరంగా నిశ్చితమయింది పరిపాలన వస 

వాట్‌ 


౬ 
ES el ఇ య స 
సంపాదించుకొనే అవకాశాలేవీ దేశీయులకు లేరుండా చేయడంవల్ల, (ఓిదిషు ఆధిపత్యానికి 


భంగంకలుగగలదనే ధీతికి ఆస్పదమే లేకుండా పోయింది. కొని, శాశ్వర పరిష్కారంతో 
నూతన సమస్మలు బయలుదేరినవి. ఒక నూతన ధనికవర్గం దేశంలో ఉత్ప ర్తికివచ్చింది; 


బ్రిటిషు పరిపాలనకు ఎప్పటితై నా, ఈవర్గంవల్ణ అపాయం కలుగవచ్చు, న్యాయపరిపాలనను, 
కార్యనిర్వహణశాఖను వేరుచేయడంవల్ల, కార్యనిర్వాహక అధికారుల ఆధిపత్యం బలబవాన: 
జజుతం 'పతిష 
(వభుత్వ పతిష్టకు భంగం వాటిల్లింది. 
17939 తర్వాంత (బిదోవువారి వైఖరిలో కొలిగిన మూదు : (పథమదళలో 
0 


ఇండియా కువచ్చిన ఆంగ్లేయులు, తమకూ, భారతదేశీయులకూ గల భేదాలను గుర్తించిన 


వర కులు, రాజదూతలు. ఏరు, జాతి దురహంకారం లేనివారు కాబట్టి, సాంస్కృతిక, 
సౌంఘిక విషయాలలో రెండుజాతులవారి మధ్యా, సంపర్క సహచర్యలు ఎర్పకి యుండి 
నవి. వారిలో చాలమంది, దేశభాషలను అభ్యసించి, దేశీయుల వద్ధతులను, నడవడులను 


కూడా అవలంబించి, దేశీయులతో స్నేహ సాహచర్యాలను కావించుకొని ఉండిరి. పారసీక, 


278 భారత స్వాతం|[త్రో్యద్యమ చరి(త్ర [మొదటి 
బెంగాలీ భాషలతో ఎక్కువ పరిచయం కలవాడు, వారెన్‌ హేస్టింగ్స్‌. సంస్కృ 
తంలో మంచి విద్వాంసుడైన, సర్‌ విలియమ్‌ జోన్స్‌ కాళిదాసుని 'శాకుంతల” 
నాటకాన్ని ఇంగ్రీషులో నికి అనువడించినాడు. సంపన్నులై న భారతీయులు, నవా 
బులు, రాజులు, ఏర్పాటుచేసిన ప్‌నోద్‌ కార్య కమాలలో వీరు స్వేచ్చగా పాల్గొనేవారు 
“ రెండువర్గాలమధ్యా మంచి పొందిక ఏర్పడిఉండింది.” అని, స్పీయర్‌, (వాసియున్నాడు. 
ట్య |పదర్శనంలో, చాలకాలంగా, అభిరుచిని అలవరచుకొని యుండిరి. 
తరువాఠికాలంలో, ఏనుగుల మ. చూడడము, హుక్కా వీల్చడము కూడా ఆరం 

< 


పడిరి.” వందితొడల మాంసంపై. మక్కు వకలిగిన మసాల, దానిని “విలాయితీ. 
హిరణ్‌”- ఇంగ్లీషు జింకమాంసము - అనే పేరుతో తినేవారు. పరస్పర స్నేహాలు వృద్ధి 
ఐనవి. హేస్టింగ్ను మై తీబృ్బందంలో, జెనెరామ్‌, అతని సోదరుడు బిషంబర్‌ పండిత్‌, 
గంగా గోబిందసింగ్‌, ఆలీ ఇ|బహీంఖాన్‌, అనే దేశీయులు చేరియుండిరి. 

కాని, కారన్‌వాలిస్‌ పరిపాలనతో, పరివ _రనం (ప్రారంభమయింది. పరస్పరం వినోద 
కార్య [క మాలలో చేరడం తగ్గిపోయింది; స్నేహబంధాలు ఆగిపోయినవి. పరిపాలన వ్యవ 
లోని ఉ ఉన్నతపదవులన్నీ ఆంగ్లేయులకు (పత్యేకింపబకినవి. [పభుత్ఫోద్దేశాలు “సా[మాజ 
నీతిని పాటిస్తూ క దురహంకారంతో దేశీయులకు దూరంగా నిలిచే వైఖరి ఆంగ్లేయ. 
లలో (పబలమయింది.” అభ్యుదయవాదుల అధి ప్రాయాలు, ఎవాంజెలిస్టుల ఆభి|పాయాలు 
(వ పసారం కావడంతో, ఆంగ్లేయుల వైఖరి పూర్తిగా మారిపోయింది. దేశీయలపట్ట సహన. 


వే 


భావంపోయి, సిరచనళాతం విముఖత, ఏర్పడినవి. “ఇండియా దేశవు సంస్థలన్నీ నికృష్ట 
మైనవనీ, |పజలందరూ నీతి భ్రష్టులనీ మా|శమేకొక, దానిసహజ పకృతినిబట్టి, ఈడేశం 
ఏనాటికీ బాగుపడడం సాధ్యం కాదనే భావాస్నీ, వహించిరి. ఈవిధమైన ఉత్క ర్షభావనా: 


x 


౦థి, (Complex) అంగ్లేయలలో పెరుగుతూ వచ్చింది. భారత దేశీయులు వ్యక్తులుగాన సు 
అతున కూడా, శ అని ఆంగ్లేయులు ముద వేసినారు. 
హాతన భూయి వరిషప్కారాలు ; నూతన అభిప్రాయాలతో ఏర్పడిన వాతావరణంలో, 
వస్థయొక్క_ క _రనం జరిగింది. సామాజ్య విస్సృతి కారణంగా, నూతన 
రిష్కాారం పై పె ఆధారపడిన పరిపాలన వ్యవస్థ ఆవశ్యకమయిుంది, బెంగాలులోని 
శాశ్వత పరిష్కారాన్ని, దాని వివిధ రీతులను, అంశాలను దీర్భంగా చర్చించిన తర్వాతనే, 
నిశ్చుయించడం జరిగింది. కాని, ఉమీందారులతో పరిష్కారం జరుపవలెననే విషయంలో 
మ్యాతం, ఎట్టి సంళయమూ కలుగలేదు. దక్షిణదేశంలో జరిగిన యుద్ధాల ఫలితంగా. 
జమీందారీ అనుభోగంలోలేని భూములతో కూడిన ప్రా ంతౌలు, ఎక్కువగా (బిటిషువారి పరి. 
పాలన (కిందికి వచ్చినవి, చిన్నచిన్న జమీందారులు, స్థానిక నాయకులు ఉన్న జమీందారీ 
(పదేశాలు, స్వల్పంగా, అక్కడక్కడ, చెదిరి ఉండినవి. కాబట్టి, సాధారణ భూములు విస్తా' 
రంగా గల (ప్రాంతాలలో బెంగాలు పద్ధతిని (పవేశ పెట్టడం సంభావ్య మైనదా, అనే [(వళ్న 
ఉదయించింది. మహరాష్ట్ర్రిలు పరాజయాన్ని పొంది, |బిటిషు రాజ్యం దక్కను (ప్రాంతంలో 
కూడా వ్యాపించడంతో, ఈ సమస్య ఇక్కడ కూడా ఎదురయింది. 


జమీందారీ విభానంవల్ణ లభిస్తాయని అనుకొన్న (ప్రయోజనాలు పూర్తిగా ఫలించలేదు. 


CAS 


వారి (ప్రయోజన రవషణమే ఆధారంగా స్థావింవబడిన బవ వఫత్వం వట్ట ఆవరాఖి 
మానాలను వహిస్తారనీ, ఆనాడు తలచి యండిరీ. కాని కార్యరూపంలో, తన్వెపరీత పరి 
ణామం సిద్ధిం చింది, బెంగాలులోన స ద తర సర్కారులలోను, శాక్వత పరిష్కారం ఏర్పడిన 

వెంటనే, స్థానిక (వభుత్వాలమా కా మధ్య, ఘర్షణ (పా రంథభమయముంది. “కరి 
మము, అ ప్రామాణికత, పలాయనము, అనేవి మాత్రమే ఒక వక్ష్తంవాప ఎల్లప్పుడూ 


అవలంవిస్తా రనీ, రెండవ వపక్షంవారు నాగరిక మైన స్రీ వచర్యలను మ్మాతమే జరుపుతారని" 


| 
ప shaw షో i యో 
ఊహించడానికి వీలు కాని విధంగా ఈ ఘర్షణసాగింది. కలెక్టర్ల బేలిప్టు తదు సాయుధ బల 
(3 
నహాయంతోను, కొన్ని సందర్భాలలో సైన్యవళంతోను ఒక వక్షములోను, జమీందార్లు తమ 
స 


ఆస్థాన సిబ్బందీఠోను, హోలీనురోను, ఇతర రక్షక 
నిలిచి, యుద్ధానికి సిద్ధపడిరి. పరిపాలన వికానలల్‌. సహకరించడానికి మారుగా, జమీందారు, 
(ae) 


ప్రభుత్వాన్ని దిక్కులలో పడ వేయడానికి ు=క్నెంచిరి, రెతులతో తమకుగల వ్యవహార 


గ్‌ ల 
1 


సంబంధాల విచారణకు వ్యతిరేకించి, రైతుల హక్కులను నిశ్చయించె 'పయత్నానికి అడ్డు 


తగిలిరి, తమకోర్టులను దాటి, న్యాయానిక్రె “పెకోర్టులకు పోకుండా, రెతులకు నిర్బంధం 
కలిగించిరి. లంచగొండితనానికి, అధికార దుర్వినియోగానికి, |పోత్సాహం కలిగించడ మేకాక, 
పరోక్షంగా, దౌర్జన్య చర్యలను జరిపిన్తూవచ్చిరి. జమీందారీ (పొంతాలస్ఫ్రీ, దారి దోవిడిగా ండ్ల 
తండాలకు, న్‌ దొంగల ముఠాలకు, ఆకరముర యుండిసవి, ఉత్తర సరా రు 
1పాంతాలలోని జమీందారులు, పదే వదే తిరుగుబాటు కావిస్తూ ఉండిరి. 

(వభుత్వానికీ, వజకూ, మధ్యగల అకుబంధాలు సడలిపోవడానికి, ఈ జమీందారీ 
విధానం మంచి సౌకర్యంగా ఏర్పడింది. ద్రభుత్యము నిర్భరించిన శిర్త మొర్తూన్ని జమీందారు 
|కమంగా చెల్ల్‌స్తూ ఉస్నంతకాలమూ, (పభుత్వం, అతనిని స్వేచ్చాదిహోరానికి వదలివేసింది. = 


“పళ్చాద్యూమిలో నిలిచియున్న కలెక్టరు ఒక దుర్జె వరూపంరో, ఆస్పక్షంగా గోచరిస్తున్నాడు. 


దైనంది వ్యవహా హారాలలో అతనిని లెక్కపెట్టినూరే లేరు.” వ సీమలలో 
ఆంగ్లేయా కాధికారులకు పరిచయశ్ఞానం లే కహోవడము, (ప్రజలతో (ప్రత్య డ్య సంపర్కాన్ని వారు 
కలిగించుకోక పోవడము కారణాలుగా, దేశాన్ని ఆధీనంలో ఉంచు కొనే సామర్ధ్యం, [వభుత్వానిక్తి 
సిద్ధించలేదు. కాబట్టి దాని అధికారం బలహీనమయింది. 
ఈ విధానంలోని ఇతర ఆనానుకూలాలు కూడా త్వరలోనే డైటపడినవి. శాక్యత పరి 
షాారంతో భుత్వానికి చెల్లించేశి స స్తు శాశ్వతంగా నిర్ధరింవబడి నందు పక 
బాగున్న కలలో సీద్ధించే అధిక భత త్రిలోభాగం, [పభుత్యానికి రావడం? 
మంతా జమీందారులు "రై తులవర్ణ నుండి గ్రహించేవారు, ఇదిమొదజిలోపం 3 
లైన జమీందారులను ఆదరించి, హరి పీడలకు లోనె నైయున్న రైతుల ప్రయోజనాలకు 
పూర్తిగా అలమ్యంచేని: ది (పభుత్వం, రైతుల విముఖతను, వారి అసంత 
గమనించనూలేదు, వారిని అభిమాసించనూవేడు. ఈ విషయం, మనో ఈవిధంగా 


|వాసినాడు. “ “ప్రభు త్యముయొక రాజస్వంలోని భాగాన్ని, ఈపన్నులను మస్తమూ చైలించే 
a 


as a 


7 తులకు ఇవాకుండా, నంల+,నంఖథ్యారులె న జమీందారులకు, ముడేదా 
పా ఎ ఎగ్‌ లై 


280 భారత స్వాతం(తో్యోద్యమ చరిత [మొసటి 
దేశానికి లాభకరమౌతుందని భావించడం, అసాధారణమైన విషయం.” 
రీడ్‌, మన్రోలు ఇరువురూ, ఈశాళ్వత పరిష్కారంపై నిర్విరామంగా దాడిసాగించి, 
ఇతర [పాంతాలలో దీనిని వ్యాపింపచేయడం అసమంజనమైనదని, ఇంగ్లాండులో ని అధికారు 
లను ఒహపీంచిరి. 1818 లో, కంపెనీకి నూతన (_వపాన్ని (పసాదించేముందు, దాని వ్యవ 
హారాలను పరకీలించడానికై ఏర్పాటుచేసిన సెలెక్టు కమిచీ [కామన్స్‌ సభలోనిది] రై తువారీ 
sep ఆనుకూలరగా నిశ్చయం Sn 
ఓ ట్‌ స న. పరిష్కా ర సమస్యను ద 
సతు ౧ 
యాలన్నీ వెనకపడవలసినదే,” అని మన్రో, (పభుత్వాన్ని ఒ శ్రీడిచేసినాడు. రైతువారీ 
వ రపద్ధతి మూలంగా, ఈ ఆశయం సిద్ధిస్తుందని మనో భావించినాడు. రై పవర శ 
లో, | (వరుత్వానికీ క్రీ రైతుకూమధ్య ౩ వ్యవహారక ర లేడుకదా, అనే ఆచషేపణకు ఆయన ల 
విధంగా సమాధాన మిచ్చినాడు. “ఇండియాలోని రై తుపరిస్థితిని ఆర్థంచేసుకో క పోవడంవల్ల 
కాపించిన ఆక్షేపణ ఇది. ఇంగ్లాండులో ని భూసా మినీ, రై తునూ శాక్యతంగా వేరుపరచిన 
వ్‌ డగా ఇండియాలో వేరుపరచడం ఎన్నడూ ల ఆస్తి చిన్నచిన్న ముక్కలుగా 
ప ఉండడంవల్స, (ప్రతివాడూ రైతుగా మారిపోక తప్పదు. ఎక్కడో కొన్ని 
మాతం ఈవిధంగా కాకపోవచ్చు. భూస్వామికూడా తన భూములను తానే సాగుచేసుకోక 
తప్పదు. కాబట్టి, ర్రైతునే భూస్వామిగా (గ్రహించి, అతనినుంచి, (ప్రభుత్వం స్వయంగా 
పళ్లను వస నూలుచేసుకోవలసి యున్నది. వన్నులు వనూలుచే సే రాజస్వాధికారికీ, రైతుకూ 
గు ధ్య వేరొకవ్య క్రి ఉండవలసిన అవసరమే లేదు. అట్టివ్యక్తులనే ఏర్పరచేపట్ల, జమీందారు 
J లను ఏర్పరచడం జరుగుతుంది. ఈ జమీండారులు కూడా కొంతకాలానికి, చిన్నరాజులుగా 
ఐనా సిద్ధిస్తారు, లేదా, రై తులుగా మారిపోతారు. కాబట్టి, “మరేవిధంగానూ సాధ్యంకాని 
వ శిన్తను నిర్భారణచేసి, ర్రైతులవద్దనుంచి వసూలుచేసి, (ప్రభుత్వానికి చెల్లిస్తామని 
కొనే” జమీందారులనుకాని, ఇతర గు త్రేదార్షనుకాని, కల్పించవలసిన అగత్యమేలేదు. స 
దక్కనులో, శతార్దాలుగా నిలిచిఉన్న వ్యావసాయిక సంబంధాలను రై తువారీ పరి 
షా గారం, యథాతథంగా, శాశ్వత పరుస్తుందని భావించిరి. రై తుసాగిన్తున్న భూములపై 
ఆరనికిగల వ్యవసాయ సోమ వాక్కుల స్థిరపరచే ఉద్దేశం కలిగింది. కాని, [ప్రభుత్వపు 
శీస్తును క్రమంగా చెల్లించే షరతుపై ఇది ఆధారపడుతుంది. ఈ పద్ధతివల్ల అతనిలో కూలి, 
రైతు, భూస్వామి, అనే స్వభావాలన్ని కలిసిపోవడం జరుగుతుంది. ఇది, ప్రభుత్వానికీ 
ర్రైతుకూ కూడా లాభకరమైన పద్ధతి. వ్యవసాయాన్ని వి స్తృతిపరచడంవల్ణను, ఉత్పత్తి 
కావించిన సరకుల ధరలు పెరగడంవల్లను, సిద్ధించే లాభంలో ఒక అంశం (ప్రభుత్వానికి 
రాజస్య రూపంలో లభిస్తుంది; తక్కిన భాగం రైతుకు మిగలడంవల్ల అతనికి లాభకరం- 
రైతు కా అభిమానాన్ని సంవ పాదించుకొని, వారిని బిటిషు పరిపాలనకు ఆలంబ 
నంగా త (పభుత్వానికి సిద్ధించే వేరొక ముఖ్యప్రయోజనం, దీనివల్ల, కొంతమంది 
జమీందారులపై మాత్రమే (పభుత్వం ఆధారపడవలసిన అగత్యం కూడా తొలగిపోతుంది. 
(బ్రిటిషు పరిపాలన సామర్థ్యం, సంతృప్తికరంగా జీవించే (ప్రజానీకంపై ఎక్కువగా ఆధార 
పడింది కానీ, రైతులను పీడించి బాగుపడే కొందరు వ్యక్తులపై కాదని, (ప్రభుత్వం గ్రహించ 


ష్టిలో ఉంచుకొన్న ప్పుడు, 


గ్‌ ల 
ఎ 


EC రసు మాత్రమే మన ఉన్నతాశయం కావలసి ఉంటుంది; తక్కిన 


ట్‌ 
స్ట్‌ 


రి 89 
య 


ట్ల 


సంపుట్‌ డిటిషు పరిపాలనా భిపె పెద్ది 11798 నుచి, 1957 వరకు 251 
వలసి ఉంటుంది, భావికాలపు వ్యవసాయా భివృద్ధికి కూడా, జమీందారీ పడతి కంచె, చైతు 
వారీ పద్ధతే ఎక్కువ సుకరమైనది, [పయోజనకరమైనది. రై తుసాగుచే 
అతనికి వంశపారంపర్యమైన హక్కు లు స్టిరప పక్షడంరోనే, అతడు క. డాగుపరచ 
డానికీ, వి స్హృతిచేయడానికీ, తన కనీ తన మూలాధారాలనూ. వినియోగిస్తాదని, ఈ పద్ధ 
తిని సమర్థించేవారు వాదించిరి. స్వంత ఆస్తి అనేది ఇంద్రజాలంవలె రైతు ఉద్యమాన్ని 
(ప్రోత్సహించి, వ్యవసాయ (ప్రమాణాన్ని వృద్ధిచేస్తుంది. 

రైతు వారీ పద్ధతిని సమర్థించే నాదసారాంశాన్ని, మనో ఈ విధంగా వ్రాసి 
యున్నాడు. “పర్మిశమ౪ను పెంపొందించి, మ ఉత్పత్తిని వ ్రర్జిచేయడానికికూడా, 
ఈ పద్ధతి అనుకూలిన్త ందని చెప్పవచ్చు. భూమిపై పై స్వామ్యంకల యజమానులను, వ్యవ సాయ 
హం. ఎక్కు వచేసి, సామా ా న్య శ్రామికుల సంఖ్యను తగ్గిస్తుంది; జమీందారీ, కర్‌ 
పద్ధతులలో ఇది జరగదు. భూమికి యజమానుడై ఉన్నప్పుడే, దానిని జాగుపరచుకోవలెననే 
ఉద్దేశం, రైతుకు కలుగుతుంది. కాని, జమీందారుకు కేవలం భాటకదారుడుగా ఉన్నప్పుడు 
ఇది కలుగదు. పన్నులను తక్కువచేసిన సంద ర్భలలో కలిగే లాభం పూవ్రగా, రైతుకే 
లభిస్తుంది ; జమీందారీ పద్ధతిలో, రైతుకు కొంత వ మతమే లాభించవచు చ్చు, ఏమీ లభించ 
కుండా కూడా పోవచ్చు. కాబట్టి, రైతువారీ పద్ధతిలో భూమిని జాగువరచుకొనీ శక్తి 
రైతుకు సిద్ధిస్తుంది. చిన్న పొలానికి యజమానిఐన రైతు, తన పొలాన్ని చక్కగా నిర్వ 
పాంచుకోవడ్త మేకాక క, వ్యవసాయంకూడా, సమర్థతరో సాగించుకోగలడు; జమీందారుల 
(వయోజనానికంచె తన (ప్రయోజనం |పధానమైనది కాబట్టి, వ్యవసాయంలో ఎక్కువ 
(ోద్ధవహించి, ఎక్కువ కష్టించి, ఎక్కువ వంటను పండించుకొంటాడు. ఇప్పుడున్న సాగు 
బడి భూమి విస్తీర్ణం, ఇదే “పరిమాణంలో నిలిచియున్నా కూడా, ఇది నాలుగైదు వందల 
భూస్వాముల చేతులలో ఉండడాని కంటె, నలభై యాభై వేలమంది చిన్న రైతు యజమానుల 
చేతులలో ఉండడం, దేశానికి శేయ యస్కరమైనట్జైది. పన్నులను తక్కువచేసిన సం దర్భంలో 
కలిగేలాభం, నూటిగా, తక్షణమే, రైతుకు ఆందుతుంది కాబట్టి, 'పథభుత్వాదామానికి (వధాన 
మూలాధారమైన రై తువర్గంవారి పరిస్థితులు బాగుపడడానికి అకాల కలుగుతుంది. దీనితో 
ఎక్కువ అప హారధాన్యాలను వీరు పండించడము, తతృ్భలితంగా, (వకాసంఖ్య వ్య ద్ధి చెందడం 
కూడా జరుగుతుంది. సాగుబడిలో ఉన్న భూమి విస్తీర్ణాన్ని బది రాజసం ఒకప్పుడు 
పెరగడము, ఒకప్పుడు తగడము, జరిగినా కూడా, రైతుకు కొంత en మం లభిస్తుంది. 
కొన్ని సంవత్సరాల సరాసరి ఉత్పాదననుబట్టి శిస్తు నిర్ణయం జరగడంవల్ల, (వభుక్వానికి 
కూడా, నష్టం కలుగదు, రైతులు ధనవంతులయ్యే కొద్ది, ఈ వ్యత్యాసం కూడా తగ్గుతూ 
వచ్చి, చెరువుల సాగుబడిలో ఉన్న పొలాలకు మ్మాతమే, ఈ వ్యత్యానం పరిమిత మౌతుంది. 
సాగుకు రాని బంజరుభూమి సమస్తమూ ప్రభుత్వం చేతిలో ఉండడంవల్ల, రైతులపై కొత్త 
పన్నుల భారాన్ని మోపకుండా, ఆదాయాన్నిక మంగా వృద్ధిచేనుకొనే అవకాశం ఎంతైనా 
ఉంది. ఒకు ఎకరావీడు భూమిదేశంలో నిలిచి ఉన్నంతవరకూ / (ప్రభుత్వానికి ఆదాయావ 
కాశం ఉండనే ఉంటుంది.” 

బెంగాలుతప్ప, తక్కిన ప్రాంతాలలోని పరిస్థితులలో ర్రైతువారీ కట్టుబడి వ 
మొక్కటే సాధ్యమైనపడ్డతి, “ఇండియాలో చిరకాలంగా నిలిచిఉన్నది ఈవిధానమే; తక్కి 


36 


స F స 
32 భారత స్వాతం్యతో్యోద్యమ చరి[త |మొపటి 
( నిలువజాలదు. నూతనవద్ధతులు, (వన్తుతం, ఎంత భిన్న మైనవిగా కనబడినా 
డపజికి ర తువారీ విధానంగా మారిపోవడం తవుదు. సార్ధుజనీనంగా జరిగే బాల్యవివాహాలు 
స జ 


౧౦ ౦౨ 


షె రా లి 
కొడుకులకందండ సమానంగా భూమిని పంచిఇవ్వుడము, కొడుకులు లనినందర్భంలో దతు 
ల్తు 
A జ సుం ~ 
నీనుకోవడము, మొదలెన సర్వసామాన్యమైన ఆచారాలవల్ది, ఎంత పెద్ద భూత స్తికూడా, 
వ _ 
న అద లగి 
జాలాకాలం ఓక కుటుంబంలో నిరివిడండదు. మూపిదారీ విధానంకంటె ఈపర్రతి నరళ్ళ 
మెనదిహడా. భూములను విభజన కావించకుండా గిలపడాని కె, కృతకములై య నిర్బం 
ప యలు. నూ. (Ay 
ధాలగూ చెయవంనిన అవనరంకూడా లదు; ఇస నిర్బంధాలు, దెశాచారాలకు, వారసత్య 
అగ న్‌ - ష 
సంబంధము న నాయనూ:తాలకు విరుదమెనవిహడా. అంతేకాక, చిన్నవీ పెనవఐన 
జా ల _ ధా oo ది 
న్నివిధముతెన పొలాలుకూడా రెతువారీ వద్దతికి అనగుగుణమెనణివే,” అనిమనో 
+ క్‌ు > — ట (oe 


దిదరించినాడు. 
వావి ల 
అగకరై యున్న జమీందారుల స్థానంలో (ప్రభుత్వము అనే ఒక్క జమీందారును 
మా,తమే నిలవడం 3౩ తువారీ విధానముయొక). వినృషమన లక్షణం; జమీందారీ పదతి 
2 యా లొ పెడా స 0 
షు ట్వి స ఏ శ న 
నుంచి దీనిని వేరువరచేదికూడా ఇదే. ఏకైకమైన భూస్వామిగా నిలిచిన _పధుత్వమురో, 
3 
కు. 


ల 


తులకు (ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడినవి, భూమి'పె (శమించే రైతులకు, దేశాన్ని వరి 
పాలించే అధికారులకు, మధ్య ఎట్టికార్యక ర్తలూలేకుండా చేసింది, ఈవిధానం. రై తుసాగుబడిలో 
ఉన్న పొలంపై, అతనికి స పనామాన్యమైన హక్కు కలదనే విషయాన్ని ఈ విధానం 
గుర్తించింది. 

రైతువారీ విధానంవల్ల (ప్రభుత్వానికీ 'పజంకూ మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్ప 
డినవి. అధికారులు, స్వయంగా (పతి పొలం యజమానివద్దనుంచీ శనులు వనూలు చేయ 
వంసిందని శాసించియుండడం దీనికి హేతువు. (పతి పొలాన్నీకొలిచి, నర్వేజరివ, అవకు 
లను ఏర్పరచి, వాటికిగుర్తులుగా నంబరురాళ్ళను ఏర్పరచడం, ఆవశ్యక మయింది. పొలాలకు 
(గామాంకు, తాలూకాలకు, సర్వేపటాలను తయారుచేయడానికి, సరే్య్యయర్‌ జనరల్‌ శాఖ 
అంతా పూనుకొన్నది. 
ప్రతి పొలానికీ శిస్తును నిర్భరించేముంచు, నర్వేచయడం (పాథమికచర్శ, రైతు చెల్లించ 
స్తునిర్ణయం, ఉత్పత్తి పరిమాణంపై ఆధారపడుతుంది. తరీభూములు, ఖుషీ 
భూములు, వ్యవసాయభూములు, తోటలు, మొదలైన భూమి వర్గీకర ణము, ఇండ్లు, చెట్టు, 
చెరువులు, నదులు, సల్డాలు (చిన్నకాలువలు), కొండలు, రస్తాలు, బంజరుభూములు, 
బావులు, న్మశానాలు, మొదర్రి నవి ఆకమించిన వి స్తీర్థాలు, వాటికి సంబంధించిన ఇతర 
వివరాలు; మొదవైైనవాటిని సేకరించిన విమ్మటనే, ఉత్పాదనను నిశ్చయించడం సాధ్య 
మౌతుంది. ఉత్పాదనను అంచనా వేసిన తర్వాత, పరిష్కారంజరిగి, (ప్రభుత్వానికీ రైతుకూ 
సంబంధించిన పట్టా (వాయడం జరుగుతుంది. 
ఈవిధంగా నిక్ణయమైన శిస్తుమొత్తాన్ని 1పతిరై తువద్దనుంచీ వసూలుచేసీ విస్తారమైన 


వలసిన 


ల 


ప్రక్రియ, రైతులకు ప్రభుత్వంతో సన్నిహిత నంబంధాన్ని కలిగినుంది. సక్వేలు, పరిష్కా 
రాలు, |ప్రతిషంవత్సరమూ, పరిశీలనకు, మార్పులకు లోనౌతాయి. అనే విషయాన్నిబట్టి, 
పరిపాలన, (వజల కెంత సన్నిహితమైయుండి, సూక్ష్మ వివరాలను (గహిస్తుందనే స్వభావం, 


వ్యక్తమౌతుంది. 


సం టి] సబిటిషు పరిపాలనా ఖివ్చస్టి 1798 నుంచి, 1357 వరకు 238 
అగ 


శ క్షి Gre] ని 
మదరాను, బొంబాయి రాజధానీలలో ప్రవేశ పెట్టిన రైతువారీ వి 
లలో |పాచీనకాల నుంచీ ఆచరణలో ఉండిన ఇందియా పర్ధతికి దగ్గరగా ఉన్నదనె ఆః 


హైవీక వంవహారాలగు, ఆచారాలకు కూడా అంత విధిన్నమైన 
హు న న Vas 
విషయంలో స-ంతజ స్తిని సృష్టి కితెచ్చింది; (గామజదితంల్‌ ని చవచమాజనన్ను 


భూమి 
ను నాశంకావించింది; రాజసా-న్ని nes అ దయారహితమెన వీదన 


fo 
ట్‌ A Pal 
aan 
8 ల ర 
| లే 
Gg x 
4% 
వ 30 
ర్‌ 
ప. 
5 
ల్‌ 
క. 


య్యా 
న్‌ Ee 
es 
[యణ 
EA 

న 

| 

on 

0 

ర 1, 


9 war ma? లాం CARPE CD ఆ ఆర 
ంంగు*కు సిద్ధించి విజయా లపల్టి, గంగానదీలోయ 


> 
ష్‌ పరిపాలనలోనికి వచ్చింది. ఆ తర్వాత వంజాబును, డాడ్‌, నాగపూర్‌, 
తమ రాజ్యంలో చేర్చుకోవడంతో “ఇండియాలోని (బిటిషరాజ్యం పూర్తి 


గొ 
sy 
౧ 
య 
0 

క్‌ 
[్క్‌ 


స్టే 
అ 


దీనితో, ఈ (ప్రాంతాలలోని భూములను పరి ష్కురించ 
బెంగాలు జమీందారీపద్ధతిలో ని కాన్ని అంకాలను, రైతు 
[గ్రహించి కల్సించిన నూతన పద్ధతులను (ప్రయోగించి చూచినారు. వీజిలోకొన్ని స్వతంతము 


rd 


లైన అంశాలుకూడా చెరినవి. 
వళ్చిమో త్తర ప్రాంతాలని, ఆనాడు వ్యవహారంలో ఉన్న గంగానదీ లోయ, ప్రాంతంలో 


[నేటి 4 త్తర్మపదేశ్‌ ] రాజసాన్ని వనూలుచేయడా నికి, (గామాన్ని ఒక ఏకాంళంగాగహించి 


వ్‌ న 
పభుత్వం ఆ గామ ఎంతో ఒప్పందం కావించుకొంది. హొ ర మెకెంజీ నలహాను అనునరించి, 


ప. నాటి, వినియమం ఆధారంగా, [గామ రాజస్పపద్ధతి అమలు జరిగింది. 
భూములను సాగుచేసే వృమలతోవాక, సమగమైన (గామ సంనరో శిస్తుకరారును (వధుతుం 
బా Ce Lt ® కో సై! 
క న. ఈవిధానంయొక్క (ప్రధానంక్షణం, |పత్నిగామానిే మొత్తంగా శస్తుకు నిక 
ల యి 2 
యించి, బాధ్యతగల గామస్థనిద్వారా, దానిని [ప్రభుత్వానికి చెల్లించటట్లు, (గౌమంపైదాధ్యత 
స 2 
మోపింది (పభుత్వం, తాము నా సెగుచస్తున న్న పొలాల శన్తులను, పకస్పర అంగీకారంతో, 
ఆయా తులు వేర్వేరుగా తమ Ee చెల్లించేవారు, ఈశిస్తల బిరడాను కాలావధు 


శ 
ఎలో మార్చేవారు; కాని, ఆడి సాధారణముగా ము ప్పెఏండ్లకొకసారి జరిగేది. (వధుర్వంరో 


© 

వ్యవహారంజరిపే |ప్రతినిధి, (గ్రామముకద్దమ్‌. రజిస్టర్లనూ, లెక్కలనూ తయారుచేసే పట్వా! 
ఇతనికి సహాయకుడుగా ఉండేవాడు. ఆయా కూ కాలొవధులలో జరుగవలసిన య. 
క్‌లెక్ష కరు తహసీః వారు, నిర్వహించేవారు. ఈ విషయంలో, కానుంగో, వటా ట్వ్వారీ i (గామస్టులు 
తెరియదేశే సె విషయాలపై వీష ఆధారపడేవారు. 


ఈ విధంగా, కాలావధులలో జరిగే పరిష్కారాల కారణంగా, (ప్రజలకు వభుత్వాధి 
కొరులతో నంపర్క_ం ఏర్పడింది. కాని శిస్తు పరిష్కారం వ్యక్తు లతోకాక, మొత్తం 
మంతో ఏర్పడిన ందువల్ణ (గామ సంస్థయొక్క- వ్య వస్థకు భంగంకలుగ లేమ 
పంజాబు (ప్రాంతంలో, కొంతమార్చుతో కూడిన మహల్‌ వారీ పద్దతిని [ద్రవ శొపెద్దిరి. 


PS 


జాన్‌ లారెన్స్‌ వివరించిన |పకారం, “నాలం యజమానులు (పభుత్యంతో స్వంతంగా శ్‌స్తు 


క 
224 భారత స్వాతంత్ర్యోద్యమ చరి[త [మొదటి 
పరిష్కారం కావించుకోలేదు; మొ తం (గామంతో ఈ పరిష్కారం ఏర్పడింది. [గ్రామంలోని 
(భాతృత్వం [గామ ముఖ్యుని ద్వారా, లేదా, [గామ (ప్రతినిధి ద్వారా శిస్తు మొత్తాన్ని, కొన్ని 
సంవత్సరాలదాకా చెల్లించడానికి అంగీకరించి, ఆ మొత్తాన్ని తమ భూములనుబట్టి విభజించు 
కొనేవారు. ప్రథమంలో, తన పొలాన్నితానే సాగుచేనుకొని శిస్తులోని తన భాగాన్ని చెల్లించే 
వాడు. కాని, వర్శవసానంలో, తన సహచరుల శస్తు బాధ్యత ఇతనిపైనాా ఇతని శిస్తు 


పార్‌ వరిపాలనో,- న్యాయవరిపొలన ; కారన్‌వాలిస్‌ తర్వాత వచ్చిన గవర్నర్‌ 
జెనరల్‌లు, హక్కుల తీర్మానానికి [ప్రాధాన్యం ఇవ్వడానికి మారుగా, దేశంలో [కమ 
వ్యవస్థను నెలకొల్పడానికి ఎక్కువ (ప్రాధాన్యం ఇచ్చిరి; వ్యక్తిగతమైన న్యాయాన్ని 
(వవర్తింపచేయడానికి బదులుగా, వ్యక్తుల స్వంత వివేచనకు ప్రాధాన్యం కలిగించిరి; శివిల్‌ 
పరిపాలనకు మారుగా, మిలిటరీకి సంబంధించిన క్రమగిక్షణకు (పాధాన్యం కల్పించిరి. తతృలి 
తంగా, అధికారాధివత్యం సమస్తమూ ఒకచోట కేంద్రీకరించి, మిలిటరీ [క్రమక్షణకు 
సదృశమైన పరిస్థితి దేశంలో ఏర్పడింది. 

జిల్లాకు సంబంధించిన దండనీతిని, పోలీస్‌ ఆధిపత్యాన్ని, న్యాయాధిపతి-దండనాధి 
కారిలో, కారన్‌వాలిస్‌ నిహితంకావించి ఉండినాడు; రాజసాన్ని వనూలుచే సే ఆధికారాన్ని 
కలెక్టర్‌కు విధించి ఉండినాడు; రాజస్వ పరిషత్తును కలకత్తాలో నెలకొల్పి ఉండినాడు. 
1329 లో, కమీషనర్‌ వదవిని సృష్టించి, అతనికి విసృత మైన అధికారాలను ఇవ్వడంతో, 
కారన్‌ వాలిస్‌ విధానానికి భంగం కలిగింది. దేశంలోని వేర్వేరు భాగాలు వేర్వేరు కమీషనర్ల 
ఆధిపత్యంలో సిలిపినారు. కలెక్టర్ల కార్యక్రమాలను పర్యవేక్షించడము, న్యాయాధిపతుల 
పరిపాలన పెనా, దండనాధికారుల పరిపాలన పైనా; పోలీను అధికారుల పెనా విచారణ 
జరవడము, ఇతని క ర్తవ్యాలుగా నిశ్చయింవబడినవి., సెషన్‌ న్యాయాధీవని కర్తవ్యాలు, 
[ప్రాంతీయ అప్పీలు న్యాయాలయాల కర్తవ్యాలు ఇతని అధికారానికి బదిలీచేయడంతో, 
కమీషనరు, ఒక న్యాయపరిపాలన అధికారిగా సిద్ధించినాడు. [ప్రాంతీయ రాజస్వ పరిషత్తులు, 
ప్రాంతీయ అప్పీలు న్యాయాలయాలు, రద్దుకావింపబడినవి. 

కమీషనరు సంస్థాపన ఖర్చులు అమితమై ఉండడాన్ని గమనించి, రెండేండ్ల తర్వాత, 
మళ్ళీ మార్పులు కావించిరి. కమీషనర్‌ దండనాధికార పరిధిని ఒకజిల్లా న్యాయాధిపతికి బదిలీ 
చేసి, న్యా నూధిపతియొక్క_ దండనాధికార కర్తవ్యాలన. కలెక్టరుకు అప్పగించిరి. ఈ విధంగా 
1881 నాటికి, న్యాయపరిపాలనకాఖ పరిపాలన వ్యవస్థలో (పత్యేకంగా, నిలిచిఉన్నా, కార్య 
నిర్వాహక శాఖను “ శేణీబద్ధమైన ఒక ఆధిపక్యంగా సంయోజన పరచిరి.” దండనాధికారము, 
పోలీసు అధికారము, భాటక రాజస్వాలకు సంబంధించిన న్యాయపరిపాలనాధికారము,- ఈ 
మూడు అధికారాలూ కలెక్టరులో నిలిచినవి. ఇతనికి సహాయంగా, ేణీబద్ధమైన ఉద్యోగ 
వర్గాన్ని నియమించిరి 

ఈ విధంగా, అధికార వగ్గీకరణము, పరిషత్తుల ద్వారా నిర్వహించే సమషిబాధ్యత, 
ఆనే పరిపాలనాభిపాయాలను విసర్జించి, సర్వాధికార సంయోగము, (పత్యేక వైయకీక 
బాధ్యత అనే పితృపాయ పరిపాలన సూత్రాలను అవలంబించిరి. “పాంతీయ కమీషనరు, 


x 
లై 
to 
sh 
on 


సంపుటి] 'చిటిషు పరిపాలనాఫివృద్ధి 1798 నుంచి, 1557 వర 


జిల్లా అధికారి, అనేవారితో కూడిన ద్వందసం ంన్థను శాక్యోతంగా ఏర్పురచడంతో, కారన్‌ 

వాలిస్‌ విధానం మార్పుచెందిం ది. ఈదిధంగా సీర్పడిన నూతన ద్యవస్త, నిటిషు వలస 
త 

రాశ్యాల భావిపరిపాలనక సాంపదాయిక ఆదర్శంగా ఏర్పడింది." 


~ 


యపరిపాలనశాఖకు గల (బాధాన్యాన్ని గుర్తించినప్పవికీ, ఇదివరకూ దానికి 
తగించిరి. న్యాయవరిపాలన వ్యవస్థ విషంపంరో జరిగిన 
మార్చు ఇది. 178 తర్వాత, జరిగిన ముఖ్యమైన మాప్పల (వభావం, సరిపాలన వ్వృవసకు 
అన్ని వర్గాలకూ వ్యావీంచింది. మండలిలోని గవర్నర్‌ జెనరల్‌ అధీనమైయండిన 
డివానీ ఆదిలర్‌, వక్‌ నివామత్‌ అదలత్‌లు, 1501 లో, అతని ఆధికారంసనుంచి 


hE 
ea 
ong 


ఏ. ఒక ముఖ్య న్యాయమూర్తి రితోను, కంపెనీ విక్‌? స్టోద్యోగ వర్గంనుంచి ఏరుకొన్న 

ముగ్గురు హం ఏపతులతోను, నదర్‌ దివానీ అదలత్‌ 1301లో, కొత్తరూహాని పౌండింది, 

(ప్రాంతీయ అపీలు న్యాయస్థానాలను 1281లో, రదుచేసి జల్లా న్యాయసానాల అధికారాలను 
త థి యు భా ® 

చంచిరి. 5000 రూపాయలకు మించిన ఆధి మోగ మూలమలున్న వా 


జరపడానికీ, సదర్‌ అమీనుల న్యాయాలయాలనుంచి వచ్చిన అపీలులను 
ణా 
జీ 


న 


. 


గల అధికారాలు బిల్లాన్యాయస్థానాలకు సిద్ధించినవి. వీటిరీర్సుల పె హు నద 
ss వసన క దండనీతి! సంబంధించిన పరిపాలనవ్య చః 


అపరాధులుగా ' నిర్ధయింపబడిన వారిపై se అధికారం వహించిరి. 
శవిల్‌ వ్యవహారాలకు, దండనీతి ఫిర్యాదులకు సంబంధించిన అధి మోగాల విచారణలో 
దేశీయలైన, పాంచ్‌లను, అసెసర్లను, జూరర్సను సహా హాయకులుగా తీనుకోడానికి, 1592 
లో అనుమతి లభించింది. కాజీలను, ముఫ్రీలను న్యాయవిచారణలో నహాయకులుగా తీసుకొనే 
ఆవసరం పోయింది. అందులోనూ, ముస్టిము మతేతరులకు సున్నిము న్యాయశాస్త్రం 
.వర్తించడంలేదు కనుక, వీరి ఆవశ్యకంలేదు. 
పోలీసు వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు జరిగినవి. తమ జీదనోపాధిశై జమీం 
చారుల పె ఆధారపడి యః ండిన గామీణచౌకిదార్లు, తమ కర్తవ్య నిరహణం 
దరోఘాలకు బాధ్యులై ఉండిరి. కాని, ఈ కర్తవ్యాలను నిర్వహించడానికి. వీ! 
కారని వ్య కమయిుంది; ఆపరాధాలను, దౌర్జనా కన్ని, ఏరు అణచ లేకపోయిరి. దోవికీ దొంగల 
ముఠాలు “గామసీమలలో దె దౌర్జన్యాలు జరుపుతూ, (పజలను బాధిస్తూవచ్చినవి. దరోఘాలకు 
సహాయకులుగా, గౌరవనీయులై న వ్యక్తులను అమీనులుగా నియమించే (వయత్నం జరిగింది ; 
కాని వేతనం లేకుండా పని పల వాట్‌ ఈ వ్యక్తులు. అంతతో, ఈ పద్ధతి కమంగా 
నశించిపోయింది. జమీందారుల అధికారాధిపత్యాలను ఇదివరకే రీసివేయడం జరిగింది. కాబట్టి 
ఆపరాధ పరిశోధన, అపరాధ చర్యల నిరోధము, మొదలైన | కర్తవ్యాలను వహించడానికి 


వారు నిరాకరించిరి. స్వార్థ [ప్రయోజన రహితమైన ఈ కర్త 6, వారికి రుచించలేదు. 
వె పాంసీయ పోలీస్‌ నూపరింటెండెంటు పదవి, 1303 లో, ee కాని, 1829లోనే 
ఇది రద్దుకావింపబడింది. ఆ పెన, ఈ కర్తవ్యాలను కసీ బుషనర్ణపై మోపింది (పభుత్వం. 


అగ 


రెండు "సంవత్సరాల తర్వాత, జిల్లాకలెక్టర్‌ - దండ నాధికార్లు, ఫోలీను బందోబసుకు సంబం 


అటో 


చించిన వ్యవహా రాలను పర్యవేక్షించే బాధ్యతను వహించిరి. అపరాధ దౌర్జన్య సిర రోధక 


s6 భారత స్వాతం[తోోద్యమ చరిత్ర [మొదటి 


వాంలను కార+రూపంలో నిర్వహించే వారు జిల్లా పోలీసు నూపరింపెండెంట్లు; దరోఘాలు 


వ్యవస్థ వ రాజ్యం విస్హ్యతి చెందడ ంవల్ణ కార్యనిర్వాహక శాఖను బలపరచ 

గం ఏరాడింది. న తగినంతమంది ఆంగ్లేయలు ఇండియాలో లేకపోవడం 
వల, అకినోదోంగాలకు, దేశీయులను, అధిక సంఖ్యలో , నియమించవలసివః చ్చింది, ఈ కారణాల 
౧ 


శాం 
ఆ Do > 


ని కూడా పెంచదలసిన అవసరం సిదించింది. నె! న్యము నిర్వషి హించిన కర్తడ్శ 
ఢి 


ధర్నాలకు బాస్టింగ్భ్సు ఈ విధంగా వివరించి ఉన్నాడు;- 
ఇ ట్‌ 


1, పజల విధమై 


లో న ఉదేకము రాకుండా జాగ త్రవహించడము; *విల్‌ ఆధి 
వర్యానికి నకాలంలో తోడ్ప డడానికై దేశమంతటా సైనిక స్థావరాలను స్థా స్థా వించి ఉంచడము; 
౨, | విటిషు హత! ఉన్న దేశీయరాజులకు, (పజల సంచ బోధాలవల్ల అపాయం కలుగ 
డా, రాజులకు సహాయ పడడమ్ము; 
లి. పయాణ మార్గాలలో దోపిడిదొంగలు, బందిపోటు ముఠాలు లేకుండా చేయడము; 
వర్తకులకు రక్షణ క్రలిగించడము 
చెన్యాల నుంచి కవన ఆసంఖా 
కాశాలు కలఠలిగించడము; 
ర్‌. స్వతంతులై యున్న జాధ్‌, పంజాబ్‌, గ్వాలియర్‌ రాజుల నైన్య శక్తులకు సమ 
తూకంగల సైన్యళ క్రిని సిద్ధపరచడము. 
ఇంగ్లాండులోని రాజసైన్యంలో నుంచి తగినంత సేనాబలాన్ని ఇండియాకు కొని 
రావడం సాధ్యముకానిపని, నెపోలియన్‌ యుద్దాలు ఇంకా జరుగుతూ ఉండడంవల్లను, 
ess సంచ వోభాత్మకమై ఉండడంవల్దన , ఆదేశాలలో నిలిచియున్న ిటిషు 
సేనలలోని సెనికదళాలను ఇండియాకు పంపడం సాధ్యంకాదు. అంతేకాక, అతి వ్యయంతో 


ప్‌ో 


కూడిన పాశ్చాత్య సై సైన్యాలను భరించడానికి కంపెనీ ఇష్టప క పోవడం [ప్రధాన కారణం. 


పాశ్చాత్య సేనా దళాలను ఇండియాలో నిలిపి, తమపై వాటి కర్చులను మోపుతున్నారని. 


కం 
కంపెగివారు నిటీషు ప్రభుత్వానికి, నిరంతరంగా, మొర పెట్టుతూనే ఉన్నారు. 


ఇ 


ఎజి 
సైన్యాన్ని భ ర్రీచేనుకొనే విషయంలో, ఇండియాలోని పరిస్థితి చాల అనుకూలమైనది. 
ow 


ముంచి యోగ్య తకల 
Wa 


సెన్‌ లకు ఇండియా దేశం గొప్ప ఆకరమై ఉంది. ఆయుధమే వృ ల్‌గా 
జన 


గల కులాలవారు, జనజాతులవారు, వీరిలో అధిక సంఖ్యాకులు. వరాజితులై న ఇండియా 


పూల సైన్యాల నుంచి బైటపడిన సైనికులు కూడా, దేశంలో అనేకులునా న్నారు. వీరందరూ, 
ధైర్శకాలులైన యోధులు; సహనశీలురు; [కమ శిచణకు, తరిఫీదుకు లొంగి ఉండేవారు. 
తమకు అన్నంపెేవారిని భక్తివిశా సాలతో సేవించడం వీరి సంప్రదాయం. కాబట్టి, తమ 
క ర్తవ్యాలపట్ట, భ క్తి శ్రద్ధలను పాటీంచడంలో ను, అధికారుల ఆజ్ఞలకు విధేయులై 'పవర్తి ర్తిం 
చడంలోను, ఏవిధమైన మానసిక ఘర్షణలూ లేనివారు. వీరి ఆశించే వేతనాలుకూడా స్వల్ప 
మైనవే. 
కారన్‌వాలిస్‌, పదవినుంచి విరమించుకొనే సమయంలో సైన్యసంఖ్య 70,000. 
వీరిలో 18,500 మంది [బిటిషువారు. 1926 నాటికి, సైన్యనంఖ్య 2891000 మందికి అభి 
వ్యర్ధిచెందింది. వీరిలో కంపెనీ సేనలకు చెందిన పాశ్చాత్యులు 10,541 మంది; ఇంగ్రాండు: 


సంపుటి | (్రిటెషు పకిపాలనాభిక్భన్థీ 1798 నుంచి, 1857 వరకు eg 


3 Ses 
జసునకు చెందినవారు 22000 మంది (పాళా తులు, 1597 నాటి విరానికి పూరణం 


వ. జ న్‌ 
చిటెము (వభుత్వ నైనం, 8,11,874 "మండీతో ఏర్పడినద్దిడి, పతితో లలల Ws 
గ్రాక్నాత్యులు. ఈ [కించి చేతన వివరాల కుబట్లి, ఇండియా సిడాయి చంతచౌకోగా. లవంచి 
నాడో స్పష్టమొతు ది, నెలకు 7 రూపాయలు మాత్రమే అతనకి. లధంచేవీరం కపిషర్‌ 
పదవిళేని ఇండియా కార హై స లోబనిగడి 


న లో య్‌ i 
ఆఅత్యంతమైన అపకాళం లభించింది, 17! తర్వాత, దయ సెన 


కారులనుకూడా చేరడం జరిగింది, 1730-1706 ల మధుకాలంలో, సైన్వునంస్థనమ పునః 


» 
౪ ఆలో 


వృవస్థీకరించడం జరిగింది. ఈమాప్పను అనుసరించి, పాళా త నికుల సంఖ్య ఆధిక 
మయింది. [పతి సిపాయిదళానికీ తొమ్మిదిమంది పాశ్చాత్య సీనాధీకాగలు గెవుమైతులెరి 
1545 లో, 750 _ 7:0 మంది సిషపాయిలరో ఏర్పడి డిన Carers సహాయకులుగా 
2% మంది పాశ్చాత్య ఆధికారులను చేర్చడం జరిగింది. లక్హే , ప్రకిదేయ ఆగెకదణాంకిీ 


కర వ్రైమంది పాశ్చాత్యావకారులను చర్చిరి. 1326 నాటిక, న్యా కారం వహించగల ఆవ 
కాశం దేశీయులకు రేకుండాపోయింది. ఒక దేకియ రిసల్టార్‌, ఈ కి కింవపిథంగా ఘోషించడం, 

ర్‌ హె! నీలా౭న్స్‌ విన్నాడు;- “ఎవిధమైన ఆశా, లేనివారమై (బ్రతుషతూ, రుష్ణిపోతు 
న. ఇది ఆతని ఆ్యకోళము. ఇండియా సేనాధికారులను తొలగించియుందగం శోచ 
నీయమైనడని, కల్నల్‌ వెల్లెస్టీవంటి ఉన్నతాధికరారికూడా తన అయిష్టా న్ని తెలివియన్నాడు, 
[తర్వాతి కాలంలో ఇతడే "డ్యూక్‌ ఆఫ్‌ వ. 


ట 


విం 
le 


a 
ఉంచడం కూడా ఆశ్చర్యకర మైన Se కాని, య సంబంధి చిక 
6 
చెనాాధికారుల ఆధిపతంంలో ఉంచి యండడం విచి తమెగ విషయం. 
హా టు పా 
a 


క దేశీయ రాజ్యాల వుషహారాలను నిర్వహించే రాజకీయశాఖ, చాల భాగం 
ఖో 


నం_పె ఎక్కువగా ఆధార పడిన మరియొక [పమత్వశాఖి, 
పోలీసు. పౌర సంబంధములై న కల్లోలాలను అణచడానిక్తై. సైన్యాన్ని ఉపయోగిం 
ఖండిసూ, (వ్రచుర్నం వ. జారీచేసి ఉండినారూడా, దందనాఖకారులు, సెన్యాన్నె 


పిలిపించడం ఆపివేయలేదు. ౦ నిరాహించవలసిన పోలీను కర్త 
Cod 


౪ 
c+ 

రి 

౬ 


వచ్చినందువల్లి, ప. 0 వన ర తమ స్థావరాలలో శాశ్వతంగా నిలిచి 


288 భారత స్వాత ౦[(త్యోద్యమ చరిత్ర [మొద 


ఆ క్రమించబడినవి. ఒక (ప్రదేశం నుంచి మరొక (వదేశానికి తరలించుకొనిపోయే (పభుత్వ 
కోశాన్ని సైనికులు అనుసరించేవారు; అ్హే, కలకరా నుంచి ఇతర నగరాలకు రవాణాచేసే 
సామగగినికూడా, వీకే అనుసరించి పోవలసివచ్చింది. ఖైదీలను కూడా తమ అధీనంలో 
నిలుపుకోవలసివచ్చింది. బెంగాలులోని పోలీసుశాఖలో “*పాంతీయ వైన్యదళాలను” చేర్చి 
ఉంచడం కూడా జరిగింది. బెంటింక్‌ వచ్చి ఈ పద్ధతిని అంతం కావించినాడు. బొంబాయి 
రాజధానిలోని ఉ తరదక్షిణ థాందేశలో, సైన్య రక్షకశాఖను నిలిపియుంచిరి. పంజాబు 
ప్రాంతంలో, 8100 మంది సైనికులను పోలీను కర్తవ్యాలను నిర్వహించడానికై ఉపయోగించి. 
నారు. వీరిలో, రెండుభాగాలు పదాతిసైన్యము, ఒకభాగం ఆక్వెకదళము. సింధృుపాంతంలో 
కూడా పోలీను కర్తవ్యాలకు సైన్యాన్ని ఉపయోగించడం జరిగింది. 

ఈ ఆవశ్యక (వభుత్వ విభాగాలు మాత్రమే కాక, అనేకములైన ఇతర కర్తవ్యాలను 
కూడా సైన్యంపై మోపడం జరిగింది. సర్వే విభాగాన్ని ఏర్పరచి భూరాజస్వాధికారలకు. 
సర్వే (వ్మ్యకయను నేర్చినవారు నైనికో ద్యోగులే. సంచార వ్యవస్థ, ప్రాథమికంగా మిలిటరీ 
జాధ్యతకాబట్టి, సైన్యోమే రహదారులను రైలుమార్గాలను, నిర్మించింది. పంశాబులోని రహ 
దారి వ్యవస్థసమన్తమూ, సిక్కులను కనిపెట్టి ఉండడానికై, [ప్రథమోద్దేశంగా నిర్మింప 
బడింది. [బిట్‌షిరాజ్య రక్షణమే ముఖభ్యోద్ధేశంగా, డల్‌ హౌసీ, (గౌండ్‌[టంక్‌ రోడ్డును, 
లాహోరునుంచి పెషావర్‌దాకా వి_స్తరింపచేసినాడు. ఈస్ట్‌ఇండియా రైలుమార్గ నిర్మాణాన్ని 
ఒక కంపెనీకి అప్పగించి, వారికి లాభవిషయమై హామీఇస్తూ, (ప్రభుత్వం తమ సేనలను, 
సేనా సామా(గినీ రవాణాచేసే కార్యానికి, పథమ ప్రాధాన్యం ఇచ్చేటట్టు కంపెనీచే, కరారు 
కావించుకొన్నది. నైన్యరాజకీయా లదృష్ట్యా, పళ్చిమోత్తర రైలుమార్గం అత్యంతమూ ముఖ్య 
మైనదిగా భావింపబడింది. (వభుత్వముయొక్కు ఉద్దేశం విస్పష్టంగానే ఉండడంవల్ల, దీనిని 
గురించి, విసృతంగా చెప్పనక్కరలేదు. స్మామాజ్య సంయోజన పరిరక్షణ సైన్యముయొక్క 
(పహారశ క్తి, ఈరెండూ ప్పూరిగా సంచారమార్గాలపై ఆధారవడి యున్నవి. 

ఆరోగ్య స్వాస్థ్యరషావిషయము, అడవుల ఉపయు క్రత, నీటిపారుదల విధానాభివృద్ధి, 
పొరనిర్మాణాల నిర్వహణము,- మొదలైన కార్యక్రమాలలో కూడా సైన్య సహాయాన్ని 
తీసుకొంటూవచ్చిరి. భూరాజస్వపరిపాలన విషయంలోకూడా, మైన్యాధికారుల సహాయాన్ని 
ఉపయోగించుకొన్నారు. అనేక సందర్భాలలో, వీరిని, శిస్తు ఇజారాదార్డగా హేస్టింగ్సు 
ఉపయోగించుకొన్నాడు. రై తువారీ పరిష్కార విధానాన్ని నిర్మించినవారు రీడ్‌, మ్మనోలు. 
దక్కనులో, ఈపరిష్కారాలను నిర్వహించినవారు, రాబ్టసన్‌, చిగ్స్‌, పాటింజెర్‌, విన్‌ 
గేట్‌, బార్‌ వెల్‌, వైక్స్‌, అనే సేనాధికారులు. సింధులో యీకార్యాన్ని జేకబ్‌ నిర్వపాంచెను. . 
సేనాధికారులను ఈపనులలోనియమించడం (పభుత్వానికి ఇష్టంలేక పోయినా, వారిని ఉపయో 
గించుకోవడం తప్పలేదు. పంజాబ్‌, సింధ్‌, మధ్య|పదేశ ప్రాంతాలలో శిస్తు వసూలుచేసే 
బాధ్యత ఆంతా వీరిపై మోపడం జరుగుతూనే వచ్చింది. 

(బిటిషు |ప్రభుత్వముయొక్క- అర్థనైన్య స్వభావం, పరిపాలన వ్యవస్థలో వారుచేసిన 
ఈ ఏర్పాట్టవల్ల స్పష్టంగా వ్యక్తమౌతుంది. ఈ విషయమై, డ్యూక్‌ ఆఫ్‌ విల్లింగ్గన్‌ ఈవిధంగా 
సాక్ష్యమిచ్చి ఉన్నాడు. “ఇండియాలోని ప్రభుత్వ వ్యవస్థ, ఆధికారముయొక్క- పునాది, 


ఈ 


నంపుటి | 'ఓటిషు పకిపాలనాథివృరద్ధి 1798 నుంచి, 1౯57 వరకు 239 


(పభుత్వానికి ఆంంబనంగా చేసుకొన్న పద్ధతులు, ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించే 
విధానాలు, ఇవన్నీకూడా, యూరోపు దేశాలలో Wass పద్దతులకు, విధానాల 
పూర్తిగా విభిన్నమైనవి ౨. ౬. ఇండియాలోని సమస్తాధికారానికి మూలాధారము, సాధ 
నది, ఖద్గమే.” 
గవర్నర్‌ జెనరల్‌ పదవికి వ్య కలను నియమించడంలో, ఈ విషయం చక్కగా 
నిరూపింపబడింది. కారన్‌ వాలిస్‌, విస స్స ఎతమైన యుద్ధానుభవంకల వ వ్యక్తి కి, అమెరికా స్వాతణత్య 
యుద్ధాలలో పాల్ళ్‌ రాన్న వాడితడు; యుద్దంలో ఓడిపోయినా, పప్రధుత్వాదరణను కోల్పోలేదు. 
మ్‌ న్‌ ఆఫ్‌ హేస్టింగ్సు కూడా, అమెరికా స్వాతంత్య యుద్ధాలలోను, ఫ్రాండర్స్‌ లోని 
విప్రవయుద్ధాలలోను పోరాడి యుండినాడు. నెదర్‌ ల్యాండ్‌ యద్ధంలోను, ఆ స్ట్‌యా చైన్యా 
లతో ఇటలీలో ఏర్పడిన యుద్దాలలోను, స్పెయిన్‌లో జరిగిన సన యుద్ధాల 
లోను, బెంటింక్‌ పాల్గొని ప్రేభకినాడు నెపోలియన్‌తో జరిగిన అనేక యుద్ధాలలో ఆరితేరిన 
వాడు హార్డింజ్‌. పళ సిక్కు లతోజరిగిన యుద్ధంలో, ఇతడు, కరు సేనాధ్యమడైశ 
హ్యూ గఫ్‌ (Hugh gough) అధీనంలో యర్ధంచేసిన వ్యక్తి. వెళ్లైస్తీ, ఆక్‌ ల్యాండ్‌, ఎలెన్‌ 
బరోలు, యుద్ధకర్మను వృత్తిగా అవలంబించిన సెనికులకించె, ఏక్కువ యద్ధాన క్రిగల 
వ్యక్తులు. క. అగ (పేషణ విధానానికి పీకు నాయకులై ఉండడమేకాక, 


సైనికులపట్ట అత్యంత మైన ఆదరణనుచూవి, వారికి సహాయం చేసినవారు. అందువలనే 


హె టాలెన్‌ ల 'అపహాసహూర్వకంగా తన ఆశేపణను, పద్యరూపంలో వ్యక్తం చేసినాడు. 

దాని ఆర్థం;- బి. శ. ఎస్‌, కలెక్ట నర్లు తప్ప, మునిసి పులందరూ నిష్కళంకులే, జర్దీలందరూ 
ఆసమర్థులే; తమకు ఆంతరంగికుడైన సెనికు డెవ్వడూ (ఎట్టివా డేకాని) తప్పుచేయడు; ఫిరంగి 
దళాధిపతులందరూ, స్వర్గంలో జనించిన కమీషనర్లు. " 

భెల్‌ నేవాళాఖి : పరిపాలన వ్యవస్థకు ముఖ్యాధార మైనవి శివిల్‌ సేవా విభాగాలు. 
కేవలం వర్తకసంస్థగా ఉండిన |ప్రథమదశలో, కంపెనీ ఉద్యోగాలకు వచ్చినవారందరూ 
మధ్యమ వర్గాలలోనుంచి, సామాన్య ప్రజావర్గాలలో నుంచి (గహింపబడినవారు. తరువాతి 
కాలంలో, పియర్‌, నైట్స్‌, స్కైయర్న్‌ అనే ఉన్నతకుటుంబాలవారు కంపెనీ సభ్యులుగా 
ఏర్పడిరి. దానితో, పద్ధినిమిదో శతాబ్దపు ఆరంభకాలానికి, ఉత్తమ వంశజులైన 
వారు కంపెనీ సేవలో (పచేశించడం ఆరంభమయింది. బాల్యదళలోనే అభ్యాసకులుగా (ప్రవే 
శించి? నప్పుడు వీరికి ఎట్టి విద్యాయోగ్య ౧తటూ ఉండినవి ఖ్‌. ఏడేఐడ్తు పనిచేసినత ర్వాత, 
వీరిని కేఖకులుగా నియమించేవారు. 'లేబకులకు పె పై ఉద్యోగాలు, చిన్న గుమాస్తా, పెద్ద 
గుమాస్తా అనేవి. గమాస్తాలుగా అనుభవం కలిగిన కటవాక, వర్తకులుగా నియమింపబడే 
వారు. వీరికీ లభించే వేతనాలు స్వల్పమైనవి. అభ్యాసకునికి క పౌనుల్కు లేఖరునికి 10 
పౌనులు, చిన్న గుమాస్తాకు 20 పౌనులు పెద్ద గుమాస్తాకు 80 నుండి 40 పౌనులు, సంవ 
త్స ~రవేతనాలుగా లభించేవి. కంపెనీ రుణపత్రాలలో నిలువచే కాని, లేక, స్వంతంగా 
వ్యాపారం జరుపుకొనికాని, తకు ఆదాయాన్ని a కంపెనీ అనుమతించింది. 

దక్కనులోను, బెంగాలులోను జరిగిన యుద్దాలఫలిత గా, 1714 కు 1765 కుగల 
మధ్యకాలంలో కంపెనీ వర్తకులు దేశంలోని ప్రాంతాలకు పరిపాలకులుగా మారి పోయిరి. 


బెంగాల్‌, బీహార్‌, ఒరిస్సా ప్రాంతాల దివాస లభించడంవల్ల, కంపెఎయొక్క వాణిజ్య కా కార్య 
37 


220 భారత స్వాతం[తో్యోద్యమ చరిత [మొదటి 
కలాపాలకు, పరిపాలన కర్తవ్యాలు వచ్చి చే రినవి, లేఖకులు, గుమాస్తాలు, వర్తకులు మొద 
వైనవారిపై ఈ క ర్తవ్యం పడింది; కాని ఈ కార్యాలను నిర్వహించడానికి తగిన యోగ్యతలు, 
వమా త్రమూరేసి వ వ్య క వీరు, కాబట్టి ప్పాసీ యుద్ధ తర్వాత గడచిన ము ప్రై సంవత్సరాల 

కాలమూ అస్తవ్య సతో రూడిన ట్జిది. స పతిషాపనకు ఘాతము దుష్ట! వవృత్తు 
లన్ని టికీ, me మఖ. కాలమిది. తత్ప రిణామాలు భయంకరములైనవి. బెంగాలు 
[ప్రాంతమంతా ఈ విదేశీయుల దురాశా క్రార్యాలవల ధ్వంసమై పోయింది. కంపెస ఉద్యోగులు, 
తమ ఇచ్చానుసా రం, ధనాన్ని సం గహించుకొనిరి, కాని, కం పెనీకిమాతం విస్తారమైన నష్టం 
కలిగింది.కంపెనీయొక్క భావ్మిపయోజనాలన్నీ ఆపదరు గురియెపో వడం, [(దవ్య నష్టానికంటె 
దుష్టమైన పరిణామం, 

కైవు కాలమునుంచీ, వ్యవహారాలను చక్కపరబే [ప్రయత్నాలు జరిగినవి. లంచగొండి 
తనాన్ని, అధికార దుర్వినియోగాన్ని, దొంగవ్యాపా రాన్ని ఉద్యోగాల విషయంలో |ప్రబలు 
లైన వ్యక్తులుచేసే ఒ క్తిడిని, తగ్గించే ఉద్దేశంతో, ఉద్యోగుల జీతాలను పెంచే అవసరం 
ఏర్పడింది. కంపెనీకి ఉప్పువరకంలోగల ఏక స్వామ్యములో నుంచి ఒకనిధిని ఏర్పరచి, 
దానిలో జీతాలను పెంచవచ్చునని క్లైవు వతిపాదించిన ప్రణాళికను, కంపెనీ డైరెక్టర్లు 
నిరాకరించిరి. కాని, పె పదవులలోని ఉద్యోగుల జీతాలను డె రక్టర్లే పెంచినారు. 1772.78 
లో, నిర్ధరించిన శే సవా (పతిఫలాల (ప్రకారం, బెంగాల్‌ గవర్నరుకు లభించే వరమానం 
సంవత్సరానికి, 28,000 పౌనులు, అతని మండలి నభ్యులకు, వారిస్థానాన్ని బట్టి, 1500 
పౌనులనుంచి 8100 పౌనుల వరకు వరమానం నిశ్నితమయింది. 

1199లో, ఈవిషయం శాశ్వతంగా నిశ్చయింపబడింది. తగ్గుదర్జాలోని సహాయకో 
ద్యోగుల వేతనాలు నెలకు 800, 400, 500 రూపాయలు కలెక్టరుజీతం నెలకు 1500 
రూపాయలు; ఇదికాక్క ఇతడు వనూలుచేసే రాజస్వ మొత్తంలో 1 శాతం ఇతనికి రుసు 
ముగా అభించేవె, కాని ఆతనికి సంవత్సరానికి లభించే మొత్తము వరమానం, 27500 కు 
మించ కూడదు.ఈవిధంగా జీతాలు, వరమానాలు, ఏర్పడినవి. 

సేవాశాఖలను విశుద్ధంగా ఉంచడానికి, కారన్‌ వాలిస్‌, ఎంతో పయత్నం కావించినాడు. 
ఉన్నత వడవులలోని వ్యక్తులకు, (పభుత్వంపె ప్రాబల్యం కలవారికి, ఆ ప్రులైన అనర్హ వ్యక్తు 
లను ఉద్యోగాలకు నియమించే దురాచారాన్ని నిష్కర్షగా అణచివేసినాడు.శివిల్‌ oa 
వచ్చినయువకుల యోగ్యతను అభివృద్ధికావించదలచిన, వెల్లెస్టీ, వీరి కిక్షణకై కలకత్తాలో ఫోర్ట్‌ 
విలియం కళాశాలను స్థాపించెను. కొత్తగా ఉద్యోగాలలో (ప్రవేశించిన ఈ యువకులకు, తమ 
కర్తవ్య నిర్వహణలో అవసరమైన వివిధ విషయాలను సులభ (గాహ్యమయ్యే మార్గంలో, 
మూడు సంవత్సరాలకాలంలో నేర్పడం, ఇతని ఉద్దేశం. కాని, దురదృష్టంవల్ల కంపెనీ 
డై రెక్టర్సను, వెల్లెస్తీ నొప్పించి ఉండినాడు. అందువల్ల, ఇతని ప్రణాళిక ప్పూర్తిగా మారి 
పోయింది, (ప్రాచ్యభాషలను అభ్యసింపచేసే పాఠశాలగా సిద్ధించింది, ఇతడు స్థాపించిన క్రళా 
శాల, కాని, తర్వాత, ఉన్నత విద్యయొక్క (ప్రాముఖ్యాన్ని. గుర్తించిన డై. రెళ్డర్తు, హేల్‌బరీ 
కళాశాలను స్టాపించిరి, రెండు సంవత్సరాల కాలపరిమితిగల విద్యా! పణాళికను m7 కళాళాల 
అనుసరించింది. ప్రథమ దశలో, కళాశాల ప్రదేశానికి 15 ఏండ్ల వయస్సు నిర్ణయమయింది ; 
వాని 1888 లో దానిని 17 సంవత్సరాల వయస్సుకు సెంచిరి 28 సంవ వత్సరాల వయస్సు 


నంవుటి) (శిటిమ పరిపాలనా భివృ్టి 1708 నుంచి, 1357 వరకు విం] 


జే 
దాటిన వారికి, ఈ కళాశాలా (ప్రవేశం లభించదు. “మనము పాటించి, రక్షించి, తపవాతి 
వారికి అందచేయవలసిన సత్సం పదాయా లు కొన్ని ఉన్నవి, ఎ, ఆవరంతో పోషించ 
వలసిన రాజకీయ విశ్వానము, నిష్కర్షగా పాటించవలసిన వధుత్వ, న్వంఠగారవ |వకిష్థలకు 
సంబంధించిన నై తిక సంహిత కొల న్‌్‌ (గహించేటట్టుచేసి, సమర్థుల్తైెన పరిపౌలనాథి 
కారులను తయారుచేయడం ఈ కళాశాలయొక్క ఆశయం. “హేయిల్‌బరీ సంపవాయంలో 
ఐ. శి, ఎస్‌, ఉవ్యోగసలు నడచినంతవరకూ వారు తప్పుతోవలోవడరు.” అగి, స్టంట్‌, 
అన్నాడు. కాని 1858 లో, మెకాలే పతిపాదనను ఆనునరించి, శివిల్‌ సేవా ఉవ్యోగాలను 
కంపెనీవారి ఆఫనము నుంచి తొలగించిరి. పోటీ పరీక్షల ద్వారా, అర్హులైన వారిని వరుకో 
వలసిశట్టు నిశ్చయింపబడింది, మొదటి పకీక్ష 1855 లో, జరిగింది. హేయిల్‌బరీ కళాశాలకు, 
1957 లో, మూతపడింది. 

పెన వివరించిన సంస్క | ట్టుళ 


dad భీ 
పాలన సేవాసంస్థ, (పపంచ దేశాలన్నిటి నూ అత్యధికమైన వేతనములరో ఏర్పడిన ఈ 
నంస, అతివవయంతో కూడినది. కాని, ఆత్మ గౌరవ (పతిష్టలు వహించిన నంనయిది,. దీని 
eS 
అధికారాలు, బాధ్యతలు, విసృతమైనవి, గొప్పవి. ఏరిపై _వభుత్వము మోపిన కర్తవ్యవైవి 


ధ్యాన్ని నిర్వహించిన క్‌ి సర్వ ముఖ శకి అద్భుతావహమైనది. దైవనియామక మైన 
క్ర _ర్తవ్యం, తమపై పె ఉన్నదనే భావం కలవారు వీరు. అతివిస్తారమైన భూభాగాల పైనా, అనంత 
మైన 'పజానీకంమైనా, (బిటనుదేశము ద్వారా సిద్ధించే శాంతిని స్థాపించడానికి క్కి. భగవంక్స్చ 
కల్చషివల్ల తాము జనించినారనే భావాన్ని విశ్వసించినవారు వీరు. 

(బిచొషు వోరిపొలనో థలితాలు ; నూతన పరిపాలన వ్యవస్థకారణంగా, తక్షణమే 
దేశంలో ఏర్పడిన ఫలితాలు, అత్యఎతమూ విషాదకరమెనవి. ఉన్నతోద్యోగాలనుంచి, భారత 
తరసా పూర్తిగా బహిష్కరించడంవల్లను, (పభుత్వ వరిపాలనలో భారరీయులను 
మొత్తంగా ర్లించడంవల్లను, దువ్పరిణామాలు సిద్ధించిన వి, ఈవిధానంలోగల ఆర్యా 
యాన్నీ, శ్రవివే న్న గుర్తిం చిన, కంపెని ఉన్నతాధికారులు లు తేకఫోరేదు,. కంపె* డై రక్షర్ల 


జ 


సభకు, వెల్లెప్తీ ఈవిధంగా |వాసియున్నాడు, “ఇండియాలో మనము స్థాపించిన సంవిధాన 


వ్‌ 


Wm ఆల్‌ లాం ఒర 


మూలంలోనే గొప్ప న్యూనత ఏర్ప డింది మన (పభుత్య పరిపాలన లోకి వచ్చిన విశిష్ట 
[పజల అభిమానాన్ని సంపాదించే ఉద్దేశం, మనము అవలంబించిన ఏవిధానానికీ ఉన్నట్లు 
తోచదు; వారికిగల అసంతృ్క విని తొలగించి, వారిని మనకు సుముఖంగా చేసుకొనే పద్దతికి 
కూడా మనం పయత్నించలేదు. వరమానము, గౌరవము, అధికారము, (పార్తీ వీంచగల 
పరిపాలనలో నుంచి, వారిని బహిష్కురించినాము; ఆత్మ పతిష్ట, సంపద, అధికారము 
కోల్పోయినందువల్ల సహజంగా వారిలో ఉత్పన్నమై మెన భావో దేకాలకు ఉపశమనం కలిగించి, 
వాటిని స్మక్రమమార్షాలలో (పవర్తిం ర్రింపచే సే ప్రయత్నమే, మన పరిపాలన విధానాలలో లేదు 
1817, ఆగష్టు, 12వ తేదీ, హేస్టిం గ్సు ప పభువుకు పంపిన నిర్ణేశపతంలో 
ఈవిధంగా [వాసియున్నాడు,- పతి విదోహచర్శను, విదేశీయ దండయా తను అణచివేసి, 


(ప్రజలకు రక్షణ కలిగించగల శక్తి సామ మర్థాలు బ్రిటిష్‌ (ప్రభుత్వానికి కలవు; ఇట్టి శక్తి 


212 . భారత స్వాతం[త్యోద్యమ చరిత [మొదటి 
కానికీ లేదు. (పభుత్వం స్టాపించిన న్యాయవిధానము, పరిపాలన 
అంతకేశీయములై.న వీడక చర్చలను కూడా రూపుమావి, (వజలకు (పశాంతతను 
కలిగించినవి, ఇట్టిపరిస్థితులు దేశీయరాజుల (ప్రాంతాలలో ఇదివర కెన్నడూ ఊహించనవి, కాని, 
ఈఆనుకూల పరిస్థితులను సంపాదించుకోవడ ౩లో దేశ పజలు ఒక అమూల్యమైన విషయా యాన్ని 


కోల్పోయినారు. జాతీయుల స్యాతం!త్యాన్ని ప. ఈ అనుకూలాలను కొన్నారు; 


దశ (వజలు నిర్భయంగా, తమతమ వృత్తులను, ఉపజీ ఏకలను అనుసరిస్తూ ద్రికుకవచ్చు; 
తమ [శమకు లధించినదాన్ని, ప్రశాంతంగా అనుభవించవచ్చు. నిజమే. కాని పప్కపాయ 
మెక [వశాంత జీవనస్థితిలో శాశ్వతంగా పడియుండడం తప్ప, ఉ త్తమస్థితి! దేనికీ ఉత్స 
హించే అవకాశమే వీరికెవ్యరికీ లేకుండాపోయింది. తమదేశ స౩బంధించిన, 
రాజకీయ పౌర, సేవా వ్యవస్థలలో భాగం వహించే అవకాశమే ఎవ్వరిం కీ లేదు. ప్రభుత్య 
పదవులలో ఉన్న, తమ దేశీయుల నూ, అట్టివదవులకు అర్హులైన తమవారినీ, చూడడం 
వల్లనే, దేశీయులలో గుణశీలాలు ఏర్పడగలవు. అట్టి ఉత్తమ వ్యక్తులే తమలోలేని సంద 
ర్భంలో, జాతియొక్క శ క్తిసామర్థాలన్నీ నశించిపోవడం తప్పదు. ఈ పరిస్థితియొక్క ఫలి 
తాలు, |బిటిష్‌ ప్రాంతాలలో అంతటా విస్పష్టంగా గోచరిస్తూనే ఉన్నాయి. అతి హీనస్థితికి 
దిగజారిపోయిన ఇండియా జాతికి ఈ |బిటిష్‌ [ప్రాంతాలలోని [పజానీకం, నిదర్శనంగా 
ఉంది. స్రెన్యంలోచేరిన దేశయులలో ఎవ్వరికీకూడా, సుబేదార్‌ దర్జానుదాటి పెకిపోయే అవ 
కాళమేలేదు. సేనాధ్యక్షుని పదవికి ఎన్‌సైన్‌ వదవి ఎంతకిందఉన్నదో, ఇండియనులు 
ఆశించగల సుబేదార్‌ పదవి ఎస్‌ నైన్‌ పదవికి అంత కిందదశలో ఉన్నది. అట్టిపరిస్థితులలో, 
ఈడేశీయ సిపాయీల గుణశీలాల అభ్యుదయం, అసంభవం. ఇక, ివిల్‌ పరిపాలనలో దే 
యులు ఆశించగలిగింది, న్యాయశాఖలోను, రాజస్వశాఖలోను గల చిన్న ఉద్యోగాలు 
మ్మాతమే. అంతకంటె పై ఉద్యోగాల అవకాశమే లేనప్పుడు, వారికి ఏ ఉత్కాంక్షలూ ఉండ 
డానికి, ఆస్కార మేలేదు. ఈడఉద్యోగాలవల్ల తమకు లభించే అతృల్పవేతనాన్ని అధికార 
దుర్వినియోగ ద్వారా పూ ర్తిచేసుకోవడం తప్పనిసరి జొతుంది. కాబట్టి, (బిటిషవారు 
సాయుధబలంతో ఇండియా దేశాన్ని జయించి, దేశాన్ని ఆక్రమించడం, దేశీయుల 
గణిలాలను నాశంచేసి, వారిని అధోగతికి ఈడ్చడానికి పనికివచ్చిందే కాని, వారిని 
బాగుపరచి, పెకితేవడానికి ఉపకరించలేదు. (బిటిషువారి దేశా క్రమణవళల్ల సిద్ధించిన 
ఫలితం ఇట్టిది, పరిపాలన వ్యవహారాలలో వమ్మాతమైన భాగమూ కలిగించక దేశీయులను 
బహిష్క-రి= చిన |బిటిషు ఇండియా విధానానికి సద్భశ మైనది, [పపంచములోని దేశాక్రమణ 
చరితలో ఎక్కడా ఉండదు.” 

ఆ పిమ్మట, 1518 నవంబర్‌ 12 వ తేదీనాడు, మళ్ళీ ఈ విధంగా వ్రాసినాడు; - 
“పరదేళ విజేతలు, దేశీయులపట్ట క్రొర్యంవహించడము, హింసాకాండకు పూనడము, os 
దేశాలలో జరిగిన విషయాలే. కాన్ని, చునము ఇండియా డేశీయులను చూచినంత తృణీకార 
భావంతో, తిరస్కారంతో, ఆ విజేతలెప్వగూ, ఆడేశీయులను చూడలేదు. దేశీయు అందరూ 
విశ్వాసార్హులుకారని, పామాణికులు కారని, మనము చేయలేనట్టి చేయరానట్టి, పనులకు 
మ్మాతమే తగినవారని, జాతి సమన్తంపైనా మనము కళంకం “ ఆపాదించినట్టు, ఆ విజేత 


sa 


ం 
థి 
ణి 
al 
గ 
గొ 
శ 
ళో 
వ్‌ 
3+) 
—_ 
అనే 
౧0 
చది! 
o 
wt 
జా 
రి 
న్‌ 
వి 
గ్‌ 
జు 


a 
tA 
> 
గ 
/. 


జ 
చడం, తకవలం ఆనాాయం మా _తమేూచు; అవివేకము, ఆశౌచిత ము కూడా. వికా=నచు, 
మానముగల పదవుం నుచి చేశీయులను బహిషురింది ఉంచక, మర వవాంన 


స 
వసకు సభావమెహపోయింది; కాని ఈ వర్ధతివల్ల (వధుక్నానికి వపమాతము శప, 
చు 


లి es ౬ 
SS 


సారస్వతంకాని పవ్మిత, లౌకిక, |గంథాలు కాని, ఆం గ్లజాతిని రక్షించళవు. ఒక 
తరాలలోనే, ఆ: గ్షేయలు నీచమైన, వంచకమైన, అప్రామా శిక మైన జాతిగా మాకపోవవుం 
తప్పదు.” 


ఎల్బిన్‌స్టన్‌, ఈ విధంగా [వాస్తాడు. “ధారత-యుల సహజనోక్తి సామక్థాలకు 
సమూలంగా శుష్కి ంపచేసినామని, మన3 పై మోపిన వోషారోవణ అసత 'మైనదికామ, విష్షానాభి 
వ్యద్ధికి అవసరమైన (పోత్సాహం వ్‌ ఐమాతమూ లేకుంశాచేసింది మన వరిహెలన స్వవావం- 
అరమ తమేకాదు, భారత జాతి విజ్ఞానమే, నశించిపోయే పరిస్థితి ఏర్పశింద; (ప్రానీన 


_పకిభాళాలుల రచనలన్నీ, విస న్మృతమైపోయే అవకాశం కూడా ఊదు” 
మరాకా యుద్ధాలు ముగిసిన విమ్మట, మాల్‌కామ్‌, ఈ విధంగా, ఖు ముక 
ఇపుడు లభించిన ప్యకాంరిస్థితి వా వాస్తవమైనదికాదు; కేవలం బాప హానికి గోచరించేవ మాతమే; 
లం నిలిచియ మండేది * కూడా కాడు, ఈ ప్రశాంత సీ సిరిని అంతంచేయడానికి ప్రపత్తి 
యే కారణాలు అనేకములు. మన అధీనంలో ఉన్న ట్‌ [ప్రాంతాలను పరిపాలించదంలో, 
మనం అవలందించే ఆదరణ రర విధానము, మన న్యాయనూ త్రాలను, నియుమనాలను 
పవేశ3 వే పద్ధతులు, [ప్రజలలో కాత రక అపాయభీతిసీ, కలిగించడం తప్పదు. 
న్మిదాణులై ఉన్న (ప్రజలు మేలోడానికి, ఆడసనముయం,. పర పభు ఏత్వంపట్ల ఏర్పడి యుండిన 
భయ భాంతి, మెప్పు తొలగిపోయి, వాటిస్థానంలో అనహ- ఎభావము, అస: న. ప్రి ఏర్పడతాయి. 
ఇదివరలో, పదవులను అధికార (ప్రభావాన్ని అనుభవించియుండిన రాజులు, నర్హారులు, 
తరులు, తప్పక మేల్కొంటారు. పర్మవభుత్వం (పవేశ పెట్టుకున్న వరిపొలన వర్ధతివల్ల, 
తాము శ్నీఘమే శీణించిపోయి, వర్యవసానంలో పూర్తిగా నశించిపోతామని, తప్పక 


wf 


“డేకియ రాజుల (ప్రభుత్వంలోని పదవులకు స్థానాలకు కొన్ని పజావర్గాల వుక్తులు 
ష్‌ ణా వశీ Na 
నియమితులయ్మేవారు; అది దేశసం పదాయం, అట్టిపర్ధతి మన |వపభుక్య విధాన౩రో, జరగడం 
రదు. ఆ వ్యక్తులకు తమ రాజు విషయంలో ఉంకిన భావాలు, ఉద్దేశాలు, మన పభర్న్వం 
అగ న ణం. తరు న నడి దంలే! జవ 
పట్టి _పవృత్తంకావు, మన పరిపాలన న్యాయమైనడ; కాని ప్రజలపట్లి ఆదరంలేనిది, కః 


29. భారత స్వాతం త్యోద్యమ చరి[త [మొదటి 


[ 


నడి; | పజలకు అపాయధీతిని కలిగించక పోవడం నిజమే; కాని, మనరో సమానమైన స్థితికి 

క్‌ ఉత్సాహాన్ని వారిలో ఏమ్మాతమూ కలిగించేడికాదు. మన 
కలిగించి యుఐడడం నిజమే; కాని వారిరో చైతన్యాన్ని, ఉత్సా 
రి అభిమానాన్ని నంపాదించుకోలేదు. మన పరిపాలనలో, నివ 
ఈ శిల 


సించే దెశియుని కెవ్వనికీ ఆపద, అన్యాయము కలుగకపోవడం కూడా, చాలవరకు, వాసవ 


రావడానికి అవసరమైన ఆస 
ప ణ 


డశియుల విషయంలో (వఖ్యాతి, సంపద, అధికారము.- మొదలై నవాటిని సాధించు 
యినవి; [పభుత్వ సేవావకాశాలన్నీ లోవించిపోయినవి. పొర 
చడానికి, తనదేశాన్ని రక్షించుకోడానికి, దేశసంపదను అభివృద్ధి పరచ 
డానికీళూడా, భారతీయునికి అవకాశం లేకుండాపోయింది. ఈవిధమైన బహిష్కారంవల్ల, 
పభుత్వంపట్టీ అసంతృ్భ ప్రీ, లేక, విరుద్ధభావమూ ఏర్పడుతుందని, అట్టిది జరగని 
సంద సికలో; “జార్రిశీలము క్షీబించిపోయి, తమ ఆకలి బాధలను తీర్చుకోడానికి తప్ప, 
మరేఏిధమైన ఉన్నతకార్శాలకూ అనర్హులై న తుచ్చ, సోమరులమూకగా, (ప్రజలు అధోగతికి 
దిగజారిహోతారని,” ఇదివరకే మనో, భావినూచన కావించి ఉన్నాడు. “స్వాతం[త్యాన్ని 
కోల్పోయిన వ్యక్తి యొక్క శీలంకూడా సగంనశించి పోతుందని” అతడు పల్కి నవాక్సం 
(ప్రామాణిక మైనది. “స్వతంత వృక్తికిగల విశేషాధికారాలు దాస్కంరో ఉన్నవ్యక్తికి, లేని 
విధంగానే, పరదాసానికి లోబడిన జాతియొక్క_ విశేషాధికారాలుకూడా నశిస్తాయి. తనపై 
పన్నులు మోపుకొనే అధికారము, తనకు ఆవళ్ళకములైన న్యాయశాననాలను నిర్మించుకొనే 
అధికారము, పరిపాలనలో భాగంవహించే అధికారము, (ప్రభుత్వాన్ని నిర్వహించుకొనే సామా 
న్నాధికారము,- అన్నీ నశించిపోతాయి. బిటిష్‌ ఇండియాలోని దేశజాతికి ఈ అధికారాలేవీ 
లేకపోవడమే, ఈవిషయంలో నిదర్శనం, 

మృత్కుసదృశ మైన మబ్బు దేశాన్ని ఆవరించింది. దీని పభావానికిలోనై , ,పజావర్షాలు 


ఇ హ్ష్‌ లి 
అడగిపోయినవి; ;పజలకు ఊపిరి ఆడకుండా ఐపోయింది. ముసిం హిందూరాజులను, 
& న 


ox 
oo 

ల్లి 
E> 
29 
On 
లం 


(పభుత్వం, నిరాయుధులనుకావించి, (పజానీకానికి దూరంగా, (పతేకంగా నిలిపింది. పూర్వపు 
రాజులకు, సైనికులను, పరిపాలకులను, నాయకులను సమకూర్చి యుండిన హిందూ ముస్థిం 
కుటుంబాలను, జనజాతులను, కులవర్గాలను, బాధ్యతాయుతములై న పదవులనుంచి బహిష్క- 
రించి, గులాముగిరిచేస్తూ (బతకవలసిన స్థితికి తోసివేసింది. ముసి హిందూ విద్వాంస 
వర్గాలకు ఆదరణ పోషణలు లేకుండాచేసి, ఆవృత్తులను వారు వదలివే సేటట్లు కావించింది. 
ఇక (ప్రజానీకం విషయంలో,- అమిత భారమైన పన్నులు, వాటిని వనూలుచేయడంలో 
[పయోగించిన కఠినచర్యలు, జనాభావృర్ధి, సాగుబడి పొలాలకుగల గిరాకీ, మొదలై నవన్నీ 
చేరి ఇదివరకే తగ్గుస్థాయిలో ఉండిన జీవన [ప్రమాణాలను మరింత తగ్గించివేసినవి. 
(వభుత్వం అవలంబించిన ఆర్థిక విధానం, ఇండియా కర్మకారులను, వృత్తి కార్మికులను, నాళ 
మొనర్చి, వారిని పొలాలులేని సామాన్య శామికులుగా మార్చివేసింది. దేశపర్మిశమల అభి 
వృద్ధి విషయంలో, (పభుత్వం పెట్టిన నిర్చంధాలవల్ట, పర్మిశమలు లోవించినవి. నిర్వా 2పారు 
లైన ఈ కార్మికులకు, (శామికులకు, జీవనోపాధికి నూతన అవకాశాలే, లేకపోయినవి. 


సంపుటి] ద్రిటిషు పరిపాలనాభివృద్ధి 1798 నుంచి, 1375 వరకు 295 


ఇంగాండు అవలందించిన వాణిజ్య సతి విధా నాన్ని గురించి, వ్రాస్తూ, 1 1397 లో, ఈవిధంగా 


౧ 


తన అధి; పాయాన్ని వ్య “కవ అనో “ కూరమైన స్వార్థపరత్వడు ప్రధాన పయోజన 
లత దేశ 


మైన ఆంగ్ల వాణిజువిధా ధానం |రండపడి, నలిగి, దీనావస్థరో ఉన్న, ఈభారతదెశ పహానీకాన్ని 
మరింత దరి, (దావస్థల లో తోయడానికి, మనకు సాధ్యమైన (ప్రయత్నమంతా చేసినాము.” 

నూత! జాతి ఉద్భృవించడాని క్రై పాతశాతి అత్భంతమైన యాతనను అనుభవించి, 
పరుల హింసలకు గురియై, న శించిపోవడం, పాయశః ఆవశ కమై ఉండవను పు. 


9 


వ్రిబిష ల పరివాలనయెంక్క 
(౪ "Ow చే ఆర్థిక పరికా మూ 


గ్రామీణ ఆరిక వ్యవస శిథిలంకావడం 
ఖు థి 


c యాదేశం'పె ఇదివరలో జరిగిన ఆక్రమణలకు విభిన్న మైనది, (బిటిషువారి దేశా క్రమణ 
స్వభావం. పూర్వంలో, పరిపాలకులు మారిపోవడంతో, (వజలపై రాజకీయా థికారాన్ని వహించి 
యుండిన రాజవంశము మా(తమే, మారిపోవడం జరిగింది. (బిటిష పరిపాలనలో, సమస్త 
విషయాలూ మారిపోయినవి, దీనితో ప్రారంభమైన సాంఘిక - ఆర్థిక విష్ణవంవల్ల, ప్రాచీన 
సంస్థలన్నీ నించిపోయి, నూతన సాంఘకవర్గాలు, నూతన శక్తులు ఉత్పన్న మైనవి, 

జామల డిఢంబుడీకోలు * వు ,వసాయంపై ఎక్కువగా ఆధారపడిన ఆర్థిక వృవస్థగల 
దేశాలలో, ప్రజల ఆదాయానికి ముఖ్యమైన మూలారారు పంటభూమి. దేశంలో "ధరా 
రక్షణలను నెలకొల్పి, దేశానికీ, తమకూ, రక్షణకల్పిస్తున్న సేవకు [పతిఫలంగా, పరిపాలకు 
లకు, ఉర్పాదనలోనీ ఒకథాగాన్ని, (వజలు చెల్లిస్తారు. పెట్టుబడి విధానం ఏర్పడని రోజు 
లలో, [గామంలో పండిన పంటను, (గ్రామం మొత్తానికీ, (వభుత్వానికీ మధ్యా ఒక నిష్పత్తిలో 
పంచడం జరిగేది. ఇది అప్పటి పరిస్థితి, సహకార పద్ధతిపై ఏర్పడిన ఒక సంస్థగా నిలిచి 
యుండేది, ఆనాటి గామం. గ్రామంలోని (ప్రజావర్గాల కర్తవ్యాన్నీ ఆబారాన్నీ సంప 
దాయాన్నిబట్టి, ఏర్పడియుండేవి. (పతివ్య క్రీ, గామస ంస్టలోని ఒక అంశంగా లీనమై ఉండే 
వాడు, పరిపాలకులు, (గొమవాసులుకూడా, పొలాన్ని ఉపయోగించి పండించడంలో, ఆసక్తి 
వహించినవారేకాని, భూమి స్వామ్యంపై ఎవ ou అసక్తి ఏర్పడలేదు. సాగుబడిలోనికి రాని 
భూమి, విస్తారంగాఉండడంవల్ల, నీటిని, గాలిని, స్వేచ్చగా అందరూ ఉప పయోగించినట్రే దీనిని 
కూడా ఉపయోగించడానికి వీలు ఉండేది. అట్టి సందర్భాలలో, ద్య క్తికి భూమి పైగలహక్కు., 
అనే, సమస్యే ఉత్పన్నం కాలేదు. భూమివై చెల్టించవలసిన భాటకాలు, పన్నులు, సంప 
దాయసి సిద్ధ దములైన విషయాలుగా భావించేవారు. కాబట్టి, శిస్తులను విధించడము అనే అభి 
ప్రాయమే ఆనాడు కలుగలేదు. 

భూములను తమ (వయోజనార్థం ఉపయోగించడము, దానినుంచి లభించిన ఉత్పత్తిని 
(గామస్టులందరూ పంచుకోవడము అనే కార్య[కమంపై, (గామీణుల పరస్పర ఆర్థిక, సాంఘిక 
సంబంధాలు ఏర్పడినవి. కాబట్టి, స. వ్యవస్థ, _పభుత్వముయొక్క_ “స్వరూపము, 
దాని కర్తవ్య ధర్మాలు మొదలైన వి, (గామీణుల, ఆర్థిక, సాంఘిక, సంబంధాలను బట్టి 
నిర్ణయమైనవి. 


సంపుటి] (బిటిషు పరిపాలనయొక్క సాంఘిన అర్థిన పరిణామాలు =. 
వసా జ గ ఉల ఇర సామాజిక రం అ అక జ ల్ల wd 
వావసాయిక ఆరక వణుకు చందం సఃరాూాపము, సంపద! ఉత్పాపిన 

© థి అథి 
కావించి పంచుకోవడము,-ఈ రెండూ భూమికి సంబంధించిన ఒప్పందాం పె ఆధారపడినవి 


అ నం ow,” | ఇబ అ కీ ఇఒ Wt We ue wry a 
బిజిమవారు, ఇండియా సిరపడిన |వపథిమదిశిర్‌, నూతనములన ఒప్పందాలకు ire 
© ki చ 
en త్‌ క దట మయా నం తం బం వి 
వీజిని అనుసరించి, గ్రామసియులల ని ఆక నారమురతి సంబంధాలలో, పాప? DE -ES 
య్‌ ఆని ore గ వా. pe 
శరణం ఇంచి మా 
ఈ 


కంపెనీకి 1765 లో అప్పగించడం జరిగింది. కాని, ఈ విధమైన వఠిచాలన కర్తదా?లను 
నిరంహించడానికి, కంపెని వర్తకులు సమతుము కారు; తగినవారూకారు. కాబటి, రాజసాంని 
వు అావాటీ థి టి అల 
వసూలు చేయడానికి ప పూరఃపు పన్ధతు తులనే అనునరించినాడు, కెప్‌, ఈ 
జే Cu 
క రవాసి, అతడు బెంగాలు నవా య. డిపూ'కీ దివానుకు అప్పగించెను. ఈ పద్దతి 
కి శ్‌ లి హు 
గ నే స్త ( . 
తృ ప్రికరంగా, జ జరగ నందువల్ల గవర ర్నర్‌ పదవిని వహింవిన వెంట బాస్టిం, య. డిపూటీ 
దివాను నుంచే ఈ కర్తవ్యాని తపించి వేసినాడు (1772). అంతనుంచీ, సంత వీకరంగా 
లా 
ఉండే పదతిని ఏర్పరచడంలో, అనే జరిగినవి. రాజస్య విషయంలోను, 
> 
దీనిని వనూలుచే సే బాధ్య విషయంలోను, విధానాలను ఏర్పరుస్తూ, మారుస్తూ, పోయినారు. 
ఈ విషయాలపై జరిగిన చర్చలలో అనేకములై న పపళ్నలు బయలు వేరినవి, ఇండియాలోని 
వ్యవసా య భూము యజమాని ఎవరు ? (పభుత్వానికి రాజస్యాని న్న్న చెర్టించే పర వసాన 


బాధంత ఎవరిది ? వ. (ప్రభుత్వానికి చెందవలసిన భాగమెంత? మొగలుల పరి 
పాలనలోని జమీందారులు, గుత్తదాష్ట, ఆయా భూములపై స్వామ్యముకల యజమానులా ? 


లేక రైతులకు పదుత్వానికీ మధ్య వర్తతు మా|తమేనా ? మొదలైన భావరూప (పళ్నలన్నీ 


చర్చింపబడినవి. 
భూమిసమ నమూ సార్వభౌముని ys రై తులవద్దనుంచి పన్నులు పసూలు 


రూ కారకర్తలుగా రుసుము తీసుకొనేవారనీ, భావించి, a 
ఈవిషయానిి నిర్ణయించడానికి పూకొన్నాడు, దీనిని బట్ట బజారు వేలంలో ఇతరులు 
చెల్టిస్తామని పూనుకొన్న రాజస్యాన్ని చెలించడాసికి అంగీకరి స్తేనే, జమీందారులకు ఈకర్త 
వా: గించడం జరుగుతుంది. ఆవిధంగా వేలంలో, జమీందారులను కూడా ఇతరులతో 
సమానంగా పరిగణించి, ఎక్కువ మొతం రాజస్వం వచ్చేటట్టు చూచుకొన్నారు. తతృలి 


తంగా, బెంగాలు భూములలో అధికభాగం, ప అప్పగించడం జరిగింద. ఈ 


విధంగా [పాచీన జమీందారీ కుటుందాలు అనేకములు తొలగిహోయినది, “ పభువ్వానికీ 
రైతులకూ మధ చిరకాలంగా ఏర్ప శియుండిన సంబంధసాధనం తెగిపోయింది. జటు= 
దారులకూ వారి భూములను సాగుచేసే భాటకదారులకూ మధడఉండిన (ప్రాచీన సంబంవాలయ 
చెడిపోయినవి. జమీందారులకు కలిగిన ఈపరాభ వాన్ని ప్రభుత్వ వద్ధతులు మరింత తవం 
కావించినవి. అత్యధికమైన శిస్తును వీరిపె మోపకము, (పభుత్వాఐశాన్ని అనుసరించి, కలె 


వ న సరి 
రీవమురెన కకినచరులు జరవడము, వీరి 


క్టర్లు శిస్తువనూలు "చేయడంలో జమీందారుల పై లత్మిపమురై 

బలు ఉదేకపరిచినవి. ఈ బాధలు రైతులకు కూడా తప్పరేదు.. శిస్తులను పెంచడం 

వల, దాగిని చెల్ట్‌ం? వలసిన వారుకూడా రైతుకే; కాబర్జి, గులేదార దుూరూశకు వీవు బలి 
సోయిరి. గురే ర్రదాష్ట రైతులను హింసించడము మొత్తంగా వారిని భూముల్పుంచి తీసి 

త. దీని ఫలితాలు “శిస్తు చెల్లించలేని న శిస్తులు చెల్లించక పారిపోయిన 


బి98 భారత స్వాతంతో్యోద్యమ చరిత [| మొవటి 


ఎను వదిలిపోయే రైతులు,” ఆనాడు ఏర్పడిన పరిస్థితి. ఇండియా 
జో 
9 


సింగు ఆపులు జరిపిన చర్యల కారణంగా, దేశంలో శోచసియమైన పరిస్థితులు 


ఏర్పడినవి, అందువల్ల. భూమిస్వామ్యం విషయంలో ఇతడు ఆధారంగా రీనుకొ న్న క 
బాహాటంగా చర్చకు వచ్చింది. భూమికి స్వామ ౧ములు జమీందారులే కాని, సార్వభా ముడుకాడనే 


అభిప్రాయాన్ని, ఫిలిష్మ్‌ఫాన్సిస్‌, పతిపాదించెను. ఈ అభి పాయానికి విరుద్ధంగా నిలిచినవాడు 
గో టు 


హెస్టింగ్భు. ఈ చర్శల ఫలితంగా, 1777నుంచి 1738 వరకు గల కాలంకో నూతన పన్ధ 
జ 


పజ 
(2) 
తులు ఏర్పడినవి, వీటి (వూరం, జమీందారుకు ఎమ్మ వ [ప్రాముఖ్యం కలగడము, రైతు 
ఇంకా ఎక్కువ నహానికి గురి కావడము జరిగింది. ఆపె, 1798లో, శాత వ చరిషో ష్కారాన్ని 
ల్‌ ట టా 
బెంగాలులో లకొల్పడానికి, కారన్‌ వాలిన విశాయించెను. 
సెం 


ga 
(sy) 
179కి నాది శాశంత ప ష్కా.రాన్నిబట్టి, అతని అధీనంలో ఉన్న నంస్తానం పై 


oe: ® 
పరదుస్వామ్యము, యాజమాన్యము, జమీందారుకు ఏర్పడింది. (ప్రభుత్వానికి చెల్చించవలసి 
శిస్తును (ప్రభుత్వానికి అర్చించి, తక్కిన థాటకమంకా, అతడు సంగహించుకోడానికి 
[పభుత్వం అను మతి ఇచ్చింది. (పథమ దు దశలో అతనికి చెందవలసిన భాగం, మొ త్తం రాజ 
న్వంలో, 11 శాతం మాతమే, కాబట్టి తకి కిన భాగాన్నంతా అతడు (పభుత్వానికి అప్ప 
చెప్పవలసి ఉండింది. కాని, ఈ కొత్త పన్ధతి ప్రకారం జమీందారు (ప్రభుత్వానికి చె చెల్టిచ 
వలసిన శిస్తు, నిష్కర్షగా నిక్చితమయింది కాని, రైతులనుంచి జమీందారు [గ్రహించే భాట 


న్ని నిర్ధరించనూ లేదు, పరిష్కారము కావించనూ లేమ. ఇందువల్ల, రైతువద్ద నుంచి 
Me రూ డబ్బు లాగడానికి, జమీందారుకు మంచి అవకాళం కలిగింది. ఈ 
ధంగా, భూమినుంచి ఉత్పన్నమయ్యే ఆధి శేషా షాన్ని (Economic rent) (గ్రహించడానికి 
పూనుకొన్న (వభుత్యోద్దేశం, సఫలమయింది. 
కాని, ఈ శాశ్వత వరిషాా-రందల్ల పర్యవసానంలో బాగుపడింది జమీందాకే కాని, 
[పభుత్వం కాదు, జనాభా వృద్ధిచెందడము, వ్యవసాయము వి సృ తి చెంచడము, ధాన్యాల 
ధరలు పెరగడము, సాగుబడి భూమి దుర్చభ మైపోవడము,- ష్య కారణాలవల్ల, జమీం 
దారు స్థితి బాగుపడింది. సంస్థాన నానికి ఉ త్త రాధికారిగా ఏర్పడడానికి పూర్వము రీతిగా 
ఎ విధమైన అధికార పత్రాన్నీ, అతడు, ఇప్పుడు బె పొంచనక్కరలేదు; అతని హక్కును 
రపరచడానికై ఏ పేష్‌కష్‌ను, నజరానాను కూడా చెల్లించ నక్కరలేదు. ఇతని సంస్థాన 
షయంలో, పై అధికారి ఎవ్వడూ ఇప్పుడు లేడు కాబట్టి, తన భూములను ఇతరులకు 
హస్తాంతరం చేయడానికి, అమ్మడానికి, తనఖా పెట్టడానికి, దానంగా ఇవ్వడానికి, ఎవ్వరి 


—- 


ఆ, 


అనుమతినీ పొందనవసరంలేదు. మొగల్‌ పరిపాలనలోని శ్లేశకరములై న నియమాలన్నీ 
తొలగిపోయినవి. మొగల్‌ వినియమాల (ప్రకారం, అతని అధికారం పరిమితమై ఉండింది. 
సిర్భరించబడిన శిస్తుకంటె అధికంగా రునుములను రై తులనుంచి వనూలు చేయడము, ర్రైతుల 
నుంచి వచ్చిన ఆదాయానికి, బటవాడాలకు సంబంధించిన లెక్కలను, (పభుత్వానికి సమ 
ర్చించడము, అతని బాధ్యతగా ఉండింది. అవన్నీ ఇప్పుడు తొలగి పోయినవి. కాని, ఒక్క 

షయంలో మాతము, ఆ కాలపు జమీందారుకు, ఇప్పటి జమీందారుకూ భేదమున్నది. 
జమీందారుకు ఉండిన రాజకీయ పరిపాలనాధికారాలన్నీ, (బిటిష్‌ పరిపాలన కాలంలో ఊడి 


ర్తి 


శే 
లో 
Ch 
౮న 
5% 
లే 
py 
అ 
te. fis 
శే 
f= 
{ 
Er 
"౩ 
గ. 
4. 
% 
i oO 3 
- 
౧౮ 
డ్‌ 
(తో 
cL 
లా 
భ్‌ 
౬ 
ల 
UG 
aa 
c 
వ్‌ 
ల 
గ 
3 T 


SS 
> 
SS 


Mm 
౧ 
ar 
f 
నే 
య 
29 
> 
|c), 
త్తే 
ax 
ల 
ot 
జ 
౭ 
తగు 
౮ 
£9 
లి 
న్‌ 
ఠా 
4 
ర్‌ 
< 


0 
ES 


గు తదారరూ హక్కు)_ 
కాదా 
ఆ 


| 
౮ 

వ జ వెళిల్‌ ఆ ఇ బాక్‌ 

లాగుకొన హక. లక వో) లక 


శిస్తుకు, భేదం, 
శాళ-త పరిష్కారం నాశనం 
అంటగటింది. 

ట్‌ 


జమీందారుయొక్క సొన|పతిషల విషయంలోను, క ర్రవ్యాలవిషయంలోను కలిగిన 
® 


a 


€ 
e 


య 
© 
షై జయం వ విత 
మార్పులవల్ల, [గామముయుక్కు సాంఘిక -ఆర్థిక 
VAs. 
హ్‌ 


(23 
a 
Ur 
4 
న lL 
es 
లు 
౬ 
[00 
ర 
లి 
ర 
2 
y 
J © 
fo 


et 
9 2 eK 
ఆం 


లాలు 

ty 

శా 
wr 

ల్ని 

{ 

ర 


కడపణికి, డాని (ప్రత్యేకత, స్వయంపోషక సా 
మార్పులు రెండు, - (1) భూమిపై నర్వస్వామా 


జ ఖు 


°9 


2 


వ్‌ న్‌ అ 
వర్గంవారికి బడిలీచేయడము, తా 


లేనివారు ఈ ధనికులు. 


ల్‌ 
G 
th 
ey 
(22 
ట్‌ 
lm 6 
tel 
(౮ 
(a 

3 

ల 

న 
వో 
me 
టప 


ఫలాన్ని ఆశించడం తప్ప, భామివిషయంలో 


(2) సంస్థానాలను, భూములను గుత్తకు తీసుకొన్న వ్యక్తులు, వాటిని విభజించి, చిన్న 
శ న. వాతా 
గు లేదారులకు అవగించడము. భూములకుగాను పెహోటీ ఉండడంతో, గు రెవారులనంఖ 
ఎ న 
జాలీ. న. అలలో 
ల గ లవి న 
కూడా పెరుగుతూ వచ్చింది. చిన్న, పెద్ద గుర్తదారులూ, పన్నులు వసూబువేసే మధ్య 


పూర్వ క 1 చి 
నాడు; ఈ కొ త్తవారందరు చాలవరకు హిందువులు. అందువల్ల, బంగొలును (ిదటవాపన 
ఆకమించుకొనే నమయానికి, జెంగాలులోని జమీందారీ కుటుంబాలన్నీ, చాలభాగం, మ్నుద్‌- 
అలీ-భాన్‌, పరిపాలన కాలంలో న్యష్టికి వచ్చినట్టివ. నూరు, నూటయాభై, ఏండ్లకాలంనాటి, 
జమీందారీ వంళాలు చాల తక్కువ. 


జమీందారీ వర్గాల సంయోజనంలో మరొక విష్ణవాన్ని కలిగించినవి, హేస్టింగ్స్‌ 
[వవేశపెట్టిన రాజస్య పరిష్కారాలు, శీస్తులు విధించడంలో వహించిన నిర్ణాక్షిణ్యము, వాటిని 
వసూలుచేయడంలో చూవిన కాఠిన్యము, పరిస్థితిని మరింత వాడు చేసినవి, 1708లో 
కావించిన శాశ్వత పరిష్కార శాసనంతో, ఈ వినాళ్ళష్మకియ పూర్తి అయింది. ఈ పరి 
ష్కారం జరిగిన తర్వాత ఇరవై ఏండ్ల కాలంలో, బెంగాలు సాగుబడి భూమి, సగానికి 
పైగా, వికయాలకులోనై, ఒకరిచేతినుంచి మరొకరికి, బదిలీజొరూ వచ్చింది. ఈ విధంగా 
భూములను కొన్న వారందరూ, -కలకత్తాలోని వర్తకులు, ధనికవర్గంవారు, 


శాశ్వత పరిష్కారంవల్ట సృష్టికి వచ్చిన కొత్త జమీందారులు ఈ విధంగా, అతి 


800 భారత స్వాత ం్యతోోద్యమ చర్మిత [ మొదటి 


2 


శీ ఘకాలంలోనే పేరు లేకుండాపోయిరి. జేరీజుల అధిక భారము, మ్మికయానికి నంబంధించిన 


న్యాయము కఠనమై ఉఊండడము,- ఈ జమీందారుల వినాశనానికి హేతువువై నవి, (బిటిషు 
వరిపాలన [పథమడశోలోని రాజన్నపరిస్థితి ఈ కంది పట్టికలోని దివరాలవల్ణ విశద 
మౌతుండి 
భూరాజనం. దేరీజ్రు 
తోడర్‌మల్‌ చేసిన బేరీజు (1596) a రూ. 107 లక్షలు, 
ముగ్షీడ్‌ ఆలీఖాన్‌ స (1722) ee రూ. 115 » 
అల్లావర్డీభాన్‌ స (1755) = రూ. 188 ,, 
మీర్‌ కాసీం క (1768) వ రూ. 256 ,, 
కారన్‌ వారిస్‌ " (1798) శే రూ. 236 ,, 
ఈ పజ్జిక పె వ్యాఖ్యానం కావించేముందు, ఒక ముఖ్య విషయాని జ్ఞావకం ఉంచుకో 
వలసి ఉన్నది. నవాబుల కాలంలో, దేకీజుల మొత్తం, ఎన్నడూ పూర్తిగా వసూలు కాలేదు; 
సంవత్సరం నంవత్సరమూ, విస్తారంగా బాకీవడుకూనే ఉండేది. కాని, కంపె* పరిపాలన 


న్లో 

బాకీవడిన బీకీజు మొత్తం వశే శాతం మృాతమే, “మొగల్‌ కార్యకర్తలు, బెంగాలులో 
1764-65 సంవత్సరం వసూలుచేసిన రాజన్య మొత్తం విలువ 813,000 పొనులు. ఈస్ట్‌ 
ఇండియా కంపెనీవారు, మొదటి విత్తసంవత్సరం (1765-66) వసూలు చేనుకొన్న మొ త్తం 
విలువ 1,470,000 పౌనులదాకా పెరిగింది. 1790-91 నాటికి 2,360,000 పౌనులు 
విలువగల రాజసాన్ని బలవంతంతో వసూలు చేసినారు. ఈ వసూలు మొక్తాన్ని ఆధారంగా 
చేసుకొని, శాశ్వత పరిష్కారాన్ని నిర్భరించింది కంపెనీ (ప్రభుత్వం. 

1798 లో, జమీందారులు రైతులవద్దనుంచి వనూలుచేసిన  భాటకమొ త్తంలో, 
50 శాతం, కంపెనీవారు తమ భాగంగా (గహించిరి, అదే సంవత్సరం, ఇంగ్లాండు (ప్రభుత్వం 
తన దేశంలో రాజట్టుకొన్న భాటకాంశం, 5 శాతంనుంచి 10 శాతంపరకు మాత్రమే. 
ఇండియాలోని జమీందారుకు మిగిలిన భాగం మిక్కిలి స్వల్పం. భాటకాన్ని వసూలు చేయ 
డంలో పడిన కష్టానికి, |పభుత్వంపట్ట తన బాధ్యతలను తీర్చడానికి, తన స్వంతకర్చులను 
భరించడానికి,- ఈ శేషభాగం చాలిందికాదు. 

జమీందారులు, (ప్రభుత్వానికి చెల్లించవలసిన శిస్తులను, నిర్ణయమైన రోజుకు సరిగా, 
సూర్యా స్తమయంలోపల తప్పకుండా చెల్లించవలసిన ట్టు చేసినకట్టడి, ఈ విధానమంతటి 
లోనూ కష్టతమమైనది. ఆ నిర్జీత సమయానికి సరిగా చెల్లించని పక్షంలో, జమీందారును 
తొలగించి, అతని సంస్థానాన్ని పూర్తిగాకాని, భాగంకాని, వేలంలో అమ్మి, తమ శిస్తుదాకీ 
శాబట్టుకొనే వారు. జమీందారుకు, అనివార్యమై ఏర్పడిన ఇబ్బందులను కాని, ఏ విధమైన 
ఇతర సంజాయిషీని కాని గమనించేవారు కారు. ఈ విధంగా జమీందారును ఒత్తిడిచేసి, 
(పభుత్వం తన డబ్బును, రాబట్టుకోగలిగేది. కాని రైతులు సకాలంలో పన్నులు కళ్రేటట్టు 
ఓ త్రిడిచేసే శక్తి, జమీందారుకు లేదు. ఈ విషయమై మిడ్నాపూర్‌ కలెక్టర్‌ ఈ విధంగా 
'వాసినాడు;-"ఈ దేశంలో, , ఇంతటి పీడాకరమైన కఠిన విధానాలను, ఏ [ప్రభుత్వమూ 
ఇంతవరకూ |పయోగించి ఉండలేదని, జమీందారులందరూ ఘాషపెట్టుతున్నారు........2అ 


యింది, 


ES 


న DR se 
అంంవిలు క 
ప్తి 


ఆ 


న్‌ 


ల్‌ ఒర శ 
han dnd 3 
we Is, 

ప్‌ 


2 


ఈ 


హాములు, = 


మ్‌ 


న 


~ 


me) 


రొ 


యు 
యో 


| 


2 


ప్రాపు 


రూ 


1733-97 


రా 
VV 


స 


క 


” 
ws 
ee 


తో అక 


ంపతారం 


టి 
మ 


> 
wr 


CT 
ఆరధికధాగం 


మతో 
“సు పవిమువగిల 
So 

గ్‌ 

Se 


® 


లక్షలు 


( 


వంగా 
a 

Ar lee Se 
రాజుల గుంగెనాల 


తా 


ఈ 
లుల 
నాజంల్రైం 


డెన్‌ పావెల్‌, (వ్రాసియ న్నాడు, 


చ 


గ్గ్‌ 2 
3 ya 
he 
Ps 
a9 
ళం 
సలి 
ca} 9 
tn 
ళం 
ల 
ళం 
స గ 
Wh 
#3 
cc 9 
3 ౨9 
Bras 
ళం 
9 
3 3 
heh 
“3 = 
Ao 
ప్ప 
a] క 
wm 2 
63 
-ఏ 
Yn ప 
గే 
సై . 
frets 
9 
2 RR 
[2 2 
307} 
ba f 
ఏ +? 


(Sub infeudation), 


ఉత ల 
(అ ov 
సంపదతి, 
లబ > 


ఒర 


1 


మా 


ందుకొ 
oo 


అ 


ధ్‌ 
డీ 


నా 


Sern 
చె 


> 


తిని గమనించి, వారికి 
స్వ ప్రయోజనాన్ని 


COA 


Mwy 
ఏర్పడిన 


సి 
ల 
౧ 


బతి, 
oy 


న 
సయ 
ఆ శ 
mo 


ఆ 


ళీ 
పంజా 


& 


ia 
అ 


nC 


Vw 


Siwy 
గొ 


జ 
<8 


కొత పిన 
ఖ్‌ 


(ఈ. 


ME) సంవిధా 
జమీందారుకు, 


స్‌ రక్తి 
యౌ 
క ర క 
న 
వ్‌ 
ae 8 
సే Po) 
3 po 
భ్‌ 
న్‌ య్పు js 
5 93 
Rh 
a op 
హ్‌. 
ల 
3 1.5 
చ ° స్‌ 
3 4 
న్‌ 
3 రీ జో 
é 
hh 
కట్ణ 
ల్‌ Ns pe 
ర్‌ డే 
0 tw ~ 
se ళా 
నా (స ఇ 
aA bb 
sare: 
ua 
౧౩46 MM] 
> oo Ww 
bk 3 ౪ 


,- 11శాతం, 500 ఎకరాలకంటి చిన్నవి 


'రంకల నంసానాలు 0.4 శాతం 


గు 


క్ట 
వా 


లు 


ఎకరాల వి 


౧ 


2,4 శాతం; 130 ఎకరాలజా 


"> 


33 శాతం. ఇంగాండు 


సంసొనాలు 


న 
మిం 


ందారుగా [గ హించే 


Cen 


గ 
జిం 


జమానిషె 


బయ 


~ 
హ్‌ 


టు 


రు 12 శాతం; 4260 


2 


a 


802 భారత స్వాతం! తోగద గమ చరిత [మొడటి 
a లు Sr) 

PrN శీ న > 3 నే ఉత 
డిజికువారు ఈ పరరిసి పరితంజించి, వుకులకు భూమిపై సాంమమున దనే వాదాని 
E (ay ళ్‌ (ya) న ల ల 

టె 2 అచ అదు 
ఆంగీకరించిరి. కాబడి, వారసత- సంబంధమైన న్యాయశాస్త్రం వీటికి వరించడం జరిగింది 

ts _— లి = 
అ అ గ్‌ తలం కలు న. 
అంచువల, ఆస్తులను డాయాడులకు పంచిపెటె (ప్రవృత్తి, త్వరలొ న పారంభమయింది, ఈ 
నే నత ట్‌ Gren (న. క 

ల లో 2 సాచి pe) గి 

విధంగా పట్రాభూములు వి గ్రీర్ణంలో చిన్న వె హోవడంవల్ణ కలిగే పమాడాన్నీ, వాడిని సాగు 
రో అ న్‌ 2 
తావి జ జ మ ~ 
చేయడం ఆగికంగా ఫలకారికాదనె విషయాన్ని, డైరెక్టర్ణసభ 150కనాటికే గు ర్రించిండి; కాని 
థి 
న sw వై ర్‌ ల న ఒర ళల గి జ య, 
ఎడి సివారజణచలానూ రీనుకోలేదు. జబుందారుల కుమారులల్‌ చిన్న వారికి పెద్దకొ కల 
a (3 
- స శ జ్ర న వ 
తప్ప ఇరరులు) ఉద్యోగావకాశాలు, వేరే లనందువర్ణ, ఇండియాలో, జ్యేష్టాధికారపర్ధతిని 
గ్‌ 

గ్‌ ra] అర అలి 
(Primo-geniture) ప్రవేశ పెట్టడం సాధగంకారదు. కాబట్టి, ఆ స్తివిభాగపర్ధతిని ఆపడాని 
వీలునేక పోయింది, 

మా iw స అర Pa] 


న్‌ 
కూడా ఉవవిభజనరు పాల్పడినవి, నూతన జమీందారీ హక్కులకు విలువ ఏర్పడింది. 
రాజస్వపు బేకీజులో 11 వ శాతం మ్మాతమే జమీందారుకు లభించే భాగమై ఉన్నాకూడా, 
శాశ్య్వతపరిష్కారం జరిగిన ఇర వైఏండ్లరాలాని కే, ఈ జమీందారీ హక్కులకు, ఇర వైఎనిమి 
విలువకు అమ్ముడుపోయే విలువ ఏర్పడింది. కంపెనీ డైరెక్టర్ణసభ ఈవిధంగా 
(దాసింది,- “ జమిండారుల భత్తాలు, ఆదినుంచీ కూడా నామమ్మాతమైన వాటికంటె అధికమై 
ఉండడం జరిగి ఉంటుండి; లేదా స్వచ్చందాధికారాన్ని (ప్రయోగించి, వారు తమ వరమానాన్ని 
పెంచుకొని ఉండడం జరిగి ఉంటుంది; లేదా; ఈ మధ్యకాలంలో, దేశముయొక్క. వ్యవ 


సాయసంపడా, భూమియొక్క విలువా, సాద్యళ్యంలేనివిధంగా, వేగంగా పెరిగిపోయి 
ఉంటుంది; అని దీనినిబటి తెలుస్తుంది.” 

ఖర Ni 

WwW 0/44 


న్నా, భాటకాన్ని వనూలుచేసే హక్కులకు, య ఎక్కువవిలువ 
వర+ డిందనే ళం. వాన్తవమైనది; కాబట్టి బజారులో కొని, అమ్మేవస్తువుగా సిద్ధించింది 
ఈ హక్కు. పదార్థాల ఉత్పాదనకు న రైతులకు పైవనోహిదిగాకు ఉండ 

న. ములు, ఊహాపోహలతో జరిపే పెట్టుబడి వ్యాపారాని కి పక, 


ఆ 
వ్యవహారాలుగాను, ధనిక వర్గానికి లాభం కూర్చే వ తగా తయా రెనవి. జమీం 
డారు, తన ఆథ్‌నంలోని రాజసాన్ని “ప పద్నీదార్‌' అనే మధ్యన్థునికి గుత్తకు అప్పగిస్తాడు. 
ఇతడు మళ్ళీ దార్‌ పట్నీదార్‌ ' అనే ఉపగురే _ర్తేదార్హతో కరారు చేనుకొంటాడు; ఇతడుకూడా 


స జ్‌ త 
హ పస్తే దారులు, అనే తన అరీనవ్యక్తులతో ఒప్పందాలు చేనుకొని, తన గుత్తను 


వారికి అప్పగిస్తాడు. ఈ విధంగా రాజస్వాన్ని వసూలుచేసే గుత్రేదార్టపరంపర, 
(ేబేబద్దంగా ఏర డుతుంది. ఈ దుష్పవృ త్తి తి ఆత్యంతంగా పెరిగిపోయింది. జమీందారీ 


ధ 
వ్యవ స్థ్‌ను రదుచేసే కాలానికి కొన్ని పట్టాభూముల విషయంలో మూలజమీందారుకూ రైతుకూ 


0౧ 


ననూ నూటయా భై మంది గు ల్తేదార్లు ఏర్పడియుండిన విషయం బైటపడింది. ఈ గుత్త ర్తేదార్డ 
(ీజిరో ఉన్న 'పతికార్శకరా, తన కిండివానిని పీడించి, సాధ్యమైనంత డబ్బును లాక్కో. 
డానికి ప్రయత్నించే బవాడు, ఈ గుత్తేదార్టందరూ ఒకరినొకరు పీడించి సంగహించుకొన్న 
(చవ్యధారమంతా, పర్యవసానంలో రైతు భరించవలసి వచ్చింది. 


ల x 


ఆస్తి సంబంధాల విషయంలో కలిగిన ఈ విష్ణవమువల్ణ దేశములో కలిగిన పరిణా 
మము, రెండు నూతన సాంఘికవర్గాల సృష్టికి హేతువయింది. (1) ఆత్యంతమైన (ద్రవ్య 


య 5 0 
యె 2 ml} hao “3 
య A €} (11 we af om 
సీ సే “జా 
గా f, (2? [గ క 
hy seb 
జ hh ACF 
“59 2 fo) 
ఫా జా 43 
ట్‌ ga 
మ | చే 
టా తా = 
a సం lea) 
3 7 ౧ 
జ ) hr a? 
13 ఎ 2 3 
ag 3 3 
fF ho 1 
Ss యం టెలి 
ఖ్‌ న. A ఆగ 
ల we a న ge 
అర ర Bb gg నీ 
We Kd Ge న 
(న్‌ 43 | 1 3 ef 2 3 
ow ag: "9 స 
Fro] we 
వ స రే య 3 
గేట్ల ప 
fh a ౧. గీ“ 
“oa GA డి 
Sa ర సగ Sa? టీ 
నట న Ch 
x31 తం 2 ED గి 
1 hh 1 గీ ల్‌ 
ణి fb బి "2 ‘ 3 
hh ep be 3 స mil 
A 2 | న 
A ఖు శి | 06 ఫం, 
ది y3 {1 ఆ (3 క 
య. A ¢ 2 9g 
3 0 bs 9 
చ హ్‌ ల Yh) ౯ 
0 3 i 3 43 tn 47 
s3 J mia 2 13 


3M 
{f} ఇ 
1 
ర్‌ జి 
ఏ ౧ 
మనం] 
య | 
నా. 
నీ ళం 
౮)ం్ర 
ఇ? 2) 
1 
క స 
శ జ 
3 3 
ac) 
గి 10 
yi 9 
౨ జం 
శ. 
2 | 
as 
సం 
యమ్‌ 
య 43 
<4) 
సి fy 
hey 
wr 
oy 
mA 
న్‌ా 
జ గే 
ఓ 
ర 
9D ౪ 
9 
“3 
$49 
9“ 
గ్‌ 
9 
be 


ఉన 
0% 


మిగులుగా 


0౧ 


ధించుకో దల 


ఈవో 


తతత అలు లీ 


జ 


రైలు, త 
® 


సా 


ఈం 
న! 
$2 
933 
ఛు 
స్త 
గ్‌ 
ఖే 
న్యా 
43 
Ff, 
స» 
rr) 
గై 
>» 5 
ha fol 
Ex gd 
3 43 
2 
గే 
3 ఈ 
339 
RE 
2 5 
ET 
nh 
Ne నట 3 
33 ఇ 
Ua) క 
a3 | 
బె న. 
శ. 0 
. ప్‌ 
AE (9) 
Ey స్మ 
hs 
v2 
ర్ట, మ 
ప 17 
సెం fs 
wnt 
ce 
bh ౪ 


N99 % 
ణ్‌ ర sw ౧ 
na" hm 
Mi 
గ “మ ఇం 
ళ్‌) £ ప్‌ Cn ఖ్‌ 
ng ౧ గ్‌ స 
wp 8 i Ss 
gs qf a 
లి చం, 
nn dp 
ధి Ma స 
వ! గీ వై (0) 
f> చి గీ sd గి 
న << » స . 
£3 2 ఉట ఈ 
Ayre Wr ni | 9 
గె క్‌ శః i 
-/ ళ సా ఈం 
> pt a 
RE ee శ] (౧ రే 
CORI 
33 వీ ౨ 
స్త్‌ ౪ 
he టు £ 
వ్‌ nn 
dad a mG 
mn ల 3 ba 
Ce స్త్‌ wm 
ప 2 % 
39 ఆ Fa 
శే య] స ఆ 
ff ag ah న 
aus E 
శే ల్ల ఎర ఇ 
hw | 
4 ౪ 3 f3 62 
30. dob 
తట ప pa 
38g బ్‌ 
Gp లే ¥ 
శె Fa 
స్త్‌ ta Be = 
SG es (3 
da gp fh స్రీ : 
గ్‌ 3 3] 
bhAhkw 


2m ww 
bg 
గే 
రం 6౧ 
గి సూ 
3 de 
Oy 
ga 
నం జి 
3 «3 
3 2 
9 he 
bb సం 
3 5 
#0] 
«nD 
sy? 
గీ నీ 
5 [3 
43 ప్రి 
3 3 
(2 చె 
33 
రే డి 
cf; రి 
స! 
ఎ 28 
mm ®@ 
స్‌ 
టై 
త్మ్‌ 
RY అ 3 
a ళల 
న 
నీ స్ట్‌ 
ప్‌ 
స త 


ట్ల 
Oy 
లై 


ఆ ఆ 
ధించుకొంటూ ఉండిన, వ 


న 


బు 
ద 
fw 


లాభాన్ని 


కె గి 
Fun 
గీ మ 
ly i గ 
స్తీ 
టెద్ద గి 
స ఈ 
సా భ్‌ 73 
% 3 షి 
క్‌ ng ల 
a 9 
ట్‌ A fo 
స 3 Ne 
ఇం 9 
సి Be 
కసే 8 a 
£2 9 సై 
Ey 
లి 
3} 3 3 
నం 
ఓ ౧౨ 
3 beg 
bn A 
1 Ke 
జ 3 We] 
a గి సి 
. క! 3 
స్‌ గా 
3 ౧462 
7 d2 3 
2 Ae. 
¥3 2 
b, mn 
4 ౪° 
ళం క ఖ్‌! 
సి wn 
వి 9 
ye ih 
హ్‌ 
న స & 


CPS fy g] . 
rl మ 
RB ౧ hb ట్‌ 
Lb] nm ౧ రీ 
నె : 
a న్ను. 
ఇత్ర a గ్గ 
గె త = 
ల్‌ శ c | 
న ng 
క గ 7 
౧M ఏ ర 
a pg శం 8 
| సే 33 గ SE 
న జ న? ఇ స్ట 
wr ౦0 గై. 
తం Af పం 
an గ 
శ సం రీ 
Sere Ee 
య్‌ 2459 
9 
i ne 1 గి x 
a 3 జ EE 
3 3 ణ్‌ bi ష్‌ 
ay) ro) యి Fe 
శ అ న్వ్‌ /] (2 
ఓ, 
న 
3% (గ న 
అరే? 
| J a శీ స్ట్‌ క్ర 
3 \ ౧ క 
(0 సో a ఖే 43 
bes Ph ఫి = 9 జ. 
hh 9 స్స్‌ 
సె oe fh hh © 
f గ్‌ ఖ్‌ 3 ks) 
వభ 9 a 
శీ 9 ho 
Aa సా ష్‌ ళ్‌ 
63 ఓ ¥ హ్‌ 


లే భారత స్వాతం[తో్యోద్యమ చరిత [మొవటి 
ర తులకు ఆనాయం చేయడం వీరికి సహజమెనదే. రె తులకు, సాం,పదాయికంగా సి. 
ము జు కా 
యుండిన అగుఖభో హక్కులను, ఒకదెబ 
(4 
జ 


ల్పాలకు ఆఅంనలైన భాట 


గాన 
సై లాన్నంత టిసి సంగహించుకొనిరి, 
కారన్‌ వాళిస్‌ (పః వెటిన విధానంపల వ్యవసాయ భూమి ఒక ఆస్తిగా సిద్ధించింది. 
ఈ ఆస్తి నంథావం, పా? త్యభావానికి సరిపోయిన క్టిదని సంశ్షేవంగా చెప్పవచ్చు. (ప్రాచీన 
కాలంలో విభ క్రమియుండిన వ్యవసాయభూముల పై గల హక్కులు, పదేపదే జరిగిన నం్భు న 
వికయాలవల్ణ ——— బజారు వస్తువుల స్థితికి, వచ్చినది. వీటిని స 
(పర్మ్యేక స్వామ్యం సుకొన్నారు కొందరువ్యకోలు. కాని, సంస్థానా నాల నూతన యజమ 


యోజనాలరూ, వారి రైతులకూ బడ్డులెన ఒక సంస్థగా ఏర్పడినవారు కారు. 


నంసానాలను వికయించుకొన్న ఈ భూస్వాములు దూరపు Seed నివసిస్తూ తమ 
థి 
భూములను చూడడానికి ఎన్నడూ వచ్చేవారు కారు; వీరి కార్యకర్తలు భాటకదారులై న రైతుల 


జీవితంతో ఏ మాత్రం సంబంధమూ కలిగించుకోని వ్యక్తులు. 
వోట్లే వ్యాపౌరస్థుడు- రై ర తువారీ వరిషప్కా ౨ మదూసు బొంబాయి ప్రాంతాలలో 


వేశ పెట్టిన క్రై తువారీ పర్ధతివల్ప ఏర్పడిన ఫలితాలు sos ఈ విధంగానే వివ్షవాత్మకము 
నటివి,. జమీందారుకు పా, భూమికి రైతు యజమానిగా వఏర్చడడ మొక్క టే, ముఖ్య 
వ్యవసాయ భూమిని స్వంతఆగస్తిగా గుర్తించడంతో, గుత్తకు, తనథాకు, విక్ర యానికి 
బంధించిన హక్కులన్నీ ఇప్పుడు రైతుకు సిద్ధించినవి, ఈ హక్కులు పూర్వం ఉండినవి 
౦లో, ఉండినప్పటికీ, వాటికి నిష్కర్ష ఐన పరిమితులు, ఏర్పడియుండినవి. 
శః హక్కులు సిద్ధించినా కూడా, రైతు పరిస్థితి బాగుపడకపోడడం, దుర 
౦. [పభుత్వము రైతుపై మోపిన బరువు దుర్భర మైనది కావడంవల్ల, అతనికి మిగిలిన 


ది, కాబట్టి, భూసంబంధమైన ఆ ప్టేవలువ అతిహీనమైపో యి, దానిని విక 


మి 
మ్‌ 
వే 


౧ 
౭ 
౧ 
£ 


౮ ల్లి 
త్‌ 
ణి 
x 
a 
(0) 

ana KK 
oA 


ES 


(aS 


కపోవడం, (ప_పథమంగా కలిగిన పరిణామం. 


మితిమీరిన శిస్తులు విధించడం అవివేకమని, (పభుత్వం, త్వరలోనే (గహించి, వాటిని 
క్రమంగా తగ్గించే _పక్రియకు పూనుకొన్నది. తత్సలితంగా ప్రభుత్వపు శిస్తును చెల్లివచగా 


ఎగిలిన డబ్బును అనుభవించే అవకాశం, రైతుకు ఏర్పడింది. వెంటనే, భూముల విలువ 
రిగే సూచనలు కలిగినవి, భూములవల్ణ లాభం సిద్ధించడంతో, పెట్టుబడిదారులు ఆకర్షింప 
బడికి, బెంగాలులోని ధనికవర్గంవారు, జమీందారీ హక్కు లను సమ్మగంగా వికయించు 
కొనిరి. బొంబాయి మదరాసు ప్రాంతాలలో, రై కును Sas తొలగించడం అవసర 


వ్‌ 
తన ఆరీనానికి లోజరచు i సాధ్యం క కారణం, శిస్తులు వసూలు 
చేయడంలో 1వభుఠషం అనుసరించిన కఠిన విధానం. వంటలు వండని న్‌. 
లసినట్టు రై రైతులను సిర్చంధించ డంవల్ల, రైతులు అప్పులు చేయ 


వలసివచ్చి, రణదాతల చేతులలో చిక్కుకొన్నారు. రైతుయొక్క_ అజ్ఞానాన్ని, అతని దారి 


సంపిటి | శ్రటము పరిపాలన యొక్క సాంఘిక ఆర్థిక పరిణామాలు 8౮5 
ర్యాన్ని, చక్కగా ఉపయోగించుకొన్నాడు రుణదాత. నిరంతరంగా అప్పులలో పడియుండే 
చిక్కులలో రైతును ఇరికించి, అతనికి కావలనిన అప్పులను ఇస్తూ వచ్చినాడు, 

రైతు ఒక్కమారు రుణదాత చేతుల్లో చిక్కుపడడం చాలు. తన ఉపాయాన్నీ 
వంచనను, నమ్మగంగా [పయోగించి, తన దురాశకు బలిగా చిక్కిన రైతును బంధనాలలో 
ఇరికించి వేస్తాడు రుణదాత. రుణంపై విధించిన వడ్డిరేట్లు అత్యధికం కావడంవల్లి, (పతి 
సంవత్సరమూ వడ్డీ చెల్లించడమే రైతుకు కష్టంగా ఉండేది. తనకు వస్తూఉన్న ఆదాయం 
స్వల్పమైన దేకాక. పరిస్థితులను బట్టి వ్యత్యాసాలకు గురిబౌతూ ఉండడంవల్ల, అసలు మొత్తాన్ని 
తీర్చే అవకాశమే కలుగదు; అతనికి సాధ్యంకూడాకాదు, అసాధారణంగా కష్టపడి, మిగిల్చి 
ఏ రుణగస్తుడెనా, అప్పు రీర్చివేసి, బంధన విముక్తి పొందడానికి (పయత్నించినా, రుణ 
దాత, దాన్ని పడనిచ్చేవాడు కాదు. అప్పు లెక్కలను దిద్ది, దొంగ దస్కతులతో, రుణ 
షృతాలను మార్చి, వడ్డి మొత్తం బాకీఉన్నట్టు చూపించి, అప్పు తీనుకొన్న రైతును 
చిక్కుల్లో పెట్టేవాడు. రైతుకు ఏ విధమైన రక్షణా లేనందువల్ల నిస్సహాయస్థితిలో పడి 
పోయినాడు. న్యాయాలయాలకు మొర పెట్టుకొనే అవకాశం అందరికీ ఉన్నదే. కాని, బిటిషు 
వారు స్థాపించిన న్యాయపరిపాలన విధానంలో, ధనవంతుడైన రుణదాతకు విరుద్ధంగా నిలిచి 
గెలవడమనే అవకాశం, దర్శ్నిదుడ్రై న రెతుకు ఎన్నడూ లేదు. ఆతి దీర్చకాలం జరిగే 
కోర్టు వ్యవహారంలో దిగడానికి తగిన మూలాధారం ఉన్నవాడు కొడు రైతు, అట్టి సాహ 
సోద్యమానికి పూనుకొన్న సందర్భంలోకూడా, ఆతనిని ఎదుర్కొనే చిక్కులు అనేకములు, 

నమ ఏ మారమూ అర్థంకాని కోర్టు దస్తావేజులలో, వేలిముద్రలు వేయవలసి వచ్చేది. 

(బిటిషు న్యాయవిచారణ పద్ధతిలో మునిగియుండిన న్యాయస్థానాలు, రుణదాత దాఖలుచేసిన 
రుణ పత్రాలను, లెక్కల రిజస్టర్ణను, అప్పును నిరూవించే ఆధారసాశ్యాలుగా అంగీకరించి, 
రుణదాత ప్రవేశ పెట్టిన తప్పుడు సాక్ష్యాన్ని విశ్వసించి, అతనిపరంగా తీర్పులు ఇచ్చేవి. 
రైతు కోర్టుకుపోని సందర్భాలలో, రుణదాత, రైతు పొలంలోని పంటపై ధారణాధికారాన్ని 
(Lien) వహించి, బజారు ధరలకంటె తక్కువ వెలకు, ఉత్ప త్రి సరకులను తానే షృక్రయం 
కావించుకొనేవాడు. రైతు కోర్టుకు పోవడం జరిగిన సందర్భంలో, రుణదాతకు ఇవ్వవలసిన 
బాకీకై, తన పొలాన్ని, పోగొట్టుకోవడం, సాధారణంగా జరుగుతూ ఉండిన విషయం. గుత్తే 
దార్షైన భూస్వాములకు, భాటకదారులై న రైతులకుగల సంబంధాలలో, విప్పవాన్ని తెచ్చి 
పెట్టింది జమీందారీ విధానం; రుణదాతకు, రుణగస్తునికిగల సంబంధాలలో, విష్ణవాన్ని కలి 
గించింది రైతువారీ విధానం. ఈ విధంగా రైతులను దురాశతో స్వార్థ (వయోజనం కొరకు 
ఉపయోగించుకొనే, రుణదాత అనే అంశాన్ని, (గ్రామీణ సమాజంలో (ప్రవేశ పెట్టింది రైతు 
వారీ విధానం. 

అప్పటినుంచీ, రుణదాతలు, రైతులు, అనే రెండు వర్గాల వారికీ మధ్య, నిరంతర మైన 
సంఫ రణ [పారంభమయింది. రైతు (శ్రమించి, ఉత్పాదించిన సాంవత్సరికాదాయంలో, ఆత్య 
క భాగాన్ని నంగహించడానికి ప్రయత్నించేవాడు, రుణదాత. [బిటిషు నియమాల 
సహాయంతోను, వారి న్యాయశాస్త్ర ఆధారంతోను, రుణదాత, తన ఉద్దేశాన్ని సులభంగా 
సాధించుకొనేవాడు. 1852లో, క్యాప్టన్‌ విన్‌గేట్‌, వివరించిన ప్రకారం, “రుణదాతకు, రుణ 
(గస్తునికి మధ్య జరుగుతున్న ఈ తుచ్చమైన ఘర్షణ, ఇరువురికీపూర్తిగా హీనస్థితిని కలి 

39 


806 భారత స్వాతం్యతో్యోద్యమ చరత [మొదటే 
గించేది. దేశంలో వేగంగా వ్యావిన్తున్న ఈ విధమైన వర్గవెషమ్యము, ఈ విధమైన (పజల 
అవనతి, మన న్యాయవిధానంవల్లను, మన పరిపాలనవల్లను ఏర్పడిన, పరిణామములని భావిం 
చడానికికూడా నిరుత్సాహం కలుగుతుంది;కొని, ఈ వాస్తవ విషయాన్ని కప్పిపుచ్చడం, మన 
మనో దౌర్బ్చల్యానికి నిదర్శనమౌతుంది. కొంతమంది వ్యక్తులను మ్మాతమే ధనవంతులుగా 
చేయడానికై | పజానీకాన్ని నీతి భష్టం కావించి, దరి[దులుగాచేసే (పక్రియ, కొన్ని జిల్లాలలో 
అత్యధికంగా వ్యాపించియుండడం, సంతాపకరమైన విషయం. ఈ దుష్పవృత్తి అన్ని 
జిల్లాలకు కూడా, వేగంగా వ్యాపిస్తూ ఉంది, న్యాయపరిపాలన విధాన, (ప్ర క్రియవల్ణ, విపరీత 
మైన అధికారం రుణదాతకు సిద్ధించి ఉండడమే, ఈ దుస్థితి కంతటికీ పాతువుని, నా అభి 
పాయం.” రుణదాతల వర్గాన్ని గురించి, విన్‌ గేట్‌ ఇచ్చిన సాక్ష్యం ఈ విధంగా ఉన్నది;- 
“*సిచులై న కుసీదకులతో (౮౩౪౯౯౩) ఏర్పడిన వర్గం, వేగంగా సృష్షికివస్తూ ఉంది. అత్య 
ధికమైన వడ్డీరేట్టపై స్వల్పమైన అప్పులను, అతిహీనదశలో ఉన్న వ్యక్తులకు, స్వల్పకాలాల 
అవధుల సె ఇచ్చే కుసీదకులు బయలుదేరినారు. ఈ అప్పులు తీసుకొనే వ్యక్తులు, ఏమాత్ర 
మైన పరపతీలేనివారు కాబట్టి, గౌరవనీయులై న, [గ్రామ బ్యాంకర్ణవద్ద వీరికి రుణం 
లభించదు.” 

[ఈ విషయంలో, మరికొందరు విదేశీయుల అభ్మిపాయాలను వివరించడం, అవస 
రము, బొంబాయి (పాంతానికి సర్వే కమీషనరుగా వనిచేసిన. క్యాస్టన్‌ విన్‌ గేట్‌, రుణదాతకు, 
రుణగస్తునికిగల సంబంధించిన సమస్యను, అతి సూక్ష్మంగా వరిశీలించినాడు. బిటిషు పరి 
పాలనలోని దక్కను [పాంతంలో, ర్రైతుల రుణాలు ఏ విధంగా పెరిగిపోయినవనే విష 
యాన్ని, అతడు వివరించినాడు. “మరాఠా పరిపాలనలో రుణదాతకు, రుణగస్లునికి గల 
సంబంధాలను నిశ్చయించడంలో, అప్పులను చెల్లించడానికి సాధనమైన న్యాయవిధానాన్ని 
కార్యరూపంగా వర్తింపచేయనేలేదని, దృఢంగా చెప్పవచ్చు. అప్పు తీసుకొనే వ్య క్రియొక్క 
విశ్వాసంపైనా, సత్యసంధత పైనా, ముఖ్యంగా ఆధారపడినాడు, రుణదాత. దీన్నిబట్టి, 
అప్పులివ్వడం స్వేచ్చగా జరిగే వ్యవహారంకాదు. సొమ్ములను, భూములను, ఇండ్లను, లేక 
పంటపొలాలను, తనఖా పెట్టితేతప్ప, రుణం లభించేదికాదు. వ్యావసాయిక (గ్రామాలలో రుణ 
దాతకు రైతులకు, గల సంబంధాలు, పరస్పర |పయోజనాలైనా, పరస్పర విళ్వాసంపైనా 
ఏర్పడియుండేవి. రైతు తీర్చగలిగినంత [ద్రవ్యాన్ని మాత్రమే, రుణదాత, అతనికి అప్పుగా 
ఇచ్చేవాడు; దానిపై విధించిన వడ్డీకూడా, ఆకాలపు వ్యవహారం పెనా, |ప్రజాభిప్రాయంవైనా, 
ఆధారపడేది. ఎక్కువపడ్డీని బనియా విధించియుండినట్టయితే, రుణ్యగస్తులు [క్రమంగా జమ 
కట్టి ఉండేవారుకారు. వారిపై చర్యతీసుకొనే అవకాశం, రుణదాతకు ఉండేదీకాదు. అట్టి పరి 
స్థితులలో, (గ్రామంలోని రుణదాత, రైతులు, సామరస్యంతో తమ వ్యవహారాలను జరుపుకొనే 
వారు. ఇరువురూకూడా, సుఖదుఃఖాలను సమానంగా పంచుకొనే వారు.” 

“పరస్పరమూ అనుకూలములై న ఇట్టి పూర్వ పరిస్థితులు, మన పరిపాలన విధానంలో 
తారుమారై పోయినవి, రై తుయొక్కఅభ్యుదయస్థితి, (గ్రామరుణదాత యొక్క అభ్యుదయానికి 
ఆవళ్యకంకాదు. పరస్పర విళ్వాసానికి పరస్పరాభిమానానికి మారుగా, ఆపనమ్మకము విద్వే 
షము ఏర్పడినవి, రుణగస్తుని వ్య క్తిపైనా అతని ఆ స్తిపైనా, కోర్టు అభియోగంద్వారా, 
సంపూర్ణాధిపత్యం సాధించుకొనే అవకాశం, రుణదాతకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. రైతు 


నింపుటో| బిటిషు పరిపాలన యొక్క సాంఘిక ఆర్థిక పరిణామాలు 807 
జీవనమా,తానికి ఆవనరమైన వంటనుమ్మాతమే అతనికి వదలి, తక్కిన ఆతని [శమఫలి 
తాన్నంతా సంగహించుకోడానికి ఆవకాశం కలిగించే విధంగా, రైతును అప్పులలో ముంచి 
యుంచడం, రుణదాతకు ఎక్కువ (ప్రయోజనకర మైనపద్ధతి వతి. ఇది అతనికి సులభసాధ్య 
మయింది. చైతు ఎమ్కుప అప్పులలో చిక్కుకోనంతవరక్కూ రుణదాత, అతని దుదారాకర్చు 
లకు దోహవంచేస్తూ పసాడు, అతడు చెల్టిచవల లసిన కంతుల విషయంలోకూడా అతనిని 
బాధించడు. అప్పు అపే నిలిచియుండ వచ్చు, రైతు తన సొకర్యాన్ని అనుసరించి తీర్చవచ్చు 
అని అతనిని మభ్యపరుస్తాడు. సరళ స్వభావం కలవాడూ, పర్యాలోచన లేనివాడూఐన రైతు, 
రుణదాతపన్నిన ఉచ్చులో సులభంగా పడిపోతాడు. బంధనాలు పదిలములై , తప్పించుకోడా 
నికి వీలులేని సందర్భం ఏర్పడినప్పుడే, తన అవివేకాన్ని గుర్తిస్తాడు. ఆరోజునుంచి, రైతు, 
రుణదాతకు దానుడై పోతాడు. వ్యమొత్రాన్ని తగ్గించడంతప్ప, రుణదాత మరేవిధంగానూ 
రైతుకు సహాయం చేయడు. ఎంత|పయత్నించినా కూడా, రైతు, అసలురుణాన్ని తీర్చ 
జాలడు. రుణజదాత విశ్రాంతికై, రైతు శ్రమిస్తాడు; ఫలాన్ని రుణదాత అనుభవించడానికై , 
ఇతడు భూమిని సాగుచేస్తాడు.” 

దక్కనుప్రాంతంలోని కొన్ని జిల్లాలలోను, ఉత్తరభారతంలోని కొన్ని శిల్లాలలోను, 
పూర్వపు పరిష్కారాధికారులు మహల్వారీ పరిష్కారాన్ని, అనగా సమష్టి (గ్రామపరిష్కా 
రాన్ని- ,పవేశపెట్టి ఉండినారు. ఈ పద్ధతి, ఇండియా దేశపు ప్రాచీన పరిష్కార పద్ధతికి 
అనుగుణమైనది, కాని, దీనిని అమలుజరిపిన (ప్రథమ దళనుందీకూడా, ఈ పద్ధతి కేవలం 
తాత్కాలిక మైనదని, పర్భవసానంలో రై తువారీ పద్ధతిని వర్పరచవలెనని, (పభుత్వం ఉద్దే 
శించి ఉండినది. మదరాసు రాజన్వ పరిషత్తు ఈవిధంగా వివరించింది. “గామ పరిష్కారం, 
(పతి [గామముయొక్క_ రాజస్వ బేరీజును నిశ్చయించడంతో, పారంభమయింది. (గామ 
పజలకు సమమ్షీగానో, లేదా (సామ ముఖ్యునికో, (గ్రామంలోని వ్యవసాయ భూములను, 
(పభుత్వం అప్పగించింది. కాని ఈభూలను, (క్రమంగా విభాగించి, రైతులకు పంచడము, 
(పభుత్వముయొక్క ఉద్దేశము, ఈ విభజన (పతిపౌలానికీ సంబంధించిందికాదు; వతి రైతు 
అధీనంలోనూ ఉన్న సమస్తమైన పొలాన్నీ, ఏకాంశంగా (గ్రహించి చేసే, విభజన ఇది. తతృలి 
తంగా, సమష్షిగాఉన్న పరిష్కారాన్ని, వ్యక్రిపరంగా పరిష్కారం కావించడం, (పభుత్యము 
యొక స [పయత్నం. కాని, (గామనమస్తానికీ సంబంధించిన (యోజనాలు ఈ మార్పులకు 
ఆనుగుణమై ఉండే విధానాన్నే, (పభుత్వం అనుసరిస్తుంది, ర్రైతువారీ విధానములోని (వధాన 
సౌకర్యం ఈవిధంగా, [గామ పరిష్కారంతో సంయోజనం పొందింది. కాని, ఈ పరిపాలన 
చర్య సార్వ్యతికంగా, తక్షణమే అమలు జరగలేదు. (పభుత్వ విధానము తాత్వికంగా, ఎంత 
అనుకూలమైనదిగా తోచినప్పటికీ, వ్యవసాయపు ఒప్పందాలకు, (పాచీనసంస్థలకు, దేశవాసుల 
పరిస్థితులకు వ్యతిరేకమై ఉండినట్ట లే, దానిని (ప్రజలపై, బలవంతంగా విధించడానికి, 
(పభుత్వం ఇష్టపడలేదు. ప్రజల ఐశ్వర్యం వృద్ధిచెందడంతో, ఈపద్ధతికి పతి బంధకములై న 
వాటిని అధిగమించవచ్చుననీ, దీనిని కలెక్టర్లు అధికారరీత్యా |పవేశ పెట్టడానికంటె, 
క్రమంగా అభివృద్ధి పరచడమే (శ్రేయమనీ, [పభుత్వం ఆశించింది.” 

ఇండేయా మద్యామతలరగతి యొర్భా ఉద్భవం ; రైతువారీపద్ధతి (ప్రవేశ పెట్టడంలో 
రా౭కీయోడ్డేకాన్ని, థాకెరీ, చక్కగా వివరించినాడు, ఈపద్ధతిని సమర్శిస్తూ అతడు ఈవిధంగా 


808 భారత స్వాతం[తోోద్యమ చరిత [మొదటి 
(వాసినాడు. “ఇండియా వ్యవహారాలను మనము ఆంగ్లేయ దృక్పథంతో గమనిస్తూ, 
(పాశ్చాత్య భావాలను కార్యరూపంలో పెట్టుతూ ఉండడంవల్ల, స్థాన విషయంలో ఉన్న 
వ్యత్యయాలను గురించి చర్చించడం, అవసరమయింది. అనగా [క్రమబద్ధమైన సామాజిక 
వ్యవస్థకు పరిస్థితుల వ్యత్యానం అవనరమని, కొందరు భావిస్తున్నారు. కాని, అది ఇండియా 
విషయంలో ఎంతవరకు వర్తిస్తుంది అని చర్చించవలసి యున్నది.” 

“భూమికి సంబంధించిన ఆస్తి విషయంలో సమాన పరిస్థితులు ఏర్పడడము, రైతు 
లందరికీ వ్యవసాయ భూములను సాధారణంగా వంచడము, అనే పద్ధతులు వ్యవసాయాభి 
వృద్ధికి అత్యంతమూ అనుగుణమైన వి కాకపోవచ్చు. కాని, ఇండియాలోని ఆ న్తియొక్కు 
స్థితిని, పరిపర్తనలను, సంస్థలను అభివృద్ధికి తేవడానికి, ఈపద్ధతి ఎక్కువ అనుగుణమైనది. 
కొంతమంది పరదేశీయుల (పభుత్వానికి లోబడి యుండ డంవల్ల, ఆత్మగౌరవ (పకిష్టలకు, 
ఉన్నత భావాలకు, ఉత్కాంక్షలకు అవకాశంలేని పరిస్థితులలో ఈపద్ధతి ఇంకా ఎక గ్రావగా 
ఉపకరిస్తుంది. ఇంగ్లాండు దేశంలోని వ్యవసాయోత్ప త్రిలోని అధిక భాగాన్ని (పత్యేకించి, 
దానిని కొన్ని సంపన్న కుటుంబాల పోషణకు, సెనేటర్లు, రుషులు, వీరులు ఇత్యాది ఉన్నత 
వ్యక్తులను వృద్ధిపరచడానికి, దేశ శేవకు దేశరక్షణకు వినియోగించడం, మిక్కిలి ఉచిత 
మైనదే. అనగా, పార్లమెంటు, సైన్యము, నౌకాదళము, విజ్ఞానశాస్త్ర సంస్థాపనలు, ఉదార 
వృత్తులు మొదలై న సంస్థలలో పనిచేస్తూ, తమదేశాన్ని సేవిస్తున్న సంపన్నకులీన వర్గా 
లకు, వ్యవసాయ భూములనుంచి సిద్ధించే భాటకంలోని అధికభాగం వినియోగం కావలెనని, 
దీని అర్థం. ఈభాటకాన్ని వినియోగిందుకొనే అవకాశం లభించినందువల్ల, వ్మిశాంతికాలము, 
స్వాతంత్యము, ఉన్నత భావాలు వీరికి సిద్ధించినవి. కాబట్టి, వీటిని సకమంగా ఉపయోగించి, 
బిటనుదేశాన్ని అత్యచ్చస్థితికి తెచ్చి, కీర్తిపతిష్టలను దానికి కలిగించకలిగినారు. చిరకాలం, 
వీరు ఆవిధంగానే సంపదను అనుభవిస్తూ, తమ దేశాన్ని సేవింతురుగాక. కాని ఇండియా 
దేశంలోని విషయంవేరు. ఎక్కు వసంపద వల్ల. కొన్నిసమయాల్లో, దురహంకారము, స్వచ్చం 
దత, దురవగాహమైన భావప్రవృత్తి ఏర్పడడానికి ఎక్కువ అవకాశమున్నది. ఈ పపృత్తులు, 
మనరాజ్యాథికారానికి, (వయోజనా౨కు _పత్యక్షంగా విరుద్ధమైనవి. కాబట్టి, వాటిని అణచి 
యుంచడం చాల ఆవశ్యకం, (పకృతి పరిస్థితులు, (పపంచ [ప్రభుత్వాల పూర్వానుభవము, 
ఈ విషయాన్ని సమర్థిస్తున్నవి కాబట్టి, _ దీనిని ఎక్కువగా వి స్పరించవలసిన అగత్యంలేదు. 
సేనాధిపతులను, రాజనీతిజ్ఞులను, శాసన నిర్మాతలను ఇండియా వేశం మనకు ఇవ్వనక్కర 
లేదు; మనకు అవసరమైన వారు, (శ్రమపడి పనిచేసే రైతులు ......... కాబట్టి, రాజకీయ 
దృష్ట్యా పర్యాలో చించిచూడ గా, చిన్న యజమానులకు అనేకులకు సాధారణంగా వ్యవసాయ 
భూమిని పంచిపెట్టడంలో, మిక్కిలి ప్రధానమైన ఆశయం ఇమిడి ఉన్నది. అపధానులైన, 
ఇట్టి రైతు యజమానులు (ప్రభుత్వాన్ని ఎదిరించి, ఐక్యంతో నిలవడం నులభంకాదు.” 

థాకెరీ చెప్పినట్టుగా, “ఇండియాలోని _బిటిషు రాజ్యాన్ని రక్షించడానికి అవసర మైన, 
సెనేటర్హను, రుషులను, యుద్ధ వీరులను,” సరఫరాచేయగల ఉన్నత వర్గాలను ఇండియాలో 
ఉత్పత్తి కావించడం కాని, (ప్రస్తుతంఉన్న అట్టి వర్గాలను వృద్ధిచేయడం కాని, [బిటిషువారి 
ఉద్దేశంకాదు. కాని, శాసనక ర్తల కోరికల ప్రకారంగానే శాసనాలు ఎల్రప్పుడూ పనిచేయవు. 
వ్యవసాయ భూములకు, సివిల్‌ సంస్థలకు సంబంధించిన నూతన న్యాయశాననాలను అవలం 


సంపుటి ] 'విటిషు పకిపొలనయొక్మ సాంఘిక ఆర్షిక సపణామాలు 809 


3 
బించిన (బ్రిటిషు వరిపాలన, ఒక నూతన సామాజిక వర్గాన్ని సృవ్షికి తెచ్చింది. ఈ నూతన 
వర్షము, తన్నున ఎమీకి తెచ్చిన అధికారక క్రి కినే, పర్యవసానంలో, నాశం కావించింది. 

ప్రాబీన వ్యావసాయిక వ్యవస్థను భగ్నం చేయడానికి, నూతన సామాజిక వ్యవస్థను 
సృష్టించడానికి, (ిటిషు (పభుత్వం (వవేళ పెట్టిన వ్యవసాయ భూమి శొసనాలు దీనికి కార 
ణాలై నవి. భాబకొన్ని వసూలుచేసే నూతన భూస్వాములు, రుణదాతలు, వ్యాపారస్థులు, 
మొదలై నవారు పందొమ్మిదో శతాబ్దంలో ఉత్పన్నమైన మధ్యమ తరగతికి, కేందభాగంగా 
ఏర్పడిరి. విద్యాబో ధనలు, |పభుత్వసేన వృత్తులుగా ఉన్న సాంప్రదాయిక వర్గాలవారూ, 
వీరూ, ఆంగ్లవిద్యాభ్యాసావకాశాలను ఉపయోగించికొన్న వారిలో మొదటివర్గంవారు. పందొ 
మ్మిచో శతాబ్దంలోని న్యాయవాదులు, అధ్యాపకులు, శివిల్‌ ఉద్యోగులు, వర్తకులు, పారి 
(శామికులు,- మొదలై నవారందరూ, అనేక జాతి, కులాల వారితో ఏర్పడిన ఈ మధ్యమ 
తరగతి వర్షంలోని విద్యావంతులు. (ప్రాచ్య పాశ్చాత్య ఖండాలకు మధ్య సంబంధ సాధనంగా 
నిలిచి, భారత దేశీయులకు రాజకీయ నాయకత్వం వహించిన విద్యావంతులు, ఈవర్గంలో 
ఉత్పన్నమైనవారు. దేశముమొక్క ఉత్కాంక్షలకు, ఆశయాలకు వీరే (పతినిధులుగా 
ఏర్పడినారు. 

వ్యవసాయాన్ని పోగొట్టుకొన్న రైతులు, (గామీణ కార్మికులు, సేవకులు మొదలైన 
వారందరూ, పొలాలు లేనట్టి, కూలివర్గంగా ఏర్పడిరి;- దేశముయొక్క _శామికవర్గం ఇది. 
(గామ సంస్థలు సశించిపోవతంలో, రై తువర్గముతో గ్రామీణ కార్మికులకు, సేవకులకు, గల 
సంబంధాలు తెగిపోయినవి. వర్గాల మధ్యగల సంబంధాలు పూర్వాచారంపై కాక, పోటీ 
పద్ధతిపై ఏర్పడుతూ వచ్చినందు వల్ల, ఈ [శామికవర్గానికి, తక్కివ వర్గాలవారితో సన్నిహిత 
సంబంధ సాహచర్యాలు నశించిపోయినవి. శ్రమించి కూలి సంపాదించుకోదడమనే సమా 
నత్తం కల, వీరందరూ, ఒక వర్గంగా ఏర్పడిరి. 

కార్స్‌ మార్క్స్‌ అధిప్రాయాన్ని అనుసరించి, “సామాజిక వ్యవస్థను నిర్ణయించే ఆధార 
మూలకారణాలు, ఉత్పాదన పద్ధతులు, లేక, ఉత్పాదక పరిస్థితులు, అనేవి. వీటీవల్లనే, 
[ప్రజల భావరీతులు, వారి కార్యకలాపాలు, నాగరికతలు, ఉత్పన్నమౌతాయి.” కాని, 
ఇండియాలోని ఆస్తి విషయంలో కలిగిన పరివర్తనం, సామాజిక విప్పవానికి హేతువయింది. 

కాబట్టి, చార్మితకంగా, ఇండియాలోని మధ్య తరగతి సృష్టికి విభిన్నమైనట్టిది. 
అచ్చటి మధ్యమ ఎతరగతి, (వధాన శంగా, వర్తకులు, పారి; శ్రామికులు, బుద్ధిమంతులు, విద్వాంస 
పర్గంలోని వారు, ఇత్యాదులతో ఏర్పడినబ్లిది. వీరు, జీవనోపాధికై వ్యవసాయంపై ఆధార 
పడినవారు కారు. గోర ప్రతిష్టలను, లాభాన్ని ఉద్దేశించి, పీరలో కొందరు, సంస్థానాలను 
కొనవచ్చు; కాని, కేవలం వాటిపైన ఆధారపడిన వారు కారు. ఇండియాలోని మధ్యమ 
తరగతి విషయం వేరు. దేశంలోని వ్యావసాయిక వ్యవస్థలో పాతుకొని పోయినది ఈ వర్గం. 
వ్యవసాయంవల్ల సిద్ధించే ఫలితంపై, వీరి జీవనం ఆధారపడింది. ఇక, రైతువర్గాన్ని సవ 
యోజనార్థం ఉపయోగించుకొనే విషయంలో, ఈ నూతన వర్గంవారు, పరిపాలక వర్గానికి 
ఆలంబనంగా నిలిచి, దాని అధీన కార్యక రృలుగా వ్యవహరించడంతో సంతృప్తి చెందినవారు. 

బ్రిటిషు పరిపాలనయొక్క- (పథమదశళలో, అనగా పందొమ్మిదో శతాబ్దపు మధ్యకాలం 
వరకు, పరిపాలకులకూ, నూతన ధనిక వర్గానికీ,-[ భూస్వాములు, వర్తకులు, రుణదాతలు ]- 


810 భారత స్వాత౦[శో్యోద్యమ చరిత [మొదటి 
మధ్య పరస్పర సహకారభావం సిద్ధించి ఉండింది. కొని, ఈ సహకారం ఎంతోకాలం నిలిచి 
యుండడం సాధ్యంకాలేదు. వర్తక వాణిజ్యాలలోను, వర్మిశమలలోను, (ప్రభుత్వ సేవలోను 
అవకాశాలకై ప్రయత్నించడం ఈ పర్గానికి సహజసిద్ధమైన (పవృ త్తి, కాని, ఈ విషయంలో, 
ఒక |పబలశ క్రి వీరికి అడ్డు తగిలింది. ఇండియాలోని | బిటిషు పరిపాలనకు ఆధారశ క్రిగా 
ఉన్న ఇంగ్లాండులోని మధ్యమతరగతి, ఇండియా మధ్యమ తరగతి వారి ఉత్కాంక్షలకు 
విరుద్ధంగా నిలిచింది, సంపదను, (పాబల్యాన్నీ సాధించుకోడానికి, జాత్సుక్యంతో పూను 
కొన్నది ఇండియా మధ్యమ తరగతి. ఇదివరకే ఈ రెంటినీ సంపాదించుకొని, వాటిని 
రక్షించుకోడానికి పూనుకొన్నది ఇంగ్లాండు దేశంలోని మధ్యమ తరగతి. ఈ రెండు తర 
గతులకూ మధ్య ఏర్పడిన సంఘర్షణయొక్క. వ్యక్త న్యరూవమే, ఇండియాలోని జాతీ 
. యోద్యమం. 

పాశ్చాత్య దేశాలలో వలెనే, ఇండియా మధ్యమతరగతికికూడా, లాభోద్దేశమే (పేరక 
శక్తి. కాని, వర్తక వ్యాపారాలలో |బిటిషువారు ఏకస్వామ్యాన్ని వహించి ఉండడము, పరి 
గ్రమల అభివృద్ధికి తగిన సాధన సంపత్తి, పరిస్థితులు దేశంలో లేకహోవడము,- అనే విష 
యాలు, ఇండియామధ్యమ తరగతివారి ఆశయసిద్ధికి, (వతిబంధకంగా నిలిచినవి. కేవలం, 
నగరాలకు, పట్టణాలకు, సంబంధించిన (పయోజనాలతో ఏర్పడిన నాగరవర్గము, ఈమధ్యమ 
తరగతి. పాళ్చాత్య విద్యపట్ట తీవమైన ఆశను |ప్రభుత్యోద్యోగాలమై మితిలేని కోరికను, 
విద్యాపధానమైన వృత్తులపట్ట ఆస కిని, ఈవర్గం ఎక్కువగా పెంచుకొన్నది. పరిపాలకుల 
పాక్చాత్య వ్యవహార రీతులను, ఆచారాలను, (ప్రవర్తనలను, గుడ్డిగా అనుకరించసాగింది. 
కాసి, ఈ (వవృత్తిని పరిపాలకవర్గవారు హర్షించనూలేదు; (గ్రామీణ (ప్రజలు గౌరవించనూ 
లేదు. (గామసీమలలోని (పజానీకము యొక్క (శ్రేయస్సును గురించీ, వారి అభివృద్ధిని 
గురించీ ఈవర్గమువారు చేసిందికూడా ఏమీలేదు. ఐనప్పటికీ, పూర్వుసం్యపదాయ వ్యవస్థ 
భగ్నం కావడానికి అవసరమైన శక్తిని, ఉత్పాదింవచేసింది, ఈవర్గమే. ఇండియా స్వాతం 
(తోద్యమానికి ప్రముఖులైన విద్యావంతుల వర్గాన్ని, జేశానికి సమకూర్చిఇచ్చింది ఈవర్గమే, 
(బిటిషవారు [ప్రవేశ పెట్టిన వ్యావసాయిక శాసనాల పరిణామమే, ఈమధ్యమ తరగతి. కాని, 
ఈవిధమైన పరిణామం సిద్ధిస్తుందని ఎవ్వరూ ఊహించియుండ లేదు. 

(గాబీణ నంన్ధల లై థిల్యంం : ఇండియాలో బిటిషువారు (ప్రవేశ పెట్టిన భూరాజస్వ 
విధానాలవల్లను, సమన్తమైన న్యాయపరిపాలన, రాజ్యపరిపాలన కర్తవ్యాలన్నిటినీ (పభుత్వో 
ద్యోగులేవహించడంవల్లను, పూర్వపు మధ్యవర్తుల అధికారాలన్నీ నశించిపోయినవి. అనగా, 
జమీందారీ, గు త్తేదార్కీ గామపంచాయితి,- మొదలై న సంస్థలన్నీ తొలగిపోయినవి. |గామీణ 
రైతు (పచానీకముయొక్కు (పశాంత జీవితానికి, శతాద్దాలుగా ఆకరమై యుండిన (ప్రాలీన 
సామాజకవ్యవస్థ, ఈవిధంగా భగ్న మైపోయింది. తరువాతికాలంలో వచ్చిన (పభుత్వ పరిపాల 
కులు ఈ దుష్ఫలితాన్ని గమనించి, తమ అసమ్మతిని పదర్శించిరి. ఉత్తరభారతంలో ఐనా, 
ఈ|గామసంస్థలను రక్షించి, నిలిపియుంచవలెనని, సర్‌ ఛార్హెస్‌ మెట్‌కాఫ్‌, త్మీవంగా వాదించి 
నాడు. ఈవిషయమై అతడు ప్రభుత్వానికి [వ్రాసిన నిర్దేకప్మతం పనిద్ధిచెందింది. అతడు ఈ 
విధంగా [వాసినాడు. “ఈ|గామ సంస్థలు చిన్న గణరాజ్యాలవంటివి. [ప్రజలకు ఆవశ్యకము 
ఖ్రైనవన్నీ, వీటిలోనే నిహితములై ఉండడంవల్ల, చాలవరకు, స్వతంత మైనట్టివి; ఇతర 


నంపుటి] | బిటిషము సరిపాలన యొక్క సాంఘిక ఆర్థిక పరిణామాలు 811 


(ప్రాంతాల సంబంధాలతో, అవసరం లేనివి. శాశ్వతంగా నిలిచియుండగాల సామర్థ్యం (గామ 
సంస్థకుమాతమే ఉన్నది; మరేదానికీలేదు. స్వయంపోషక సమర్థములై, |ప్రత్యేకములైన 
చిన్న రాజ్యాలవలె స్థిరపడియున్నవి ఈళగ్రామసంస్థలు. భారత దేశ (పజలను దుస్థితికి పాల్పర 
చిన అన్ని విప్పవాలలోనుంచి, పరిపర్తనలలోనుంచి, వారినిరక్షించి, నిలిపినది ఈగామ 
సంస్థల సంఘమే. (పజల జీవితాలలో సుఖసంతోషాలను, ఎక్కువ స్వేచ్చను, స్వాతం 
(త్యాన్ని పోషించడానికి, ఎక్కువగా అనుకూలించేది, ఈవ్యవస్థ. కాబట్టి, ప్రస్తుత గ్రామీణ 
సంవిధానాలను ఏమాత్రమూ, ఎన్నటికీ మార్చరాదని నాఅభిమతం; వీటిని భగ్నం కావించే 
(పత్మివవృత్తీ కూడా, దేశవినాశకర మైనదని నా దృథఢవిశ్వానం.” ఉ త్తరభారతంలో, భూపరి 
ష్కార వ్యవహారాల నిర్వహణకు పూనుకొన్న, రాబర్ట్‌ బర్డ్‌. ఈఅభిప్రాయాన్ని కార్యరూవంలో 
పెట్టడానికి (పయత్నించెను. కాని, ఈ ప్రాంతంలోని మహల్‌ వారీ పరిష్కారం, (గామసంన్థల 
వినాళ ప్రక్రియను ఆపలేక పోయింది. సమ్మగ |గామాన్ని ఆధారంగా చేసుకొని బేరీజు 
మొత్తాన్ని నిశ్చయించినప్పటికీ, (పత్యేక భూములపై వ్యగ్తులకుగల హక్కులను, [పభుత్వం 
గుర్తించి, వాటి విషయంలో హామీ ఇచ్చింది. జనాభాలో అధికభాగం వ్యవసాయంపై ఆధార 
పడుతూ రావడంవల్ల, వ్యవసాయ భూమిపై ఒత్తిడి ఎక్కువౌతూ వచ్చింది. తతృలితంగా 
భూమికి విలువ ఏర్పడి, దానిధరలు క్రమంగా పెరుగుతూ వచ్చినవి. వ్యవసాయపు సరకు 
లకు, బజారులు ఏర్పడడము, రైతులు నగదు పంటలకు పూనుకోవడమూ కూడా, ఇట్టి 
ఫలితాలనే కలిగించినది. ఈ పరివర్తనలన్నీ గ్రామీణ వ్యవస్థ పె (పబలమైన ఒత్తిడిగా పరిణ 
మించడంతో, “గామీణగణరాజ్యాలుగాను” “శాత్వతంగా నిలిచియుండగల సామర్థ్యంకలవి 
గాను” మెట్‌ కాఫ్‌దృవ్వికి గోచరించిన (గామనంస్థలు, [క్రమంగా రూపుమాసి పోయినవి 
బెంగాలు జమీందారీ పద్ధతి కిందను, దక్షిణభారతంలోని రైతువారీ పద్ధతికిందను జరిగిన 
విధంగానే, ఉ త్తరభారతంలోని మహల్యారీ పగ్గతికింద, అచ్చటి గామ సంస్థలుకూడా. 
లోవించిపోయినవి. 

ఈ విధంగా [ప్రాచీన [గ్రామీణ వ్యవస్థ శిథిలమైపోవడంతో, [గామీణ సమాజంలోని 
వివిధాంశాలను సంయోజనపరచియుండిన, సాంఘికబంధాలు తెగిపోయినవి. అవిభక్త 
కుటుంబాలు, పంచాయతీలు, విచ్చిన్నమైపోయినవి. సహకార విధానం తొలగిపోయి, ప్రెపోటీ 
పద్ధతి (పచారానికి వచ్చింది. వస్తువుల ధరలు, బాడుగలు, కూలీలు-(౪2ge5), అన్నీ 
కూడా, కొనేవారికీ, అమ్మేవారికీ మధ్య ఏర్పడే కరారులపై నిర్ధ్భారమౌతూ వచ్చినవి, 
(గ్రామంలోని సామూహిక జీవనంపోయి, వైయక్తిక జీవనం నెలకొన్నది. 

ఉత్పాదన పద్ధతులకు గామీణ అర్థిక వ్యవస్థకు, ఆధారభూతములై న విషయాలు 
కూడా మార్చుచెందినవి. వ్యావసాయిక ఉత్పాదన, (గ్రామీణ (పజల అవసరాలకు ఆనుగు 
ణంగా జరగడానికి మారుగా, బాహ్యబజారుల ఆవసరాలను అనుసరించి జరుగుతూవచ్చింది. 
రైతుకు (దవ్యావనరం ఎక్కు. వైనందువల్ల దానిని సాధించుకోడానికై , నగదు సస్యాల 
పెంపకానికి, ఆరంభించినాడు. పూర్వం రైతుల ఆదాయానికి సంబంధించిన అనిశ్చతస్థితి, 
వాతావరణ పరిస్థితులవల్ల ఏర్పడినట్లిది మతమే: ఇప్పుడు బజారు ధరల అనిశ్చితత్వంవల్ల 
కలిగే అన్ని వ్యత్యియాలకూ గురియెనాడు. వ్యావసాయిక సరకుల ధరలు, |పపంచంలోని 
ఏ బజారులో పడిపోవడం జరిగినా, అది రైతు వ్యాకులక్వానికి హేతువయింది; దుర్భిక్షంవల్ణి 


812 భారత స్వాతం [త్యోద్యమ చరి[త [మొడటి 
కలిగే పంట నష్టమువంటిదిగా ఇది పరిణమించింది. శిస్తును సకాలంలో (పభుత్వానికి చెల్లించ 
వలసి ఉండడం వల్లను, [ప్రతి సంవత్సరమూకలిగే ఇతర స్వంత అవసరాలవల్లను, రైతుకు 
నగదు ద్రవ్యం, అత్యావశ్యక మయ్యేది, అందువల్ల, కోతలు పూ ర్తికావడంతోనే, తన సరకు 
లను అమ్మి వేయవలసిన పరిస్థితికి లోనైనాడు. ఈ విధంగా రైతు ద్రవ్యసంబంధ మైన నుడి 
గుండములోనికి ఆకర్షింపబడినాడు. అతని అనుభోగంలోని భూమి చిన్నది కావడము, 
భూమిపై విధించిన శిన్తు ఎక్కువై ఉండడము, భూస్వామి హింసాచర్యలను (ప్రయోగించి 
శిస్తు వసూలుచేయడము, రుణదాత కుసీద పద్ధతిలోని వడ్డీలు విధించడము,- మొదలైన విష 
యాలన్నీ రైతుపై పడడంతో, వ్యవసాయ భూముల విషయంలో జరిగిన మార్పు, రైతుకు 
లాభించలేదు. ఈ పద్ధతివల్ల సిద్ధించిన (ప మోజన లాభాన్ని అనుభవించిన వారు, [(గామం 
లోని ధాన్యవర్తకుడు, సరకుల బశారులోని దలాలీ వర్తకుడు. ' 

దేశంలోని (గామీణ ఆర్థిక వ్యవస్థలో కలిగిన మార్చులవల్ట ఏర్పడిన దుష్ట ఫలితాలను 
అనుభవించిన వారు, కేవలం రైతులు మతమే కాదు, విదేశాలనుంచి దిగుమతి ఐన వస్తు 
వులకు (గామంలో [ప్రవేశం కలగడంతో, (గామీణ పరిశ్రమలు, వృత్తి కర్మలు, నించి 
పోయినవి. వృత్తి కార్మికులు తయారుచేసిన వస్తువులను కొనేవారు లేకపోయిరి; వాటిని 
అమ్మడానికి తగిన బజారు లేవు. పారి శామిక కార్మికుడు, పొలంలేని సామాన్య [శామికుడై 
పోయినాడు. వ్యవసాయ కార్యకలాపంలో, భాటకదారుడుగా కొంతకాలము, కూలివాడుగా 
కొంతకాలము, పనిచేస్తూ, పొట్ట పోసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఫొలాలనుంచి తొల 
గించబడిన రై తువర్గం తర్వాత, సాలెవాండ్డు మొదలైన (గామీణ కార్మికుల వర్గం ఏర్పడింది. 
పందొమ్మిదో శతాబ్దపు పూర్వార్థంలో, [గామ సీమలలో ఏర్పడిన ప్రధాన శ్రామిక 
వర్గం ఇది. 

అతి భారమైన తిన్న. ౬ వ్యవనాయ మాంద్యోత : వ్యవసాయ భూముల ఒప్పం 
దాల విధాన -పాచీన (గ్రామీణ వ్యవస్థను భగ్నంచేయగా, అతి భారమైన శిస్తుల విధానం 
వ్యవసాయా భివృద్ధిని ఆటంకపరచి, రై తువర్ణారొఆజరని హీనమైన దరిద్రావస్థహ, మూలా 
ధారంలేని నిస్సహాయ స్థితికి తెచ్చింది. + 

యూరోపు ఖండంలో వలెకాక, ఇండియాలోని వ్యవసాయ భూమి నమస్తమూ పరి 
పాలకునకు చెందినదని |బిటిషువారి సిద్ధాంతం. దేశాన్ని జయించి, ఆకమించడంవల్ల, ఇండియా 
భూమియొక్క స్వామ్యమంతా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి సంక్రమించించని, అందువల్ల, దేశా 
ధిపత్యం నహించిన కంపెనీ పభుత్వానికి, భాటకంలోని అధిశేషమంతా (గహించే హక్కు 
ఉన్నదనీ, పీరివాదన. ఉత్పాదన సరకుయొక్క. విలువలోనుంచి ఉత్పాదన కర్చులను వీసి 
వేయగా మిగిలింది, ఈ అధిశేషము. దీనిని ఈ విధంగా నిశ్చయించిన ఆర్థిక వే త్త, 
రైకార్డు, 

బెంగాలులో శాశ్వత పరిష్కారాన్ని విధించిన కాలంలో, ఈ అధిశేషంలోని 39 
శాతం, (పభుత్వ భాగంగా నిశ్చయింపబడింది. మిగిలిన 11 శాతాన్ని, రాజస్వాన్ని వసూలు 
చేసినందుకు (ప్రతిఫలంగా జమీందారుకు నియమితమయింది. ఊత్తర భారతంలో, 1322 


వినియమాల V1 ప్రకారం, భూసంబంధమైన ఆస్తిలో 80 శాతం, (ప్రభుత్వ రాజస్వంగొ 
నిశ్నయింపబడింది. 


సంపుటి] | బిటిషు పరిపాలన యొక్క సాంఘిక ఆర్థిక పిణామాలు 818 


షు 

1524 _ 23 లో, జరిగిన మొదటి క్రమబద్ధమైన పరిష్కారానికి ముందు, (పయో 
గాత్మకంగా జరిపిన పరిష్కారాల్నపకారం, బొంబాయి రాజధానిలో విథించిన?ిన్తులు, అత్య 
మితమై ఉండినందువల్ల, గవర్నర్‌ హడా ఈవిషయమై (వాయపలసి వచ్చింది. “ పణాళిక 
ప్రకారం, ఇక్కడ అవలంబించిన శిస్తువిధానం, అమలు జరగడానికి సాధ్యంకానిది. గత 
సంవత్సరమే, శిస్తు నాలుగున్నర లక్షలు పెరిగింది. ఈపరిస్థితినాకు ఏమాత్రమూ, తృప 
కలిగించలేదు. అధికంగా విధించిన ఈరాజస్వాన్ని వనూలుచేయవలసిన మార్గాలూ, వాటి 
మూలాధారాలూ నాకు తెలుపలేదు; అంతేకాక, రాజస్వాన్ని వృద్ధిచేయడానికిగల కారణాలు 
కూడా నాకు తెలియనీయకుండా, గోప్యంగా ఉంచుకొన్నారు.” వేలంలో ఎక్కువడబ్బును 
పాడినవానికి భూములను గుత్తకు ఇచ్చే పద్ధతిని, ఆహమదావాదు జిల్లాలో పవేశ పెట్టడం 
వల్ల, “ వభుత్వరాజస్వాన్ని బలవంతంతో పెంచే పవృ త్తి ఏర్పడింది." రాజస్వవిషయంలో 


క “ చి ge wi లి తా ॥ 
దక్కనులోని జిల్లాల లొను, ఖాందేఢ్‌ జిల్లాలలోను ఇతి పరిసితుల సివించినవఏ, సర్వేకు, 
లి 
ర్తి 


పరిష్కారాలకు, సంబంధించిన, (క్రమబద్ధమైన కార్య[కదూలను 1224 లో, (వింగల్‌, 
1పారంభించినాడు. కాని, ఈకార్యాన్ని (పభుత్వం 1923 లో, వదలివేసింది. భూరాజస్య 
డిమాండ్‌ను నిర్ధారణ చేయడంలో, నికరమైన ఉత్పాదనలో $5 శాతం ప్రభుత్వభాగంగా, 
నిర్ణయించే సూత్రాన్ని పభుత్వం అంగీకరించింది. కాని ఈ అంగీకారం నిర్ణయప_తంలోని 
(వాతగానే నిలిచిపోయింది. కార్య రూపంగా వసూలుచేసిన మొత్తం, దీనికంటె ఎంతో ఎక్కువ. 
పొలంకొలతలు “పూర్తితప్పుగా ఉండడము,” శీస్తుడిమాండుకు ఆధారమైన “ఉత్పాదన 
అంచనాలు,” అతిశయోక్తులతో ఏర్పడియుండడము, ఇందుకు హేతువులు. 1385 లో 
పారంభమైన రెండ వసర్యేలో, గోల్డ్‌ స్మిడ్‌, విన్‌గేట్‌లు, రీజుయొక ఆధారాన్నే పూర్తిగా 
మార్చివేసిరి. భూమిలో ఉత్పత్తిఐన సరుకులో ఒకభాగాన్ని _పభుత్వంకోరడానికి మారుగా, 
భూమి విలుపయొక్క_ అంచనాపై శుల్కాన్ని రాజస్వంగా విగించింది (పభుత్వం, 

అంతకుపూర్వుం మదరాను (ప్రాంతంలో జరిగిన పరిష్కారాల (ప్రకారం, |పభుత్వపు 
డిమాండు, ఉత్పాదన మొత్తంలో £5 నుంచి 55 శాతందరకు. నిశ్వ్పయించడం జరిగించి ఉక్సా 
దన కర్చులు, సమ్మగ ఉత్పత్తిలో సగంగా నిర్ణయించి, మదరాసు (ప్రభుత్వము పూర్తి ఆధి 
శేషాన్ని, తన భాగంగా (గహించివేసింది. ఈపస్థతి, పీడాక రమైనదని తర్వాత గమనించి, 
మదరాను (ప్రభుత్వం. సమగ ఉత్పాదనలో మూడోవంతును (పభుత్వభాగంగా, (గ్రహించ 
వలసి౨దని, కంపెని డైరెక్టర్ల సభకు [వాసిరి. “మూడోవంతునుకాని, లేదా, ఉత్పాదనలోని 
వభాగాన్వ్నైనాకాని, స్థిరమైనదిగా (గ్రహించి, దానిని ఆధారంగా చేసుకొని, శ్తలను నిర్థ 
రించడం సాధమౌతుండా. అనే, సందేహాన్ని, డై రెక్టర్హసభ లేవదీసింది.” ఐనా, ఈరాజధాని 
షయంలో, సమ్మగోత్స్ప,్డిలో మూడోవంతును రాజస్వంగా (పభుత్వం (గ్రహించే సూత్రాన్ని, 
కట్టకడపటికి ప్రభుత్వం, ఆంగీకఠించింది, కాని, సమగోత్సాదనలో సగభాగం, ఉత్పాదన 
కర్చులకు వినియోగ మౌతుందనే భావాన్ని ఆధారంగా చేసుకొని, సమ్మగ ఉత్పత్తి ఆధిశేషం 
లోని 66 2/8 శాతం, (వభుత్వముయొక. శిస్తుగా, నిశ్చెితమయింది, ఉత్పాదసకర్చులు అధి 
కంగా ఉన్న చిన్న వ్యవసాయ భూముల విషయంలో, ఈ శిస్తుభాగం 66 2/8 శాతంకందె 
ఎక్కువగా ఉండడం తప్పదు. కాబట్టి రైతుయొక్క నికరాదాయాన్నంతా, |వప్రభుత్వం, తన 
రాజస డిమాండుగా చేసిన సందర్భాలు కూడా ఉన్నవి. 


లా 
౮ 


ను! 


కరారుపె భాటకం ఆధారపడిండే కాని, భూమిలో ఉత్పాదన కావించిన సర 
స జ ఎట 

కుపె ఆధారపడలేదు. భూస్వామి, భాటకడారులను హింసాకాండకు గురిచేసి, అధిశేషాన్ని 

సంపూరంగా తన వశం కావించుకొని, కేవలం జీవనాధారాన్ని మాతమే రైతులకు వదలి 

అటి 

జే 


ణ స 
నీనాడు; రుతుకాలిక వ్యత్యయాలను, ఇతర డురదుష పరిసితులకు సంబంధించిన రైతు 


లప స 
ఏ మాత్రమూ గమనించలేదు, రైతువారీ పద్దతి ప్రచారంలో ఉన్న ప్రదేశాలలో, 
, హెంసొకాండకు పూనుకొన్న భూన్వామిగా ప రించి 
బొంబాయి రాజధాసీలలోనూ, తాత్కాలిక పరిష్కారాలు జరిగిన ఉత్తరభారత మహలాగరీ 
ప్రాంతాలలోనూ, విధించబడిన రాజస్య డిమాండు, అత్యధికమై, వ్యవసాయ భు 
ఉత్ప త్రిబఐన మిగలునుతా, సమ్మ గంగా మింగి వేసింది. కాబట్టి, రై తులవద్ద, ఏ మ్మాతమూ 
డబ్బు మిగలకపోవడ ంవల్ట, వ్యపసాయంలో ఏ మాతమూ పురోభివృద్ధి జరుగ లేదు. 
ఇంతటి బాధాకరమైన భూమి రాజస్నవిధానాన్ని, (పభుత్వం అవలంబించడానికి 
కారణాలు, లేకపోలేదు. ఇండియా దేశాన్ని జయించి, ఆ, కమించడంలో కంపె*కి కలిగిన 
అమితమైన కర్చును, అతి వ్యయంతో కూడిన తమ పరిపాలన వ్యవస్థ యొక్క కర్చును, 
భరించడంలోగల వ్యారులత్యం ముఖ్యకారణం. 1799-1300 సంవత్సరంలో, కంపెనీ 
మొత్త వ్యయం, 100 లక్షలు పౌనులు; 1301-1302లో 124 లక్షలు. ఆపైన, కర్పులు 
వరునగా ఎక్కుతూ పోయినవి. 1325-26 నాటికి, ఈ వ్యయం 2492 లక్షల పౌనులకు 
పెరిగింది. విలియంబెంటింక్‌ |పభువు, ఇండియాకు వచ్చిన 1523 సంవత్సరంనుంచీ, 
ఆరేండ్లవరకూ, కర్చులు తగ్గించడానికి, పరిపాలన వ్యవస్థలోని, ఉద్యోగాలను తగ్గించడానికి, 
అతడు (ప్రయత్నం చేసినాడు. ఈ [ప్రయత్న ఫలితంగా. 1985-86 నాటికి, సంవత్సర 
వ్యయం 160 లక్షల పౌనులకు దిగిపోయింది. ఆతర్వాత, మళ్ళీ కర్చులు పెరగడం ఆరంభ 
మయింది. 1857 లో జరిగిన విష్ణవం నాటికి,890 లక్షల పౌనులదాకా వ్యయం _ పెరిగింది. 
పరిపాలనకు సంబంధించిన కర్చులను ఇండియా దేశం భరించవలసిందిగా, కంపెనీ 
ప్రభుత్వం నిశ్చయించింది. కాని, ఇండియాలోని, ఆదాయమూలాధారాలు, అప్పటికే సన్న 
గిల్లుతూ వచ్చినవి. పరదేశీయ విజేతలు, ఇండియాలోని వర్తకాన్నీ పర్మిశమలనూ ఇదివర కే 
నాశంకావించి ఉండ డంవల్ల, ఈపన్నుల భారమంతా దర్శిదులైన రైతులపై పడింది. 
1792.98 సంవత్సరంలో, బెంగాలు రాజధానిపై పభుత్వం మోపిన రాజస్వడిమాండు 81 
లక్షలు పొనులు; 1885-86 నాటికి, దానిని 88 లక్షలకు పెంచిరి. ఈ [ప్రాంతం ఇదివరకే 
శాశ్వత పరిష్కార విధానంకిందికి వచ్చి ఉండడంవల్ల, ఈశిస్తు యొక్క ఆధిక్యం, సాగుబడి 
భూముల విన్ఫృతికి సంబంధించినట్టిది. మదరాసు, బొంబాయి, పశ్చిమోత్తర (ప్రాంతాలలో 
మోపిన అధికశిస్తుల దేరీజువల్ల, రాజస్వంలోని ఈ ఆధిక్యం ఏర్పడింది. ఇందుకు నిదర్శ 


సంపుటి] కటిషు పరిపాలనయొక్క సాంఘిక ఆర్థిక పరిణామాలు 815 
నంగా;- 1510-11 సంవత్సరంలో మదరాను రాజధానిలో వసూలైన రాజస్య మొత్తం, 
10 లక్షలు పొనులకు కొంచెం అధికం మాత్రమే; కాని, 1325-26 నాటికి ఇది $0 లక్షలకు 
పెరిగింది. అనగా, పదహైదు సంవత్సరాలలో, (పభుత్వముయొక్క_ ఆదాయం నాలుగురెట్లు 
వృద్ధి చెందింది. బొంబాయిదేశంలో కూడా ఈ విధంగానే ఆదాయం పెరిగింది. 1817 
సంవత్సరంలో 800,000 (3 లక్షలు) పౌనులై ఉన్న ఆదాయం, 183168 నాటికి (ఒక్క 
సంవత్సరం కాలంలోనే) 1,500,000 (15 లక్షలు) పౌనులకు ఆధికమయింది. 1587-83 
నాటికి 186 లక్షల పౌనుల ఆదాయం (పభుత్వానికి లభించింది. [ఇరవై సంవత్సరాలకాలంలో : 
పదిరెట్టకు పెగా అదాయం పెరిగిందని ఈ లెక్కలనుబట్టి తెలుస్తుంది. | ఈస్ట్‌ ఇండియా 
కంపెనీ పరిపాలనకాలంలో, ఈ రాజస్య ఆదాయమే విత్తవ్యవస్థ కంతటికీ ఆధారమై ఉండింది. 
శిస్తు బేరీజులను నిర్ణయించడంలో తమ (పభుత్యముయొక అవసరాలను దృష్టిలో పెట్టు 
కొన్నారేకాని, వాటీని చెల్లించగల శక్తి రైతులకు ఉన్నదా అనే విషయాన్నే, గమనించలేదు. 
కాబట్టి, ధర్మ న్యాయసమ్మతం కానట్టి, ఈ శిస్తు పద్ధతివల్ల రై తువర్గం, నాశ మైపోయిడిండడం, 
ఆశ్చర్యం కాదు. తతృలిత౨గా, వ్యవసాయ వ్యవస్థ అత్యంతమైన మాంద్యస్థితికి వచ్చింది. 
“దోషయు క్రమైన వ్యవసాయ భూమి విధానానికీ, వ్యవసాయభూములపైగల అత్యా 


సక్తికీ మధ్య ఏర్పడే ఘర్షణవల్ల, వ్యావసాయిక సంబంధమైన చిక్కులు, దురవస్థలు, = 


సిద్ధిస్తాయి. మితవ్యయపరద్ధతిని ఏ మ్మాతమూ పాటించని, వ్యావసాయిక వర్గాలవారు కూడా, 
ఈ,అత్యాస క్రి కి లోనై నవారే.” ఇటువంటి విరుద్ధ పరిస్థితులలో కూడా, ఇండియా రైతు, 
భూమిని అంటిపెట్టుకొని, కష్టపడి, చెమటోడ్చి, లాభకరం కానట్టి ఈ వృ త్తినే ఆధారంగా 
చేసుకొని, పొట్ట పోసుకొంటున్నాడు.” ఫి 

భూమిపై రైతుకుగల “ఆత్యాస క్తి” దీనికి కారణం కాదు; జీవనోపాధిని కలిగించే 
మరొక అవకాశం లేకపోవడమే, ఇందుకు కారణమని స్పష్టంగా విదితమౌతూనే ఉంది. క్షీణ 
దశకు వస్తున్న వ్యవసాయ వ్యవస్థపై వృద్దిబాతున్న జనాభా, ఆధారపడి జ్రీవించవలసిన 
దురదృష్టం పట్టింది. ప్రజానీకానికి కలిగిన దురవస్థా, ఇూమాలు రోగాలు మాటిమాటికీ 
ఏర్పడడమూ, దేశంలో పాతుకొనిపోయిన నిరుడ్యోగ స్థితీ,- ఇవన్నీ, (ప్రభుత్వవిధానమువల్ల, 
ఆనివార్యమై సిద్ధించిన దుష్ఫలితాలు. 

(బిటిషువారి రాజ్యాదాయ విధానమువల్లను, ప్యవసాయభూమి విధానమువల్లను, (పాచీన 
సంస్థలూ, శతాద్దాలుగా, రైతుల శాంతి జీవనానికి ఆకరములై ఉండిన (గ్రామీణవ్యవస్థా, 
నశించిపోయినవి" సామాజిక వ్యవస్థను, బాహ్య్యప్రభావ 1పాబల్యాల నుంచి రక్షిస్తూ ఉండిన 
రక్షక కపచం, ఈ విధంగా భగ్న మైపోయింది. న్వంత ఆస్తి, వైయక్తిక ఉద్యమ[పయత్నం, 
మూలధన సంచయనం, సాంకేతిక విజ్ఞానాభివృన్ధి,- మొదలై నవాటిపై ఆధారపడిన సమాజం 
ఏర్పడడానికి, అవకాశ మార్గాలు సిద్భమైనవి. | 


10 
బిటిష్‌ పరివాలనయొక్క. 


నాధిపింక్‌ ఆర్థిక పరికామాలు 
వ్యాపార పరిశ్రవుల క్షీణత 


1 పదిహేడో శతాబ్దంలో, ఇండియాయొ క్కు 
పారికామిక, వాణిజ్య ఆధిపత్యం 

పది పేడో శతాబ్దపు కడపటి రోజులలో, ఇండియాదేశము పారిశ్రామిక రంగంలో 
ఆధిపత్యం పహించి ఉండింది. ఇంగ్లాండు దేశముళోని నంపదాయ వై ఖరులలోను, దుస్తుల 
విషయంలోను వికిష్టమైన మార్పులు కలగడ౨ోల్ల, ఇండియా దేశంలో తయారైన నూలు 
వస్త్రాలకు ఒక్కసారిగా, గిరాకీ ఏర్పడింది. శతాద్దాలుగా ధరిస్తూఉండిన మొరటు ఉన్ని 
గుడ్డలపె ఆంగ్లేయులకు విసుగుపుట్ది, తేలికగా, నాజూకుగా ఉండే ఇండియా వస్త్రాలపై ఆస క్రి 
కలిగింది. ఇండియాలో తయారైన కలంకారీ వస్తాలపైనా, చీనీ గుడ్డల పై నా ఆంగ్ల శ్రీలకు 
మోజు ఏర్పడింది. పర్ధెనిమిదో శతాద్దాదిలో |పకటింపబకిన ఒక పత్రికలో, ఈ విధంగా. 
(వాసిఉంది, “మన శ్రీలంద మా, -ధనికులు, వీవలుకూడా -హకాత్తుగా బీటీ వస్త్రాలను ధరిస్తూ 
ఉండడం మనం చూస్తున్నాము. ఈ వస్త్రాల రంగులు ఎంత మెరుగుగా ఉంటే, ఎంత ఆడం 
బరంగా ఉంటే, అంత ఎక్కవగా వాటిపై ఇష్టపడుతున్నారు.” అనేక రకములై న ఇండియా 
చీటీ గుడ్డలు, పూర్వంకూడా, ఇంగ్లాండులోకి దిగుమతి జాతూడండేవి; కాని వాటిని దుస్తు 
లుగా ఉపయోగించే వారు కారు. దుస్తుల విషయంలో, (పజల సం పదాయ వైఖరులు మార 
డంవల్లి, “ఇంతవరకూ నేలపై పరవడానికి, కుర్చీల పెనా, సోఫాలపైనా, బల్బల పైనా పరవ 
డానికీ ఉపయోగిస్తున్న, ఈ గాజు మెరుగు గుడ్డలు ఇప్పుడు జా కెట్టకు ఉపయోగిస్తున్న వి, 

“ఇండియా నూలు వస్త్రం, మన ఇంద్దలోనికి, అలమారాల లోకి, పడక గదుల్లోకి 
కూడా పాకింది. పరదాలు, కుషను, కుర్చీలు, కడపటికి, పరుపులుకూడా, ఇండియా చీటి 
గుడ్డలతోను, ఇతర రకాల వస్తాలతోను తయారైనవి”. అని, డిఫో, తన దుఃఖాన్ని 
వ్య క్తంచేసినాడు. దీని ఫలితంగా “స్త్రీల దుస్తుు విషయంలోకాని, మన ఇండ్రలోని ఆసన 
పరికరాలవిషయంలో కాని, ఉన్నితోను, పట్టుతోను తయారౌతూ ఉండిన సమ స్త వస్తాలనూ, 
ఇప్పుడు ఇండియా వాణిజ్యం మనకు సరఫరా చేస్తున్నది.” 

ఈ గిరాకీవల్ణ కలిగిన అవకాశాన్ని ఉపయోగించుకొని, ఈస్ట్‌ ఇండియా కంపెనీ, 
ఇండియాలో తయారైన వస్తైలను విరివిగా ఇంగ్లాండులో నికి దిగుమతి చేయడం (పారం 
భించింది. డచ్చివారు సాగిస్తూఉండిన మిరియాల వర్తకానికి పోటీగా, ఈస్ట్‌ ఇండియా కంపెనీ 


నం వుటి? వ్యాపా వరి[ శమం తీణత 817 


As 
1600 లో, మొదట ఏర్పడింది. ఆ పైన, చాలకాలందరమా, [ప్రధానంగా మిరియాయి, ఇతర 


ం 
డై రెక్షర్లు పంపిన ఆజ్ఞాప్మరాలలో ఈ ఏషయం వ్యక్తమై న్నది. ఈ పస్తాలకు ఇంగ్లాండు 

ఏర్పడిన (పశాదరణంపల్ల, ఇంగాండు (ప్రఘత్వం పీటపై దిగుమతి సుంకాలు లేకుండా చేసింది. 
(16st). దానితో, ఈ నసా9ం గి 
(పభుత్వం నిరోధించింది. కడపటికి, కంపెఎవారు ఇండియా 
నుంచి దిగుమతి చేస్తున్న వస్తువు లన్నిటిలోనూ, ఇండియా నూలు వస్తాం మొత్తమే పెద్దది. 


ఇంతవరకూ, కంపెన దిగుమతి సరకుల ప్ట్‌లో, నూరేకారము, నీలిమందు, మిరియాలు, 


రాకీ మరింత ఎరు+_వయింది. ఇంతలో, (ఫొన్సు వేళ 


మొదలైనవి [ప్రధాన వస్తువులు; కాసి, 1653 తర్వాత, పబ్టీలోని స్థళమంతా వివిఫరకాల 
నూలు వస్తాంలకు, ఏకస్వామ్య మైహోయింది. నీలిమందు, మసాలా దినుసులు, అవధాన 
వస్తువు లై నవి. 

ఇండియా వాణిజ్యంలోని దిగుమతి వస్తువులలో ఈ మార్చు కలగడంతో, ఈస్ట్‌ 
ఇండియా కంపెనీకి వ్య రేకమైఉన్న పక్షంవారి |పఠరిఘటన, మళ్ళీ [పారంభమయింది. 
వాణిజ్య వాదులు ఉన్నివస్తైలను, పట్టువసైలను విస్తృత పరిమాణంలో తయారుచేసే పారి 
(శామికులు, కంపెనీపై దాడి ఆరంభించిరి. ఇంగ్లాండులోని వెండి బంగారురూపమైన సంపద, 
ఈ వాణిజ్యంవల్ణ ఇండియాకు ఎగుమతి జొతున్నదనే విషయాన్ని ఆధారంగా చేనుకొన్న వారు, 
వాణిజ్యవాదులు, ఉంగ్రాండుయొక వెండి బంగారాలకు వినిమయంగా, మనకు లభిన్తున్నవి 
ఇండియా మస్టిన్‌ వస్త్రాలు. “ఈవినిమయం నిజంగా ఛాయా రూపమైనదిమ్మాతమే.” “ యూరోపు 
దేశాలు ఇండియావాణిజ్యాన్ని మానివేయడానికి అంగీకరిస్తే, పాళ్చాత్య ఖండాలనుంచి, నిరంత 
రంగా జై టికిపోతున్న ధనం అధికంగా మిగులుతుంది.” అని, డేవ్‌నాంట్‌ (వ్రాస్తాడు. మరొక 
రచయిత, బైదిర్‌లోని ఉత్తమశెలిని అవలంబించి, “ఓ: జెరూసెంమా, జెరూసెలమా, 
నీ వినాశం నీవు తెచ్చి పెట్టుకొన్న దే. ఓ, ఇంగ్లాండు దేశమా, కొత్తదారెవరో నిన్ను మింగి 
వేస్తున్నారు, పరులు నిన్ను భక్షించివేస్తున్నారు. |భాంతివల్ణ నీవు మోహిస్తున్న వస్తువురే, 
నీ వినాశ హేతువులు” ఆని ఘోషించినాడు 

నూలు వస్తాల దిగుమతివల్ల, |పాచీనమైన ఉన్ని వస్త్ర పరి శమలు, కొత్తగా ఏర్పడిన 
పట్టువస్త్ర పరిశ్రమలు, నశించిపోయి, నేతగాండ్డకు జీవనోపాధి లేకుండాచేసి, వారిని దుస్థితికి 
పాల్చరచినదని, రండవవర్శం వారు దాడి సాగించిరి. ఇండియా వస్తాలదిగుమతి వల్ల, ఇంగ్లాం 
డులో తయారైన వస్త్రాలకు స్వదేశపు బజారులలోను, యూరోపునేశపు బజారులలోను 
గిరాకీ లేకపోవడము, తన్మూలంగా, వస్త్రాల పరశమలలో నిరుద్యోగ సమస్య ఏర్పడి, నేత 
గాండ్డకు కష్టము కలిగియుండడము, వా స్తవమెైనదే; నందేహంలేమ. కాని, ఆకాలపు, కర 
పృత రచయితలు ఈ విషయాలను అతిశయోక్తులతో వర్ణించి, నేతగాండ్డ కష్టాలను భయం 
కరమైన విధంగా చితించి, దేశంలో [వచారం కావించిరి. ఇంకియా దిగుమతులపై నిర్చం 
ధాలను విఢించే విషయాన్ని, జాతీయ నమన్యగా సిద్ధింపచేయడంలో, వీరు కృతార్జులెనారు. 
పదిహేడో శతాబ్దం కడపటికి, నేత పరిశ్రమలలో ఉండిన వారిలో సగం మంది, దేశంలో 
సిరుద్యోగులై (తీమ్మరుతూ, క్యాంటర్‌ బరీనుంచి లండగుకు, లండన్‌ నుంచి నార్విచ్‌ కు, తినడా 


818 భారత స్వాతం[తోోద్యమ చరిత్ర [మొదటి 
నికి రొపైను అడుక్కొంటూ తిరుగుతూ ఉండేవారిని, ఈ కరవ్యతాలలో వర్ణింపబడింది. 

కాని, నిరుద్యోగులై, తిండికి లేక తిరిగే కష్టాలు, కేవలం నేతగాండకు మాత్రమే 
పరిమితమై ఉండలేదు. రాజస్వాదాయం తగ్గిపోవడంవల్లను, బీదలకు ఇస్తున్న సహాయంతో 
[ డోల్స్‌-అని వ్యవహారం] (పభుత్వ వ్యయం ఎక్కువ కావడంవల్లను, (ప్రభుత్వముయొక్క 
విత్తపరిస్థితి చిక్కులకు లోనై ఉండినది. భూములపైనా, ఇండ్లపైనా వస్తున్న భొటకాలు 
తగ్గిపోవడంతో, భూస్వాముల లాభాలు తగ్గిపోయినవి. అట్టి పరిస్థితులలో, ఇండియా వస్త్రాల 
దిగుమతిని గురించిన ఆందోళన దేశమంతటా వి_గ్లరించడం ఆశ్చర్యంకాదు. ఇండియాలోని 
నేతగొండ్రకు సలహాలివ్వడాని క్రై కంపెనీవారు ఇంగ్లాండునుంచి పంపియుండిన ఆంగ్ల నేత 
గాండ్లను, వాపసు పిలిపించుకోవడం, ఈ ఆందోళనవల్ల కలిగిన ఫలితాలలో మొదటిది. 
వస్త్రాల విషయంలో పాశ్చాత్య దేశాల (పజల అభిరుచులను, వారికి అభిమతములై న రకా 
లను, కూర్పులను,- ఇండియా దేశంలోని నేతగాండ్రకు బోధించి, వాటికి అనుగుణంగా 
వస్త్రాలను తయారు చేయించడానికై, ఈ ఇంగ్లాండు నేతగాండ్రను, కంపేని, పంపి ఉండినది. 
ఇప్పుడు వారిని వెనుకకు పిలిపించుకొన్నది. ఇంతమ్మాతమైన చిన్న రియాయితీతో, [ప్రజాభీ 
(పాయానికి సంత్భ ప్రి కలుగలేదు. జాతీయభావం, అత్యంతంగా ఉద్రి.క్రమయింది. నూలు 
వస్త్రాల దిగుమతిని పూర్తిగా నిరోధించడానికి, లేక, దానిపై తగిన నిర్భంధాలను విధించ 
డానికి అవసరమైన శాసన నిర్మాణకార్యాన్ని ఎంతోకాలం, తప్పించుకోవడం సాధ్యం 
కాలేదు. 

వాంగాలు ఆ్యొమణవవూల్నలు (బీజోమువారి నంరోతణ వాదం (Protectionism) : 
దాని ననుసరించి, ఇంగ్బాండు (పభుత్వం, 1700 సంవత్సరం, ఈ క్రిందివిధంగా శాసించింది, 
మైకేల్‌ మస్‌ మొదలుకొని [1701, సెఫైంబర్‌, 29] ఇంగ్లాండు దేశంలో నికి, వేల్బు అధిని వేశ 
రాజ్యంలోనికి, బెర్విక్‌ -ఆన్‌ -ట్వీడ్‌ పట్టణంరోసికి ఇప్పుడు దిగుమతిజబాతూ, లేక, ఇకముందు 
దిగుమతి కాబోయే “తయారైన పట్టువస్త్రాలు, “బెంగాల్సు'” అనే వస్త్రాలు, పట్టుతోను, నార 
తోను కలిసిన గుడ్డలు; పర్షియా, చైనా, ఈస్ట్‌ ఇండియా ద్వీపాలలో తయారైన వస్త్రాలు; 
ఆ దేశాలలో రంగువేసి, అచ్చు గుద్ది, కలంకారీచేసీ తయారైన అన్ని చీటీగుడ్డలు, మొదలైన 
వాటిని ఈ దేశంలో ఎవ్వరూ ధరించకూడదు; ఇతరవిధంగా కూడా వాడకూడదు.” అద్దకం 
ద్వారా, లెక, అచ్చు ద్వారా ఇంగ్లాండులో తయారయ్యే చీటీగుడ్డలకు ఈ శాసనం వర్తించదు. 
దీనివల్ల “ఇండియా చీటీగుడ్డలను నాణ్యపరచడము, రంగులు వేయడము మొదలైన నిపుణ 
కర్మలపై ఆధారపడిన ఇంగ్లాండులోని సహాయక పరిశ్రమలకు, రక్షణ లభించింది.” ఆబద్ధ 
వస్తు గిడ్డంగులను (Bonded Ware-houses) స్థావించడం కూడా, ఈ శాసనంలో 
నిర్దిష్టమయింది. దిగుమతి వస్తువులను ఈ గిడ్డంగులలో మొదట నిలువచేసి, దేశీయ వినియో 
గానికి కావలసిన వస్తువులను, పైదేశాల వ్యాపారానికి ఎగుమతి చేయవలసిన వస్తువులన్నుంచి 
వేరుపరచడం జరిగేది. ఈవిధంగా, విదేశవస్తువుల ఎగుమతి వ్యాపారంవల్ల సిద్ధించే లాభాలకు 
రక్షణ కలగడమేకాక, (బ్రిటిషు నౌకాపరివహనానికి, నౌకానిర్మాణ పర్మిశ్రమకు కూడా 
(పోత్సాహం కలిగింది. ' 

కాని, ఇండియా చీటీగుడ్డల దిగుమతిని పూర్తిగా ఆపలేకపోయింది ఈ 1700 నాటి 
శాసనం, కాబట్టి, అలంకారాలు లేని ఇండియా వస్తాలపై, 15 శాతం దిగుమతి సుంకాన్ని 


నంపుటి] వ్యాపార పరిశ్రమల Nee 819 


విధించే శాసనం, 1702 లో, ఏర్పడింది. దీనితో, చౌకధరలుగల మొరటు వస్త్రాలపై గిరాకీ 
తగ్గిపోయి, సున్నితమైన మస్టిన్‌ గుడ్డలకు గిరాకీ ఏర్పడింది. తెల్చగుడ్డల దిగుమతి పారంభ 
మయింది. 

ఇండియాలో తయోర్రే న, నాజూకైన తెల్లగుడ్డలు ఇంగ్లాండులోనికి విస్తారంగా దిగుమతి 
కాసాగనవి. 1695 లో, వీటి దిగుమతి 217,214 థానులు, 1701 లో 951,109 థానులు; 
1713 లో 1,220,824 థానులు; ఈవిధంగా పెరుగుతూ పోయిన దిగుమతులు 1719 నాటిక, 
2058,451 థానులు కొవడం ఆశ్చర్యకరమైన విషయం. దిగుమతిచేసిన ఈ తెల్పగుడ్డపె, 
ఇంగ్లాండులో ని కార్మికులు చేతిపని చేసేవారు. (“రంగులు వేయడం, అద్దకంపని, కనూతి, 
మొదలై నవ" ']- దీని ఫలితంగా, రంగుల పరిశ్రమ, అద్దకపు పరిశ్రమ బాగా అభివృర్ధికి 
వచ్చినవి. దిటిష (పభుత్వం అవలంబించిన “సంరక్షణ 'ఏధానం” వర్ణ లాభం పొందినవి 
ఈ కొత్త పరిశ్రమలు మాతమే. నేతగాండకు ఏవిధమైన ప్రయోజనమూ, ఈ విధానంవల్ల, 
సిద్ధించలేదు. సంకట వృ త్తియ్లైన ఉన్ని వస్త్రాల నేతను వదలి పెట్టి, నూలుగుడ్డ నేతకు 
పూనుకొన్న వారికి మాతమే, ఇది లాభించిండి, నూలువస్తాల పరి శ్రమ, ఇంగ్లాండులో అప్పు 
డప్పుడే నీ సిరపడుతూ ఉండినది. 

తా వస్త్రాల దిగుమతిపై 1719 లో, మళ్ళీ ఆందోళన (ప్రారంభమయింది, దీనితో, 
మరొక శాసనం 1720 లో, బయలుదేరింది, ఇంగ్లాండులో రంగులు వేసి, _ అద్దకం చేనీన 
ఇండియా వస్తాల వాడుకను కూడా, సం. నిషేధించింది. ఈ వస్త్రాలను ధరించిన 
వ్యక్తిపై, (ప్రతిసారీ 5 పౌనులు జరిమానాను, అమ్మినవాని పై 20 పౌనులు జరిమానాను, 
ఈ కొసనం విధింపింది. 

ఈ నూతన కాసనంకూడా, పూర్వపు శాసనంవలెనే, ఫలకారి కాలేదు. తెల్ల పెస్త్రాల 
దిగుమతి 1722 నాటికి, 713,678 థానులకు తగ్గిపోయింది; కాని 1728 నాటికి, 
1115,011 థానులకు, 1724 నాటికి 1291,614 థానులకు మళీ పెరిగింది. 1721లో, 
ఇంగ్లాండుకు దిగుచుతిచేసిన బెంగాలు పబ్టుగుడ్డలు, 55491 ఛానులు. 172? నాటికి, ఇది 
18189 థాకులకు తగ్గిపోయింది. కాని, 1728 నాటికి మళ్ళీ 55729 థానులకు, 1727లో, 
79602 థానులకు, అధికపుయింది. ఇండియావస్తా9ల ఉపయోగాన్ని ఖండిస్తూ, మళ్ళీ, 
కరషుత రచయితలు ఆందోళన (పారంభించిరి. ఇండియా వస్తువుల దిగుమతిని (పభుత్వ 
శాసనం, ఆపలేక పోయినందుకు విచారిస్తూ, ఒక అతిబుద్ధిమంతుడై న రచయిత, “ఆంగ్ల 
వాణిజ్య |పణా?క' (A Plan of the English commerce) అనే తన [గంథంలో ఈ 
విధంగా |వాసినాడు. (1725)— “మన అధికారానికి లోబడనట్టి రెండు విషయాలు మన 
సమాజంలో వ్యా ప్రమైఉన్నవి; ఆవి, మన ష్యాషన్నూ, ఫ్యాషన్లూ” [మనోవికారాలు, సంస్కార 
వై ఖరులు] (Passions and Fashions). 

ఇండియా వస్తువుల దిగుమతులకు విరుద్ధంగా సంరక్షణ వాదాన్ని అవలంబించిన 
దేశం, ఇంగ్లాండు ఒక్కటే కాదు. ఆనాడు వాణిజ్యవాదం, యూరోపులో అంతటా (పబలమై 
ఉండింది. ఒక్క హాలండుదేశంతప్ప, తక్కిన అన్నిదేశాలూ, ఇండియా వస్తా9ల దిగుమతు 
లను పూర్తిగా నిషేరించడ మో, లేదా, భారమైన శుల్కాలను విధించడ మో చేసినవి. ఆకాలపు 
భావాలకు, 1726నాడు, లూయీ XV చేసిన శాసనం నిదర్శనం, ఇండియా వస్తాాలను 


320 భారత స్వాతం| తోద నము చరిత [మొదటి 
(ఫాను లో వాడినా, అమ్మకంచేసినా, కఠినమైన దండనలకు గురిజాతారని ఈ శాసనం (పక 
టించింది. ఈ పస్తాాలను గోప్యంగా దేశంలో ప్రవేశపెట్టిన మూడోసారి నేరానికి మరణ 

దండన విథించింది ఈ శాసనం, 
ండులో, నూలుబట్టల పరిశమ వేగంగా అభివృద్ధి చెందుతూ 
వచ్చింది. పద్దెనిమిదోళతాబ్ద్బ మధ్యకాలానికి, అది బాగా స్థిరపడింది. 1714 లో, కంపెనీ 
డై రెక్టర్టు ఈవిధంగా, ఇండియా [పభుత్వానికి [వాసినారు. “గుడ్డల అద్దకపు పరిశ్రమ 
ఈ దేశంలో ఉత్కృష్ట స్థితికి అభివృద్ధి చెందండి, కాబట్టి, ఈ అనుదేశాలను పాటించడానికి 
సాధ్యం are ఇంగ్లాండుకు పంపే గడల పరిమాణాన్ని తగ్గించవలసి ఉంటుంది,” 
టిటిషు అద్దకం పనివా ండ నై పుణ్యాన్ని గురించి, ఆ కాలంలోని అధి|పాయం ఈవిధ మైనది. 
“ఇండియాలో అవలంబించిన ఉత్తమ wie పద్ధం ని అనుకరించి, ఆ కర్మకౌశలంలో 
ఉత్కృష్టతను సాధించడం, బిటిషు వృత్తి కర కలక మాత్రమే సాధ్యమయింది. వీరు 
య EEE కన వృత్తి తిని సాధించగలరని ఎవ్వరూ ఊహించియుండళదు.” 1754 సంవత్స 
లో, వేల్సు రాజకన్యకు (Princess of Wales) ఒక వర్తకుడు కానుకగా సమర్పించిన 


థాను, పష లో, ఇండియా గాజు మెరుగువస్తాంన్ని కూడా మించి ఉన్నదని 
భావించబడింది. 


యూరోవుచెళశాల దిగుమతుల పె పై ఏర్పడిన ని నిర్చంధాలవల్టా, ఇంగ్లాండులో జరిగిన కల 
వస్తె ల పరి _శమా భివృద్ది ద్గిపల్టా, యూరోవుదేశాల ఇండియా వాణిజ్యం, పద్ధినిమిడో శతాబ్ద మధ్య 
కాలం నుంచీ క్షీణిస్తూ వచ్చింది. ఐనప్పటికీ, ఇండియాలో తయారైన నూలువస్ట్రాలు, పట్టా, 
1750 సంవత్సరం తర్వాత కూడా, యూరోపుదేశాలలోనికి, గణనీయమైన ప్రమాణంలో, 
దిగుమతిబొతూ వచ్చినవి, ఇండియా పర్నిశమలస్థితిస్థాపకళ క్రిని, ఇండియా వస్తువుల 
ఉత; రాల ృష్టతనూ, ఈ విషయం నిరూవిస్తుంది. ప్రాసీయుద్ధం తర్వాత, 1760 సంవత్సరంలో, 
[దిగుమ మతులకు ఈ సంవత్సరాన్ని (ప్రమాణంగా గ్రహించవచ్చు .] ఇండియానుంచి, కేవలం 
ఇంగ్లాండు దేశానికి మాతమే ఎగుమతిచేసినవి, 935, 709 థానులు తెల్లగుడ్డలు, 651,108 
థానుల బెంగాలు తయారు పట్టువస్తా9లు, 212,910 థానుల రంగుదీజీ గుడ్డలు, 665 థానుల 
సూసీలు,_ అని, లక్క లవల్ల నిశ్చతమయింది. అదేనంవత్సరంలో, ఇండియానుంచి 
ఇంగ్లాండుకు ఎగుముతిచేసీన ఇతర సరకులు,- 8188,834 పౌనుల మిరియాలు. 186 


పైనుల కాఫీగింజలు, [| కితం సంవత్సరం కాఫీ య. £71, 464 పౌనులు] 75, 548 
పౌనులు ఉన్ని, 87, 730 ప హండెడ్‌ వెయిట్ట సూరేకార 


పరదేశీయుల వభుత్వం దేశంలో దృఢంగా స్థిరపడేవరకూ, నూతన పరిపాలకులు 
తమ అధికారాన్ని దుర్వినియోగంచేసి, పాలిత |వజల వృత్తికళలను, వృ త్తికర్మలను నలిపి 
వేసేవరకూ, ఇండియా పరిశ్రమలు పూర్తిగా అంతం కాలేదు. పందొమ్మిదో శతాబ్దంలోని 
పథమ శతాబ్దం వరకూ, ఇవి తమ స్వళ క్రిపై ఆధారపడి నిలిచిఉండినవి. 1320 తర్వాత 
ఇండియా వస్తువులకు పాళ్చాత్య దేశపు గిరాకీ పడిపోవడంతో, ఈ పరిశ్రమలకు గొప్ప దెబ్బ 


తగిలింది. 1'95-96కూ, 13౨9. 80కూ, మధ్యగల ముపె) ఎవదేండ్హ కాలంలో, 


ఇండియా 
నూలుగుడ్డః అ ఎగువ 


ఏ విధంగా క్షీణించిపోయిన దో ఈ కిందిప ట్ట (పదర్శిస్తు స్తుంది. 


821 


C:L469 
OLToTS 
4-18 
86౮016 

84990927 

“3 

వ 606421 

© 

స్‌ ర6040 6 

స్త్రి 

సి... ఉం 

స. 

fe ౪012071 
జా! ఏల! 
న 


ఫం05818 


of ౧౮౫ ౬8౬ Ga 


సంపుటి 


9006 
60018] 
LOSES 
| 98౮1 


g9TcIt 


9౮180] 
106107 
LLuGST 


5900499 


Er 


64209] 
౮19 
1.) 
8204086 


674981 


81918 
1941 
stLeal 
07108 


61 ౧౪44 


G%ULGY 
౭263689 


ఫ్‌ 101 


ఇమ గర 


606111 
69191 
yieyol 
6112౮8 
L6TLLT 
046691 
361691 


094561 


gna 


0851! "6691 
63861 5061 
5381 40291 
4350190691 
0001-౩౧౮1 
9౮61-1091 
i36i-scel 
0౮917604] 

6679041 

౯6464] 

6001] 


069011 


ogfwgor 


న TE 


41 


822 భారత స్వాతం తోోద్యమ చరిత [మొదటి 
11 ఇండియాయొక్క పరిశ్రమల కీణత 

పందొమ్మిదో శతాబ్దపు (పథమభాగంలో విధించబడిన దిగుమతి నుంకాలుకాని, ఆవిరి 
శ క్రిని, యంతాలను ఉపయోగించడంతో ఉత్పాదన కర్చులు తగ్గడ మువల్లకాని, ఇండియాలో 
తయారైన వస్త్రాలతో యూరోపుదేశాల బజారులలో పోటీచేయడం, ఇంగ్లాండుకు సాధ్యం 
కాలేదు, ఇంగ్లాండు వస్త్రాల ధరలకంటె ఇండియా వస్త్రాల ధరలు, 50 మొదలు 60 శాతం 
దాకా, తక్కువగా ఉంటూ వచ్చినాయి. కాబట్టి, తన దేశంలో, ఉత్స్పాదించబడిన వస్తువులకు 
అనుకూల పరిస్థితులను కలిగించడానిక్రై ఇంగ్లాండు దేశము, తాను జయించిన ఇండియా 
దేశంలోని పరిశ్రమలను నశింపచేయడానికై తన రాజకీయ శక్తిని ఉపయోగించింది. 
ఇండియా వస్తువులపై విధించబడిన శుల్కాలు, దిగుమతులకు పూర్తిగా ని షేధకములై నవి. 
అంతేకాక, ఈ వస్తువులను తయారుచేసే భారత దేశీయులపై ముందుకు అడుగు వేయడానికి, 
వీలులేనట్టి భారాలను మోపింది. ఇంగ్లాండు దేశానికి ఎగుమతి చేసే వస్తువులపై మోవిన 
శుల్కాల రేట్టను, ఈ కింది పట్టిక వివరిస్తుంది;-- 


చిత్రాలులేని తెల్ల చీజీలు, దళసరిఐన తెల్లని పౌనులు 686.0 శాతము యథామూల్య 
పడకగది పరదాలు. శుల్క_ముతో సహా పౌనులు లి 
గిడ్డంగి శుల్క_ము. 


పూర్తిగా, లేక, భాగంగా నూలుతో తయా యథామూల్యంపై, పౌ, 27-6- సుమారు 
రైన వస్తువులు, ఇతర పలాలు విధించ కుల్క.ముతోనహా, సుమావ హొ. 100-0 
బడినవి, 


చాపలు, జనుము వస్తువులు. యథామూల్యం పె, ప్రో 63-6-9పుల్క_ము 
దానితో సహా, పౌ. 2-18-4. 

పట్టుతో తయారైన వస్తువులు. గృహోపయోగానికి నిషిద్ధములు. 

పలుచని పటు వసాలు, చితితములు, 

ట ఆ (౬ do 
ఆచితితములు, ఐన ఇతర పట్లు వసాలు. 
ట్‌ నో 

పై వస్తువులను దిగుమతి చేసుకొని, మర్టీ యథామూల్యంపై, పౌ. 8-86-9. 

ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి 

విధించబడిన గిడ్డంగి కులాలు. 

a 

నురుగురాని సాబూన్‌. హౌ, 68-86-8 శుల్కుముతో నహా యథా 
మూల్యంపె, పౌ. 2_1కి_4 శాతం, 

చక్కెర. హండ్రెడ్‌ వెయిట్‌ పై, సుమారు, 

పౌ 1-18-0. 
సేలిమందు. (పతి 100 పౌనుల బరువుకు, పౌ. 


0-14-6 తో సహా, యథామూల్యంవె, 
పౌ. 2-18-4 కాతం. 


అం జ అగ గ న్‌ న్డ్‌ 
సంపుటి | వ్యాపార పరి[శమల వీణత 828 
“ఇండియా దిగుమతి వస్తువుల విలువపై డెబ్బె, ఎనశై శాతందాకా, శులా_లను 
లా 


> 


విధించి, లేదా, దిగుమతులను పూర్తిగా నిషేధించి, |బ్రిబిషు పారిశ్రామికులను సంరక్షించడం, 


ఆవశ్ళక మయింది. మనం ఈ పద్ధతిని అవలంవించక పోయిఉంటే, పేయి! స్తీ, మ్యాన్‌ ఇెస్టర్‌ , 
మిల్లులు ఆరంభదశలోనే Sigs పోయి ఉండేవి. ఆవిరి యంతాల సహాయంరో కూడా 


వాణిని మళీ జరపడం సాధ్యమయ్యేదికాదు. ఇండియా పరి శమలను బలిచేయడం వల్లనే 
ఈ మిల్లులు "సృష్టికి వ వచ్చినవి, ఇండియా స తంత దేశ మై మైఉంటే, దీనికి తగిన (వతి కియటేసి 


షంకేక్‌ టిటిషు వస్తువులపై నివారక ప ఘల్కాలను విధించి, తన న వ. 
నాశ మైపోకుండా రక్షించుకొని ఉండేది, ఇట్టి ఆత్మరక్షణ చర్యకు పూను నికి ఇండి 
యాకు అవకాశం లేకుండాపోయింది; పరదేశీయని దయాడాక్షిణ్యాలపై ఆధారపడింది. ఏ 
విధమైన సల్మా గాలనూ, ఇండియా దేశానికి చెల్లించక, _ద్రిటిషు పన్తువులను ఆదేశంపై బలవం 
తంగా నకు. వరదేశీయ పార్మిశామికునికి, అప్పుగా నిలిచింది అన్యాయ రాజకీయ 
శకి. సమానావకాశాలలో నిలిచి పోడే చేయడానికి సాధ్యంకాని, ఇండియా పర్మిశమలను 
ఆణచివేసి పర్యవసానంగా నశింపచేసి, ఇంగ్లాండు పారి శామికునికి సంరక్షణ కల్పించింది, 
బ్రిటిష్‌ ప్రభుత్వమనే అన్యాయ రాజకీయ శక్తి.” అని, విల్సన్‌ |వాసియున్నాడు. 

ఈస్ట్‌ ఇండియా కంపెనీయుక్క వాణిజ్య వకస్వామ్యాన్ని రద్దుపరచి, ఇండియా 
వాణిజ్యావకాశాలను అందరికీ కలిగించడంవల్ల, 1818 నుంచి బిటిషువారి, శ్రామిక వస్తువుల 
ఎగుమతి విస్తారంగా పెరిగింది. |బిటిష వస్తువుల ధరలు పడిపోవడం, ఈ విన్హృతికి కారణ 
మని కొందరు వ్యక్తులు, లెర్ట్‌ కమిటీ ఎదుట సాష డ్యమిచ్చినారు. కొని, అవి వాస్తవము 
కాదు. బిటిషువారి en విధానమూ, ఇండియా దేశంపై, వారికిగల రాజకీయా ధివత్యనూ, 
దీనికి నిజమైన కారణాలు. 

వరిశ్రోమలను. నాళ మొనిర్చిడానినై రావతీయాధిరారాన్ని ఉవయాగింబతం వ 
ఇండియా [పజల ఉత్పాదన కార్యాలను |హోత్సహించి, ,వారి సంపదను అభివ వృద్ధి చేయడం, 


1 


సార్వభౌమాధికారాన్ని వహించిన య. ఎక్కువ |[పయోజనకారియె ఉండేది; అది, 


రాజ్యాధిపతులు అనుసరించే విధానం. వర్తకులతో ఏర్పడిన సంస్థ కావడ వల్ల, లాభా 
లను వృద్ధి చేసుకోవడం మాతమే, తన క పాలా అచరషం రప ఈస్ట్‌ నర 
కంపెనీ. ఆదంస్మీక్‌, ఈ విధంగా (వాస్తాడు. “ఈస్ట్‌ ఇండియా కంపెనీ, సార్వభామర్య 
బాధ్యతను వహించినదై తే ఇండియాలోకి దిగుమతిఐశ విదేశ వస్తువులు చౌకగా అమ్ముడు 
పోయేటట్టుచేసి, ఇంగ్లాండుకు పంపిన ఇండియా వస్తువులను, ఈ దేశంలో సాధ్యమైనంత 


ఎక్కువ ధరలకు ఆ ఏర్పాట్లు చేసిఉండేడి. కాని, దీనికి సరిగ్గా వ్యతిరి కమెన విధా 


అలాల ము 


నమే, వర్తరులైన కంపెనీ వారికి పమోజకంగా తోచింది. ఒక దేశానికి సార్యభౌమురై న 
వారి [పయోజనాలూ, వారు పరిపాలించే, దేశముయొక్క [పయోజనాలూ, సరిగ్గా ఒకదై 
ఉంటాయి. వర్తకులకు సంబంధించిన ప్రయోజనాలు, దేశ వయోజనాలకు సరిగ్గా విరుద్ధమై 
నవై ఉంటాయి.” ఇండియా పరిశ్రమల కార్మికులకు నష్టం కలిగే విధంగా, ధరలను తిక 
మికలు చేసింది కంపెనీ; నేతగాండ్రను పీడించి వారి వృత్తిని అరికట్టింది. ఇతరములై 

నిర్బంధ విధానాలను అమలు జరిపి, వ పర్మిశమలను, ఆందునూ వ ముఖ్యంగా, 


బెంగాలు నూలు వస్త్ర పరిశమను, కంపెనీ ప్రభుత్వం, ధ్యంసంచేసింది, కంపెనీకి సమః 


లల భారత స్వాతం[_తో్యోద్యమ చర్విత [మొకటి 


కాలికుడు, కంపెనీ విధానాలను విమర్శించినవాడు, ఐన, విలియం బోర్డ్స్‌, 1767లో ఈ 
విధంగా [వాసినాడు. “పస్తుక పద్ధతి పకారం జరుగుతున్న సమస్తమెన అంతర్థేశేయ 
వ్యాపారము, అంతకంటె ఎక్కువగా, యూరోవు దేశాల (పయోజనానిక్షై ఇండియా దేశం 
కావిస్తున్న పెట్టుబడి పద్ధతి,- ఇవి రెండూ నిరంతరమైన పీడా చర్యలకు దేశాన్ని గురి చేసి 
నవి. డేళంలోని (వతి [శామికుడూ, వతి నేతగాడూ, వినాశకరమైన ఈ చర్యల ఫలితాలను 
అనుభవిస్తన్నాడు, దేశంలో తయారైన పకి వస్తువూ, కంపెసీవారికి ఏకసామ్యమై 
పోయించి. ఈ వీడా విధానంలో, ఆంగ్రేయలు, బనియాలతోను, నల్చగోమాష్టాలతోను 
| దేశేయులైన దలాలీలు] చేరి పతి పార్మిశామికుడూ తశారు చేయవలసిన వస్తు పరిమా 
ణాలను, _ వాటికై అతనికి లభించే ధరలను, స్వచ్చందంగా, తమ ఇష్టాన్ని బట్టి 
నిర్ణయిస్తారు.” 

ఇండియా వస్తువులను విక్రయించుకోడానికీ, ఇండియాలో పెట్టుబడి కావించడానికి 
కంపెనీకి అవసరమైన ధనాన్ని చేకూర్చడానికీ, ఉపాయ కౌళలంతో ఏర్పరచిన యంత్రాగం, 
దేశ పీడనకు సాధనమయింది; “దర్శిదుడైన నేతగాజ్ఞి మోసం చేయడానికి బాగా ఉపక 
రించింది.” గోమాప్టొలు, అనే కార్యకర్తలను, కంపెని, నెల జీతాలపె నియమించుకొంది. 
ఒక గుమాస్తాను, ఖజాంచీని వెంటబెట్టుకొని, ప్రతి గోమాష్టా, ఆయాకాలాలలో దేశాంత 
ర్భాగాలకుపోయి, వస్తువులను కొనేవాడు. మీర్‌ జాఫర్‌ను బెంగాలు సింహాసనంపై కంపెనీ 
వారు, నిలిపేనాటికి (1757), ఆంగ్లేయుల కార్యక ర్తరైన గోమాష్టాలకు అత్యంతమైన |పాజ 
ల్యము, విస్తారమైన అధికార పరిది, సిద్ధించి ఉండింది. “దేశంలోని రాజుల ఆధికారము, 
జమీందారుల అధికారము, వీరి (ప్రాబల్యాన్ని నిరోధించడానికి సాహసింపలేకపోయినవి.” 
జంగాలు (పాంతంపై నవాబుకుగల సార్వభౌమాధికారము అనే తెరను, బాహాటంగా తొల 
గించివేసిన తర్వాత, కంపెనీవారు, దేశసార్యభౌముడై న ఢిల్లీ చక్రవర్తినుంచి తమ ఆధి 
పత్యాన్ని (గహించి, అతని పేరుతో తమ అధికారాలను సాగిస్తూవచ్చిరి. ఇంతనుంచీ, 
వీరు శేవలం వాణిజ్య (వతినిధులు మాత్రమే కారు. కాసనకర్తలుగా, దండనాధికారులుగా 
సిద్ధించిన, కం పెనీ అధికారుల నిర్ణయాల పై అప్పీలు చేనుకొనే అవకాశం కూడా (వజలకు 
లేనట్టి పరిస్థితి ఏర్పడింది. “దీనుల్తైన నేతగాండ్ర అంగీకారము అవసరమని, వీరు పరిగ 
ణించలేదు. కంపెనీ పెట్టుబడి విధానంలో, నియోగింపబడిన గోమాష్టా, తన ఇష్టము వచ్చిన 
ఒప్పంద పృతాలపె నేతగాండ్డ వేలిముదలను తీసుకొనేవాడు. గోమాష్టాలు ఇచ్చే డబ్బును 
నిరాకరించినట్టయితే, నేతగాండ్ర నడుములకు ఈ డబ్బును కట్టి, వారిని కొరడాలతో బాచి, 
పంపి వేసిన సందర్భాలు అనేకములు,” అని విలియంబోల్డ్స్‌, (వాసి యున్నాడు. 

కంపెనీ రిజిన్టర్లలో, అనేకులు నేతగాండ్ల పేష్టు గుర్తింపబడి ఉంటాయి. ఈ నేత 
గాండ్లు, కంపెనీకి తప్ప, ఇతరులకు ఎవ్వరికీ పనిచేయకూడదు. అంతేకాక, ఒక గోమాష్టా 
ఆరీనంనుంచి మరొక గోమాష్టాకు, వీరిని “దాస్యంలో ఉన్న మానవ [ప్రాణులవలె బడిలీ 
చేసేవారు. (పతి గోమాష్టాచేసే మోసాలకు, కృతిమాలకు, అతడు పెన బాధలకు వీరు 
ఓర్చుకొని పడిఉండవలసిందే.” ఈ వృత్తి కార్మికులను తనిఖీ చేయడానికై, చృపాసీలను, 
శాపలావాళ్ళను నియోగించిరి. కంపెనీ గోమాష్టాకు తప్ప, ఇతరు లెవ్వరికీ, కార్మికులు వస్తు 
వులను అమ్మకుండా చూడడం వీరి పని. ఏ కార్మికుడైనా, అట్టి వనికి ప్రయత్నిస్తున్నాడని, 


ఏ మాతం సంశయం కిలిగినా, మగ్గ ౨వైఉన్న వ్‌ పూరికాక ముసుకు. దోనిని కొడ్తి 
రించుకొని రినుకొని పోయేవారు. కంపెనీవారు ఇంత జాగ త్త వహించి ఉన్నప్పటిక్కీ ఏ 
నతగాడైనా, దలాలీ సంధానంతోనో, నహాయంతోనో, తన వస్త్వవులగు ఇతరులకు అమ్మె 
నచితే, కంపెని అంరారులు; “అతనిని, దలాలిని, పట్టుకొని సై లులోపెట్టి దెవీలు తగి 
లించి, పెస్ట మొర్లాంను జరిమానాగా విధించి, కొరడాలతో బాచేవారు. అంరవూదు, ఎంతో 


పవితమైనదిగా థావించుకొఎటూ ఉన్న కార్నికుల కులాన్ని (భష్టం కావించే, ఆపతిష్టా కర 
మైన, అవాచ్యమైన (వయోగాలను వీరిపై కావించినారు.” కంపెనీ పెట్టుబడిలో, గోమాష్టాలు 
తమ స్వంత క. కూడా సాగించుకొంటూ, తమకుగల న్యచ్చుంచాథికారాలను ఉప 
యోగించి, కంపెనీకి ను కొనే చౌక ధరలకే, తమ వ్యాపారానికి కూడా వస్తువులను 
(గ్రహిస్తూ వచ్చిరి. “ఈ వ వ్య హారంలో వీరు జరిపిన తుంటరితనము, వోకిరీతనము, 
ఊహించడానికి కూడా సాధ్యము కానివి, గోమా రాష్ట్రాలు చేసిన కృతిమాల లన్నీ, దర్శిదులైన 
నేతగాండ్హను వంచించి క్త వడంలో పర్యవ। నం వి ప్‌. స్తూ వాష్టాలు, వీరితో 


కలిసిన, ఫాచేందాక్చ కూటము కార్మికుల వస్తువులపై నిర్ణయించే ధరలు, అన్ని (వదేశాల 
లోనూ, బశారు ధరలకంచె 15 శాతం తక్కువగాను, కొన్ని సంప క్యాల్లో 10 శారం 
తక్కువగానూ, ఉండిన 

ఇండియా కార్మికులకు నష్టంక కలిగే విధంగా ముడిసరకుల ధరలను తారు మారు 
గావించడం, వీరు అవలందించిన మరొక కృతిమ పతి, ఈ విషయంరో ఒక నిదర్శనను 
ఉదాహరించవచ్చు. బెంగాలు [పాంతంవారికి అవనరములై న, నాజూకు దూది రకాలను, 
బొంబామినుంచ్కీ నూరతనుంచీ, తెప్పించుకొనేవారు, కంపెసీ ఉద్‌ హ్యోగులు కౌనిలు సభ్యు 
లతోచేరి, కలకత్తాలో ఓక స్వంత వ్యాపార సంస్థను లేవదీసిరి, ఈ దూది రకాలను వశ 
వరచుకొని, వాటి ధరలను క "పెంచి, క లాభం పొందడం, వీ ఉద్దేశం, 
25 లక్షలు రూపాయల విలువగల దూదిని కూరత్‌లో కొని, వీరు తమ అచీనం చేసుకో 
డంతో 16-13 రూపాయలై ఉండిన మణుగు దూది ధర, ఒక్కసారిగా ౨3-80 రూపాయ 
లకు పెరిగిపోయింది. ఈ కొత్త ధరతో నేతగాడు నాళమైపోయినాడు. ఇతడు తమారు 
చేసి కంపెనీకి సరఫరా చేయవలసిన వస్తువుల ధరలను, కంపెనీ ఏజెంట్లు, ఇదివరకే 
స్వచ్చందంగా నిర్ణయించి ఉన్నారు. ఇప్పుడు తాను, విపరీతమైన ధరలు పెస్టి దూదిని 
కొనవలసి వచ్చింది. కాబట్టి, ఇతని వినాశానికి కారణమయింది, కం పెనీ ఉద ద్యోగులు స్వార్థా 
నికైచేసిన, కృతిమం. 

కంపెనీ వారు, వారి ఉద్యోగులు అవలంబించిన పద్ధతుల ఫలితం, వినాశకరం కాక 
తప్పదు. వృత్తి కార్మికులు నాళమైపోయినారు. కంపెనీ సేవలోని కొందరు సాహసికులు 
మాతం, కావలసినంత ధనాన్ని చేకూర్చుకొని, ఉద్‌ డ్యోగాలనుంచి విరమిందుకొని, సుఖ జీవ 
నాన్ని, అనుభవించడానికై , ఇంగ్లాండు చేరుకొనిరి. కాని, వీరు చేసిన పని, “బంగారు గుడ్డు 
పెప్టే బాతును చంపిన దురాశాపరుడు” చేసిన పనికి సద్కళమైనది. ఇండియాలో తయారైన 
వస్తువుల ధరలను పెంచినారేకాని, వాటికి అనుగుణంగా, (శామికుల కూలీలను పెంచలేదు. 
దాని ఫలితంగా, ఇండియా వస్తువుల పనితనం, శ్షీణించిపోయింది. బ్రిటిషు పరిపాలన 
చరి తలొ టి (ప్రథమ ఘట్టం, ఈ విధంగా విధ్వంనక చర్యలతోను, దోవిడీలతోను, (వచా 


826 భారత స్వాతం(తో్యోద్యమ చరి[త్ర [మొదటి 
పీడన చర్యలతోను, ఇండియా [పజల చేతి వనులను, వృ త్తికర్మలను నాశం కావించిన దుష్ట 
విధానంతోను, ఏర్పడింది. ఒకప్పుడు పార్మిశామికంగా ఉచ్భయస్థితిలో ఉండిన పట్టణాల 
లోని జనాభా తగ్గిపోయి, పట్టణాలు దరిద్ర మైపోయినవి. సాంప్రదాయికంగా, తరతరాలుగా 
వచి we తులను వదలి, వృత్తి కార్మికులు, శిల్పులు, దినకూలీలుగా వ్యవసాయ రంగంపై 
పడపలసివచ్చింది. 

సం దాబాదులో కంపెనీ స్థానిక అధికారిగా ఉండిన, బెచ్చెర్‌, 1769 లో, ఈవిధంగా 
(వాస్తాడు. ““అత్యంతమూ వక తండా నడిచిన పూర్వపు (పభుత్వ కాలంలో కూడా, 
ఉచా య స్థితిలో ఉండిన ఈ ఉ త్తమదేశం, పరిపాలనలో ఆంగ్లేయులు ఆధిక బాధ్యత 
వహించిన నేడు, సర్వునాశమైపోయే స్థితికి వచ్చింది. దేశంలో తయారైన ws 
కంపెనీ పేరుతో, ఏకస్వామ్యం కావించుకోవడమే ఈ వినాశస్థితికి ప్రధాన హేతువని, నా 
దృథ మైన విశ్వాసం కలిగింది. దేశానికి దాపురించిన ఈ దుష్టపరిస్థితిని చూచి, సహించడం 
కష్టంగా ఉంది.” బిటిషు పార్టమెంటు వ్యవహారాలలో బాధ్యత వహించిన, విలియమ్‌ 
వుల్చర్‌టన్‌, అనే సభ్యుడు, బెంగాలులో కంపెనీ సాగిస్తున్న పరిపాలన విధానాన్ని, ఇంత 
కంటె నిష్క ర్షమైన వాక్యాలలో నిరసించినాడు. “పూర్వకాలాల్లో, బెంగాలు ప్రాంతాలు, 
ఇతర దేశాలకు కూడా, ధాన్య భండారాలై. ఉండినవి; వాణిజ్యానికి, సుపదరు, పరిశ్రమలకు 
|పాచ్య దేశాలలోని సంగ హశాలలుగా ఉండినవి, స్వస్థత ఏమ్మాతమూలేని మన దుష్పరిపాలన 
శక్తుల పపృర్తి ర్తివల్ల, ఇరవై ఏండ్ల కాలంలోనే, ఈ ప్రాంతాలలోని అనేక (పదేశాలు, మరు 
భూముల స్థితికి వచ్చినవి, వ్యవసాయ భూములన్నీ వీడుపడినవి; విస్తారమైన భూభాగాలు 
పొదలతో, దుబ్బలతో కపు పడప *యినవి; రైతులు దోపిడీల పాలై పోయినారు; పారి|శామికులు 
పరపీడనకు లోనై తజ నమక? పదేవదే ఏర్పడుతున్న శామబాధలను సహించవలసి 
వచ్చింది ; ప్రజాసంఖ్య బాగా తగ్గిపోయింది.” సుఖసంపదలకు ఆవానమై యుండిన బెంగాలు 
ప్రాంతం 1789 నాటికి, పూర్తిగా నాళమైపోయింది. “హిందూస్తాన్‌ దేశంలోని కంపెనీ 
భూభాగంలో మూడోగంతు, ఆడవి మృగాలు వసించడానికి మాత్రమే యోగ్యమైన అరణ్యంగా 
ఏర్పడింది.” అని కారన్‌ వాలిస్‌ |పభువు కూడా చెప్పవలసిన గతిపట్టింది, జంగాలు; ప్రాంకానికి, 

అర్థిక వీదలవ్‌ అంతోర్గతము లైన పౌతుళులు ౫ దేశముయొక్క పారి, శ్రామిక వ్యవస్త SN 
ఎంత దృఢంగా ఏర్పడియుండినా కూడా, పరదేశ పరిపాలకుల విరుద్ధ విధానాలకు పగల 
పోయింది. కొని, ఇండియా పర్మిశమల వ్యవస్థా నిర్మాణంలో కూడా, లోపాలు లేకపోలేదు. 
పరిశ్రమలు క్షీణించడానికి ఇవి కూడా, కొంతవరకు, కారణములైనవి. తమ వస్తువుల విక 
యానికి తగిన బశార్భను వి స్తరించుకోడానికి, భారతదేశీయులు వమాతవ మూ ఆసక్రి వహించ చక 
పోవడం, మొదటి లోపం. ఈ లోపంవల్ల (శ్రమవిభజన పరిమితమైపోయి, పారి శామిక 
అభ్యుదయం కూడా, పరిమితమై పోయిందని, ఆడం కీ స్మిత్‌, నూచించినాడు. ఆంగ్లేయులు 
దేశాన్ని ఆక్రమించడానికి పూర్వపురో జుల్లో కూడా, ఇండియా విదేశీయ వాణిజ్యం సమ నమా ॥ 
పరదేశీయల హ_స్రగతమై ఉండడం, ఇంతకంటె గొప్ప లోపం. ఇతర దేశాల బజార్జ్య లో, 
తమ వస్తువులు అమ్ముడుటోయే విషయంలో, ఇండియా వృత్తి కార్మికులు, పారి, శ్రామికులు 
కూడా, పరదేశ వర్తకుల దయాదాక్షిణ్యాల పై ఆధారపడవలసి వచ్చింది. ఈ 'లోపంవర్ణ 
కలిగిన ఫలితం ఇది. ఇక రెండవది... పరాక్రమణశీలమైన పాళ్చాత్య వాణిజ్య నీతిని జ 


చంపుటి] వ్యాపార పరిశ్రమల త్‌ణత 827 
గల, జాతీయ వాణిజ్యవిధానం ఇండియాలో ఏర్పడియుండలేదు. తమ ఆధికారం అత్యుచ్చ 
దశలో ఉండిన కాలంలో కూడా, మొగలు చక్రవర్తులు, పరడేశ రాజ్యాల వాణిజ 
చూస్తూ, మౌనం వహించి ఉండినారు. ఇండియాలో కర్పాగారాలను సిరి ంచుకొంటూ, 
ఇండియా వాణిజ్యాన్నీ, ఇండియా బజార్శనూ తమ వశం చేనుకోడాని 
ప్రాకులాడుతూ, కలపిన్తూ ఉండగా, తకు కేమీ వ 
ఉండిరి. 

పదిహేడు పచ్ధెనిమిదో శతాబ్దాలలో ఇంగ్లాండుకు దిగుమతి చేస్తున్న ఇండియా వస్తువు 
లపై అతి భారమైన శుల్కాలను, ఆ దేశ (పభుత్వం విధించగా, ఇండియాదేశ పభుత్వం, 

మ (పభుత్యమై ఉండీకూడా, (పతి క్రియకు పూనుకోలేదు. ఆర్థిక నమస్యలను 
జాతీయ |పయోజనాల దృక్పథంతో చూచే [ప్రవృత్తి ఇండియాలో ఏర్పడి ఉందక లోవ 
డమే, ఇందుకు హేతువు. రాజకీయ పరిస్థితులు చెడిపోకుండా ఉండినా కూడా, విదేశ 
వాణిజ్య సమస్యను మరొక దృక్పథంతో, దేశం, ప౦శీలించి ఉండేదా అనే విషయం 
సందిగ్ధమైనదే. 

మూడవది,-రాజకీయంగా, ఇండియా దేశం పరాకమణకు లోనై పోవడానికి, సమ్ముదా 
లపె (ప్రాబల్యం లేకపోవడం ముఖ్య కారణం; దేశముయొక్క. పారిశ్రామిక క్షీణతకు కూడా 
ఈ దొర్భల్యమే [ప్రబల పేాతువు. పదిహేడు పద్ధెనిమిదో శతాద్దాలలో, యూరోపు దేశాల 
రాజ్యాలు సముద్ర వ్యాపారాన్నీ, సము[దంపై జరిపే దోవీడిని జతపరచి, తమ కార్య కమా 
లను సాగించుకొన్నవి. ఈ ఓడ దొంగలనుంచి రక్షించగల సాయుధబలం వెంటలేకుండా 
వర్తకుతూ, సరకులను తీసుకొని, ఇతర దేశాలకు [ప్రయాణం చేసేవాడు కాడు. ఇట్టి, 


జి 


ey 
Pp 0 
రిం 
చ 


టా 


సముద సేనాబలం,= లేక, నౌకాబలం లేనందువల్ల, ఇండియాదేశం, విదేశాల బజార్లను 
నిలుపుకోలేకపోయింది. యూరోపు దేశ రాజ్యాలు, వాటిని బలత్కారంతో తమ వళం చేసు 
కొన్నవి. తత్ఫలితంగా, యూరోపు ఖండంలో పార్మిశామిక విప్త్రదం వేగంగా జరుగుతూ 
రాగా, ఇండియా దేశం పార్మిశామికంగా, శీణించిి వెనుకకుపోయి, మీ వ్యావసాయిక 
దేశమై నిలిచిపోయింది. 

నాల్గవది;- మధ్యయుగాల యూరోపు దేశాల పరిశ్రమ వ్యవస్థకు, వ్యాపార వ్యవస్థకు, 
(పధాన లక్షణములుగా ఏర్పడిన కార్మిక సంస్థలు, లేక, గిల్డులు, అనేవి ఇండియాలో ఆతి 
దుర్చలములై నవి. ఈ సంస్థల కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉండిన కుల వ్యవస్థ, బాహ్యా 
ఘాతములనుంచి, పరిశ్రమలను రక్షించ లేకపోయింది. ఇండియాలోని పారిశ్రామిక వస్తువు 
లను కొనడానికై పరదేశీయులు వ్యాపార రంగంలో (ప్రవేశించినప్పుడు, పరదేశీయ విక్రయ 
దారుల సువ్యవస్థితములై న ఏకస్వామ్యాలను, ఇండియా వృత్తి కార్మికుడు ఒంటరిగా నిలిచి 
ఎదుర్కో వలసివచ్చింది. విక్రయదారుడు కోరిన వస్తువులను తయారుచేయడానికై , అతడు 
ముందుగా ఇచ్చిన డబ్బుపై. చాలవరకు, వృత్తి కార్మికుడు ఆధారపడ వలసివచ్చింది. స్వతం 
తమైన పృత్తి కార్మిక సంస్ధలు, విత్త సంబంధమైన వ్యవస్థలు లేనందువల్ల, వస్తువుల ధర 
లను నిర్ణయించడంలో కొని, సంచకారపు డబ్బుపై ఆధారపడకుండా వస్తువులను తయారు 
చేయడానికి కాని, ఇతనికి తాహతు లేకపోయింది, 


కడపటిది: ఇంగ్లండుదేశ ములో ఉన్నట్టి, పారిశ్రామిక ఉద్యమక ర్తల వర్గం, ఇండియా లో 


825 భారత స్వాతం(తోోద్యమ చరిత [మొదటి 
రకపోవడం, మరొక లోవం. నూతన వెజ్ఞానిక నిర్మాణాలు, Sr 
ఇండియాలో జరగక పోవడానికి, భారతీ యులకు బుద్ధి, శ్‌ డ్రీసామర్థ్యాలు, త కు) పావై ఉండడం 
కారణం కాదు; పడతుల దేశాలలోఉన న్న అభ్యుదయ సాధకవర్గం, ఇండియాలో లేకపోవడమే 
ప్రధాన కారణం. వారు, ముందుగా బజార్హను శం కావించుకొని, ఆ బజాళ్భ కు ఆవశ్యకము 
లైన వస్తువుల ఉత్పాదనకు తగిన వ్యవస్థలను తమ దేశాలలో ఏర్పరచుకి కొన్నారు. అట్టి వర్గం, 
ఇండియాలో ఏర్పడి యుండలేదు. 

rin శ్షీణించోఢం ౯ ఇండియా పరిశ్రమలు నాశమైపోవడము, వర్తక వ్యవ 
చడము ఓకే కాలంలో జరిగినవి. రాజకీయ విషయాలే దీనికి [ప్రధాన 


by 

సర్లు 
£ 
ft 
స్ట! 
౧0౮ 
ల 


(వభుత్వము దు దుర్భరమైన పన్నులు విధించడంవల్లను, కంపెనీ ఉద్యోగులు రై. రెతుకు 
ఆవశ్యకమైన సరకులను కాక, తమకు లాభదాయకమైన “సరకులను పండించేటట్టు రైతులను 
నిర్చంధించడంవల్లను, వ్యవసాయము దెబ్బతిన్నది. మసాలా దినునులు పండే హా పాలలోని 
(Spice Islands) డచ్చివారు “నుభిక్ష కాలంలో బాగుగా పండిన భూములలోని పంటలో, 

లాభకరంగా యూరోపు దేశాలలో అమ్ముకోడానికి తగినంత భాగాన్ని మాతమే మిగిలించి, 

తక్కిన భాగాన్ని కాల్చి వేస్తారని” డచ్చి వర్తకులను గురించి చెప్పుకారు. ఇంగ్లీషు కంపెనీ 
కూడా, జెంగాలు పొంతలలో ఈ పద్ధతినే అనునరించింది. “బాగుగా పండిన గసగసాల 
పొలాన్ని దున్ని వేసి, దానిలో వరిపంటనుకాని, లేదా, తనకు అవసరమైన ఇతర పంటనుకాని 
పంచించవలసిందని, ఇంగ్రీషు కర్మాగారంకోని అధికారి,- అనగా (వధాన గుమాస్తా, రైతును 
ఆజ్ఞాపించడం, తరచు జరుగుతూ ఉండిందని” ఆడం స్మిత్‌ |వాసినాడు, ఆహార ధాన్యాలు 
కొరతపడకుండా చూచే వద్ధతి, అని దీనిని సమర్థించడం, వంచన, నిజమైన కారణం వేరు. 
ఈ అధికారివద్ద విస్తారంగా నిలువఉన్న అపీమును, లాభదాయకంగా అమ్ముకోడానికై చేసిన 
కార్యం ఇది. వేరే సమయాలలో, దీనికి వ్యతిరేకమైన ఆజ్ఞలను ఇవ్వడం కూడా జరిగింది. 
వరిపంటా ఇతర ధానా గల పంటలూ, బాగుగా వృద్ధికి వచ్చిన గలే? దున్నించివేసి, 


గసగసాలను నాటించిన సందర్భాలుకూడా కలవు. అపీముకు గిరాకీ ఎక్కు_వగా ఉండడాన్ని 


గమనించిన అధికారి, ఈ కార్యాన్ని చేయించినాడు. 


వ్యాపారాన్ని భొగ్నంచోయడం ; వ్యవసాయానికి, వరిశమలకు కలిగిన దుస్థికే, 


ఇండియా వ్యాపారానికి కూడా సిద్ధించింది. ఏకస్వామ్యాల పద్ధతినే స్థాపించడమే మ, వ్యాపార 
వినాశానికి ప్రధాన కరజముషుండి, ఈ ఏకస్వామ్యాలు rat అన్నీ న్యాయబర్థమైనవి 
కావు; చాలవరకు కృత్రిమములై నవే ఎకు స్కవ, వీటిని సంపాదించుకొన్న కంపెని ఉదో, సైగులు, 
వీటిని సక్రమ మార్గాలలో ఉప మోగించక, దుర్వినియోగం కావించిరి. 

(a) అంతో కోణీయ వ్యాపారం: తమ వస్తువులపై పాఠరవహన వరా) గ్రాలు, సీమా 
శుల్కాాలు చెల్లి ల్లించవలసిన అవనరం లేకుండా కం చెసీ ఫరూఖ్‌ సియాా గర్‌ కాలంలోనే 
విముక్తి పత్రాన్ని సంపాదించుకొన్నది. కాని, ఈ రియాయితీని కంపెని 
చేసింది. కంపెనీ ఉద్యోగుల స్వంత సరకులను, దేశంలోని ఒక (పదేశాన్నుంచి మరొక 
ప్రదేశానికి పంపడంలో, కంపెనీ పేరుతో *వరవానాలను జారీచేసి పారవహన 


యాగ శుల్కాలు 


చెల్లించలేదు. ఈ విధంగా (పభుత్వకోశానికి న్యాయంగా చెల్లించవలసిన ఆదా 


ఏర్వినియోగం 


యం, వంచిత 


సంపుటి] వ్యాపార పరిశ్రమల దీణగ 829 
(అ 


మైపోయింది. కంపెని ఉద్యోగులు జారీచేనువచిన దస్కతుళు, అనగా, అనుమతి 


పుత్రాలు,-బజారులో అమ్ము డుదో యే వస్తువులుగా తయారైనవి. |పభుత్వాగకి చెల్లించవలసి; 
శుల్కా లను తప్పించుకోడానిై ఇండియా వ్యాపారన్థులు క కరూడా, ఈ దస్కతులను కంపెనీ 


జకీయాధికారాన్ని వహించిన వీమ్మట, కంపెనీ, దేశంలోని 

వాాపార వ్యవహారాలను తన అధీనంలో నిలువుకోడానికి పూనుకొంది. పక్షపాతంతో కూడిన 
శకులు ఏలను, ఇతర విదేశ వర్తకులను, వారి 
వ్యాపా ర కార్యకమాలనుంచి, (క్రమంగా తొలగించివేసింది. ఎక్కు వ (పాధాన్యమున్న నర 
కుల విషయంలో, ఏకస్వామ్య వ్యాపారపద్ధతిని స్థాపించి వాటిని తామే [గహించడంతో, 
ఇండియా వర్తకులకు, ఇతర వర్తకులకు వ్యాపారం, నిష్పయోజకమైపోయి?ది. కెవ్‌ పరి 
పాలన కాలంలో, అంత క్లేశ్రీయ వ్యాపారం సము న్తమూ, కంపెసికి, కంపెనీ ఉద్యోగ ఏలకు ఏక 
స్వామ్యుంగా సిద్ధించింది. విలియంటోల్డ్‌ ఈ విధంగా వాప్తా తుల దేశంలో ఉత్పాదన 


జ 


విధానాన్ని (ప్రయోగించి, ఇండియా వర్తర 


aaa 


మయ్యే పతివస్తు , విదేశాలనుంచి దిగుమతి కావించిన ముఖ్య వస్తువుల వ్యాపారంతో 
సహో, అంతర్జేశీయ వ్యాపారం సమస్తమూ వక స్వామ్యంగా జరుగుతూ వచ్చింది. కంపెనీ 
సేవలోని ఉన్నత తోద్యోగులు కొందరు తమ బనియూలతోను, ఆప్తలతోను, జరుపుకూడఉన 

వ్యాపారం ఇది. ఇకీవల కొన్ని సంవత్సరాలుగా, కలకత్తాలోని |వపభుక్యం తవలందీంిన 


0 
(ప్రతి పరిపాలన చర్యా, ఇట్టి ఏక స్వామ్యాల స్థాపనకు అభిమతంగా జరిగింది. ఇండియా 
లోని పరిస్థితులు తెలియక డైరెక్టర్ల సభ పంపిన పరస్పర విరుద్ధములు, న్యాయ విరుద్ధములు 


ఐన ఆజ్ఞలూ; ఇండియాలోని తమ ఉఊద్మ్శోగాల కార్యకలాపాలతో సంధానం కలిగించుకొని 
ఇతర సమయాలలో పంపిన ఆజ్ఞలూ; లేడన్‌ హాలుకోని రాజకీయ పక్షాలవారి (వభుత్వం 
పంపిన ఆజ్ఞలూ,- అ. ప. కూడా గ అవమానకరములై న చర్యలకు దోహదం కావించినవి.” 
ఈ ఏక స్వామ్యాలను నిలుపుకోడానికి, పారవహన శుల్క పద్ధతిని ఆలంబనంగా చేను 
కొన్నారు. వ్యాపార వ్యవహారాలలో ఏక స్వామ్యంకల వ్యక్తులకు నష్టం కలుగకుండా రిం 
చింది ఈ పద్ధతి. 

నిదర్శనం:- ఒక సంవత్సరం ఉత్తర (పదేశంలోని వ పత్తిపంట అసాధారణంగా అభి 
వృద్ధిచెందింది. అదే సంవత్సరమే కంపెనీ ఉన్నతో ద్య|ోగులు ఓక ఏక స్వామ్య సంస్థగా 
ఏర్పడి, బొందాయి దూదిని దిగుమతి చేయడానికి పూనుకొనియుండిరి. బెంగాలులోని దేశీయ 
వర్తకులు ఉత్తర |పడేశ |పాంతాలనుంచి, దక్షిణ భారతంనుంచి, దూదిని దిగుమతి చేసు 
కోవడం ఆరంభించిరి, వెంటనే, వీహారుమార్షంగా బెంగాలుకు దిగుమతి అయ్యే సరకుల పై, 
కంపెనీ (వభుత్వం, 80 శాతం దిగుమతి పన్నును వి విధించి, దూది ధరలను పెంచి, దూడి 
వ్యాపారంలో వక స్వామ్యంకల త్రమవారికి నష్టం కలుగకుండా రక్షించింది. 

అంతర్జేశేయ వ్యాపారమంతా కం పస్‌ ఉద్యోగుల అధీనంలో ఉండింది; దానివల్ల 
వచ్చిన లాభమంతా, లంచగొండురై న అధికారులకు నం కమించిందే కానీ, కంపెసికికాదు 
వర్నర్‌ జెనరల్‌ కూడా, ఈ [కయవ్నికయ వ్యవహారంలో దిగినాడు. ఈ కార్యకలా 
పాలు, అంతర్జేకీయ వ్యాపారంగుంచి డెశీయులను తొలగించడ మేకాక, ఉత్పాదకుని, విస 
యోగదారునికూడా వంచించినవి. ఉత్పాదన కారకుడైన రైతు తన సరకులను చౌక ధరలకు 


42 


కూ 


ఈ రవాణాలపెనా 


2 


వలలో ఎక్కి: 


ని సశవ 


ert 
2 
w 


లవి బై 


పెం 


న్న తయారు 


గా 
oo 


మః 
vy 


భారత స్వాతం[త్యోద్యమ చరిత్ర 


ఎల 


ఆగ, 
. 


రా 


దేశంలో ఒక జామా 


{ 


wt జ్‌ 
జమానుల అభ్మిపాయాలకు, 


“ 
Woy 


పదు: 
డో 


ఉరి 
hy 


రి 


అ ౬. 


(99) 
* వాసిఉన్నా డు, 
స ఆర్మీనియనులకు, మొగలుల 


లని 


ఆంగేయలు 
జు 
వా. 
అవే 


న్‌ 


| 


లే 


wc 
1 
Wy బలు 
v8 గుం 


మార్గాలలోకూడా, 


రించి, 
గఢ్‌ 


ఓ 


శ 


'పెం 


మా. 
పు 
బధా 


సమయాలలో అవి మాయమె 
సే 


3 

ee gs 

టై 

_ యీ 

De 

నె షు 

9 #2 

క 42 

BG 

0 qo నూ 

ఈ ౨ 

43 

9 8 

é స్‌ 

dh 

3 సం 

జకం 

9 6g 

3 2 

ని Gas 

ళం 

క్‌ స్ట Yo) 
స్ట ర] 

స్స్‌ ౦ 4ఈ 

Cn 

wc 43 


కం 
ఈ మహ 
లనూ, 


న! టు 
మొట్టమొవట, కం పెంవారికి, 


మ 


వాతి 


రె, 


ఈ ఆదాయంలోని 


బి 


శుల్కంలేని వస్తువుంపె 
ఇండియా వరకు 


' 
ఎరా 
Vy 


ఫంచివారి 


, ఇంతవర 
| 
(జ 


రాలను, రహచారీ ద్వారాలను విధిం 


n 


యు 


వ్ర 
ల్కదా, 


ఇరుల యుండిన 
(ఆ 
మారంలోకి తెలగించినవి,. 


కొతగా 


(పతిస 
Ww 
కంపెనీ ఆదాయాన్ని వృద్దిచేయడం, రెండవ 


టు 


లాలు విధిం 
2పారంలో 
అంతర్జేశ 


సూలులు (12100519) రెండు పయోజనాల! 
ల 


తరాంత, 


న 


me 
oy 


we 


2 ౪2౪89 లి 
గర 4 గె 
bo bp 
సారీ సెల 
RE: 
టె 
ర్‌ నీ 
#0 క్రి 
ం ౪2 క్ర fe 
పాగ 9 
by b 
నా 3 
yy 
క క * 
9 . 2 
gg 
“HERI 
9 వి 
PA జ 
స్ట 5 
న 
ef 
క 
క క ww 
స 
hb 5౫ 
స్ట్‌ ట్ట = 
6ా 
<0 ba 
క న గే 
ఇ చి య 
ణే ని గి 
ం స లంజే 
జ క. 
bee 
#36 
ఓ గి టల 09 


ఎప్పుడూ, ఎక్కువగా లభించదు. 


ow 
“9 «3 ల 
ce 0 
ఇక గ్రే 
34 2 
bm ve 
ర we "3 
2 fh 3 
A యి 
(1. 
మవ 
నిం గి 
లి b 
దీ 3 
a) 
3% 
CR: 
ళ్‌ 2 
by fb 
Eg 
ణ్‌ జ్‌ 
ff టైం ఫో 
FRE 
* శ్చ 


దే వ్యాపా 


(b) 2 


పిమ్మట పర్యవసానంగా, ఈ ళుల్కాలు రద్దు కావింబడినవి, 
ఎ 


ట్ట 
1పారంభించినవి . 1883లో, 


88. 


ంపుటి] 


జ 
ళ్‌ 


vas 


శ. 


చః 


౧ 


వతం, 


లావి 


స్తా 
సనక. 
య 


ఇంతలో 


se) 


a) 
ఉంది, 


“3 
jis ua 
జం 


రవ 
మా. 


0౮ 

న 
క్త 
శే 
a అ 
రీ క 
ns 
Gg 

3 oO 
గె 
5h 
6 0 
ED) క! 
13 = 
35 
1B ¢ 


అవసర మెన 


కాసేకకు 


=a) 
mw 


వస్త వులను 


ము 


శ, 
Cs 


ae అర 
ihe 

mA prt ms 
వటుతా యు, 


డ 


4 


దిగుమతి చే 
ఆధివాది చె 


యోగి 


~ 
లె 


€ 
వ 


aw. 


© 
నా. 


చ 


ళా 
ళం 


౧ 
లస కపంకలి 
ట్‌ 
ఈ 


గా మరలించడం 


Pe) 


టో 


గ 
Oh 


రా 


కూడా 


Wn 
SIA కా అ. 


లి 


సో 


8929 భారత స్వాతం(తో్యోద్యమ చరిత [మొదటి 
కార్మి రులను నిషేధించింది, డచ్చి, (ఫెంచి కంపెనీలకు చెందిన గోమాష్టాలను, ఇంగ్లీషు 
కంపెనీ ఏజెంట్లు, కొట్టి, బాధించినారు. చైనాదేశంతో అవీము వర్తకము, తేయాకు వర 
కము మాతమే, ఇతరదేశాల కంపెనీలు జరుపుకోవచ్చునని, వారిని (పోత్సహించిరి, ఈ 
షయంలో కంపెనీ !పయోజనం లేకపోలేదు. ఇండియాలో తమకు కావలసిన “పెట్టు బడు 
లకై” చై నాదేశపు వెండిని ఎక్కువగా సమకూర్చుకోవలసిన ఆవశ్యకం, కంపెనీకి ఉండడం 
లః ఈ విషయం జరిగింది. 
కారన్‌వాలిస్‌ రావడంతో, ఇండియా విధానంలో తీవమైన పరివర్తనం ఆరంభమయింది. 
“అనియతమై యుండిన సా[మాజ్యసీతి, నియతమైన సా|మాజ్య నీతిగా _మారింది,” అన్ని 
ఫర్భర్‌, దీనిని వర్ణించినాడు. “తాము ఇండియాలో సేకరించుకొన్న ధనాన్ని, ఏ విధంగా 
నై నా ఇంగ్లాండుకు తీసుకొని పోవడానికై , పాళ్చాళ్యులు తంటాలు పడడం, హేస్టింగ్సు వరి 
షపాలనయొక్క కడపటి రోజుల్లో, మనము చూచినాము. కారన్‌వాలిస్‌ పరిపాలనయొక్క. 
కడపటి దశలోరూడా, ధనాన్ని చేకూర్చుకోడానికై పాళ్చాత్యులు 1పాకులాడడం జరిగింది; 
కాని ఈ [పయత్నం ఓక పద్ధతి (వకారంగా జరిగియుండడం మ్యాతమే, రెంటికీగల భేదం.” 
వీట్‌ తయారుచేసిన ఇండియా చట్టమూ కారన్‌ వాలిస్‌ (పవేళపెట్టిన పరిపాలన వ్యవస్థ 
సంస్క్రరణాలూ, సామాజ్య సీతియొక్క. (ప్రయోజనం పురోగమించడానికి బాగా సహక 
రించినవి, 

ఇంగ్లాండు |ప్రభాత్వానికి కంపెనీ అథినమైపోయే పరిస్థితికి అనుకూలములై న మార్పులు 
కలుగుతూ వచ్చినవి. తమకు అనుకూలించే వ్యాపార సంతులనాన్ని ఇండియాలో సిద్ధింప 
చేసుకొని, మిగిలిన ధనాన్ని పతి సంవత్సరమూ ఇంగ్లాండుకు పంపిస్తూ ఉండడం, -అనేది 
బిటిషు వారి వాణిజ్య విధానమై ఉండింది. కాని, ఇప్పుడు కలిగినమార్చులతో, ఈ విధానం 
కూడా మారింది. |బిటిష పర్మిశమల (ప్రయోజనాలక్రై, ఇండియా బజారును ఉపయోగించు 
కొని, వాణిజ్య పరిమాణాన్ని అధికం కావించడం, ఇప్పటి వాణిజ్య విధానంగా ఏర్పడింది. 
1778 సంవత్సరం మొదలుకొని, ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకమారు, పార్టమెంటువారు 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యవహారాలను పరిశీలించడం, పరిపాటి, ఈ పరిశీలన సందర్భాలు 
ఇంగ్లాండు పారి శ్రామికులకు మంచి అవకాశాలుగా ఉవకరించినవి, నూతన వాణీజ్య విధా 
నాన్ని ఏర్పరచే విషయంలో, వీరు పార్లమెంటుపై ఒశ్తిడితెచ్చి, తమకు అనుకూలమైన 
పద్ధతులను అనుసరించేటట్టు (ప్రయత్నించిరి, బిటిషు వస్తువులకు ఇండియా బజారులో విసృత 
మైన వ్యాపి కలిగే (ప్రయత్నాలు, 1918 నుంచి, [క్రమబద్ధమైన పద్ధతిలో జరుగుతూ 
వచ్చినవి, 

1798 నుంచి 1818 వరకూగల, ఇరవై సంవత్సరాల కాలంలో, ఇంగ్లాండు ఇండి 
యాల మధ్య జరిగిన వాణిజ్యం విలువ, సరాసరి, సంవత్సరానికి 20 లక్షలు పౌనులు. 
ఇండియా దేశముయొక్క. వి_న్ఫృతినీ, పద్దెనిమిదో శతాబ్దంలో, ఇండియా నుంచి ఇంగ్లాండుకు 
తరలిపోయిన సంపద యొక్క లెక్కలనూ, బట్టి నిర్ణయిస్తే, ఈ వాణిజ్యం స్వల్ప మెనదిగా 
తోస్తుంది. కంపెని వాణిజ్యానికి సంబంధించిన, పప తాన్ని, మరల ఇవ్వవలసిన సందర్భం 
1818 లో ఏర్పడినప్పుడు, కంపెనీకి గల ఏక స్వామ్య వాణిజ్యంపై దాడి మళ్ళీ (పారంభ 
మయింది. కంపెనీకి ఇచ్చియుండిన విశేషాధికారాలను రద్దుచేయవలసిందని, (పతి పక్షంవారు 


has నవా Ui తీణత 888 


య్య ల 
ee వారికి, ae జండూ వా క్యనికీ అవకాశం ప. ఇంస్దౌ అడు దేశీయులు, 
ఇండియాలో స్థిరనివా వాసం వర్పరచుకొనే విషయంలో పభుత్వం విధించియంకిన నిర్భం ధాలు 
కూడా తర్వాత కొంత కాలంలోనే తొలగిపోయినవి. ఇండియాలో స్థిరపడడానికి, అచ్చటి 


వ్యవ వసాయ కార్యక్రమాలలో తమ డబ్బును పె పెట్టుబడి పెట్టడానికి, తోటలకు సంబంధించిన 
శమ 


పరి, శమలను నెలకొల్ప డానికీ అవసరమైన ఆనుమతిని (పభుత్వం, ఇంగ్లాండు పెట్టుబడిదార్గకు 
ke కనా ౧ లు ౧ 

పసాదించింది 

హు 

Ill టస్థ్య ని సిద్ధాంత యుగం 


కంచేనీయొక్క_ వీక స్వామ్యాధికారాన్ని రద్దువరచి, ఇతరుల స్వంత వ్యాపారోద్య 
మాలకు కూడా అవకాళం కలిగించ డంతో, ఇంగ్జాండు ఇండియాల సంబంధాల విషయంలో 
నూతన యుగం ఆరంభమయింది. ఏకసా”మ్యారికారం తొలగిన వెంటనే, ఇంగ్లాండు నుంచి 
ఇండియాకు చేసిన ఎగుమతులు, అద్భుతా వహంగా పెరిగిపోయినవి, 1314లో ఇండియ 
దిగుమతి ఐన వస్తువుల పిలువ 19 లక్షల పౌనులు మాత మే; అట్టిది, 1529 నాటికి వ 
లకు పెరిగింది. ఈ నంఖ్యలుకూడా, మ విలువను, ఎ గంగా (పదక్శించవు. 
“వాణిజ్య చర్మితలో ఇది ఆసద్భశ మైనది, అని (క్రాఫోర్డ్‌ a వర్ణం చినాడు. 1314 సంవత్స 
రంలోని చెలామణి దద ౧౦ విలువ, (పామాబి కిక విలువకంటె ర లేక బిరి శాతం తక్కు 
వగా ఉండింది. దీనినిబట్టి, ఆ సంవత్సరంలోని దిగుమతుల విలువ 1% లక్షలు మాతమే 
జొతుంది. కొబట్టి, 1327తోని 45 లక్షల దిగుమతులు ఎంత అధికమో, వ్య క్రమౌతుంది. 
అంతేకాక, |ఫెంచి యుద్ధాల కారణంగా, 1814లో, వస్తువుల ధరలుకూడా ఎక్కువే. 
1823-29 నాటికి, ధరలు శాంతి సమయాల పామాణిక స్థితికి దిగిపోయిడఉండినవి, రాబట్టి, 
వస్తువుల పరిమాణాలను బట్టి పరిశీలిస్తే ఈ పవహైదు ఏండ్లలో నూ, ఇండియాకు దిగుమతి 
చేసిన వస్తువులు, నాలుగు రెట్లు పెరిగి; నవని నిచ్చితమౌ తుంది" ఇంగ్లాండు నుంచి ఇండియాకు 
ఎగమతిచెసిన, కొన్ని |పధాన వస్తువుల వరిమాణాలను (పదర్శించే, ఈ కింది ప పిక, ఈ 


వస్తువు. 1814 సం. 1829 సం. నిరపేక్షిత వృద్ధి  వృద్ధిశాతం. 
రాగి [శృభమైనది 
ముడిసరకు] 87012 41742 4129 11 
ఇనుము-కడ్డీలు 
ఇతర రకాలు. 136158 489629 252175 185 
వెడల్పుగల 
గుడ్డలు. 17790 46502 81712 178 
చీకీ గుడ్డలు 
మొడలై నవి. 680294 81518110 84169376 ర్‌029 
నూలు పురి, 


పౌనుల తూకంలో. 8 45539185 4558177 56977218 


884 భారత స్వాత య్యత్యోద్యమ చర్మిత "మొటి 


[మొద 
వ్‌ ( s 
“ఇండియా (వజలవినియోగానికై ఎగుమతి చెసే వస్తువుల  పరిమాణాని) 
ఎక్కువచేయడానికిగాని, లేదా, వారి వినియోగానికి అనుగుణమైన వస్తువుల. రకాలను 
య్‌ టో పా 
ఎక్కువ చేయడానికిగాని ఏ మాత్రమూ ఆవకాశము లేదనీ అ 


(బిటిషువారు ర్మీవంగా కావించిన 


య 
వినియోగాన్నిబట్టి. ఈ వాదములోని మొదటి భాగం, తహని, రుజువయిం 
య. 


ఇంచియా వ్యాపార్‌ వ్యవ్థ్థలో కలిగిన మూట్ళు ఇండియా. వర్మిశళమలు క్షీణ 
స్థితిలో ఉన్న సమయంలో [్రటిషువారు, స్వేచ్చా వ్యాపార ఒవిరానాన్ని ఇండియాడేశంపై 
ధించడము తమ వస్తువులకు ఇండియా బజారు'ప విస్తరింపచేనుకోడానితై తీసుకొన్న 
(పధానచర్య. (బిటిషువారి దిగమతులను కల్క రహితంగానో, లేదా, "నాదు మాతమైన 
శులాా-లతోనే ఇండియా (హించేటట్టు నిర్బంధించి, వాటిని ఇండియా పై బలాత్కారంగా 


ఓ 
తోసినారు. కాగ, ఇండియా నుంచి ఇంగ్లాండుకు ఎగుమతిచేసిన వను; 
త్యధికమైన శుక గ్రాలను విథించింది ఇంగ్లాండు (పభుత్వం. ఈ విధానంవల్ల, (బిటిషువారి 
ఉద్దేశం శఘమే ఫలించింది. ఇండియా విదేశీయ వ్యాపారం. వేగంగా వృద్ధిచెందింది. 1346 
ంలో, ఇండియాదేశపు సమ్ముద 


హ్‌ నో ( NaS | జ. ట్రే న్న క క మం 
వ్యాపారము మొక్క సరాసరి సంప సరం విలువ 13.64 కోట రూపాయల నుంచి £5.87 


Ee 
0౦ 
త 
— 
౦౦ 
ct 
aa 
ల 
A 
£ 
ళ్‌ 
ఈఏ 
న్‌ 
౮ 
8 
ts 
2 
(a) 
(a3 
జ 
Re] 
ఢి 
q 
(a 


౧ 
కోట్టరు "పెరిగింది. ఆ తరువాతి ఐదు సంవత్సరాలలో జరిగిన పెరుగుదల, ఇంతకంటె 
అధికం, వర్తకము యొక్క సరాసరి సంవత్సరపు విలువ 592.70 కోట్టకు చెరిగింది; దీనిలో 
ఇండియా ఎగుమతుల విలువ £6.35 కోట్టు; దిగుమతుల విలువ £5.55 కోట్టు 


వా దివ మ్‌ ర్పులను చేసియుండడందల, ఈ డర 
కాధభిపృద్దీ దళ వినాశాగికి హేతువుగా పరిణమించిం ఇండియా పర్మిళమలు నశించిపోవ 
డము, (ప్రజలు దర్నికులై పోవడము,_ఇవి, వర్తకాభివృద్ధివల్హ కలిగిన ఫలితాలు, పచ్ధినిమిదో 
శతాబ్దంలో, నూలు వస్త్రాలను తయారుచేసి ఎగుమతి చేయడంలో, పపంచానికంతటికీ 
ప్రధాన కేందమై ఉండిన భారతదెఫం, డెబ్భై ఏండ్ల స్వల్పకాలంలో నే, పకదేశంలో తయా 
రైన వస్త్రాలను, ఇతర వస్తువులను, వినియోగించుకొనే దేంగా మారిపోయింది. ఇట్టి స్థితికి 
తచ్చింది, (బిటిషువారు దేశంలో అవలంబించిన వ్యాపార విధానం. పద్దెనిమిదో శతాబ్దపు 


ర 
టి 
ఇండియా ఎగుమతులలో అన్ని వస్తువులకంపె ప్రధానసానం వహించిన నూలు వస్తాంలు, 


ఇప్పుడు, ఇండియాకు దిగుమతి చేసే వాటిలో (పధాన స్ట్‌ నం వహించినవి. ఇండియా పారి 


(శ్రామిక పరిస్థితిని ఇరవై ఏండ్ల కాలంలోనే, 1811 నుంచి 1985 
మార్చివేసినారో, ఈ [కింది పబెకవల విశద మౌతుంది. 
బట ౧ 


౨ంపత'*రం ఉంగాండదునుంచి ఇందియాము ఇంగేంనుకపు. వసుమతిబని! 
స (1 
ష్‌ న్న సు ఆ TE, ee నల 
దహతి జని! స న్‌ సవం 
ఇ జ లు 
ప్‌ో వనాలు, గ వాంలో నే 
/ 


1514 815203 l,256009 
t521 1918 వ్‌ఏ్‌! 195 
1329 4+2522౮77 A250 


1525 5177౧27 ౨08003 
1814—13350 మధ్మకాంంలో, ఇంగ్లాండుకు ఎగుపుతి చేసిన ఇందిమూ వన స్తాలు, 
సుమారు 13 లక్షల గజాల నుంచి, ఏ లక్షల గవాంకు పడిసేమిునవి, ఈ మవ్యలో, ఇశర 


n 


జేశాలకు వంపూడూ ఉండిన ఎగుమతులుకూడా ౫ శించినఎ. అమెరికా ఎసపమరి బొరూ 
ఉండిన 1. ఏఏ బేళ నూ పస్తాంలు, 1329 నాటిక ౨53 చక్టరు దిగిపోయి“, 1300లో, 
1457 దక rd దిగుమతి చేసుకొన్న డెన్‌మార్క్‌ దేళం, 1320 తర్వాక 150 బే 
కవు ఎక్కువగా ఎప్పుడూ గహించలేయ., 

ఈ విధంగా, ఇండియా చేళంలో తయారైన వస్తువులకు విదేశాల బవార్డు ల 
హోపశ మేకాక, తన న్వచేశీయ బజార్లు, విదేశ 


oe ప్‌ 
తయారైన నూలుపస్తారిలు, ఇండియాలో ఏ విధంగా వచ్చిపడించీ ఈ కింది వ 


1318 IS 1.1 
1581 mi 18.5 [చైనాకు చేసిన ఎపమతులు దీనిలో చేరినవి] 
1335 న్న 179 
1840 me 88.8 
1549 క 12.1 
1350 ae క్‌లి.2ి 
1555 న ర్‌ఏ.4 
1856 గీ 68.0 


పట్టు వస్తాిలు, ఉన్ని వస్తా౦లు, యర్యతపరికరాలు, లోహ వస్తువులు,-మొదలై నవి, 

ఇండియాకు దిగుమతి ఐన ఇతర వస్తువులు. విదేశ వస్తువుల దిగుమతులతో ఏర్పడిన సోరీ 

చట్ట ఇండియా పరిశ్రమలు నశించినవి; వృత్తి శిల్పుల ఆదాయం నష్టమైపోయిండి; (శ్రామిక 
తీ టా 


వర్గానికి ఉద్యోగావకాశాలు సన్నగిర్దినవి. ఇక రెండవ వెపు జరిగిన నష్టం;- ఇండియానుంచి 


886 భారత స్వాతం[తోోద్యమ చరిత్ర [మొదటి 
పెకి ఎగుమతి చేసిన సరకులలో ముడిప త్తి, ముడి పట్టు, ఆహార ధాన్యాలు, అపీము, నీలి 
మందు, జనుము, అనేవి ముఖ్యమైనవి, వీటి ఎగుమతులవల్ల, దేశంలోని వ్యావసాయిక 
మిగులు హరించుకొనిపోయి, దేశజీవనానికి రక్షణ లేకపోయింది. అంతేకాక, ముడిసరకుల 
ధరలు, దేశంలో పెరిగిపోయినవి. ఈ పరిస్థితులే తర్వాతికాలంలో ఏర్పడిన వ్యవసాయ 
సరకుల కొరతలకు ఇామాలకు, మూలము లైనవి. తత్ప్సరిణామంవల్ల నూరు సంవత్సరాల 
దాకా దేశము, దుస్థితికీ, దార్మిద్యానికీ ఆకర మయింది. 

ఇండియాలో టిటిషువారు అనుసరిస్తూ ఉండిన వ్యాపార విధానంపట్ల అసహ్య 
భావాన్నీ, ఇండియా దేశానికి కలిగిన దురవస్థపప్ట తమ వ్యథనూ (ప్రదర్శించిన ఆంగ్లేయులు 
కూడా, కొందరు ఆ కాలంలో ఉండినారు. హెనిసెంట్‌ జార్జిటక్కర్‌ జార్డ్‌ థా ంసన్‌, మరి 
కొందరు ఆంగ్లేయులు, ఈ ఉదార భావాలను (పకటించిన వ్యక్తులు, 1988లో, టక్కర్‌, ఈ 
విధంగా వ్రాస్తాడు. “ఇండియా విషయంలో మనము అవలంబించిన వాణిజ్య విధాన మెట్టిది ? 
ఇండియాలో తయారైన పట్టువస్తాంలు, పట్టునూలూ కలిపి తయారుచేసిన వస్తా9లు, మన 
బజారుల నుంచి, చాలకాలం కిందనే బహిష్కుతములై. పోయినవి. ఇటీవల, ఇండియా 
వస్తా9ల దిగుమతిపై 67 శాతం శుల్కం విధించడంవల్ల, ఎక్కువ భాగము ఇండియా వస్రాంల 
దిగుమతిని ఆపుచేసినాము. ఇండియా దేశానికి ప్రధానమైన ఆధారంగా ఉండిన నూలు వత్త 
పరిశ్రమ ఈ చర్యలవల్ల నష్టమైపోయింది. అంతేకాక, మనదేశంలో తయారైన నూలు 
బట్టలను, ఏషియాలోని మన రాజ్యాల వినియోగానికై ఎగుమతి చేస్తున్నాము. మనము 
ఆవలంచించిన ఈ వాణిజ్య విధానంవల్లి, పారిశ్రామిక దేశంగా నెలకొని యుండిన ఇండియా 

న 


ఎడు కెవలం వ్యావసాయిక దేశస్థితికి వచ్చింది.” ఇండియావస్తువుల పై దిగుమతి 


విధించిడంవల్ల ఇండియా పర్మిశమలు నశించిపోతున్నాయనీ, కాబట్టి వాటిని 


ఇంత ఆలస్యంగా చేసిన ఈ ఆశ్షేపణలు నిరర్భకమురైనవి, పార్నిశామిక స్థితినుంచీ, ద్యవ 
సాయిక స్థితికి ఇండియా దేశాన్ని తీనుకొనిరావడం, దిటిషువారి స్నామాజ్య నీతిలోని ఒక 
భాగంగా, ఎన్నడో ఏర్పడింది. దానికై వారు అవలంబించిన విధాన (ప్రక్రియ, అప్పటికే 
చాలవరకు పూర్తిఅయింది కూడా, 


1 విదేశ వ్యాపార రుణ శేషము 

(బిటిష వస్తువులను ఇండియా దేశానికి ఎగుమతి చేసే విషయంలో, ఒక పతి 
బంధనం ఇంకా నిలిచి ఉండింది. రోజురోజుకూ పమాణంలో కు 
వస్తువుల దిగుమతులను, ఇండియా వినియోగించవలసివస్తే, ఇండియా దేశం ఏవస్తువులనై 
ఉత్పాదనచేసి, ఈ దిగుమతులకు (పతి ఫలంగా (బ్రిటిషు వారికి ఇవ్యవలసి ఉంటుంది. దానికి 
అవరాశం కూడా బ్రిటిషు వారే కల్పించవలసియున్నది. కాబట్టి, ఈ వ్యాపార రుణశేష 
సమస్య, సులభంగా వరిష్కారమయ్యేదికాదు. ఇండియా లోనికి దిగుమతి బొతున్న వస్తువులతో 
సమానంగా, ఇండియాలోని ఉత్పాదన జరగడంలేదు; దీనితో, ఇండియాదేశముయొక్క 
(కయశకి తగ్గిపోయింది. కాబట్టి, (ిటిషువస్తు వుల జనిక్రయాన్ని ఇండి యాలో విస్తరింప 
చేయడానికి, ఇండియా అశ క్తి, ప్రతి బంధకంగా ఏర్పడింది. విదేశీ [ద్రవ్యమారకానికి ముఖ్యా 


నంపుటి ] వ్యాపార పరి దీలాన 887 
ధారమై యుండిన, నూలు వ్ర పరిశ్రమను తామే (రిటెషు వారే) నాశంకాచెంచి, తమ దేశపు 
మిల్లులలో తయారైన వస్తారిలతో ఇందియాను ముంచివేసినావ.  ఇంగ్షాందు. దేశానికి 
ఇండియా అమ్మగలిగిన మరొక వ్తున్ను ముడత త్రి కాని: ఉంతయాం. పరత ఏక్ముటై 
ఉండడటుకాక, ఆమెరికా వత్తివంటి నా క్యా మైనడికాదు, మిరియాలు, DE దాల్చిని 
(లవంగ వట్ట)- మొదలైన సరకుల గిరాకీకూడా చాలా పడిపోయింది 

అదీకాక, పపంచ బజార్లలో, ఇండతిహా సరకుల ధరల విషయంలో, ఎక్కువ 
ఆరిక మాంద్యత వర్చడిం 6ది. అందువల్ల, వ్యావార సంబంధమైన షరతులు ఇండియా దేశా 


గ & hs న 
నికి ఎక్కు స్‌ వృతిరి కమెనవి. ఇండియానుంచి విచశాలపు ఎగుమతి కొతున్న, (సథధాన 
వస్తువుల Wess కలిగిన మాందంతసను ఈ కింది పక పదత్శిస్తుంవి. 

ఖే ర అ జంటే 2 అటట Yer Vay ఫ్లో 
కంపెనీ ఏక స్యాళ్యూతఆకాన్న రద్దుచేసి, బ్బా వ్యాపార పస్థితిని [పవేశపెః ల 


ట్‌ 
ల్‌ కా ల ణీ త క ఇ నే 
ఈ మాంద్యాసికి బాతువని, వాదించికి. కాసి, చిటిమ బవారులో, ఇండియా వస్తువులకు 


డి 
గల గిరాకీని బలహీనం చేయడమే, ఇందుకు (ప్రధానమైన హాతుపుగా కనబడుతుంది. 
అ 


ఇండియా ఎగుమతి వ్యాపా వ్యవ సమూలమైన మార్పుకు లోనమింది, పూర్వపు ఎగుమతు 
లలో [వధానవస్తువులై క పట్టు వ వస్తా , దూది వసాలు, ఇప్పుడు డిగుమతులలోని 


[పధానవస్తువులై నవి. ముడిపటు ప్టకుగల గి 

(శేష్టమైనది కానందువల్ల, గిరాకీ ఇదివరకే పడిపోయింది. చేతే సరఫరా మార్గాలు ఏర్పడినందు 
వల్ల మిరియాలకు, చ3; గారకు, కూడా, గిరాకీ తగ్గింది, మ. ఇంగ్దాండుతో ఇండి 
ees రాజకీయ నంబంధాల కారణంగా ఇండి-హూ చెల్లించవలసిన వార్షిక (పధారాల 


(Annual charges) నమస్య కూడా ఉన్నది. వెండి బంగారాల అభావంవల్ల, ఈ | పభా 


wy 
రాలను వస్తురూపంలో చెల్లించ వః లసిఉన్నది. ఇట్టి పరిస్థితులలో, విదేశీయ వ్యాపార సంబంధ 
మైన షరతులు, ఇండియాకు వ్యతిరిక్తములు కావడంలో, ఆశ్చర్యంలేదు, 
15లీ2 లో, కంప (పవతాన్ని పునరుసువింపచే సే సందర్భంలో, రుణ *షాలకు 
సంబంధించిన పరిస్థితిపై, వ్యాభ్యానిన్తూ, మ్యాకిలాప్‌ (Mackillop), పార్లమెంటు ఉప 


భ్‌ 
సంఘం ఎదుట ఈ విధంగా వివరించినాడు;- “ఇంగ్లాండుకు జమకట్టనలనిన ద్రవ్యాలను 


పంపడంలో, గొపు చికు_లు వరాడియ ఎన్నవ. ఈ ఈ కష్టము ఏ విధంగా Mes నదనే విష 


x ర . 
మనం డిగుమతి చేసిన సీలిమందువలా, ఇతర సరకులవల్లా కూడా, మనకు లభించిన విలువ, 


౧ 
రు జ కు G = 
రూపాయకు 1 షిల్టింగు, 8 పెన్నీలు మాతమే, ఐ పంచన రూపాయి నానెకు ము మొక్క. 
ముద్రణ విలువ 1 షిళింగు 11 త్‌ పెసలు అయింది, కాబపే, వ్యక్తులు, కంపెనీరూడా, 
తీ ల ఇంజ జ్‌ లలు 
ఇటఓపల్క వస్తువులకు బడులుగా వెండిని ఇంగ్దాం ండుకు తీసుకొనివచ్చి, చెల్లిస్తున్నారు. శ శతాద్దా 


లుగా, ఇండియా డేశం తన నరకులను ఇతర చేశాలకు ఎగుమతిచేసి, వాటికి వినిమయంగా, ఆ, 
దేశాలు ఇచ్చిన వెండి బంగారాలను (గహిస్తూ వచ్చింది. ఇప్పుటో, పరిస్థితులు తారుమారై 
పోయినవి. ఇండియాలో నికి దిగుమతిచే సే ఇంగ్లాండు వస్తువులకు వినిమయంగా ఇండియా దేశం, 
వెండిబంగారాలు తప్ప, మరీదీ ఇవ్వజాలడు. కాని, వెండిబంగారాలను ఇండియా, తయారు. 
చేయడంలేదు. మా? ఫ్‌ల్టాప్‌ (ద్రవ్య పే పేషణ 
(Remittance) విషయంలో, ఇప్పటి పదతినే మనం ఇంకా కొంతకాలం సాగిస్తే, 


43 


Rn ల 
చెప్పిన రితిగాా “ఇండియా చైనా. దేశాల 


క 
లస్ట్‌ 


మన 


[ మొదటి 


భారత స్వాతంగతో్యోద్యమ చరిత 


883 


Cr. 5 5 5౪° ESA eR 


9% రకాల 08 1-6 9-99 “ (am) 9g 
79 tle8 0 La —- elt 010 glrg-1 “ ce డ్య 
ag 6-9 eet 8-81 0౭1 se seen 
We ఇఓ -et Bl 1-81 o-ig “ sg Mees 
83 0 -98 9, + 0 “18 639 * రకా ౦9తరిగో 
68 01-77 వో 8-88 మః ఉం 9 (3 4 9). ofoog 
క్‌ 0? 6+ 01-8 elit} ‘sm రాంరాం 
09 కాం gi 2/1 tio fle-1 “ se NER 
ee లయ 
న్‌ ర్మ. ఇచ్చా న 
ogefgous ope soe 
SvGs To 9101 1821 ‘sp cue 31౬1 9621 జమ్‌ 


సంపుటి] వ్యాపార పరిశ్రమల &ీణగ 839 


VY Wm 


దేళము నుంచి [ఇంగ్లాండు] ఆదేశాలకు పోయే దిగుమతులు ఆగిపోక తప్పవు". 
ఎదోోీీయ డణళవొల ప్యోలిరి శ్రోతోట్‌ నివాలోడిలు ; 
—2 


స ౮ గ అమీ మ టన్‌ ఖ్‌ చస ళం 
(a) వ్యావోనాయోభి వ్య్రిస్ధి: ఇండియా దేశముయొక్క విదయ  రుణళషాలం నమ 
స్యను పరిష్కరించడానికీ, (బిటిష్‌ వస్తువులను కొనడానికి తగిన |క్రయక ర్తి! 


డానికీ, ఇండియా వ్యావసాయిక మూలసాధనాలను ఆభివృద్ధిపరచడం, ఒక మ 


ని 


(గ 


పప 

పార్లమెంటు సెలక్టు కమిటీని ఒత్తిడిచేసినవి. (1882), మ్యాన్‌ ఇెస్టర్‌ ఛేంబర్‌ ఆఫ్‌ కామర్‌ 
(మ్యాంఛెస్టర్‌ వ్యాపారసంస్థ) ఈవిధంగా [వాసింది;- “షండియా ఎగుమతి చేయగల పదార్థా 
లను అధికం చేయడానికి జరిపే పయత్నం. ఆ దేశానికి (శీయన్కరమైనది మాత్రమేకాక, 
ఈ దేశానికికూడా (శేయస్కర మైనది. ఇండియా వత్తియొక్క నాణ్యాన్ని బాగుపరచడం, 
ఇంగ్రాండులోని పారిశ్రామికుల సంపత్సమృస్థికి అత్యంతమూ |పధానమైన విషయంకాబట్టి, 
ఈవిషయంలో ఇండియాదేశం సాధించగలిగినదంతా అఆధివృదికావడానికి తగిన అవకాశా 
లను, సౌకర్యాలను, [పభుత్వం కలిగించవలసి ఉంటుంది.” గ్దాస్‌గో వ్యాపార సంస్థకూడా 
ఇదేవిధంగా, “ఇండియా ఎగుమతి చేయగల ఉత్పాదన సరకులు, నాణ్యంలోనూ, పరిమాణం 
లోనూ, అభివృద్ధిచెదడం, ఈ ఫలితాన్ని కలిగిస్తాయి, అనడంలో, సందేహం ఏమాత్రమూ 
లేదు.” (అనగా, ఇంగ్లాండులో తయారైన వస్తువులకు ఇండియా బజారును విస్తరింప 
చేయడం. ] 


న్‌ 


బ్‌టిష్‌ ఎగుమతిచేస్తున్న వస్తువులకు వినిమయంగా, ఇండియాదేశం, తగిన సరకు 
లను ఉత్పాదన చేస్తేతప్ప, ఇంగ్లాండుదేశం, తనవస్తువులను ఇండియాలోనికి [ప్రవహింప 
చేయడం, ఎంతోకాలం జరగదనే విషయం, 1840 నాటికి అందరికీ అరమయిండి. 
ఇండియాలోని వ్యావసాయిక మూలాధారాలను అభివృద్ధిచేయవలసిందని ఈస్టిండియా కంసపె 
నీని ఒ ల్రీడిచేసే ఆందోళన ఇంగ్లాండు [ప్రజలలో (ప్రారంభమయింది. వ్యవసాయ భూములపై 
గల ఓస్తులను తగ్గించడము, వ్యవసాయానికి అవసరమైన నీటి పారుదల సౌకర్యాలను వృద్ధి 
పరచడము, సంస్కరించబడిన వాణిజ్య పంటల రకాలను ముఖ్యంగా, నాణ్యమైన పత్తి 
పంటను |పవేళ పెట్టడము, ఇండియాలో పండిన పత్తిని ఇంగ్లాండులో నికి దిగుమతి చేయ 
డానికి ఎక్కువ అకమానర చూపి, మన వలస రావ్యాలనుంచి విడిపోయి, దాన్యవర్గ (శ్రామి 
కులచే పండిస్తున్న ఆమెరికా పర్తిని, ఆదరించక పోవడము,- మొదలైనవి, ఈ ఆందోళన 
కారులు (పభుత్వానికిచ్చిన సలహాలు, ఈవిషయమై, జార్జి థాంసన్‌, 13898 లో, ఈస్‌ 
ఇండియా సంఘంలో, ఆరు ఉపన్యాసాలు ఇచ్చినాడు, ఇవి, ఈ ఆందోళనకు ఆదర్శ 
[ప్రాయముకై నవి. కాని, వీటివల్ల కలిగిన ఫలితం, తక్కువ. ఇండియాలో వ్యవసాయా భివృద్ది 
జరుగలేదు, అమెరికాదేశపు పత్తికిగల గిరాకీ, ఇండియా పత్తికి కలుగనూలేదు. కాని, ఒక్క 
విషయంలో ఈ ఆందోళన, (పయోజక మయింది, ఇంగ్లాండుదేశం, ఇండియా మై జరివిన 
జరుపుతున్న, అన్యాయాలను, అక్రమాలను, ఈ ఆందోళన బట్టబయలుచేసిండి; ఇండియా. 
వ్యవసాయానికి, (బిటిషవారి విధానం కలిగించిన ఆఘాతమెట్టిదో, జై టపెట్టింది. 


- 


840 భారత స్వాతం[త్యోద్యమ చరిత [మొదటి 
ఇండియావ త్రి యొక్క స్వభావ న్యూనతను గురింవీ, [బిటిషు మిల్లులలో నాజూకైన 
బట్టల నిర్మాణానికి దాని అనర్హతను గురించీ, వ్యాఖ్యానిస్తూ, థాంసన్‌ ఈ విధంగా ఉపన్య 
సించినాడు; - “ఇండియాలోని వ్యవసాయ క్షేత్రం, ఏదో శాపానికి పాల్పడినట్లు తోస్తుంది 
తనకు సంపదను కల్లించే మూలాధారంగా శేతాన్ని రైతు భావించడంలేదు; తన (శ్రమకు 
నిరర్థక మైన ఒక కార్సరంగంగా చూస్తున్నాడు. తాను కష్టించి, దానిలో ఉత్పాదించే ఫలం 
నదికాదు; దేశాన్ని జయించి, ఆక్రమించిన పరదేశీయుని సంపన్నునిగా చేయడానికి ఉపక 
రించేది ఈ ఫలం; తన శ్రమవల్ల ఉత్పన్నమైన దానిలోని మిగులునంతా అతడు సంగహించు 
కొని బాగుపడుతున్నాడు, ఆనే భావం రైతు హృదయంలో నాటుకొని, పోయింది. కనుక, 
పరిశ్రమలు క్షీణించడమూ, అభివృద్ధి ఆగిపోవడమూ, ఆశ్చర్యకరమైన విషయాలుకావు. 
(ప్రజలు, కృషక దాసుల అవస్థకు లోనై జీవిస్తున్నారు ; గు త్తేదారుడైన వధుత 
ఇచ్చాసంకల్పాల పై |బతురుతున్న వారు. భూములపై నుంచి రాజసాన్ని వనూలుచేసుకోవడమే 
జీదితాశయమైన వ్యక్తుల ద యాదాక్షిణ్యాలపై ఆధారపడినవారు. పభుత్వం విధించిన అధిక 
తమ శిస్తులు భరింపరానివై నవి; ఏకాలంలోనూ ఇవి ఇంత పెరగలేదు, పెరగబోవు, 
రైతులూ, వ్యవసాయదారులూ శిస్తులు బాకీపడి ఉన్నారు; దాకీపడిన మరుక్షణం నుంచీ, 
జిల్హాకలెక్టరువారిని, నలిపి వేయవచ్చు; కట్టకడపట వారి వద్ద మిగిలియున్న పిడికిలిప త్తినీ, 
ధాన్యపు గింజనూ కూడా, దోచుకొని, వారిని శిక్షించక వదలిపెట్టడం, తాను చూపిన కనిక 
రంగా భావిస్తాడు కలెక్టరు. ఆ విధంగా, వదలివేయబడిన రైతు, ఆగతికుడై, [గామంలోని 
బ్యాంక రును విడికెడు గింజలకై _దితిమలాడవలసివస్తుంది, అతనిని ప్రాధేయపడి, అప్పు 
తెచ్చుకొన్న రెండు గింజలనూ, మళ్ళీ భూమిలో చల్లి, మిగిలిన గింజలతో తన పొప్టనూ, 
తనపై ఆధారపడియున్న కుటుంబ [పజల పొట్టలనూ, ఏదో విధంగా పూడ్చుకొంటూ, మళ్ళీ 
పంటవచ్చే వరకూ, [ప్రాణాలను నిలుపుకోవలసిన పరిస్థితి ఇండియాలోని రైతుది.” ఇట్టి 
పరిస్థితులలో, ఇండియా వ్యవసాయ పరిశ్రమలో ఏ విధమైన అభివృద్ధిని మనము ఆకించ 
వచ్చు ? అని పశ్నిస్తాడు, థామ్‌సన్‌, 

(b) ఇండియాను వలనరొవ్యూంగా చేయడం ౫ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడడం 
దిటిష (ప్రభుత్వానికి అభిమతం కాదు; ఇతర ఉత్పాదన కార్యక్రమాలను వృద్ధిచేయడం, 
అంతకంటె అయిష్టమైనచర్య. కనుక, (బిటిషు పార్మిశామికులకు తోచిన మరొక నివారణో 
పాయం,- ఇండియాలో ఉపనివేశ స్థాపన. టిటిమ (పజలు ఇండియా దేశాంతర్భాగాలలో 
నెలకొని, తమధనాన్ని పెట్టుబడిపెట్టి, ఉక్స్పాదనను అభివృద్ధి పరచడం, ఈ ఉపనివేశ 
సంస్థాపన, లివర్‌ పూల్‌ ఈస్టిండియాకమిటీ, పార్టమెంటు సెలెక్టు కమిటీకి ఈవిధంగా, తన 
సలహాను వివరించింది. “ఇండియాలో ఉత్పాదన జొతున్న పదార్థాలను (శ్రేష్టమైన విధంగా 
అభివృద్ధిపరచే పద్ధతులతో పరిచయమున్న ఆంగ్లేయుల్లను,- శ క్తి సామర్థ ్యములున్న వారిని,- 
1పోత్సహించి, వారు భారత దేశాంతర్భాగాలలో స్థిరనివాసాలేర్పరచుకొని, నెలకొనేటట్టు చేయ 
వలసిందని, మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరిన్నీ. మూలధనం ఉన్న బిటిషు వ్యక్తు 
లను (ప్రోత్సహించి, సరసమైన షరతులపై వ్యవసాయ భూమిని శాశ్వత అనుదానంగాఇచ్చి, 
వారి మూలధనాన్ని ఆ భూములలో పెట్టుబడి కావించేటట్లు (పభుత్వం చేయవలసి యున్నది. 
దేశంలో, రహదారులను, వంతెనలను నిర్మించి, దేశంలోని వివిధ (ప్రదేశాలకు నులభంగా 


నంపుటి] వ్యాపార పరిశ్రమల మీణత 841 

రాకపోకలు జరిగే ఏర్పాట్లు చేయడం అత్యవసరం.” గ్లాస్‌గో వ ర సంన కూడా, ఈవివం 

గానే, తన అభ్మిప్రాయాన్ని తెలిపింది. “ఇచ్చటినుంచి ఇండియాపు వలసవోయ ఆంగ్చయలకు 

ఇండియాలోని శాంతిభ|దతల రక్షణకు అనుగుణమైన విధంగా, ఆవకాళాంను కల్పించి, 

ప్రోత్సహించిన దైతే, వారి ఉపాయ కౌశలంవల్లను, మూల 

ఉద్యమ (పయత్నాలవల్ణను, ఆత్యంత (పయోజన కరములైన సత్పలితాలు సిదించగలపని 
" 


అ PEs 
నం ఆశించడం హతుబదవెనది, ¢ 
య్‌ లి గ్‌ 


మా 
44 ran ob వి 
ంగాండునుంచి ఇండియాకు పలసపోయ అ 


న ఆ 

వా వృర్థిచేయడానికి తగిన మార్గము, హానికరమురై న నిర్బంధాలను తొలగించి, 
'విటిషువారి మూలధనము, నేర్పు, ఉద్యమ సాహసము, ఇత్యాదల సహజ పపృత్తుల విష 
యంలో ఉదార స్వాతంత్ర్యాన్ని ఇచ్చినట్టయిత, ఇండియా. వంటహాములను దోహద రియ 
లతో సారవంతంచేసి, సహజంగా కష్టపడి వగచేసే శాంతిపరుఐన ఇండియా రైతుల సహ 
కారాన్ని పొంది, ఇప్పుడు మనకు ఆపశ్యక మై యున్న సమస కార్యాలసూ, తపక 
సాధించగలము.” పాశ్చాత్యులకు ఇండియాలో స్థిరనివాసం కర్పించగంపల్ల, (పభుతా 
యానికి కలిగే, (పయోజనాలెట్టివో, స్పష్టంగా వివరించవలసిందని అడిగినప్పుడు, ప 
మెకెంజీ, ఈవిధంగా వివరించినాడు;- “షండియాలో స్థిరనివాసిగా ఏర్చడే పకి (పాళ్చాత్య 
వ్యక్తి, ఏదో కొంతలాభాన్ని (పభుత్వాదాయానికి సమహరుస్తైడని నారు దృథవిశ్వాస 
మేర్చడింది. పలాలు విధించిన వస్తువులను వినియోగించడంపల్ల, అతడు మనకు లాభకారి 
యైనవ్య క్తి. ఉత్పాదక మార్గాలను అతడు తప్పక అభివృద్ధి చేయగలడు కాబట్టి, దేశంలోని 
సాధారణ సంపర్తిని ఎక్కువగా వ ద్ధిచేస్తాడు. ఇతని పద్ధతులను అనునరించి, డేకీయులనేకు 
లలో పాశ్చాత్యుల వ్యవహార పద్ధతులు వ్యాప్తికి వస్తాయి. పాళ్చాత్య జీవితపర్ధతులు, చయ 
జీవితపద్ధతులకంది ఎక్కువ సుఖకరమైనవీ, ధనవ్యయంతో కూడినవీ ఐనా, దేశీయుల 
అలవాట్లలో మార్పు కలుగవలసిన అవసరం ఉండదు. దేశంలోని సంపవ అభివృద్ధి 
కావడంతో, నానావిధములై న పలాలు, పన్నులు కూడా వృర్ధిచెందుతాయి. దేశంలోని 
వినియోగానికి, విదేశీయ వ్యాపారానికి ఆవశ్యకములై న పదార్థాల ఉత్పాదన సమృద్ధిగా 
పెరుగుతుంది. పరిష్కారాలు జరగని జిల్లాలలో, వ్యవసాయంలో జరిగే అభివృద్ధి 
వల్ల, (పభుత్వ రాజస్వానికి కూడా ఎక్కువ ఆదాయం లభిస్తుంది. నీబిపారునల పద్ధతి రేనట్లి 
వ్యవసాయ (పదేశాలలోని ప్రస్తుత ఉత్పాదన చాల తక్కువ; ఆ (పదేశాలలో నీటిపారుదల 
సౌకర్యాలను కలిగించి నచితే, ఆ భూములు మిక్కిలి ఫలవంతము కాగలవు. (వత్యేకంగా 
నిర్దిష్టము కానట్టి బంజరు భూములపై భాటకాదాయమంతా (పభుత్వాసికి చెందిందే కనుక, ఆ 
భూములు సాగులోనికి రావడంతో, వెంటనేకాని లేదా, శీ ఘకాలంలో నేకాని, ఆ భూములపై 
వచ్చే శ్‌స్తులు అధికమై, (వభుత్వాదాయాన్ని 'పెంచగలవు. పొళ్చాత్యుల సంపర్కసాహ 
చర్యాలకారణంగా, దేశీయులలో, వైన్‌ (ద్రాషసారా) ాందీ, విస్కీ, మొదలైన వాటి 
ఉపయోగం కూడా వ్యాికి రాగలదని, నానమ్మకం. నై తికదృష్ట్యాః ఈ పరిణామం 
శోచసీయమైనదే ఐనా, ప్రభుత్వ రాజస్వ విషయంలో, లాభకర మైనట్టిది. ఇక, పాశ్చాత్యుల 
-సేవకులుకూడా మంచి దుస్తులను ధరించేవారే. బట్టలుకూడా శుల్క_పద్ధతికి అధీనమైనవ్షే 


842 భారత స్వాతంత్రోద్యమ చరిత (మొదటి 
కాబట్టి, దీనివల్ణకూడా |పభుత్వానికి ఆదాయం లభిస్తుంది.” లాభదాయకములై న ఈ [పయోజ 
నాలేకాక, పరిపాలక వర్గ (పజలను దేశాంతర్భాగాలలో నెలకొల్పడంవల్ల, ఒక ముఖ్యమైన 
రాజకీయ |పయోజనం కూడా సిద్ధిస్తుంది. (ప్రజలు కూడగట్టుకొని, పరిపాంకులకు ఎదురు 
తిరిగే అవకాశానికి, ఇది |ప్రతిబంధకమౌతుంది. ఎప్పుడైనా, తిరుగుబాటు జరిగే సందర్భమే 
ఏర్పడితే, దేశంలో అన్నిచోట్లా వరిపాలక వర్గంవారు నివసిస్తూ ఉండడంవల్ల, ఆ తిరుగుబాటు 
ప్రయత్నాన్ని, ఆదిలోనే అణచి వేయవచ్చు. 

దేశంలోని అంతర్భాగా లలో పాశ్చాత్యుల నివాస స్థానాలకు, వారు కాశ్వతంగా నెలకో 
డానికీ సంబంధించిన నిర్బంధాలను, 1924 సంవత్సరంలోనే, తీసివేయడం జరిగింది. 
తరువాతి సంవత్సరాలలో, ఇంగ్లాడు దేశ పజలను, వారి మూలధనాన్ని ఇండియా దేశవు 
అంతర్భాగాలలో (పవేళపెట్టే (ప్రయత్నాలు తీ వంగా జరిగినవి, వ్యవసాయానికీ, తోటల 
పెంవకానికీ తగిన భూములను వారికి, శిస్తురహితమైన అనుభోగానికీ, లేదా, ఆరవై ఏండ్ల 
కాలం గుత్తకూ, ఇచ్చే ఏర్పాట్లు కొవించిరి. అంతర్జేశీయ వ్యాపారంలో పారదహన శుల్కాలను 
రద్దుచేసి, దేశంలోని సమస్త వ్యాపారాన్నీ, పరిశమలనూ, పరదేశీయుల ఉద్యమ [పయత్నా 
లకు సదలి వేసి 


0m 


వలన బిధానోముయెక వౌ భల్యుం : అమెరికా, కెనడా, ఆస్టేలియా న్యూజీలాండు 
దేశాలలో వలసలను నర్చరచుకొన్న విధంగా, ఇండియాలో చేయడం సాధ్యంకాదు. ఇదివరకే 
బాగుగా వృర్ధి చెంది, ఎక్కువ జనాభాతో కూడియున్న దేశము ఇండియా, ఆంగ్లేయులు వలన 
పోయి నెలకొన్న కాలంలో, ఆమెరికా మొదలైన దేశాలు, ఏమ్మాతమూ అభివృద్ధికిరాని 
విస్తారమైన బంజరు భూభాగాలతో ఏర్పడియుండినవి, 

అదీకాక, చిన్నవియెన వ్యవసాయ క్షేత్రాలను [(గహించి, దేశీయలైన రైతులతో 


హోటిచేన్తూ, వాటిని సాగుచేయడం పాళ్చాత్యులకు సాధ్యంకానిపని. వారి వ్యవసా యోద్య 
మాలకు అనుకూలించినవి కాఫీ పంటలు, తేయాకు పంటలు మ్యాతమే, ఇండియాదేశానికి 
విశిష్టమై వ్యావసాయిక పరిస్థితులవల్ల, ఇతరవిధములైన వ్యవసాయ పరిశ్రమలు పాశ్చాత్యుల 
అందుబాట్లో లేనివి. 

ఇక రెండవదిగా, ఆంగ్లేయలు ఇంగ్లాండుడేశంలో అలవాటుపడి ఉండిన శీతోష్టపరి 
స్థితులకు పూర్తిగా భిన్నమైనవి ఇండియాలోని ఈపరిస్థితులు. [బిటిషువారు దేశాన్ని ఆక 
మించిన లొలిరోజులలో, ఈచేళానికి వచ్చిన పాశ్చాత్యుల మరణనంఖ్య ఎక్కువగా ఉండింది. 
ర క్తవిరోచనాలు, మహచి, మలేరియా, ఉదరసంబంధమైన బాధలు మొదలైన రోగాలకు, 
అనేకులు పాళ్యాత్యులు బలియెపోయిరి. ఈరోగాలవల్లను, ఇండియావేనవుల తీవతవల్ణను,. 
చావుతప్పించుకొన్న పాళ్ళాత్యుల ఆరోగ్యంకూడా బాగా దెబ్బతినింది. 

కడపట, దేశముయొక్క_ ఆంతర్భాగాలలో ఏర్పడియన్న వ్యాపారోద్యమాలలో,- 
పాళ్ళాత్ఫులు దేశీయులతో పోటీచేసి, నిలువలేక పోయిరి. ఇండియా (ప్రజలు పొదుపుతో ' 
జీవించగలిగినవారు. శ్రమపడి పనిచేయ గలిగినవారు; బుద్ధితీక్టత కలవారుకూడా. పరచేశీ 
లువచ్చి, ఇండియాతో ఏవైనా పరిశ్రమను స్థాపించడంతోనే, దేశీయులుకూడా, శీఘమే 
ఆ పరిశ్రమ నిర్వహణకు పూనుకొనేవారు. దేశీయుల జీవన (ప్రమాణం తక్కువ కావడం 
వర్ణ, పాళ్చాత్యులు తయారుచేసే వస్తువులను తాము తక్కువ వ్యయంతో తయారుచేసి, చౌక 


న ంపుటి] వ్యాపార పకి శ్రమల మ్‌ణత 818 


ధరలకు అమ్మ గలిగేవారు. ఈ విధమైన క్లిక్షపరిస్థితి ఏర్పడ 
ఊహించినాడు. 1918 నాటి పార్లమెంటు కమిజీ ముళ్ల న. క వరాలే సాక్ష్య 
మిన్తూ, ఈవిధంగా వివరించి యున్నాడు. “షండియాజాతి కూడా మన జూతపలెనే ప్త 
వ్యవహారాలలో నమర్థమైనది. [మనమెట్టి దుకాణాదార్హమో ఇండి sued అట్టివారే.] 
తాము నిర్వహించే ఆంగడిని వారవ డూ విస్మరించియుండరు. పౌఠవిషయాలవ మఠానికి 
సంబంధించిన వ్యవహారాలలోకి కూడా, వారు, వర్తకానికి కలిగిస్తారు, వారి పుణ్య 
స్థలాలు, వారితీర్థయాతలు, అన్నీకూడా సమస్త విధములైన వస్తువులనూ అమ్మే సంత 
బజార్లతో కా ఇండియాలో, మతము, వర్తకము, అనేవి రెండూ సోదరకళలు. 
ఒకదాని విషయంలో ఏర్పడిన వతి న సమావేశంలో నూ రెండవది ఉండక తప్పదు. 
దేశీయలకు సహజమైఉన్న ఈ వర్తక స్వభావాన్నిబట్టి, పాన్చాత్య వర్తపడు కూడా, 
దేశాంతర్భాగాలలో స్థిరంగా నిలవడం సాధ్యముకాదని, నేను విశ్వని సిస్తున న్నాను; శీ ఘంగానో 
ఆలస్యంగానో పాశ్చాత్య వర్తకులందరూ ఆఅంకర్చా గంలోని (పదేశాలను పవలిపె పెట్టి, సముద 
తీర ప్రదేశాలకు చేరుకోవడం తప్పదు. పాళ్చాత్యు డు, తన తిందికి (తాగుడుకూ, ఒకనెలకు 
కర్చు పెప్టే డబ్బు, హిందూవర్తకుడు పం(డెండు నెలలలో వ్యాపారందల్ల సంపాదించే 
లాభానికి సరిపోతుంది. కాబట్టి, పాశ్చాత్యుడు, హిందువు, సమాన (పతి పర్తిలో వ్యాపారానికి 
పూనుకోవడంలేదు. అత్యధికమైన శుల్కాన్ని చెల్లించి ఒకడు, ఏమీ చెల్లించ కుండా aren 
ఒకే బజారులో వస్తువులనుకొనే ఇద్దరు వర్తకుల సాద్భళ్యం, ఈ విషయంలో వర్తిస్తుంది. 
ఈ విధంగా అనమానమైయున్న పరిస్థితుల్లో, పాళ్చాత్య వర్తకుడు దేశీయవ ర్తకునితో పోటి 
చేసి, ఎంతకాలమో నిలవలేడు. తనవద్ద ఉన్న విస్తారమైన మూలధనంతో, నూతన పర్షిశమ 
ను దేనినైనా కొంతకాలందాకా సాగించవచ్చు; లేదా, నీలిమందు, చక్కెర మొదలైన పాత 
పరిశ్రమలనే వృష్థిపరచి, కొంతకాలం నిర్వహించవచ్చు. పాశ్చాత్కుడు పూనుకొన్న నూతన 
ఉద్యమం ఫలించి, స్థిరంగా నిలుస్తుందా, అని, కనిపెట్టిచూన్తూ, హింమావర్తకుడు వేచి 
ఉంటాడు. అది ప్రయోజన నకరమైనదని, శాశ్వతంగా క జ. (గ్రహించి నవెంటనే, 
తానుకూడా ఆ ఉద్యమంలో (వవేశిస్తాడు. అంతతో, పొళ్చాత్యుడు ఆ రంగాన్ని వదలిపోవల 
సిందే. ఈ నిమి త్త క్తి క్రమంగా (వవృత్తమై, పాళ్చాత్యులందిరినీ సముదతీర [పాంఠాలకు 
తోసివేస్తుందనే విషయంలో, నాకేమా[తమూ నందేహంలేదు. అదేవిధంగా, ఇంగ్లాండు లోని 
వర్తకులతో స్వయంగా పత వ్యవహారాలను జరుపుకొనే అవకాశం ఇండియా వ ర్తకులకు, 
భావికాలంలో సిద్ధిస్తుం ది అనే విషయంలోకూడా, నాకెట్టి నండేహమూ లేదు. ఇండియా 
వర్తకుల ఉత్తమ ఆర్థిక విధానము, వారి పొదుపుతనము,- అనే మూలకారణాలవల్లనే, 
ఇప్పుడు ఇండియా నముద్ర తీర్కపాంతాలలో స్థిరపడిఉన్న ఇంగ్భాండు వర్తకుల ఏజెంట్లు, 
ఇండియాను వదలిపోవలని వస్తుంది, ఆనే, విషయంలో కూడా, నాకు నందేహంలేదు” 
తరువాతి కాలంలో జరిగిన విషయాలన్నీ ఈ భావినూచనలను అనుసరించి యథా 
తథధంగా జరిగియుండడం, మనో థావిదృష్టికి మంచినిదర్శనం, ఇండి యాడేశాన్ని ఆంగ్లేయుల 
ఉపనివేశ స్థానంగా మార్చలేకపోయిరి. ఆంగ్లేయులకు విశిష్టాధికారాలను కల్పించి, తన్మూ 
లంగా was దేశీయులను బహిష్కరించిన వ్యాపార ns గాక లాపాలలోను ను, పరిశ్రమల 
-లోను మ్మాతమే ఆంగ్లేయుల మూలధనం ఉపయు క్తమయింది. 'శేయాకు, కాఫీ తోటలు, నీలి 


841 భారత స్వాత ౦_తోోద్యమ చర్మిత [ మొవటి 
మందు పరిశ్రదు, నౌకాపరివహనము, విదేశీ [దవ్యమారకపు బ్యాంకులు, భీమా సంస్థలు,- 
ఇవి, వాళ్ళా క మూలధన వినియోగానికి ఉపయోగించిన ముఖ్య ఉత్పాదన సంస్థలు. 
రుణ ౪షానికి సంబంధించిన సమస్యను వరిష్కరించడానికి మారుగా, ఇది, ఆ సము 
| రింత తీ ఏవం కావించింది. అదృశ్యమైన దిగుమతుల సంఖ్యను ఎక్కువ చేని 
కః వాటికి బదులుగా, ఇండియా ఆహార ధానా లను ఇతర ముడిసరకులను ఇంకా 


~ 


ఎక్కు_పగా ఎగుమతి చేయవలసి వచ్చింది. 


సను 
అద 
పూ. 


(6) లవాడా నెంర్యాల అభివ్యు ద్ది = అంతర్జీయ సంచార మార్గాలను, రవాణా 
హెకర్యాలను వృద్ధిచే యడము, ఇండియాలో రై లుమార్గాల జాలబంధాన్ని నిర్మించడానికి, 
డల్‌ హౌప్పి, వేసిన aha ,- ఇవి, ఇంగ్లాండు వ్రయోజనార్థం ఇండియా ఆర్థిక వ్యవస్థను 
అధీనపరచే, |వి 


కని 
(ఆరో 

ke 
స కో 
వ 


షు పథకాలకు, జాగా ఉపకరించినవి. దేశంలోని అంతర్భాగాలనుంి సరకు 
లను జ జమ ney 


వడము, దిగుమలిఐన, ఇంగ్లాండు వస్తువులను దేశంలోని వివిధ ప్రదేశాలకు 
సరఫరాచేయడము, అనే వ్యవహారాలకు, రవాణా సౌకర్య సౌలభ్యం, అవసరమైనది. రైలు 
మార్గాల నిర్మాణం వల్ప మరొక (పయోజనం కూడా సిద్ధిస్తుంది; (బిటిషు మూలధనానికి లాభ 
కరమైన ఒక అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది, వరిపాలనాధికారము కంపెనీ చేతులలోనుంచి 
ఇంగ్లాండు రాజ్యత్వానికి హస్తాంతర మైన విమ్మటనే, రై లుమార్గాల నిర్మాణ కార్యక మం, 
ఆరంగించియుండడం వా స్తవమైనదే, కాని, ఈస్టిండియా కంపనీ విధానంకూడా ఈ కార్య 
[క్రమానికి ఉన్యుఖమై ఉండింది; ఆ విధానంలో ఏమార్చూ కలుగలేదు; కాని, 18%? లో 
జరిగిన విషప్పవం తర్వాతనే, ఈకార్య'కమం వేగాన్ని అందుకొన్నది. 


V ఇండియా ఐశ్వర్యని గమనం [ఐశ్వర్య పరీవాహం] 
ఇండియాకు కు సన సరకుల విలువకంపె ఎక్కువగా, న వీ 
మిగులు ఎగుమతులకు (ప్రతిఫలం లభి చక పోవడంవల్ల, ఇండియా ఇంగ్లాడు దేశాల ఆర్థిక 
వ్యవస్థలలో విస్తారమైన పరిణామాలు కలిగినవి, బెంగాలులో వసూలు చేనుకొన్న రాజస్వ 
[దవృంతో ఇండియా En ఇంగా ండుకు పంపించే విధానాన్ని ఆవలంబించినది, 
ఈస్ట్రిదియా కంపెఎ. ఈకొనుబడులను “పెట్టుబడులు” అని, వ్యవహరించియుండిరి. ఇవ్వే 
ఇండియా కం క హాలుగా ఏర్పడినవి. కంపెనీ బెంగాలును పరిపాలించిన మొదటి 
ఆరు సంవత్సరాలకాలంలో, సిద్ధించిన నికర ఆదాయం, 18,066761 హౌనులు; మొత్తం 
కర్చులు 90 27609 పౌనులు పోగా, 40 89152 పొనులు మిగిలింది. దీనిని ఇండియా 
సరకుల రూపంలో, కంపెనీ, ఇంగ్లాండుకు పంపించింది. ఇది దేశంలోని నీకరాదాయంలో 
మూడో భాగం. బైటికి (పవహించిపో యిన పూర్తి మొత్తం ఇది మా; త్రమేకాదు, దెంగాలులోని 
ఆర్థిక మూలాధారాల నుంచి ఇంగ్లాండుకు వేరే మార్గంలో పోయిన పరీవాహ మొత్తం దీనిలో 
చేరలేదు. కంపెని ఉద్యో నులు, విస్తారమైన సంపదలకు జమచేనుకొని, ఇంగ్లాండుకు పంది 
నారు. వీటి లెక్కలను wees కష్టం, కాని, 1766-6౪ మధ్య కాలంలో జరిగిన ఎగు 
మతి దిగుమతుల ₹క్కులనుబపవై, ఈ ద్రవ్య పరీవాహస్వరూవం, నూలంగా వ్యక్తమౌతుంది. 
ఆ కాలంలో బెంగాలు గవర్న రుగా ఉండిన, హా కరీ వెర్‌ల్‌స్ట్‌, ఈ లెక్కలను తయారుచేసి 
ఉంచినాడు, వీటినిబట్లి, మొ సం దిగుమతుల విలువ 624 875 పొనులు; ఎగుమతుల విలువ, 


అంటీ మ 


నీంపుటి | i వ్యాపార పరిశ్రమల వీణతో 815 


5811 250 పౌనులు. మూడు సంవత్సరాల" ఎగుమతుల మిగులు 1083375 పోనులు. 
అనగా, [పతి సంవత్సరమూ 15 లక్షల పౌనులు విలువగల సరకులు బెంగాలు నుంచి, 
ఇంగ్లాండుకు ఎక్కువగాపోయినవి. దీనికి ఇంగ్హాండు నుంచి ఏ పతిఫలమూ లభించలేదు. 
కాబట్టి, ఇండియా ఐశ్వర్యంలో నుంచి, 15 లక్షల పౌనులదవ్యం వృథాగా బె టికి (పవహిం 
పోయింది. తరువాతి సంవత్సరాలలో ఈ ఐశ్యర్య పరీవాహం, ఇంకా పెడ్ద్డడాతూవచ్చింది, 
తరువాతికాలంలో, భారతజాతీయవాదుల ఖండనకు, విమర్శలకు ముఖ్యంగా గురిఐనరి, ఈ 
విషయమే. ' 

తరువాతి సంవత్సరాలలో జరిగిన ఈ వరీవాహ పరిమాణం విషయంలో ఆధిపాయ 
భేదమున్న ది. ఆంగ్లేయోద్యోగులు తమ పేరట ఇంగ్లాండుకు పంపుకొన్న మొత్తాలను, అధికార 
రీత్యా (ప్రకటించిన వాణిజ్యపు లెక్కులను,- ఈ రెంటినీ [గహించి, విలియం డిగ్బీ, “స్పాసీ 
యుద్ధానికి, వాటర్‌లూ (Waterloo) యుద్దానికి మధ్యకాలంలో, ఇండియాలోని మూల 
భండారాలలో నుంచి, ఇంగ్లాండుకు 100 కోట్లు పౌనులు (పవహించిపోయి ఉంటుంది.” అని 
వాసి ఉన్నాడు. దీనినిబట్టి, సరాసరి, పతి సంవత్సరమూ 1.72 కోట్టు పౌనులు పరీవాహ 
రూపంలో ఇండియా ధనం, ఇంగ్లాండులో కలిసిపోయింది, పది “వ్యాపారకాలాల” లెక్కలను 
ఆధారంగా చేసుకొని, ప్రొథెసర్‌ వుర్చర్‌, ఈ కింది నిక్చితాభిపాయాన్ని వెలువరిచినాడు. 
“పెన వివరించిన విధంగా, ఇండియాలోని ఐశ్వర్యం పరీవాహరూపంగా ఇంగ్లాండుకుపోయి 
ఉండడం వా'న్తవమైనడే. కాని దాని పరిమాణం, ఇంత వి సృతమైనదికాదు. 1783-983 
సంవత్సరాల మధ్యకాలంలో, పాశ్చాత్య దేశాలకు |ప్రవహించిపోయిన ఇండియా ఐశ్వర్యం, 
సంవత్సరానికి 19 లక్షల పౌనులకు మించి ఉండదని అంచనా వేయవచ్చు.” “(ప్రా ఫెసర్‌ వర్‌ 
లర్‌ ఇచ్చిన అంచనా, వాస్తవ విషయానికి సన్నిహితంగా ఉన్నదని” జొన్‌స్టా9చీ అభి 
(పాయం. “పుర్‌బర్‌, ఇటీవలికాలపు అమెరికా పరిశీలకుడు కొబట్టి, [ద్రవ్య పరీవావోన్ని 
తగ్గించి చూపవలసిన ఉద్దేశం ఉండదు," అని, కారణాన్ని కూడా నూచించినాడు. 

యథార్థమైన మొత్తాన్ని నిశ్చయించ డానికి తగిన ఆధారాలు లేనందువల్ల, ఇండియా 
నుంచి ఇంగ్లాండుకు బదిలీచేయబడిన ధనాన్ని నిష్కర్షగా తేల్చే వివాదాలలో పాల్గొనడం 
తగనిపని, డిగ్బిచెప్పిన మొత్తము, అతిశయోక్తితో కూడినదై లతే, పుల్లర్‌ నిశ్చయించిన, 
అందాజు, న్యూనమైనదని తోస్తుంది. “ఇండియాదేశ సమస్తానికీ వర్తించే ఎగుమతి దిగు 
మతుల సంఖ్యా పరిగణనాలు సంపూర్ణంగాను, సమ్మగంగాను లేవు,” అసి, తన నిశ్చయానికి 
తగిన సమ్మగాధారం లభించలేదని, పుల్లర్‌ తానే అంగీకరించి యున్నాడు. ఈవిషయ. 
మెట్టున్నా, ఇండియా దేశాన్ని ఇంగ్లాడు ఆక్రమించిన ఫలితంగా, విదేశ వ్యాపారాన్ని సాధ 
నంగా చేసుకొని, ఇండియాదేశ పజల సంపదను తమ (ప్రయోజనార్గం, (బిటిషవారు 
ఉపయోగించుకున్నారనే విషయం, వివాదాస్పద మైనదికాదు. 

డొండీయావ్‌ సొన్టము, ఇంగ్లాఢువ లాభము ; ఇంగ్రాండుదేశవు పార్మిశామికాభివృద్ధిక్కొ 
ఇండియానుంచి పరీవాహంగా వచ్చిన ధనం, ముఖ్య సాధనమయింది. ప్లాసీ యుద్ధానంతరం 
ఇంగ్లాండులో జరిగిన అద్భుతావహమైన పార్మిశామికాభివృద్ధి, ఇండియా పర్మిశమల వినా 
కాన్ని ఆధారంగా చేనుకొని జరిగిందని నిరూపించడానికి, తగినంత సాక్ష్యం సిద్ధంగాఉంది, 
ఇంగ్లాండులో జరిగిన పారిశ్రామిక విస్థవానికీ, ఇండియాలో (బిటిషు పరిపాలన ఏర్పడడానికీ, 


44 


గ్‌ ళా 
టి 


ఓ16 భారత స్వాతం[తోోద్యమ చరి(త్ర 
సన్నిహిత సంబంధం కొలదని, |బిటిష చర్మితకారులే స్పష్టంగా వాసియున్నారు.' 

(బిటిషువారు బెంగాలును పరిపాలించిన [పథమదళలో, ఈస్టిండియా కంపెనీ, దాని 
ఉద్యోగులూ, దోచుకొనిపోయిన సంపదే, పారిశ్రామిక విప్పవపు తొలికోజులలో పరి కనులకు 
ఉ త్తేజనం కలిగించిన మూలధనం, !బూక్స్‌ ఆడమ్స్‌, నిష్కర్షగా ఈవిషయమై వ్రాసినాడు, 
“ఇంగ్బాండులోనికి 1పవాహగూపంలో వచ్చిన ఇండియా సంపద, జాతి యొక్క [దవ్శరూప 
మూలధనాన్ని శక్రినంపదను, ఆత్యధికంగా వృద్ధిపరచడమేకాక, దాని నమ్మతనూ 
(tlexibility), గతివేగాన్నీ పెంచింది. 

ప్లాసీయుద్ధము ముగిసిన తర్వాత, కీఘకాలంలోనే బెంగాలు దోవిడిధనం, లండన్‌ 
నగరంలో (ప్రవేశించడం ఆరంభమయింది; దీని ఫలితం మరుక్షణమే వ్య క్రమముంది. ప్పాసీ 
యుద్ధం జరిగింది 1757 లో. దీనిని అనుసరించి, అత్యంత మైన వేగంతో జరిగిన మార్చుకు 
సద్భశ్యమైనది, ఎక్కడా జరుగలేదు. 1760లో మిళ్జుకశేతలో ఉపయోగించే నాడె (Flying 
Shuttle) నిర్మాణం జరిగింది; లోహాలను కరిగించడంలో కరలకు మారుగా బౌగ్గు ఉప 
యోగం వచ్చింది, హార్స్‌ గీవ్స్‌, స్పిన్నింగ్‌ జెన్నీ, ని 1764 లో నిర్మించినాడు; 177% లో 
(ాంటన్‌, వమనూ్యూల్‌ అనే సూలు యంతాన్ని నృష్టించెను; శక్తితో నడిపే మగ్గాన్ని (Power 
locm) కార్డ్‌ రైట్‌, నిర్మించి, 1/౧5 లో తన ఏకస్వం చేనుకొన్నాడు, ఈ అన్నిటికంటె 
ప్రధానమైనది, వాట్స్‌, 1168 లో, సమర్థంగా చేసిన ఆవిరియంతం. కాలగతియొక్క 
వేగానికి, ఈ యంత నిర్మాణాలన్నీ, బహిర్గమనమార్షాలేకాని, దాని కివి కారణాలుకావు. 
యంత నిర్మాణాలన్నీ స్వభావాన్ని బట్టి నిషి.9యార్మక మైనవి; తమంతట అవి (ప్రవృత్త 
మయ్యువికావు. శ్రిసంచయం నమృద్ధిగౌ ఏర్పడేషర కూ శతాద్దాలుగా, (ప్రకృతిలో CED 
అంతర్భ్యూత:గా సిలిచియుండినవి. ఈశ క్రిసంచయమంతా చెలామణిలో ఉండే [ద్రవ్యంలో, 
నిహితమై ఉంటుంది. ఒక నిధిరూవంలో ఉండే ధనానికి శక్తిలేదు. (పవాహరూవంలో అది 
(వసరించినప్పుడే, దాసికి ఈశ క్రి ఏర్పడుతుంది, ఇండియా సంపద ఇంగ్షాండులోనికి [ప్రవ 
హించివచ్చి, దానిని అనునరించిన పరపతి అభివృద్ధి చెందేవరకూ; యంత నిర్మా జోద్యమం 
బహిర్గతం కాలేదు. యాభై ఏండ్లకు పూర్వం వాట్స్‌, జన్మించియుం టే, అతడు, ఆతని 
నిర్మాణ చాతుర్యంకూడా పేరు (పకిష్టలు లేకుండాపోయి ఉండేవి.” 

“పపంచం సృష్టికి వచ్చినప్పటి నుంచీ కూడా, ఇండియాను దోచుకొన్న ధనాన్ని 
పెట్టుబడి కావించడంవల్ల, సి్టించినట్టి (ప్రయోజనమూ, లాభమూ ఎప్పుడూ కలుగలెదని చెప్ప 
పచ్చు. తర్వాత, యాభై ఏండ్లదాకా, బిటనుదేశముతో స్పర్ధచేసే దేశం, ప్రపంచంలో 
ఏర్పడలేదు.” 

1694 నుంచి 1757 వరకూ, అభివృద్ధి మందంగా జరిగింది; 1760-1815 ల మధ్య, 
దాని వేగమూ ఎక్కువయింది, పరిమాణమూ వృద్ధి చెందింది. 

ఇంగ్గాండులోని పారి శామిక విష్టవానికి మూలాధారమైన సంవద _ఎచ్చటిది, అనే 
విషయాన్ని, న్నింగ్‌ హామ్‌, స్పష్టంచేయడు. కాని 1760 తర్వాతనే అది జరగడానికీ, 
అంతకుహూర్వం జరగక పోవడానికీగల కారణాల విషయంలో, ఇతడు (బ్రూక్‌ ఆడమ్స్‌తో 
ఏకీభవిస్తాడు. ఆతడు ఈ విధంగా |వాస్తాడు, “యఇత నిర్మాణాలు, ఆవిష్కరణాలు, 
"కేవలం అనుద్ధిష్టమెనవని తోస్తుంది. గణించడానికి వీలులేని, ప్రత్యేకమైన నిర్మాణ (ప్రతిభ 


నిలపుట్ని J వ్యాపార పరిశ్రమల తీణత 847 
ఒక్కసారిగా పెకి ఉ దికినందువల్ల, ప్ధానిమిదో శతాబ్దంలోని యంత్ర వరికరాలన్నీ నృష్టికి 
వచ్చినాయని, [ప్రజలు తలంచవచ్చు. కాని, కార్టారైట్‌ కు, వాట్స్‌కు, కాలపరిస్థితులు పక్షమై 
ఉండినవి అని చెప్పడంలో, వారి యోగ్యతను, అర్షతను, న్యూనత పరచే ఉద్దేశంలేదు. 
విలియంలీ, డోడోడడిీ సః కాలము నుంచీ కూడా, ఉత్తమ మేధాశాలురు (పపంచంలో లేక్ష 
పోలేదు. కాని, వారికాలంలోని పరిస్థితులు, వారి విజయానికి అనుకూలించినవిాపు. అధిక 
వ్యయముతో కూడిన సాధనలతోను, (పకియలతోను జరిపే సాంకేతిక ఉద్యమాలకు, 
విస్తారమైన మూల ధనము అవసరం. తగినంత మూలధనం తన అధీనంలో లేక, విస్తార 
మైన (ప్రపంచ బజార్జు వశంలోలేక, ఎంతటి శ క్రివంతుడైన వ్యక్తిహడా ఇట్టి ఉద్య "మానికి 
పూనుకోవడం ని రర్థరం. పర్జెనిమిదో శతాబ్దంలో, అనుకూల పరిస్థితులు ఎక్కువా తూరావడం 
వల్ల, ఈ అభ్య ,దయానికి అవకాశం కలిగింది.” 

ఇంగియాకోని మిగులు సరకులను ఇంగ్లాండుకు పంపించడం, “ఐశ్వర్య పరీవాహం 
కాదని, దానిని ఆ విధంగా గణించకూడదని వాదించే వర్షంవారు కూడా ఉన్నారు. వ 
(వభుత్వం ఇండియాలో నెలకొల్పిన శాంతి భృదతలకు, స్థాపించిన “మంచి (ప్రభు3 క్యానికి 
ఈ ద్రవ్యం వతిఫలంగా, ఇండియా చెల్లించవలసిందని' వీరి "అధి! పాయం, (బ్రిటిషు పరిపాలన 
యొక్క (పథమదశకు సంబంధించిన విషయంలో, జాన్‌ స్టావీ ఇచ్చిన సాక్ష్యం, నిర్ధారక మై 
నట్టిది. ఇతని పూర్వీకులు, ఇండియాలో ఉన్న తోద్యోగాలను నిర్యహించినవారు, ఆకు ఈ 
విధంగా |వాస్తాడు, "తన్ను జయించిన [దిటిషు విజేతలకు తాను చెల్లించిన కప్పానికి ప్రతి 
ఫలంగా, వారు మంచి [ప్రభుత్వాన్ని స్థాపించి, దేశంలో కాంతి భ|దతలను నెలకొల్పలేదా 2 
అని (పశ్నించవచ్చు. ఈ విషయం నిన్సందేహమైన దే. యశాకాలంగా, నియతమైన 
[పభుత్వము, న పరిపాలన, [కమవ్యవస్థ, విలువగలిగినవే. కాని, ఆక్రమణకు పద హై 
దేండ్డ తర్వాత, పరిసర (ప్రాంతాల దండయ్మాతల నుంచి బెంగాలు పు రక్షిత మైయున్న 
దనే వాదము, దుస్థి తికి లన న ఆ (ప్రాంతానికి || (వయోజక మైనదికాదు. పరిసర (ప్రాంతాల వారి 
కంచి, ఎక్కువగా, తమ ప (ప్రకారం ఇప్ప టి పరిపాలకులు బెంగాలుడు దోచుకొంటూ 
ఉండడమే, ఈ Nan కారణం. సమన్షిగా కంపెనీవారూ, వైయ క్తికంగా కంసపె* 
ఉద్యోగులూ, బెంగాలు సమతల ప్రదేశాలను, చెమ్మ లేకుండా వీల్చి వేసిన విధంగా, వమరాఠా 
దండయా[తకూడా, వృప్రాంతాన్నీ నాశంచేయలేదు. వాస్తవంగా చూస్తే, ధన పిశాచము 
యొక్క. ఆవేశానికిలోనై బెంగాలు రైతులు చెల్లించలేని, చెల్లించి [బతుకలేనంత (దవ్యాన్ని, 
వారి నుంచి దోచుకొన్నారు. వీసి చర్శలకు తగినట్టుగా రైతులు మరణించడం తప్పక 
జరిగింది.” 

దిజిష (పభుత్వం స్థాపించిన “మంచి (పభుత్యము,” నెలకొల్పిన శాంతిభ దతలు, 
పర్యవసానంలో, దేశానికి (ప్రయోజసమైనవి, అనే ఆభ్మిపాయంకూడా . విమర్శసీయమైనదే. 
(బిటిషువారి మిలిటరీ పరిపాలన, శీవిల్‌ పరిపాలనకూడా, ఇంగ్లాండు లాభానిక్తై, (వయుక్త 
మైనవే కాని, ఇండియాలోని మూలాధారాల అభివృద్ధికి, (పజల |శేయోభివృద్ధికి, ఉపయుక్తం 
కాలేదు. ఇండియానుంచి, కప్పముల రూపంలో ధనాన్ని (గహించియుండడం న్యాయబడ్ధ 
మైనది కాదనే విషయంలో, ఎట్టి సందేహానికీ అవకాశంలేదు. అదేవిధంగా, పారి!శామిక 


విప్ప్టవముయొక్క (పథమదళా ([పృక్రియలో, ఇండియానుంచి పరీవాహరూవంలో ఇంగ్లాండు 


e 


ఏ48 భారత స్వాతం[(తో్యోద్యమ చరిత్ర [మొదటి 
కు చేరిన ధనం, ఎక్కువగా సహకరించిందనే విషయంలోకూడా, నండేహానికి ఏమా!తమూ 
ఆస్కారం లేదు. 


V1 ముగింపు 


పూర్వపు డచ్చి కంపెనీని గురించి, జావాద్వీపానికి గవర్నర్‌గా ఉండిన, సర్‌స్టాం 
ఫోర్డ్‌ రా ఫేల్స్‌ (ఇతడు ఆంగ్లేయడు), ఈ విధంగా [వాసియున్నాడు. “కేవలం లాభకాంక్ష 
బడిన డచ్చి కంపెనీవారు, వెస్ట్‌ఇండియా తోటల యజమాని 
తన క్షేత్రంలో వనిద్హ్హేజకోొలీల గుంపును పూర్వం, చూచినంతకంటె, అధమంగా, నీచంగా, 
తమ (పజుస్తుశో నారు. ఇందుకు కారణం లేకపోలేదు. వెస్టి ఇండియా యజమాని, కూలీలు 
సవ పదార్థాలను ” వెల ఇచ్చికొన్న వాడు. డచ్చి కంపెనీవారు, తమ (పజలను ఆ 
చిర్హంగా డబ్బిచ్చి కొనలే దు. కాబట్టి, తమ నిరంకుశ యం,తాంగానికిగల శక్తి నంతనూ, 
ఉపయోగించి, |ప్రజలవద్ధ ఉన్నకడపటిపైసా వరకూ, పీల్చుకొని, వారిని పిప్పిగావించిరి. 
రాజకీయవాదుల ఉపాయ కౌశలాన్ని సంపూర్ణంగా (వయోగించే, ఏక స్వామ్యానితైై (పాకులాడే 
వర్తకుల దురాశకు (ప్రవృత్తి తి కల్పించి, చంచల న్యభావంతోను, అర్థఆరణ్యక న్వభావంతోను 
ాడిన తమ (వభుత్వాన్ని, మరింత తీ _వంకావించిరి,” ఈస్ట్‌ ఇండీస్‌ ద్వీపాలలో, తన సోదర 
. నడిచిన మార్గంలోనే, ఇండియాలోని కంపెని. ప్రభుత్వం కూడా నడిచింది. 
శంలోని వ్యాపారాన్ని, పర్మిశమలను నాశంచేసింది, ఇండియాలో తయారైన వస్తువులను 
యూరోపుచెశాలనుంచి బహిష్కురించడమే [ప్రథమ చర్యగా, తన విధానాన్ని ఆరంభించింది. 
ఆ తర్వాత, ఇండియాలోని చేతి మగ్గాన్ని విరుగగొట్టి రాట్నాన్ని నాశం కాపించింది” 
నేతగాండనూ, ఇతర వృత్తి శిల్చులనూ పీడించింది; తనకు (పతి స్పర్ధులైన ఉత్స్పాదకుల పై 
అమానుషములై న దౌర్జన్యాలు జరిపింది. ముడిపట్టును కండెలుగా చువ్రేవారి చేతి వేళ్ళనూ, 
సున్నితమైన బట్టలను నేసేవారి చేతివేళ్ళనూ, కోసివేసిన సందర్భాలు. కూడా లేకపోలేదు. 
దీని కంతటికీపెగొ, కూరమూ, అన్యాయమూ ఐన, విధానాన్ని అనుసరించి, నిర్భంధంతో 
కప్పాన్ని (గ్రహిస్తూ వచ్చింది. తత్ఫలితంగా, ఇండియాలో పెట్టుబడి సమకూరడానికీ, వ్యవ 
సాయము పరి శమలు వ్యర్ధిపొందడానికీ, ఏమ్మాతమూ, అవకాశం లేకపోయింది. ఇంకియా 
యొక్క ఉత్పాదక వ్యవస్థ సర్వన్యమూ నాశం కొవింపబడింది. (వపంచమంతటా, సంపత్సొ 
భాగ్యములకు |పఖ్యాతి చెందిన భారతదేశాన్ని దారిద్యానికీ, రోగాలకూ, దుస్థితికీ, ఆకలి 
బాధకూ ఆకరమైన దేశంగా మార్చినారు, (బిటిషు పరిపాలకులు. 
దేశముయొక్క ఆర్థిక క్షీణతను అనుసరించి, సామాజిక విస్థవం సిద్ధించింది. సహ 
కార జీవనాన్ని పోషిస్తూ ఉండిన [గ్రామీణ సంస్థలు నశించిపోయినవి. వైయక్తికమైన ఆస్తి, 
వైయక్తిక మైన ఉద్యమము, పైపోటీ, బజారుపై ఆధారపడిన ఆర్థికవ్యవస్థ, - మొదలై న పాళ్చాత్య 
:భావాలపె ఆధారపడిన నూతన ఆశి రిక సంబంధాలు, ప్రాబల్యం వహించినవి. మానవజాతి భవి 
ష్యతును సఫలంకావించే మల. ఈ విప్పవంలో, నిహితమైఉన్నవని, మార్క్‌, భావించి 
నాడు, “కేవలం అత్యంతమూ నీచమైన స స్వపమయోజన కాంక్షతో (పేరితులై. ఆంగ్లేయులు, ఈ 
సాంఘిక విస్థవాన్ని హిందూస్థానంలో, కలిగించి యుండడం వా_స్తవమైన విషయం. ఈ 
వేస్టవాన్ని లేవదీయడంలో, ఇంగ్లాండు (పభుత్యం అవలంబించిన పద్ధతి బుద్ధిహీనమై నట్టిది, 


యొక్క. (పేరణకు మాతే 


"సంపుటి | వ్యాపార పరి శమల వీణత 
కాని, చర్చనీయాంశం అదికాదు. ఏషియాఖండంలో సమూలమైన విన్షవం కలుగకు 
మానవజాతి భవిష్యత్తు సఫలమౌతుతవా, అనేది, ముఖ్యమైన (వళ్న. కాకపోరే, ఇంగ్లాం 
చేసిన అపరాధాలు ఎట్టివెనా కూడా, ఈ విప్పవం ఉత్పన్నం కావడానికి, ఇంగ్లాండు [పః 
-త్వమే |పజ్ఞారహితమైన సాధనమై ఉండడం చార్మితిక సత్యం.” 

వ్యావసాయిక విస్పవంవల్ణి, ఇంగ్లాండులో కూడా, (శ్రమికులు పొలాలను పోగొట్టు 
కొన్నారు; నిరుద్యోగ సమస్య తీవమయింది; అత్యంత మైన దుస్థితి, కష్టాలు (పజలకు చాపు 
రించినవి. కాని, దాని వెంటనే కలిగిన పారిశ్రామిక విప్పడం, కొత్తగా స్థావించబదిన కర్మా 
.గారాలలోనికి, (శ్రామిక జనాన్ని (గ్రహించింది. కాబట్టి, నిరుద్యోగకాలమూ, జీవన కష్ట 
కాలమూ, శ్నీఘంగానే గడచిపోయినవి. ఇండియాలో దీనికి విరుద్ధంగా పరిశమల నుంచి 
(శ్రామికులను తొలగించివేసిరి. వీరిని లీనంచేనుకోడానికి అవసరమైన పరి శమాథివృద్దీ 
జరుగలేదు; వ్యావసాయిక విస్తృతీ కలుగలేదు. పర దేశముయొక్క_ స్వార్ధవర ఆర్థిక విధా 
నానికి, ఇండియా ఆర్థికా భివృద్ధి, కేవలం అనుబంధంగా ఏర్పడింది. సామాజిక వివ్షవంవల్డ, 
ఇండియాలోని మానవజాతి అనుభవించిన బాధ, అగణిత మైనల్టిది, అతిదీర్ప కాలికమై 
నట్టిది, 

1957 నాటికి ఆర్థిక విప్పవముయొక పథమ దశాకాలం సంపూర్తి అయింది. ఈ 
మధ్యకాలంలో, నూతన వ్యవస్థను స్థాపించడానికీ, దేశాన్ని పునః నిర్మించడానిక్తీ తగిన 
నూతన శక్తుల (పక్రియ, (పారంభమయింది. ఆ సంపత్సర ౨లో జరిగిన ఉదంతాలు పూర్ణ 
యుగానికి భరత వాక్యంగానూ, ఇండియా దేశచర్మితలో నూతన |పకరణారంథభానికి, 
నాందీగానూ, ఉపకరించినవి. 


సక రంళపత 


హీనస్థానం 
అంతరించింది. 
రాజుసంస 
ల ్ళ 
వాటి 
రుణంచేసినాడు, 
చీవించడంమానవ 


తప్పనిసరి ఐనది. 


సవరణ 
అభ్మిపాయవైవిధ్యము 
మా[తమే తాను 
(వ్మక్రియలను 
షృపథదుంగొ 
విద్భాపంతువైన 
విషయాలతో 
వద్యరచన పై 
(Laissez Faire) 
ఎలీజపప్‌ 
చేయవలసివచ్చింది. 
జతకూర్చుకొన్నారు. 
సౌమ్రాచ్యాథికారాన్ని 
పొనులచాకొా 
మాలేషియస్‌ 


రాజ్యపాలకులు 


సవరణ 
వారిని అలవరచడము 
స్పష్టమైన 
పరసాలనాధికారాల 
పీరు ఆశించే 
హైళ్చాత్యులు, 

do 
ఇండియాలో 


పేజి పంక్తి 


297 
810 
811 
a) 
లివర్‌ 
880 


86 


సవరణ 
ఫలితాలు. 
పరిపాలక వర్షంవారు 
నిలిచియుండగల 
రూపుమాసిపోయినవి. 
కృత్రిమ పద్ధతి 
ఆ[కమించిరి. 


4, 506 


